రామతీర్థ సందేశ ప్రసారం. 
రామరాజ్యస్థాపనకు రాజమార్గం : 


కనీ రామతీర్ణస్వామివారి పుబోధాలను తప్పక పరివ్యాపింప 
జెయ్యాలె. భారతదేశ మహాత్ములందేగాక, యావత్ప 
పంచమహాత్ములందు పరమోత్తమ శ్రేణికి జెందిన మహా 
త్ముడు శ్రీ రామతీర్గస్వామివారు. నేను వారి అశయాలను 
ఆరాధిస్తాను.” 

-- మహాత్మాగాంధీ. 


“నీ రామతీర్ణస్వామివారి పవితనామం నాహృదయమును 
తన్మయత్వంతో పులకరింపజేస్తుంది. శ్రీ రామతీర్ణస్వామి 
వారిని మించిన ఆత్మదర్శన [శీ సంపన్నుడైన మహాత్ముని 
నేనెన్నడూ దర్శించలేదు. ఆత్మసంస్కరణమునుగూర్చి, 
ఆత్మదర్శనమునుగూర్చి, వా రిచ్చినసందేశం, భవిష్యద్భా 
రతసంతతికి ఒక గొప్పవరం కాగలదు.” 

--మహాశయ మదనమోహనమాలవ్యా, 


“కష్టకల్లోలముల నిర్హక్షించి, మందహానముతో నిలుచు 
శ్రీ రామతీర్థ స్వామివారి ఆత్మానందసందేశ మే-నవనాగరిక 
జీవన నైఠరాశ్యాంధకారనిమగ్నమైన నేటి విషాదభారతాని 
క త్యావశ్యక మైయున్నది.... 

శ్రీ రామతీర్ణజీవితసందేశములను లోకంలో [పకాశింపజేయ 
డంలో నాశ క్రినామర్థ్యాలన్నిటిని ధారపోయడానికి నేను 
సర్వసంసిద్దుణ్ణి. స్వామిరచనలు, ఉపన్యాసాలు, ఇదివరకు 
వారిని ఎజిగియుండి (పేమించేవాండ్లకేకాక, వారునిర్యాణ 


¥ 


మొందిన పిదవ బయలుదేరే యువక విద్యార్థి బృందాలకు, 
ముఖ్యంగా తీవా వేశజనకములు కాగలవు.” 


నబంధు.రెవరెండు సి, యఫ్‌, ఆండూన్‌ 


“శ్రీ రామతీర్ణస్వామి పరిశుద్దజీవనానికి, మ హోన్నతదృప్టికి 
అదర్శమూరి.... తనసర్వస్వాన్ని తనదేశానికి బలిదాన 
మొనర్చిన త్యాగ శిరోమణి [1 


జా శ్రీ శిదానంద సన్న్యాసి 


“నీ రామతీక్గస్వామివారు ఆధ్యాత్మిక తేజమును లోకమం 
తటా విరజిమ్ముతున్న పరంజ్యోతి. వెదాంతికదివ్యతేజమును 
శంకరాచార్యులతరువాత, మళ్ళీ అతిజాజ్వల్యమానంగా 
పునరుజీవింపచేసినది శ్రీ రామతీర్గ్ణస్వామివారే. ఆ అపార 
పబోధాలకు లోకం రామునకు బుణపడింది. స్వామి 
వేదాంతోపదేశాలను ఆచరణలో పెట్టుకోవడమే ఆబుణము 
నుండి విము క్తిపొందడం. మనలను (బహ్మజ్ఞానోన్ముఖు 
లను చేయడానికి శ్రీ రామతీర్షనామం, మనహృదయాంత 
రాలలో స్నుపతిష్టితమవుగాక.” 

—శ్రీ శివానంద సరస్వతీస్వామివారు 
“స్వామిరామతీర్గునిజీవితం, వారుసాధించినమ హా కార్యం 
భవిష్యుత్తులోకూడా మనకు సముత్తేజాన్ని కలిగిస్తుండ 
గలవు.” 

--రాష్ట్రపతి, డాక్టర్‌, యన్‌. రాధాకృష్ణన్‌, 


1 


“అతి అసాధారణమైన భగవల్లక్షణాలుగల మహాత్ములలోఆ|గ 
గణ్యుడు శ్రీ రామతీక్చస్వామి. ఆయన మధురతసన్మయ త్యం ఆయన 
సొమ్ము. అట్టి (బహ్మాసందోన్మత్తులైన మహాపురుషుల క్షణుకాల 
సాంగత్యం చాలు, ఒక్క ఊపు ఊపి నితృశాంతిశిఖరాలకు ఎగిరి 
పోయేలాగు చేస్తుంది: ఎప్పుడ ఆకస్మికంగా ఆకాశంనుంచి రాలే 
మహాతారల్లాగా "ట్టి మహాత్ములు జగ(దంగంమిదికి పంపబడతారు; 
పని అవుతుంది. అద్భృశ్యులౌతారు. రాముని ఉద్యమం నెరవే3 


స చి pa . 
ఉం పడని ఎవరు బప్పగలరు? ర 


స్వామీ రామానండతీర్థజీ, 
థి 


“నేను యువకునిగా ఉన్నప్పుడు రామతీగస్వామివారిని గురించి 
ఒకసారి విన్నాను. 40 సంవత్సరాల కితం దేశంలో కలిగిన అధ్యా 
త్మి కాభిపృద్దికి ఆయనసేవ [పథాన కారణాల్లో ఒకటని ఆయన 
(ప్రభావం ఈనాటికీ ఉన్నదని ఇను నిస్సంశయంగా సమ్ముతాను.” 


జా 


సర్‌ తేజ్‌ బహదూర్‌ సపూ, 


“స్వామి రామతీర్థుని జీవితము, (ప్రవచనాలు ఆయన చేశస్టులకు 
అనుక్షణుం ఒక నూతనమైన, నిత్యమైన సందేశం ఇస్తూ అధిగ 
మింప చేస్తుంటాయి. శ్రీ రామతీస్టస్వామి భగవ త్తన్మయుడు. పతి 
చోటా సమస్త మానవజాతిలో _బహ్మసాక్రాత్కారం పొందిన మహా 
తుడు. ఆయన ఉజ్జలమైన మందహాసము, పవిత్రనుందరమైన 
వదనమండలమూ ఆయన వెళ్ళిన (పతిస్థలంలో అమరమాధు 
ర్యాన్ని వర్షించాయి. మనంపతినిత్యం జీవిత చర్యలో పవ్మితమైన, 
స్వార్థ రహితమైన జీవితాన్ని గడుపుతామని సహన్మఎమలను 
కలిగి ఉంటామని, సుస్థిర నిశ్చయాన్ని పాందడమే రామతీర్థ 
స్వామివారి స్మృతిచిహ్నంగా మసం సమర్చించగల ఉత్తమమైన 
కానుక,” 


గి ఇ 


é&. 


కర శతాబ్ద (పారంభంలో భారతదేశంలో '1పకాశించిన మహో 
జ్వాల వ్యక్తులలో రామతీర్థస్వామి ఒకరు. ఆయన ఉపన్యాసముల 
ద్వారా, రచనలద్వారా అన్నిటికన్న ఎక్కువగా ఆయన ముగ్ద 
మూర్తిద్వారా ఆయన సమకాలికులలో ఒకచెరిగిపోని ముదను 
అంకితం చేశాడు, 


భారతదేశం విడుదల పొందింది. కాని కష్టాలనుండి విడుదల 
కాలేదు. మనముందు అనేక భౌతిక ఆధ్యాత్మిక సమస్యలు 
పరిష్కారం కావలసి ఉన్నవి. ఇటువంటి సందిగ్గసమయంలో 
స్వామి రామతీర్ణుని పవచనాలు మనకు ఆశను, ధైర్యాన్ని, 
విశ్వాసాన్ని, సౌఖ్యాన్ని అందజేస్తాయి. 

మన జీవితాలను భారతసేవకు అంకితం చేద్దాము+ భారతసంస్కాా 
రాదర్శాలను అనుష్టిధాముగాక! ఈ [కిందిమాటలలో రామతీర్థ 
స్వామి అందించిన సండేశానికన్న ఉదాత్తమైన సందేశం 
ఉండబోదు. 

'(పాచినతను ఆధునికతతో ఆనువర్తింపచెయ్యండి. పవిత్రమైన, 
శ క్రివంతమైన ఆధునికతను భవిష్యత్తులో సుస్థిరం చెయ్యండి. 


--డాక్టర్‌ అమరనాధ జా 


“నాయకుల దశలో మాతృదేశ సేవార్థమై నాలో _పేవణ కలిగిం 
చిన వారిలో రామతీర్థ్టస్వామి ఒకరు. ఈ భారతీయ మహావేదాన్త 
తత్వబోధను అనుసరించి తమ జీవిత సౌధాలను నిర్మించుకొన్న 
యువకులు వేలమంది ఉన్నారు” 

---శ్రీ యస్‌. కె, పాటిల్‌, 


(బొంబాయిరాష్ట్ర9 కాం[గెస్‌ నంఘ అధ్యక్షుడు) 


“మానవుల మనస్సులను స్పర్థాద్వేషాలు (ప్రబలంగా కల్లోలపరు 
స్తున్న ఈసమయంలో శ్రీ రామతీర్థుని సందేశం అత్యావశ్యక మైనది. 
నిత్యమైన (భాతృపేమబంధాలతో మానవజాతి పురోగమించ వలసి 
ఉంది. ఎవడు చ శాఖకుచెందినప్పటిక్సీ మానవులందరికీ జీవిత 


శీ 


చకమాదర్శం ఒకే, స్పర్ధాకలుషితమైన పరస్పర సంఘర్షణము 
నుండి విముక్తి పథాన్ని భగవద న్వేషణకు మార్గాన్ని, రామతీక్టుల 
వంటి మహర్షులు మనకు చూపించారు.” 


-- షక్‌ మహమ్మద్‌ అబ్దుల్లా (కాశ్మీర్‌) 


“పూజనీయుడైన స్వామీజీతో వ్యక్తిగతంగా పరిచయంపాందే 
భాగ్యం నాకు కలుగలేదు, కాని నాకు ఆయనకూ మధ్య ఒక 
బంధంమా(త్రం ఉన్నది, మేము ఇరువురమూ లాహోర్‌లో 
ఫార్మన్‌ కై 9 స్తవ కళాశాల వివ్యార్థులము, నేను 1901 లో కళా 
శాలలో ప్రవేశించినపుడు స్వామీజీ నామం [ప్రతివాని నాలుకపై 
ఉన్నది. వారు కొద్దిరోజుల [కితంగణుతశాస్త్రోపన్యాసకులుగా ఉండి, 
తరువాత (పపంచపరిత్యాగంచేసి లాహూర్‌ను విడిచివెళ్ళారు. కాని 
కళాశాల (పథానాచార్యుడుు విద్యార్థులు, ఉపన్యాసకులు కొత్త 
వారికి స్వామి గొప్పతనాన్ని గురించి ఉజ్జ్వలమైన భాషలో చెప్పే 
వారు, బాతి [బహ్మాండమైన కష్ట పరం పరలకు లోనవుతున్న ఈ 
దశలో స్వామి అందజేసిన మాసవత్వ (పేమసందేశం అమూల్య 
మైనది, ఆయస శక్తి అత్యున్నతస్థితిని అందుకున్న సమయంలో 
ఆయన ద్వారా అన్ని కులవర్గ శాఖలకూ చెందిన (ప్రజలు అనేక 
సంఖ్యాకులు అకర్తితులవుతున్న సమయంలో ఆయన మనలో 
లేకుండాపోవడం జాతికికలిగిన దుర్భరవిషాదం. కాని, కాలంలో 
మహాత్ములందరూ వారి ఉపదేశా ద్వారా వారి సమశాలికులను 
ధన్యులను చేస్తారు. మన నిత్యః వితంలో వారి ఉపదేః"లు ధువ 
తారలవలె మనలను నడుపుతూ ఉంటాయి. దుఃఖపరితప్రమైన 
(పతిహృదయాన్ని రామతీర్థ సః దేశానికి అభిముఖమై ఓదార్పు 
పొందవలసిందన నేను కోరుతున్నాను, స్వామీజీ మనలను అహ్వా 
నించిన విశ్వప్రేమ సదన్సులో ఇ న్తిపొందెదరుగాక, 


వివేకానన్లరా మతీర్ధస్వాములు 40 సంవత్సరాల [కితం మనదేశాన్ని 
తేజోవంతంచేసిన కవలపిల్లలు. సారు ఈ జగత్తునుంచి నిర్ధమించి 
చాలాదినాలైన్నా వారుమానపజాతిని ఉజ్జివింప చెయ్యడానికి అందిం 


ఛ్‌ 


చిన అధ్యాత్మిక సందేశం శాశ్వతంగా మానవజాతికి ఉత్సాహాన్ని 
కలిగిస్తుంది. రామతీర్థునివంటి మహాత్ముని (పభావం కాలాన్ని 
అధిగమించినది,”? 


---డాకర్‌ ఆలాస్‌నాథ్‌కటూ 
లయ జ ణి 


“మహోజ్ఞ్యలమైన రామతీర్థ జీవితంద్వారా నేర్చుకోవలసిన 
పాఠాలుఆ నేకంవున్నవి. హిందువుల మతతత్త త్ర ఇంలొత్యాగం (పథాన 
స్థానాన్నిఆకమిస్తుంది, శ్రీకృష్ణుడు చించినట్లు త్యాగంసాత్విక 
మైనదిగా వుండాలి, తీపబైన సత్యాన్వేషకుడు రామతీర్థుని అను 
భవాలద్వారా అనెక లాభాలను పొందగలడు, స్వతంతభారతదేశ 
పౌరులు మహనీయమైన భారతీయ సంస్కార హరసత్వాన్ని విడిచి 
(పతి మానవునికి విధింపబడిన అధ్యాత్మిక తీర్ధయా; (తాభివృద్దిని 
నిరోధించే దుష్టచ 5౧లకుం పాల్పడరని ఆగిస్తున్నాను. 00 


--శ్రీ బి, జి. ఖర్‌ 


“మన మాతృదేశాన్ని పునితంచేసేన మహాత్ములలో రామతీర్థ 
ఒకరు. ఈ అశాశ్వత (పపంచాన్నుంచి రామతీర్ణస్వామి వినిగ్గ 
మించి చాలాకాలమైంది. కాని ఆయన ఆధ్యాత్మిక (ప్రభావం అము 
రమైనది. ఇటుపంటి పవిత సమయములో ముఖ్యంగా ఆయన 
శక్తి మనహృదయాలకు హత్తబగుతూ ఉంది. ఇలాంటివారు భారత 
దేశాన్ని స్వయం(పభావంతంగా చేశారు.” 

—శ్రీ తుషార్‌ కాన్తి ఘోష్‌ 

(అమృతబజార్‌ పత్రిక) 


“నిత్యానంద (ప్రపూర్ణములైన రామతీర్థస్వామివారి ఉదాత్త ఉప 
దేశాలు అనేక అశాన్త అంధకారపూరిత హృదయాలలో ఆనంద 
దీపాన్ని వెలిగించాయి. (ప్రపంచంలో జీవితమాన్గంలో ప్రయాణం. 
చేస్తున్న అనేకమంది తోటి య్యాతికులకు మార్గదర్శకములైనవి, 


Ee 


స్వామీజీ ఉపన్యాసములు రచనలు కేవలం సచ్చిదానంద స్వరూ 
పాలు, ఆయన ఆశీర్వాదాన్ని మనందరము పొందుతాముగాకిి 
---శ్రీ ఆనంద్‌. టి, హింగొరని 
(గాంధీసీరీస్‌ సంపాదకులు) 
“మహనియుడైన రామతీక్టస్వామి అనేకులకు దైన పేరణనిచ్చాడు' 
ఆయన (పభావం మానవులలో (భాతృభావాన్ని, ఐక్యభా వాన్ని 
కలుగజేసి ఆఅసందాన్ని పసాదించుగాక అని నేను (పార్టిస్తున్నాను.? 


లో 


శ్రీ శ్రీ్మీప కాశ 


పట పం (బెల్వి 


లాగి 


(బొంబాయి (కానికల్‌) 


రం 
మే 
£ 
లై 


క sw Fa లో కట. గ ఆ! అ ల్‌ ఠి 
తలు న పంతు నతి నాలను వ్యా ప్రంచెయ్యట 
నం! 


(60) 
0. ఆయన మూర్తభవించిన సచ్చిదానందం,” 


4 


_-పాొపెసర్‌ టాస్‌యూన్‌*సాన్‌ 


(గాంతినికతనం) 
““రామతీర్థస్వామివార ఉపదేశాలను త్మీవంగ్మాపచారంచెయ్యాలి. 
డాక్టర్‌, శ్యామప్రసాద్‌ ముఖర్జీ 
నేను తీర రామగోస్వామిని, అనగా స్వామి రామతీర్థను గాఢంగా 
(పేమించి గౌరవిస్తాను* 
_-- సెయింట్‌ నిహాల్‌ సింగ్‌ 
““ పస్తుత భారతీయ పరిస్థితులవృష్టి లో రామతీర్థ సందేశాన్ని మనం 
వ్యాఖ్యానించుకొని బలహీనులలో పేదవారిలో ఆత్మబలంక లి గించే 
తీవ స్వార్ధరహిత సేవాయత్న ఎలో భగవంతుణ్ని, సత్యాన్ని 
దర్శించాలి.” 
శ్రీ జయరామ్‌దాస దౌలత్‌ రామ్‌ 


014 


INTRODUCTION 
By 
SRI SANTI PRAKASH JI 


President : Sri Rama Tirtha Publication League 
(The Rama Tirtha Pratisthan), Lucknow. 


— ర లా 


Blessed are they, who study the Works of Swami 
Rama, and doubly blessed are they, who realize his 
teachings and bring them into action. Thrice blessed 
are they, who try to make others study and realize 
these soul-inspiring teachings, that make home in every 
sincere heart, that is free from prejudices of all sorts. 
Why do these teachings attract people from almost all 
the quarters of the world ? 1615 because they come 
from him, who was the same in all his thoughts, words 
and actions, and has ‘emancipated human mind from 
centuries of mental slavery”; nay because he has seen 
divinity in each and all. “Though he was born in India, 
yet he was an American as wellas a Japani and a Persian 
to the people of those countries; nay, he was something 
more than this. The Americans saw the living Christ 
in him and the Japanese waved the light before him in 
their temple of Lord Budha. The Muhammadans listen- 
ed to him from the pulpit in the mosque of Cairo at 
Egypt, in Africa. 


Men of different shades and thoughts find food 
for them in his teachings, digesting which, they ఠం on 
proceeding onward till they reach the goal of humanity. 
The secret of his success is that he never tried to teach 
what he himself did not master full well. Hence he 
asks us not to be a slave of an authority, which serves 
usasanaid. What-so-ever he spoke, came from his 
heart and found place in those of others, as చ? things 


౧౧ 


that come from the heart go to the heart. Even those 
who did not agree with his philosophy could not refrain 
from loving him on account of sincerity and purity of 
his heart, 


He would tell us to “Feel, feel all the time that 
the power Supreme tkat manifests itself in the sun and 
the star the same the same Iam, the same, the same is 
yourself. Take up the real Self, this glory of thine ....... 
Meditate on this your real beauty. -. ... Keep yourself 
thoroughly collected 20076 the body or little self.” 


To him, Vedanta was not an intellectual philo- 
sophy, but it was the Practical religion that is universal. 
He called it the Practical Vedanta or Common Path, 
that is constituted of. 


Pushing Marching Labour and no stagnant indolence. 
Enjoyment of work as against tedious drudger ; 
Peace of mind and no canker of suspicion. 
Organization and no disaggregation. 

Appropriate reform and no conservative customs. 
Solid real feeling and no flowery talk. 

Poetry of ihe fact, as against speculative fiction. 


The Logic of events as against the authority of 
the departed authors and 


The living realization and no mere dead quota- 
tions. 


The writer is glad to note that every part of our 
mother country is ¢oirg its Fest to popularise our 
national hero. Dear Rama in the form of Sri Swami 
Kesava Thirtha of Rama Tirtha Sewasram has volunteer- 
ed himself to render his service to the Telugu-speaking 


చివీ 


people by tran slating into theirlanguage, the soul-inspir- 
ing teachings of Swami Rama. May his efforts be 
crowned, with success, and may other sincere souls of 
other’ parts of the country follow him in the respect, 
is the earnest prayer of the writer. Almost all his 
teachings have been translated into Hindi; that is the 
Lingua Frarka of India, Some of them have been trans- 
lated into Urdu and Gujrati as well. In order to trans- 
late the ideas of Rama, we should first embibe them, 
saturate ourselves with them, and then let the spiri*ual 
currents flow from us all around to purify and save 
alll We shall then become Saviours or Tirthas,. 


Yea! at this critical moment, when the whole 
world is being ruined, nothing but these Tirthas can 
save humanity. Those who are thus saved echo with 
our hero Rama Tirtha that “All the kings of the world 
or the chess-men of my chess board, hence all the 
modes of peace and war are the ways of my 
enjoyments.” 


“Badshah dunya ke haim mohri mere shatranj ke, 
Dillagi ke chal hain sab tang sulho jang ke” 
Om! 
—Santiprakash 
25—5-—1942 


పరర సో 


శ్రీ శాంతి (పకాశ్‌ మహాశయులు 


అధ్య క్లులు + 
శ్రీ రావుతీర్ణ పల్లి కేషన్‌ లీగ్‌ (శ్రీ = మతీర పతిష్టానము లక్నో 


శ్రీ రామతీర్ణ సంపూర్ణసారస్వతమును పఠించేవారు ధన్యులు, ఆ 
సారస్వతమునుఅనుభూతంచేసికొనిఆచ కణలో పెట్టుకొ నేవారు ధన్యధన్యులు, 
అంతతో ఆగక అసారస్వతమును ఇతరులచేగూడ పఠింపబేసి, అనుభూత 
మయ్యేలాగు చేయువారు పరమధన్యులు, అత్మో త్తేజకరములైన శ్రీ రామ 
తీర్థ (పబోధాలు-= సర్వవిధ విద్వేషవిముక్తమైన = వినిర్మలమైన*శద్దాన్విత 
మైన= (పతిహృదయంలో, నాటుకొనితీరుతాయి. (వపంచమందలి నలు 
మూలల (ప్రజలను, ఈ ప్రబోధాలు అకర్షించడడానికి కారణ మేమిటి ? 
మనోవాక్కాయ కర్మల పరిశుద్దుడైన, యుగయుగాగత మానసికదాస్యము 
నుండి మానవులకు విము క్రికలిగించిన, సర్వవిశ్వములో దివ్యత్వమును 
సందర్శించిన, మహాపురుషుని ముఖతః అవివెలువడడమే కారణం, ఆయన 
అవతరించింది భారతదేశమందే ఐనా, అమెరికనుల కాయన అమెరికా దేశీ 
యుడుగా, జపానీయుల కాయన బపానుదేశీయుడుగా, పరిషియనుల 
కాయన పరిషియా దేశీయుడుగా ఏ దేశీయుల కాయన అదేశస్థుడుగొ 
తోచాడు. అంతేకాక ఆయన సర్వదేశ కాలాదుల కతీతమైన మహాతత్ర్యంగా 
(ప్రకాశించాడు, అమెరికనులు ఆయనలో సజీవుడైన, కీన్తును సందర్శించారు. 
జపానీయులు తమ బుద్దాలయాలలో ఆయన్నమోల హారతులు వెలి 
గించారు, మహమ్మదీయులు, క్రైరోలోో ఈజిప్టులో, ఆ ఫికాలో తమ 
మసీదులలోని బోధనావేదికలనుండి ఆయన వాణిని ఆలకించారు. 

అన్నిరకాల అభ్మిపాయాలవారికి, అభఖిలమతస్థులకూ, అయన 
(పబోధాలలో తమకుకావలసిన అమృతం లభిస్తుంది. ఆయన బోధలను 
జీర్ణ ౦ చేసుకుంటే నూనవజీవితసరమావధిని చేరవచ్చు. ఆయనమహావిజ 


గీ 


యంలోని రహస్యం= తాను అనుభవించి, ఆచరణలో పెట్టి చూడని దాన్ని 
ఆయన ఎవరికీ బోధించేవాడు కాదు. ఆందుకనే, ఆయన ఒక [ప్రమాణానికి 
అంధంగా దాసులుకావ ద్దనేవాడు, దాన్ని ఉపక “ణంగా (గహించి, సత్య 
మును స్వానుభవపూర్వకంగా [గహింప మని చెబ్బవాడు. ఆయన ఎదిపలి 
కినా ఆయన హృదయాంతరాల్లోనుంచి రావడంవల్ల అది సోతలహృద 
యాంతరాల్లోకి చొచ్చుకొని పోయేది, హృదయంలో నుంచివచ్చింది హృద 
యంలోకే పోతుందనే నూక్రికి అయన నిదర్శనం, ఆయన సిద్దా౨తంతో 
ఏిక్రీభవించని వాండ్లుకూడా, ఆయ. సవినిర్మలహృడయంవల్ల, సత్యవర్తనం 
వల్ల, ఆయనను (పేమించకుండా ఉండ లేకపోయేవాండ్లు, 

“నూర్యమండలంలో తారకాకోటులలో వెలుగొందుతున్న ఆ అఖండ 
శక్తిని నేనే! నేనే!,,. అది ఇదే! అని నిశంతరం సంభావించు! సంభా 
వించు! నీ సత్యాత్మను (గ్రహించు. నీ (పతిభను ఆనండించు... నీ సత్య 
సౌందర్భముపై మనస్సును ఏక్నాగవరచు. స్వస్వరూపథ్యాన నిషఘ్టడవుగా! 
...దేహానికి క్షుదమైన అహంకృతికి అతీతుడవై సర్వదా నిలువు--” అని 
స్వామి మనకు ఉద్బోధించాడు. 

ఆయన వేదాంతం ఊహాగానంకాదు; విశ్వాత్మకమైన అనుష్టా 

నాత్మక మైన ధర్మం, ఆయన దానిని అనుష్టాన వేదాంత మని= సర్వ 
సామాన్య మహాపథ మనీ పిలిచాడు. 


“ఆఅనుభవవేదాంత మన నేమొ తెలుస ? 
(పగతిపూర్వక మహాకృషి నిష్టగాని- 
_సంభించి (కుళ్లు జడత్వంబు కాదు, 
నిరత కర్మానంద నిరతియేగాని 
విధిలేక చేసెడు చాకిరి కాదు, 
నిశ్చలం బగు మానసిక శాంతిగాని= 
సంశయ వ్యాకుల (వణబాధ కాదు, 
నిర్మాణమే గాని = భేదన గాదు, 
సముచితమైన సంస్క రణయే గాని- 
సాంపదాయాచార బంధన కాదు, 
దృఢతమ సత్యాను భూతియేగాని- 


౧m 


చిలుకలు నేర్చిన పలుకులు కాదు, 
వా స్తవికత దెల్పు కవితయిగాని= 
నమ్మరానట్టి పక్కిట కథ కాదు, 
(పామాణకంబగు తర్మంబు కాని= 
గత (గంథక రృ (పమాణాళి కాదు, 
సతత సజీవ సాక్షాత్త్భతి గాని = 
నిర్జీవ శుష్కుతార్మాణముల్‌ కాదు, 
లె మ్మనుష్టాన వేదాంతివి గమ్ము!” 

ఈ బాతీయవీరుని పబోధాలను ప్రబాసామాన్యమున పరివ్యాప్తం 
చేయడానికి చుట మాతృదేశయిన నాలుగుమూలల [ప్రయత్నాలు జరుగు 
తున్నందుకు నేను సంతోష పడుతున్నాను. శ్రీ రామతీర్థ భగవానుడు, శ్రీ 
కశవతిర్థస్వామిజీ రూపమున తన దివ్య (పబోథాలను ఆంధ [వబాకోటికి 
ఆంధభాషలో అందింప నుద్యమించాడు. శ్రీ కేశవతీర్ణ స్వామిజీ ఉద్యమం 
విజయపంత మపుతుందిగాక! ఇతరరాష్ట్రాలలోకూడ యోగ్యు అగువారు 


A 


దీన్ని అనుసరిస్తారుగాక! ఇదే నా హృత్పూక్వక (పర్ణ, శ్రీ రామతీర్థ ప్రబో 
ధాలు హిందీలోకి అనుపదింపబడిసవి, కొన్ని ఉరుదులోకి గుజరాతీలోకి 
అనువదింపబడినవి. శ్రీ రామతీర్ణస్వామివారి మహోన్నత పవి తభావాలను 
అనువాదం బయ్యాలంటే - వాటిని ముందు మనం సంపూర్ణంగా జీర్ణం 
చేసికోవాలె. వానిలో మనం సంపూర్ణంగా నిమగ్నులంకావాలె, అప్పుడు 
మనలోనుంచి లోకసంగహ గంగ బెల్లు బికి ప్రవహిస్తుంది. అప్పుడు మనం 
తీర్ధులం (లోకో ధ్రారకులం) కాగలం. 

(ప్రపంచమంతా వినాశనోమ్మఖము కాబోతున్న ఈ క్రిషసమ 
యంలో, ఈ తీర్థమూర్తులే మానవకోటిని ఉద్ధరించగలుగుతారు. ఆ ఉద్ధ 
ర్తుల్కు శ్రీ రామతీర్థస్వామివారితో (గుతిగలిపి “(పపంచమందలి రాజు 
లందరూ నా చదరంగమందలి పాచికలు, [పపంచమందలి శాంతి 
సంగామములు నా వినోదకీడలు” అని గానం చేస్తారు, 


---శాంతి పకాన్‌ , 


ఓం! ఓం!1! ఓolll 25. -—5— 1942 


ఓ మీ 


వర్త్రవాన యుగము --- రామతీర్థులు 
డాక్టర్‌ శ) కె, సచ్చిదానందమూర్తిగార: 


దర్శనవిభాగాధ్యక్షులు, ఆం ధ్రవిశ(క ఇెపరిషత్‌ 


(ప్రత్యక (పమాణముచే అలబ్బములగు విషయములను ఎటుల, 
ఏల నమ్మనగును?-_ అనునది నడు మతము నెదుర్కొనిన పెద్దపళ్న, 
అత్మయొకటి లేకుండనే మానవుని భౌతిక మానసిక (ప్రక్రియు లన్నియు 
అర్జంచేనుకోవచ్చునని మన స్తత్వ శాస్త్రమనుచుస్నది, ఈశ్వరుడు ఉన్నా 
డనుకొనకుండనే విశ్వమును తదహస్గమును అవగతము చేసుకోవచ్చు 
నని (ప్రకృతిరసాయన శాస్త్రముల అభి ప్రాయము. అయినప్పుడుఈశ్వరుడు, 
ఆత్మ అను పదార్థములు ఉన్నవని ఏల తలచపలెను? 


అనుమాన (పమాఖముబచే ఈశ్వరోపలబ్ధి యగుచున్నదని నైయా 
యిక మతము, అఎుతే, అందులోను న్రైయ్యాయికులందరికి ఐకమత్యము 
లేదు. ఇకవేదాంత మనిననో అనగా శంకర- రామానుజ=మధ్వాచార్యులు = 
హేతువాదము వలన ఈశ్వరుడున్నాడని స్థాపించలేము. శబ్ర పమాణమె 
మనకీ విషయమందు కేవలాధారమని ఏకగీవముగ వచించిరి, 


నిదము భగవవ్వచనము లదా అపారుషయము గాన దానిని 
(పమాఖముగ తీనుకోపలెనని అనిసచో వేదము అపౌరుషయమని ఎవరు 


చెప్పిరి ? అను (పశ్చవచ్చును, వేదము చెప్పినదని అనవలసి వచ్చును, 
ఇట్టన్యోన్యాశయ దోషము వచ్చిపడినది. 


ఇట్టిపరిస్థితిలో ధర్మము (Religi0n) నకు ఎచ్చట వవిధముగ 
(పస క్రియున్నది? శ్రీ రామతీర్థుల ఉపన్యాసములందు మనకు ఈ. ప్రశ్నకు 
ఉచితమైన ముఖ్యముగా నేటి బౌద్ధిక యుగమునకు (Rationalistic age) 
తగినట్టి సమాధానము ఈయబడినది. అందులోను విశేషమేమన శ్రీ రామ 
తీర్థులు గణితశాస్త్ర నిష్టాతులు, అందుచేత ఆయన ఉపన్యాసములు 
తార్మికముగాను, విశ్లేషణాపూర్వకముగాను ఉండును, కేవలము పూర్వ 


౧8 


(గ్రంథములు చదివిన పండితులకు ఈ విమర్శనా పూర్వకమగు. విశ్లేష 
ణము (critical analysis) అందుబాటులోలేదు. కేవలము నవీనరీతిన 
మెలగిసవారిక్సి తమ పరిధినుండి బయల్విశలి ధర్మస్థ సత్యమునుగాంచుట 
అసంభపము, అదృష్టవశమున రామతీక్టులవారు పురాత త్త్యమందు, 
ఆధునిక వైజ్ఞానమందుకూడా అందెవేసిసచేయి. ప్రపెచ్చు ఏది అనుభపము 
వలన తప్ప మరియొక విధముగా అ(పాప్యబూ - ఆ (బహ్మము, వారిచే 
సంపా ప్రము, అట్టి మహానుభావుని అమూల్యవాక్యముల సన్నింటినిఅంధీక 
రించి శ్రీ కశపత్రీర్థసామి వారు ఆంధలోకమునకు మ హూపకృతి చేసి 
నారు ఈ సప తపం ఆశయములు ఫలించుసట్టు సహకరించుటలో 
మనవిథి కళ్యాణము కలవు, * 


ag 


వముహాజనవాణీ 
పూజ్యశ్రీ) టం కార స్వామివారు, 
నీ శాంతఆ(శమము, తోటపల్తీకొండలు. 

షై. కేశవతిర్భులు ఆ శ్రీ రామతిర్థల అపతారమే- ,..* 

“రాముడు ఇదివరలోకంకే ఈనాడే ఎక్కువ సజీవుడై యున్నాడు, 
ఆయన రామదర్శన రూపకంగా దర్శనమిస్తున్నాడు, త్రి రామతీర్థుని (బ్రహ్మ 
జ్ఞాన సందేశమును, (పతి ఆంధుని గృహద్వారము కడకు తీసుకొని రావ 
డానికి శ్రీ కేశవతీర్థస్వామి భగవన్నిర్దేశితుడైనాడు...” 

4... రామ దర్శన సంపాదకులైన శ్రీ కేశవతీర్థులు, సదా రాముని 
సేవచేయుచు, రాముని (గంథములను అచ్చు వేయించుచూ, అహర్షి 
శలు రామునియందే జీవించుచు, రామునే ధ్యానించు చుండుటచే ఆయన 
నాకు రామతీర్థునివలె ఆకారములోగూడ గౌనవచ్చుచు, ఆనందమును 
గలించు చుందురు...” 

a కేశవతీర్థస్వామిజీ పరమపావనమైన త్రీ రామతీర్థుల పేరున 
శ్రీరామతీర్థ సేవాశమమును స్థాపించి, వారి మ హోత్కృస్ట (గంథరాజము 
లన్నిటిని ఆంధ్రీకరించి అనేక విధముల ఆం(ధదేశమునకు చేయుచున్న 
సేవ ప్రశస్తమైనది... 


౧లో 


“దైవ విధులు మానపమాతులకు అ(గాహ్యములు, ఏ యే మహాను 
భావులచే, ఏ యే పనులెప్పు డెప్పుడ్కు దేశవృద్ధికై, లోక కళ్యాణార్థమై 
జరుగ నున్నవొ అవి అన్నియు దైవ కృపచే, దైవనిగ్ణయానుసారంగా జరిగి 
తీరుచుండును, 

చాల సంపత్స+ ముల క్రితము శ్రీ రామతీర్థ స్వాములవారు లోకశాంతిని 
కోరుచు, విశ్వ _ఎమతో జల్లిన విత్తనములు ఇప్పటికి మొలచుచుండు 
సూచనలు వ. అహాచకరము. శ్రీ రామతీర్ణులవారి ఆడుగు బాడ 
లలో నడచు పూజ్య శ్రీశ శేశవతీర్థస్వాములవారు హృదయపూర్వక 

నిష్కామ సే దగ త్రి శ్రీ రామతీర్ణుల విశ్వశాంతి, విశ్వ పేమసంచేశములను నలు 


నో 


మూలల వ ఏంపబేయుటకు నిరంతర రృషిచేయుచున్నారు... క్‌ 
“శ్రీ కశవతీర్ణల రూపముగా మాసవసివ బయుచుస్న శ్రీ రామతీర్లు 
లకు ధస్యవాదములు.” 0 


ఈ 


పూబ్య ( నీ) రాముకి స్లానంద వనం నగర 

“గీతావాణి” సంవాదకులు, శ్రీభూమాన౦ందా[శమం౦ 
రామునితో బర ర్క రాయ (అహల్య) తరించింది, రామనామంతో 
ey రాళ్ళ ( సేతుబంధంలో) త తరించాయని తులసీదాను చెప్పాడు, రామ 


Cr 


ర్జుల వారు ది కొద్దిపుందినో తరింప జేశారు. రామతీద్ధుని దిప్యవాజ యం 
శషపిపొనుపుల రం శాంతిరసాయగాన్ని తత్రాపి, అమరజీవులచేస్తూవుంది. ఆ 
భాగీరథిని విశాలాంధావనిపై అవతరింపజేసన అపరరామతీరులు= శ్రీ 

యల @ 
కేశవతీర్ధులవారు = తెలుగువారికి చిరస్మరణ ములంటే అతిశయోక్తి ఏమీ 
రాదు | 99 


we) రామతీర్థ వాజ్మయాన్ని సమ్మగంగా (పచురిస్తూ రామ 
దర్శస పత్రికను నడుపుతూ, శ్రి రామతీర్థ బోధలను బహుముఖాల అంధా 
వనిపై [పచారంచేస్తూన్న స క్ర రామత్స్ర సేవాశమంవారి అద్భుత 
కృషి ఎంతైనా అభినందనియం... 

“4... శ్రీ రామతీర్థుని అక్షరస్వరూపానికి పతిరూపమా అన్నట్లుఆం[ధ 
(ప్రజకు శ్రీ కేశవతీర్థస్వామివారు లభించారు. అఆ అమృత సందేశాలకు (పతి 
కృతులు లభించాయి...” 


ఇక € 
cf 


(ఏళ 


66 శ్రీ కేశవతీర్థ స్వామివారు ఆంధ్రభూమిపై ఒక చలివేంద (చలి 
పందిరి) పెట్టారు, శ్రీ రామతీర్థ బోధామృతం అచ్చోట పోయబడు శుంది 
వెళ్ళండి జిజ్ఞాసువులారా! ఎళ్ళి కుత్తుకబంటి పానం చేయండి. పాసంబిసి 
ధన్యులు కండి...” 

64, రాముడు రాముడై మాట్లాడాడు. అది రాముని వాణి; రాముని 
బాణి. దాని కదే సాటి, ఒక్కొక్క సూ క్రిచాలు - బడుని మృడుని చేసేం 
దుకు! నాయనలారా! రామతీర్ధుని పరావాణని, కేశవతీర్థుని వైఖరీవాణి లో 
వినండి “రామదర్శని భాగ్యాన్ని అనుభవించండి 


పూజ్య( శ్రీ) నిద్యాపకా శానందగరి స్యామివారు. 


శ శుక బహ్మాశమము కాళహస్తి, 


... “అధునిక బుషిస త్రముడగు శ్రీ రామతీర్ణుని బోఢామృతమును 
జనసామాన్యమునకు అందజేయుచున్న శ్రీ రామతీర్థ సెవాశ్రమాధిపతుల 
కృషి అత్యంత _ప్రశంసనీయమైనది...” 

“...చర్మితను సృష్టించిన అట్టి బహ్మర్షి (శ్రీ రామతీశ్టస్వామివారి) 
యొక్క జీవితాశయములను, దివ్య (పబోథములను, లోకములో వెద 
జల్లుచు (పజలకు మహోపకార మొనర్చుచున్న శ్రీ క్రేనపత్యి స్వాముల 
వారెంతయో ధన్యులు...!1” 


పూజ్య( శ్రీ) విద్యానందగిరి స్వామివారు 


శ శివగిరి ఆశ్రమము, అరగొండ, 


“ఓ... శ్రీస్వామి రామతీర్థ మూర్తీభవించిన పర బహ్మము = అనుటలో 
సందేహమెమున్నది ?ఈ పమ రహస్యమును గహించియే కాబోలు 
పూజ్యపాదులగు శ్రీశ్రీశ్రీ కేశవ తీర్గస్వాములవారు, తాము తమ యాశ 
మము, తమ పతిక, తమ గంథములు= ఇది అది అననల, తమ స్య 
స్వమును శ్రీ రామతీర్థమయ మొనరించినాప.  మజియు లోకోపకారకర 
ములగు ననేక కార్యముల జేయుచున్నారు. శ్రీ రామదర్శన పాఠకుల 
కంతయు విదితమేకదా ! కనుక శ్రీ వారు మిగుల (పశంసనీయులు 


తం 


పూజ్య (క్రీ) విమలానంద స్వామివారు 
శీ వ్యాసాశంమ పీఠాధిపతులు, ఏర్పేడు. 


“...పూజ్య్రీ కేశవతీర్థ స్వాములవారు బహుకాలమునుండి శ్రీ రామ 
తీర్థ సంపూర్ణ వాజ్మయమును మృదుమధు5మైన ఆంధభాషలోనికి అనువ 
దించి (పకటించి, ఆంధలోకమునకు వెలలేని మహోపకార మొనక్చుట 
లోకవిదితము, రామతీర్థుల భాషకు, భావమునకు తీసిపోనిది శ్రీ కేశవ 
తీర్థుల భాష, భావము, వారిరచనల చదువుచున్నప్పుడు ఆ రాముడే యీ 
కేశవుడై యిటుల పలుకుచున్నాడా అని భాంతి కలుగుచుండును ... శీ 
రామతీర్థుని సంపూర్ణ వాజ్మయమును ఆంధ్రలోకమునకు ప్రసాదించిన 
శీ కేశవ తీర్థులు సంస్తుత్యులు. వారి లోక సేవ, రామసేవ, సాహిత్య సేవ, 
దైవసేవ చిరకాలము వర్థిల్లుగాక! శ్రీ రామతీద్ధుని దివ్యోపదేశములు నలు 
దెసల వ్యా ప్రి గొందుగౌక!,.” 


పూజ్యశ్రీ! శుద్ధవై తన్య స్వాములవారు 
శబ్దారకల్పతర్వాది గంథపరిష్కర్తలు, బహుగంథకర్తలు, 


64 శ్రీ కేశవతీర్థస్వామివారు ఆర్షసంపుదాయమునకు చెందిన 
ఉత్తమ వ్యక్తి. _పాచన మహర్దుల ఉపదేశములను, ఆధునిక బుషి 
పుంగవులైన (శీ రామకృష్ణ పరమహంస, (థీ రామతీర్ధస్వామి, శీ వివేకా 
నంద స్వామి _పభృతుల దివ్యభావములను హృద్గతము గావించుకొన మనో 
వాక్కాయములచే= వివిధ రీతుల = అధ్యాత్మిక (పచారము గావించుచున్న 
విశిష్టవ్య క్తి” 


పూజ్యశ్రీ) సంక రానందగిరి గురుస్యాముల వారు 
$9 ఉమామహేశ్వర పీఠాధిపతులు, గంజిగుంట, 


(6... ఇట్టి సత్య సనాతన (శీ రామతీర్థ గురుదేవుని వేవాంత సా 
స్వతమును యావ దాంధావని సర్వుల కందజేయుచు, లోకకల్యాణా 
ర్థమై కంకణముగట్టి, అవిశాంతముగ (శ్రమించు = అపర రామతీర్డులే 
యగుపూజ్యపాద శ్రీశ్రీ శ్రీ కేశవతీ స్వాములవారెంతయు (ప్రశంసనీయులు |” 


తీరి 


ఓ... ఈ (తిపుటిలేని కేవల (బహ్మనిష్టచే నొప్పుచు, నిత్య శుద్దబుద్ధీ 
(పణవ పర|బహ్మాత్మ స్వరూపులై వెలసిన శీ రామతీ గురుని మహోప 
దేశములు నిరంతర సంస్మరణీయములు, శీ రామతీర్జులేయగు మన కీ 
కేశవతీర్థ స్వామిపాదులంతయు సంస్తుత్ఫులు. వీరి మహా కారరములు, 
దైవీ సంపదలో పేతములు, లోక శివంకరములు, 


పూజ్య( శ్రీ) సత్యానందసాములవారు 
శ్రీ నత్యానంద్శాశమము, “విశ్వమిమాంస” నంపాదకులు, ఇనమడుగు, 


“శ్రీ రామతీర్జుని సంపూర్ణ వేదాంతసారస్వతమును శ్రీ కేశవతీన్ధస్వా 
ములవా రాం[ధభాషలో ననువదించి యాం[ధలోకమునకు మహోపకార 
మొనర్చియున్నారు. అంతియగాక శ్రీ వారి యుపదేశామృతమును నలతల 
వ్యాపింపజేయుట కఖండకృషి సల్చుచున్నారు. (పతివారును శ్రీ వారి సం 
పూర్ణ సారస్వతమును పఠించి, [గహించి, యనుప్ఫించి, కృతకృత్యులయ్యె 
దరుగాక 1” 


66ర్రీ రామతీర్థుని పరమ పవితనామమున శ్రీ రామతీర్థ సేవాశమ 
మును స్థాపించి వారి సమ(గ్రవేదాంతసాహిత్యమును అంధ్రలోకమున 
కందించుచున్న శ్రీ కేశవతీర్థస్వామి (బబహ్మణ్యులు, ఆ సాహిత్యమును 
ఆం'ధులెల్లరు [శద్ధతో పఠించి ఆత్మానుభూతినిపాంది కృతకృత్యతను 
పొందుదురు గాక 1 

ఓ ర్రీ రామతీర్థ భగవానుని దివ్యబోధలను [పచారమొనర్చుట కై శ్రీ 
రామతీర్థ సేవాశమమొనర్చు అఖండసేవ (పశంసనీయము ౨” 


6ళర్టీ రామతీర్థ భగవానుడు అనుష్టానవేదాంతమును విశ్వమునకు 
టోధించినందున ఆబోధనలు నిత్యనవీనములై యుగముల పర్యంతము 
జిజ్ఞాసువులకు అజ్ఞానన్నిదనుండి (పబోధమొనర్స సమర్థములైయున్న వి, 
పరోకజ్ఞానసంపన్ను లగు సామాన్యవిద్యాంసుల శుష్కుపసంగములైన, 
తోత్కాలిక చైతన్యమును కలిగించునేగాని శాశ్వత పయోజనమునొందింప 
జాలవు, ఆ మహాయోగి ప్రబోధనలు సజీవజ్ఞానానందర సభరితముగాన నిత్య 
పారాయణ యోగ్యములేగాక, నిత్యానుష్టానమున కుపకరించుమ హోజ్వల 


తీత 


మ హోన్నతజో్యోతిర్మయన్తూపములై వెలయుచున్నవి. ఆంధధభాషయందు 
శ్రీ రామతీర్థసాహిత్యము వెలువడినను, ఆర్థవంతములును సూత్ర పాయ 
ములును నగు శ్రీ రామతీర్టుని మ హోపదేశములు (పజలలో శ్నఘగతి 
వ్యా ప్ర్తినొందుటకు విపులవ్యాఖ్యానములు అతిముఖ్యములు, ఆ పరమ 
హంస దివ్యబోధలకు విపులముగ సులభముగ వ్యాఖ్యానమొనర్పగల సమ 
ర్జులు శ్రీ కేశవతీర్ధస్వాములవారు. శ్రీవారికి _పజలు అఆర్థికపుతోట్పాటు నొసం 
గిన ఆ మహోపదేశములకు విశాలవ్యాఖ్యలు వెలువడి, జంధలోకము 
నకు అధ్యాత్మికమ హోపకారయినర్చి (బహ్మగిరి శిఖరమునకు గొంపో 
గలవు.) 

66 న్ట్రీ రామతీర్థుని సంపూర్శసాహిత్యమును అంధభాషలోని కనువ 
దించి [పకటించి ఏ త దివ్య(పబోధములచే ఆంధలోకమునకు మహోప 
కారమొనర్చుచున్న శ్రీ కేశవతీర్థస్వామి వారికి ముముక్షులోకము బుణపడి 
యున్నదనుటలో అతిశయోక్తిలేదు. అందును అశాంతి (పబలిన ప్రస్తుత 
కాలమున శాంతినొసగ సమర్థమైనది శ్రీ రామతీర్థుని మహాసాహిత్యము, 
ఆ సాహిత్యమును ఆ స్తికులెల్లరు పఠించి, (గహించి, అనుభవించి కృత 
కృత్యులవుదురు గాక!” 

ఉసి కేశవతీర్థస్వామివారి అధ్యాత్మిక మహోద్యమము విశ్వ వ్యాప్త 
మగుచున్నందులకు (బహ్మానందము.? 


పూజ్య( శ్రీ నిత్యానందస్వాములవారు 
అభిలాంధధ సాధుపరిషదుపాధ్యక్షులు, (శీ కైలాసాశ్రమమ శ్రీకాళహస్తి 


“ఆర్యవిజ్ఞాన విషయ విపులీకకణ దక్షతకు, డవేదాంతరహస్య 
(పబోధమునకు ఉజ్వలచిహ్నమైన శ్రీ రామతీర్థ పబోధావళిని శ్రీ కేశవతీర్థ 
స్వామివారు చక్కగ ఆంగ్లమునుండి ఆం|ధానువాదముజేసి (ప్రకటించి, 
(పచారముచేయుచున్నారు. ఆంధధపజలకు ఆత్మజ్ఞాన భిక్షను (ప్రసాదించు 
చున్న శ్రీ కేశవతీర్లుల బుణమును అంధులు తీర్చుకో లేరు.” 

ట్రీ రామతీర్థ స్వాములవారి (గంథములను భ క్తిశద్దలతో చదివిన 
చాలును. తప్పక ఆత్మ(పబోధము కలుగును, నిర్మల హృదయులును, 


అద 


ఆత్మీయులు, శ్రీ రామతీర్థభగవానుని ఉపానకులును, శ్రీ రామ దర్శన 
సంపొవకులును అగు శ కేశపతీ్లః ములవారు ఆం|ధసోవరీ సోదరులకు 
విజ్ఞాన భిక్ష వట్టుచున్నందుకు మిక్కిలి సంతోషము, (శీ స్వాములవారి 
మహోద్యమము విజయవంతమగు గాక 1 

కకం వివేకానందస్వామిపలె శ్రీ గువుసేవాధురీణుడు శ్రీ కేశవ పతీ 
స్వామి..... శ్రీ రామతీర్థ సధ్గురుశేవుని దివ్యసంవేశమును వాడవాడల, 
ంచ్రార మొసర్చుచున్న (ప్రతిభాశాలి 


శా 


ర్ట 


పలపలెల 
౧ ౧ 


పూజ్య(శ్రీ) నారాయణానందస్వాములవారు 
న 


యు 
(గి Wess ఆధ్మాత్మిక య. తాల 
పూబజ్యపాద త్రీ ఈవలి ల 


పూజ్య (శ్రీ విద్యాశంకర భారతీస్యామివారు 
గాయ్మతీ ఒరాధిపతులు, బందరు. 


“ఆంధులకు కూడ శ్రీ రామతీర్థ స్వామివారి జ్ఞానామృతము నందిం 
చుటకై శ్రీ కేశవలీర్థ స్వామివారు శ్రీ రామతీర్థ స్వామివారి జీవిత (ప్రబో 
థాదులను ఆంధధములోని కనువాద మొనర్చి మహోపకార మొనర్చుట 
ద్వారా జీవితమును ధన్యముచేసికొనిరి. వీరు చేసినది అనువాదమే అయి 
నను వీరి రచన అనువాదమువలె కనుపడక స స్వతంత్ర రచనవలె ఉత్సాహ 
ముతో పరుగెత్తు చుండును, శ్రీ రామకృష్ట పరమహంసకు స్వామి వివేకా 
నందుడువలె, శ్రీ రామతీర్థ స్వామివారికి మన కేశపతీర్థ స్వామివారున్నార 
నిన అతిశయోక్తికాదు. కృష్ణ్టస్మరణచే గోపికలకు హృదయము పొంగి 
తన్మయత కలిగినట్లు, శ రామతీర్థ స్వామివారి స్మరణ మాత్రమున, మన 
కేశవతీర్థ స్వామివారికి హృదయము పొంగిపోవును, వారియందు వీరికి గల 
భక్తి అసదృశము, వీరి అనువాదములలో రచనలలో అట్టి హృదయపు 
పొంగుతో *క్రూడిన గురుభ కి తాందవించుచుండును. 


కరో 


పూజ్య (శ్రీ, తపన్యాన ౦ద స్యామివారు 


గుంటూరు. 


వేదాంత సందేశమును కడు నైపుణ్యముతో, ఓబస్వంతమగు భాషలో 
పుచారము గావించుచున్నారు, శ్రీవారు ముక్కోటి ఆంధుల తపఃఫలము 


పూజ్య( శ్రీ) నద్దురు మళయాళ న్వాములవారు, 
శీ వ్యాసాశమము, ఏర్పేడు. 

“...శ్రీ రామతీర్భల అఖండానంద అద్వైతామృత రసామృతమును 
ఇంగ్లీషు తెలియని అంధులు ఇప్పుడు పానముచేసి అమృత _త్ల్యమును 
పొందే లాగున భాగ్యముకలిగెను, రామతీర్థ (ప్రవచనములన్నియు ... శీ 
కేశవతీర్థులు తెనుగున అనువదించి ఆంధసోదరీ సోదరులకు అన్నుగ 
దస్‌ నార టి అంధులందరున్నూ వారికి యావత్కాలము కృతజ్ఞులె 


పూజ్యశ్రీ పణవానంద స్వాములవారు 
శ పృణవాశమము, గుడివాడ. 

“వెరాగ్యము, బోధ, ఉపరతి ఇవి మూడును మోక్షసాధనములు, 
ఈ మూడును సంపూర్ణముగ వెలుగొందు స్వరూపమే శీ రామతీర్థ పరమ 
హంస, అట్టి మహాపురుషుల వాఠ్యములన్నియు కేవలము అనుభవ వేద్య 
ములు, మాసవ సంఘమునకు విశేషముగా ముముక్షువులకు -- మన 
శాంతియు దుఃఖనివృత్తియు అవసరము. అట్టి [ప్రయోజనము పైజెప్పిన 
మహాపురుషుల యొక్క అనుభవసిద్ధములగు ఉపదేశ వాక్యముల శరణు 
బొందుటచే లభించును. “*రామదర్శనము” అను మాసపతికద్వారా, 
(శీ రామతీర్థ సంపూర్ణ వేదాంత సారస్వతాది పచురణములద్వారా, వీతన్మ 
హోపదేశ పృచారమునకు శీ కేశవతీర్థ స్వాములవారు, తమీ సర్వ జీవి 
తమును వినియోగించుట మానవ పుపంచమునకు -- విశేషముగా ఆంధ 
పుదేశమునకు -- కల్యాణదాయకము అను విషయములో సందేహము 
లేదు,” 


౨న 


పూజ్య శంకరానంద స్వామివారు 


$9 శంకరానందా శమము, ఆళ్లగడ్డ, 
గ డే 


“బహ్మవిద్‌ బహ్మైప భవతి తాకివాణి వేదో... ఈ సూక్తి ననుస 
రించి (శీ రామతీర్థ స్వామివారు పుత్యక్ష [బబహ్మస్వరూపులు, వారి వాక్కు 
వేదము, ఇందువలన వారి వాణి పృపంచమును అకర్పింపబేసినది. వారి 
వాణీలో వేదశ_కి యుండుటవలననే నేడీ పృుపంచములో వారి గుణగొన 
ములు (పతిధ్యనించుచున్న వి, వారు తమ వాక్కుతో వేదాంతమును వ్యవ 
హార శ్రేణకి దెచ్చి, వ్యపహార వేదాంతముల మథ్య సమస్వయమును 
సాధించిగి, అ వాణలోని పీయూషమును పూజ్యపావ కెశవతీర్థ స్వామిజీ 
సువర్ణపాత రూపమైస రామటర్శన షతికద్యారా, సంపూర్ణ సారస్వత 
(పచురణములద్వారా, తనివిదీర (తాగించి ధన్యులైనారు. [ప్రజలు దానిని 
పాంది కృతార్థులెనారు...” 


పూజ్యకీ) నిర్వ కల్పానంద స్వామివారు 


(3 ఆర శ్‌. ణి కూ 
శ9రామకప్ట్ర మఠాధ్యమలు, రాజమండ్రి, 


“...ఈ అంధకారాన్ని తొలగించటానిక్కె శ్రీ కేశవతి స్వామివారు 
పరిశమిస్తున్నారు...వారు “కీ రామతీర్థిపన్యాసాలను ఎంతో పర్మిశమతో 
తెలుగులోకి తీసుక వచ్చారు...” 


పూజ నీ సీతారామ యతీంద్రులవారు 


(శ్ర ముముక్షుజన మహాపీఠాధిపశులు 


WU రామతీర్థ సేవ్యాశమమును స్థాపించి, రామదక్భనము అను 
మాసపష్మతిక నునడుపుచు, (శీ రామతీర్థుని ఉపదేశములను (పచారముచేయు 
త్రీ కేశవతీర్థస్వామి నిజముగ ధన్యజీవి. (శీ నరసింహోపాసకులైన [శీ కేశవ. 
తీర్ధ నిజముగా నరసింహమే, వీరి ప్రచారమువిని నాహృదయ మెంతో 
ఆనందించుచుండును...** 


నీ 


పూజ్యశ్రీ 'జేవానందస్వామిచారు 
శీ శివానందాశ మము, హృషీ కేశము 


“9 రామతీర్థులవారి అనుష్టాన వేధాంతమును (ప్రసారము జేయుట కై 
మన ఆంఛదేశములో పూజ కీ కశవతీర్థ స్వాములవారు ఆసర రామతీర్థ 
లుగా నిలిచియున్నారు, రా!కత్రింబగళ్లు జనతా జనార్హన సేవకై వారి అమూల్య 
సమయమంతా వినియోగించి, ఇంగ్లీషు, హిందీ (గంథములను తెలుగు 
భాషలో అనువదించి అంధ (ప్రజకు {శీ స్వామిజీ చేయుచున్న స నాఘ 
నీయమైనది ,.” 


పూజ్యశ్రీ! రామతీర్ధస్వామివారు, 
శీ యాజ్జవ లా్క్యాశ్రమం, శీ కేశవదాసుపాలెం, 

“మన వేదాంత భువన దీపిక ($§ రామతీస గురువరేణ్యులు [పాచ్య 
పాశ్చాత్య ఖండములందు ఉపన్యసించిన సారస్వతము నంతటిని, (శీ స్వామి 
వారి ఇతర రచనలన్నింటిని, పుక్కిటపట్టి జీర్చింపచేసికొన్న విజ్ఞాన మహా 
రథులు, పూజ్యపాద (కీ కేశవతిగ్టస్వామివారు...” 


“సాహిత్యభూపణ' శ్రీ జొన్నలగ డ్డ నత్యనారాయణమూ ర్మిగారు 
ఎం, వీ, వ, యల్‌, 


“3 వ్యాసవసిష్టులకు దీసిపోని సంయమీందుడు శీ రామతీర్థ స్వామి, 
ఆ మహాత్ముని నాడు శ్రీ నారాయణస్వామి పురాణ సింగులు సెవించినట్లు, 
నేడు (శీ కేశవతీర్థస్వామి సేవించుచున్నారు. రాము డమరుడు, ఈ దృశ 
అమరులను సేవించు మహాత్ములును అమరులేకదా ! ఆంధ్రవసుంధరలో 
జరుగు ఈ యమర సేవ అనేకుల కమరత్వమును (పసాదింఛు గాక!” 

“ వస్తుత [పపంచ పరిస్థితులందు పీంటూషధారయై మనుష్య జీవన 
మును మహిమోపేత మొనరింషజాలినది (శీ రామతీర్థపామి వూతజీవితో వ 
దేశ సంస్మరణమే. ఈ సంస్కరణకు మార్గ దర్శకులైన శ కేశవతిర్ణస్వామి 
పూజ్యలనుట అతిశయోక్తి కాజాలదు. 


తిరి 
“ఆర్య విద్యాభూషణ” శీ జటావల్ల భుల పురుషో తృముగార్కు ఎం, వీ 
కాకినాడ 


““ఇట్టిస్టితిలో జాతిని కాపాడుటకు తోడ్పడు నొక యుద్యమమునకు 
శ్రీ కేశవతీర్థ స్వామివారు పూనుకొన్నారు. సకలాంధ [పజానీకములోను, 
సర్వసులభమైన భాషలో, నవయుగ (పవ కృపముఖులైన శ్రీ రామతీర్ణుల 
యుపదేశామృతము నందించుచు, వీరు గావించుచున్న [ప్రబోధము రామ 
తీర్థులతో మనకు అనపాయి సన్నిహితత్వమును కూర్చుచున్నడి. ఈయుద్య 
మము మనలో [కమముగ సన్నగిల్లుచున్న భారతీయతను తిరిగి పరి 
పుష్టము గావించుటకై తోడ్పడుచు నభినందనీయమై యలరారుచున్నది* 


"Nobody can worship a hero unless he himself is a hero”- 
ఆని కార్డెలు చెప్పిన తెజగున = రామతీర్థుల యంశముతో జన్మించినవారు 


కావుననే కేశవతీర్భలిట్టి కార్యమును చేయగల్గుచున్నా రు” 


దర్శనాచార్య _ (శ్రీ జమ్ములమడక మాధనరామశర్మగారు 
గుంటూరు 


“కకం రామతీర్థదర్శనము (పేయ (శేయస్సుల కేకత్వనిదర్శనమైనది. 
ఈనాడు స్వామి రామతీర్ధాత్మ సర్వతీ్టములందు సంకమించినది. ఈ 
సం[కాంతి కేశవతీర్ధమగుట లోకమున కదియొక చివతీర్ణము.” 


డాక్టర్‌ (శ్రీ) దివాకర్ల "వేంకటావధానిగారు, 
ఎం. ఏ,, (ఆనర్పు) వీ హెచ్‌ .డి, 
హైదరాబాద్‌ 
“...(పగతి పూర్వకమైన కృషిని అనందమయమైన కర్మాచరణ 
మును, నకమమైన సంస్థరణమును, శాంతి సత్యానుభవ సంపాదనమార్గ 
ములను, అనుష్టాన వేదాంతమును బోధించు శ రామతీర్థ సేవ్మాశమము 
వంటి ఉత్తమ సంస్థలే వర్తమాన లోకమునకు శరణ్యములు,” 


“తి౮ 
(శ్రీ దిగవల్లి శేవగిరిరావుగారు, 
నంపొదకులు : ఆధ్యాత్మిక గంథమండలి, విజయవాడ, 

*..““శ్రీ రామతీర్థుల సంపూర్ణ సారస్వతమును తెలుగులో అనువ 
దించి ప్రకటించుట ద్వారాను, రామదర్శన పత్రికను (పకటించుట 
ద్వారాను, (కీ కేశవ తీగ్భస్వామివారు ఆంధులకు. అధ్యాత్మిక రంగము 
నకు చేయుచున్న మేలు అపారము, నేను శ్రీ స్వామివారిలో (శ్రీ రామ 
తీర్థుల తీవవైరాగ్యము, ఆత్మనిష్ట, సేవాపరాయణత, జ్ఞానగరిమ, భావ 
గాంభీిక్యములగాంచ్చి (థీ రామతీర్థులే వారి రూపమున ఆంధ్రుల నుద్ధ 
రించుటకై జన్మించిరని తలంచు చుందును...” 


(శ్రీ తల్లాప్రగ డ (పకాశరాయడుగారు, ఎం, ఏ 
“ధర్మజ్యోతి' నంపాదకులు: 

(6.1 రామల్ఫీ$ స్వామివారి చరిత్రను, వారి ప్రవచనాలను కరతలా 
మలకంగా తెలుగు నాడుకు అందజేస్తూన్న శీ కేశ వతీ స్వామివారి అ విరామ 
కృషి (పశంసనీయం; వందనీయం. 

(శ్రీ) “రామళరణ్‌” కుందు ర్హి వేంకటనరనయ్య పాకయాజిగారు, 
“మోక్షసాధని"” నంపాదకులు, బుద్దాం. 

"49 రామచందుంని శీలము, సౌశిల్యము, సౌందర్యము, మన 
శీ రామతీర్థునిలో బూర్లముగ (పతిబింబించినవి, ఆ ధం రామతీర్యల పతి 
బింబమే మన నీ కేశవతీర్థులు 

“గమర” రాగ జ నేయులుగారు, 
(6) న ్‌ 0 ఆం లుగా 
శం రామనామక్షేశ9 కార్యదర్శి - గుంటూరు, 

“'మహామహుడగు ఫ్రీ రామతీస్టస్వామివారిని ఆదర్శముగా స్వీకరించి, 
వారి అడుగుజాడలలో వ ర్తించుచు, పూజ్యశ క్రేశవతీస్థస్వామివారుధ్యేయ 


మునందు తాదాత్మ్యము నొందిరి. శీం వారి జీవిత వృక్షము పుష్పఫలభరిత 
మైనది. అంధులు తమ భాగ్యము పండినట్టు అమృతఫలముల నాసా 


వ్‌లో 


దించి ఆత్మోన్ముఖులగుచున్నారు, శీ వారి హృదయము విష్పారినకొలది 
మానవోద్ధరణ మునకై అనేక కార్యములనొనరింప పారంభించిరి. మట్టపల్లి 
జీర్ణదేవాలయోద్ధరణము అనేక విధముల ఆశ్రమ శాఖో పశాఖాస్థాపనము, 
ముఖ్యముగా ఫ్రీ రామతీర్ధస్వామి సంపూర్ణ వాబ్బయ సంపుటీముదుణము, 
శీం తులసీ రామాయణాది (గంథరచనము--ఇత్యాదులు శ్రీ వారి అసా 
ధారణశక్రి సామర్థ్యములను, మానవాళి పైగల వాత్సల్యమును వేయినోళ్ళ 
చాటుచున్నవి. అపర శీ రామతీస్టస్వాములగు పూజ్యశీ9 కేశవతీ స్వామి 
వారి పవిత్ర సందేశముల నందుకొని మనము ధన్యుల మగుదుముగాక!” 


“ఆర్ష వద్యాలంకార జ (శ్రీ కారి చందమాళిగారు, 
గుంటూరు 
ముక్తి పదమైన శీం రామతీక్ణవాజ్మయమును పిడుగురాల ఖీ 

రామతీర్థ సేవాశమమూలమున నలుమూలలకును వ్యాపింప జేయనెంచిన 
థీ కేశవతీర్థులు = మిక్కిలి పృశంసాపాతుల 

శీ కేశవతీర్భస్వామివారి మహోద్యమము స్ట అమృతఫలముల 
సందించి, రామదర్శన భాగ్యమును పృుసాధించగలదని అస్మదాదుల 
పృగాఢవిశ్వాసము, 


శ్రీ వుల్లాభొట్ల వెంకశేశ్వట్లగాడు, ఎం, వ, బి, ఇడి, 
ఖమ్మ ౦మెట్టు 


“అట్టి సర్వోత్కృష్ట్మృపవక్త, మానవతా వాదియైన శ రామతీిర్భ 
స్వామివారి పవితాశయములను, సిద్ధాంతములను, తెలుగుదేశముయొక్క 
నాలుగు చెజగుల అందించాలనే మహత్తరమైన తలంపుతో శీమత్పరమ 
హంస పరివాజకాచార్య శీ శీ శీ పూజ్యపాద కేశవతీర్థస్వామివారు WU 
రామతీర్థ సేవాశమమును సంస్థాపించి, (శీరామదర్శని” ష్మతికను నెల 
కొలిప్కి 19 రామతీర్థులవారి అమూల్యమైస రచనలను ఆంధ్రభాషలోనికి 
అనువదించి, ప్రసార మొనర్చుచు, ఆంధ [ప్రజలకు మహోపకారము 
చేయుచున్నారు. శీ స్వామివారికి ముక్కోటి ఆంధ్రులు మిక్కిలి బుణ 
పడియున్నారు...” 


శ్రీ రావుతీర్ధుని అభయ పదానం ; 


“ఈ [పపంచంలో ఎవరైనాసరే రాముని |పసంగా 
లన్నిటినీ శవణంచేసినవారు, విచ్చిన్నసంశయులై, తమ 
స్వస్వరూపమైన [బహ్మతత్త్వమునందు నునిశ్చితాత్ములు 
కాగలరని రాముడు అభయమిస్తున్నాడు.” 


క్స్‌ ఢ్రిక్ర 
“ సాహిత్యరత్న ” 
నీం పి, వి నరసింహారావుగారు 


బి. యస్‌. సి, యల్‌.యల్‌.చి. 


ఆంధ(పదేశ్‌ న్యాయ, దేవాదాయ శాఖామాత్యులు 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యమ. తెలుగులో అవతరి 
సున్న ఈ శుభసమయం ఆం(ధులైన ఆధ్యాత్మపిపాసువుల 
కొకపండుగ. ఆం|ధభాషలో ఆధ్యాత్మిక సాహిత్యనిర్మా 
ణంలో ఒక (పముఖఘట్టం. ఈ మహత్తరకార్యాన్ని పూరి 
చేసిన క శేశవతీర్థ స్వామివారు ఆం|ధమహాజనులం దరికీ 
(పాతర నీయులు, వారు చేసిన మహోపకారం అవిస్మ 
రణీయమైంది. అజరామరమైంది. 


తత్వబోధకుల్లో స్వామోరామ తీర్థ కొక (పత్యేక స్ఞానం 
ఉంది. ఆయన జీవితమే ఒక తత్వదర్శనం. అది పావన 
గంగార్సురి వలె |పవహించి స్పృశించిన వారినందరినీ 
పునీతం చేసింది. రామతీర్థ రచన దానికదేసాటి. చదువు 
తుంటే అది రచన అనిపించదు. మనయింట్లో విశాంతంగా 
కూర్చొని ఆత్మీయులతో ఇష్టాగోష్టిజరువుకున్నట్టుంటుంది. 
ఆయన ఇచ్చే ఉదాహరణలు, దృష్టాంతాలు పండితపామ 
రులకు ఉభయులకూ వాదయంగమంగా ఉంటాయి 
ఇలాంటి ఆప్యాయతతో కూడిన (hంMEly) శైలిని ఆధ్యా 
త్మికతత్వమువంటి జటిలమైన, అమూరమైన, గహనమైన 
ఉ పజ్ఞాపధానమైన వస్తువును బోధించే. నిమితం [పయో 
గించి విజయంసాధించడమే రామతీర్థ స్వామి వారి రచనా 
కౌశలంలోని పరాకాష్ట 


2 


తొమ్మిది సంపుటములు గల మూడు సంహితలలో 
ఇమిడ్చబడిన ఈ వేదాంత భాష్యం సర్వవిధాలా స్వయం 
సంపూర్ణ మైయున్నది. భారతీయతత్వబోధనలో పాశ్చాత్య 
సాహిత్యసంస్కృతీ సంబంధమెన అనేక దృషాంతాలు 

ఉం లు 

పొందుపజచబడ్తాయి. ఆధునిక పాఠకలోకానికిది మిక్కిలి 
ఉపకరిస్తుంది. అక్కడక్కడ అనువాదకులు రచించిన 
ముక్తకద్విపదలు బోధ్యవిషయాన్ని మరింత హృదయం 
గమం చేస్తున్నాయనుటలో సందేహంలేదు. 


శ్రీ) కేశ వతీర్థ స్వామివారి రచనాపాటవం వారి అనేక 
రచనలద్వారా ఆం[ధపాఠకలోకానికితెలిసిందే. వారి అను 
వాదచాతుర్యాన్ని తులసీరామాయణానువాదంలో చూచి 
నేను ముగ్గుళ్ణయ్యాను. అదే చాతుర్యం |పస్తుత భాష్యాను 
వాదంలో గద్యరూ పేణా కానవస్తుంది. 

ఈ [(గంథంలోని వివిధ శీర్షికలను గురించి వేరువేరుగా 
విపులంగా సమోకించడం ఇక్కడఅ(పస్తుతమనుకుంటాను. 
ఒక్కమాటలో చెప్పాలంటే చదివినకొడ్డి చదవాలనిపించే 
ఆకర్రక శైలిలో, పసాదగుణానికి పెట్టిందిపేరుగా రచించిన 
ఈ “రామతీర్థ వేదాంత భాష్యము” ఆం(ధావనిలో వెలు 
వడిన ఆధ్యాత్మికసాహిత్యంలో తలమానికమై విరాజిల్లు 
తుందని నేను |పగాథంగా ఆశిస్తున్నాను. అనువాదకులకు 
నా అభినందనలు. 

జైహింద్‌ 


హైదా?బాదు, | 


ఇటు, 
2910-1966 | (56) పి, వి. నరనింహారావు. 


CC Maia i ad Lae add Ladd 


శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి వారు 








SPIRE లోలో BRLDIDRSLD 





అ౦కితపు:; 


ఓంకారాత్మక | విశ్యదీపక | మహాయోగీందహృన్మందిరా | 

శ్రీంకారాయత ! భక్కరక్షణకళాశ్రీ నిత్యసంశోభితా | 

హీంకారోద్దృత గర్జనాకులిత దైత్యేందా ! ఉపేందా | హరీ! 

ఐంకార[పియ ! నంనృతీహరణ 1! విద్యారణ్యపంచాననా | 

కీ ంకారా[శయ | సర్వమోహనజగలీలావినోద[పి యా | 

౧ గా 

శె9ంకారసిత! మటపలివనవాసా ! నారసింహ్మపభూ | 

6 ల ౧ 

శంకన్‌మానియు నీకృతిన్గొని కటాక్ష శ్రీలవర్టించి, సి 

కైంకర్యంబును నిత్యమున్‌ సలుపుభాగ్యం బిచ్చి మ మ్మేలరా ! 
శ్రీ కేళవతి ర్ధన్వామ 


అహోరయహటో యో LE లోటడయపలురళళగన్తళతక్కళ్త SLED SS DBL L LLL MLL SMLLLO ONS | LALLA LLL DI LLL SLO LS SLO LL SLL చలన లరళ్తలికళలు 


DISSIDIA PDLDILS BPD SS DDO DE BSP నోనో నోర నోట తోం BOLD I BLIP SDL PDB E V1) BOY PIS EVEL PIIPISIDI OSS EIRP IS PDI DISD DDI DIB SS LOL DPBS TELLS LDSL LIS SS BILLS ల LILO ILA PN 


7). 


DEEL II ILLS TI SILD DL SLOSS SIDE BL రట | | DSSS LISD OT BLISS LOLOL LSE OL BLISS DLISRLDS |S BIISSILELLLLDLL IIL BLLRS IS SSDS LIDS రోడ LS BIBS LBS LI DDI లో లో SPAR 





జయ జయ శ్రీనాశసింహ 
ప్ర భాతభేరి: 
రచన; శ్రీ, కేళవతిర్థస్వామివాడ్‌ 


(శ్రీరంగనాథుని లీలావిలాస నాటకంలో ఒక విషాచాంశం 
వచ్చిండి. జగద్ష్లోళం అజ్ఞానత మోవృళ మైంది, అధార్శికభావరుంరూ 
నిలం విజృంభించింది, వి శ్వాలయగ ర్భమైన పుణ్య భారతమందు సనొ 
తన బుషులు వెలిగించిన అఖండదీషపం రెపకెపలాడి, కొరకుగట్టి అరిపో 
సంసిద్ధ మైంది. కామవాంఛా[గహములు, కాంచన శాంకాొషిళశా చములు, 
దంభ డౌక్టన్య రాక్షన శక్తులు, బ్యేమాసూయాభూతమ్సుల్పు నై రాళ్య 
(పేతములు ర క్రకపాలప్కారలతో వికట తాండవం సౌగించాయి. కునుతే 
సృగాలరావాలు, నాస్తికతర ఢంకారానాలు, భౌతిక వాదోలూశకోలా 
హలధ్యునులు సర్వత్ర ప్రతిధ్యనింపసాగాయి,. కొందరు. దుస్స్వప్న వీడి 
తులు, కొందరు గాఢనిద్రాముద్రితులు, కొంధకు మూర్భా(శాంతులు, 
కొందరు మిభాంతుల్కు కొందరు నిర్జీవుల్కు కొంధరు ప్రాణావళిష్ణులు = 
మాననకోటి ఇట్లు ఆపన్న మైంది. ఆ అమంగళ కాళ కాలికి అంథము 
లేనట్లు కనబడింది, విశ్వశివాలంకుం శవాలయంగా మోాఠింది, ఇష్పుడు 
జా(గన్నిష్థ్రమైన భాగవతఖవ థాషృాదయమునుండ్ని “అసత మాన 
దమయ, తశుసో మా జ్యోతి రమయ మృతో రా అమృతం 
గతుయి” = అన్న ఒకప్రార్థన ఆ నిశీఢినీగ ర్భాలను ఛీల్బుకొని నన్న 
సన్నగా సాగింది ఆవేధ వేదనారవళి విళ్వనాభనివీనుబష సోకిరిడి 

అ | 
“యదా యజా హి ధర్మస్య గ్లాని ర్భృనతి భారత! అభ్యుళ్ళాన మభ 
ర్య త్ర షా కానం స్ఫజా మ్యహ = వున్న అభయనాణీ 
ఘూ నండి. 

వేగుచుక్కలు (ప్రాచీవిశశు అలంశరించాయి ఆ శాజ్యోత్స స్తే 
సామోత్క_రించింది. లోశబాంధవ్రలై న శ్రీ శామకీర్థ నూర్యభతబానుఢు 


2 


భారతోదయాద్రిపై ఉదయించాడు. 'త్యాగదివ్యాసణ కాంతులు 
పృథ్వీమండలము పై బంగారుపూతలు పూయసాగాయి. మహోన్నత 
హీమాలయశిఖర దుగ్తాగమునుండి ప్రభాత ఫేరి నినదించింది.““ఆ తానం 
విద్ధి |” నిన్ను నీవు తెలిసికో! తత్త ర మసి |” నీవు పరబ్రహ్మస్యరూపు 
డవు !,..ఉక్తిప్ట ! లే నిద్రలే!” _ అన్న (ప్రభాత భేరీరవం-అహో! 
నిదాప్రపంచమును ప్రకంపితంచేస్తున్న ది. సుప్రభాత మే తెంచింది ! 
Et) రామతీర్థమహోదయం శో కాకుల ప్రపంచానికి శుభోదయం ! 
(శ్రీ రామతీర్థ జీవనస్యరూప సౌందర్యసందర్శనం మానవకోటి 
లోని విషయవికారిములను సంస్క-_రించి (బహ్మజ్ఞాన సౌందర్యమును 
ప్రసాదిస్తుంది. (శ్రీ) రామతీర్థ జ్ఞాన భాస్కరమహోప దేశ కిరణస్పర్శ 
మానవకోటిలోని నిదాణ తన్యమును జాగ పతం చే స్తుంది, 
మెలపుల్లో మెరు స్తున్న, మేఘాల్లో తేలిపోతున్న, ఉరుముల్లో 
గర్టి స్తున్న, నదీనడాలలో ప్రవహీ స్తున్న, నమ్ముదాల్లో పాంగిపోతున్న, 
పర్వ తాలలో నిశ్చల మైయున్న, జంతుకోటిలో సంచలిస్తున్న, సూర్య 
చంద్రతార కలలో వెలుగుతున్న, వనవిహంగకోటిలో గానంచేస్తున్న, 
(పతిహృదయంలో స్పంది స్తున్న, పతిర_క్షనాళంలో న ర్రిస్తున్న, సమస్త 
విశ్వంలో (పదీవిస్తున్న, తసదివ్యరూప మే మనందరి న్వ్యరూపంగా-విశ్వ 
రూపసందర్శన భాగ్యమును శ్రీ రామతీర్థభగవానుడు మనకు ప్రసాదిం 
వాడు, నరునకూ నారాయణునకూ గల సనాతన సన్ని హితత్వమును 
పృకటించాడు, జీవునకుగల (బహ్నపద వారసత్వమును (ప్రకటించి, శివ 
స్మామాజ్యమునకు జీవుని పట్టాభివీ సని చేశాడు. చేహ భావరూపమైన 
బానిసతనమును వదలి, దె వభావ మనే యువరాజరీవితో నడచి, తన 
సత్యస్వాతంత్ర్యమును అనందించనలసినదిగా ఉద్బోధించి నరుని గుండె 
కండరముల కతడు నవో తేజమును కలిగించాడు, ఇందియాశ్యముల 
కళ్ళిములను స్వన్యరూపమైన వాసుచేవున కర్సించి, అతని |ప్రియసఖు 
డై, జీవితనంగామ శేళి చేసి విజయుడవు గ మని రామభగవానుడు, 


3 


నరునకు గీతోపచేశం చేశాడు. మ _సిష్కమును స్వాత్మజ్ఞూనముతో, 
హృదయమును పరమాత్మప్రణయముతో, శరీరమును పర మేశ్యర సేవా 
కర్ళతో - జీవితమును దిప్యీకరిందుకొనగల _ భక్తి జ్ఞానకర్ళ యోగ 
సమన్వయాల్మక మైన అనుష్టాన వేదాంత యోగ పథమును (శ్రీ రామతీర్థ 
జగడాచార్యస్యామి వివృతంచేశాడు. ఈ అనుష్టాన వేదాంతపథధల 
సర్వ తారక మైంది. ఈ రామదర్శశం-ఈ రామగీత _ 'ఈరామప్రబోధం- 
నవజనత “ ద్ధారక మైంది. మతా లెనరూ మార్చుకో పనిలేదు, మతులే 
మార్చుకోవలసియున్నది. చేహాహం భావమును దైవోఒహంభావ 
ముగా మార్చుకోనడ మే చేయవలసియున్నది. తమ వేషభాషు లెవ 
రును మార్చుకొన అగత్యం లేదు. తమ వేష భాషలను, అత్మిసౌంద 
ర్యమునకు అనుకూలంగా చేయడ మే చేసికొనవలసిన పని, తమ తిమ 
గృహా లెవరూ పరిత్యిజించ పనిలేదు, తిమతెమ గృహాలను దై వజ్ఞాన 
కేంద్రాలుగా చేసికోవడ మే చేయవలసిన పని. తమ ఉద్యోగాలు వద 
లుకొనవలసిన ఆవశ్యకత ఎవరికీ లేదు. వానిని ఈశ్వర ప్రీత్యర్థంగా 
చేయడి మే చేయవలసినపని, తమ బంధుమితకోటిని ఎవరూ వీడవలసిన 
పని లేదు. వారియందుగల వ్యామోవాబున్థని వదలి, సత్య ప్రేమతో 
మెలగడ మే చేయవలసినపని, రామగీత _ అహంభావనిగహమును 
అత్నజ్ఞాన ప్రతిష్థాపనమును ఉద్బోధిస్తున్నది. _దేహదృష్టి త్యజించి 
దై వదృష్టి పొందడం జగద్దృష్టే వడలి జనార్హనద్భ ప్రి పొందడం- ఇటే 
'రామదర నం, ఈరామదర నం - ఈసత్యజ్ఞానం, హిందువులను నిజ మైన 
పీందువులనుగా చే స్తుంది, మవహమ్మదీయులను సత్యమహమ్మదియుల 
నుగా చే స్తుంది, క్రై _స్తవులను య్‌ వస _స్తవులనుగా చేస్తుంది, ఆ 
యా మతేస్థులను, ఆయా సక ను మతస్థులనుగా చేస్తుంది. ఈ రామ 
దర్శనం _ ఈ సత్యజ్ఞానం - నిజమైన విముక్షిని, నిజమైన మోవ్షమును 
ప్రసాది స్తుంది, 


4 


అందుకనే _ స్వామి తన వేదాంతి పాంచజన్యమును. ఇట్లు 
మోగీస్తున్నాడు : 


“అనుషాన వేదాంతమును ప్రతివీంచుకో! “అహం (బహో ఎన్ని” 
© © 

అన్న మహావాళ్యధ్యానం జ వ్య క్కి తా(లమోది సంఘాలమోాది, బాహ్య 
దృ శ్యాలమిది విభాంతిరాహిత్యం _ దాని కదే శక్కిగా, స్వాతం 
త్య్రంగా, పేమగా మారుతుంది. మీ రోమరోమంలో స్పందిస్తున్న 
ఈ అఖండ (బ్రహ్మ తేజ మే, ఈ వీర్యవంతమైన అదై(తమే, ఈ శక్తిమంత 
న ది అ వాల a అదీ ళో 
మైన భక్రియే, ఈ ప్రజ్ఞ (లబ్ది వత శాస్తాలచేత అమోఘమైన er 
కార వృత్తిగా పేర్కొనబడింది. .. 


ఓ సంశయతర శౌ స్టిమితమానసులారా! ఇక చాలు మీదుర్భల 
మైన పూ ర్యాచారపరాయణత్యం, ఇక వాలు మో శుష్కునంన్కార 
సంరంభం. మో సర్వసంశ యాలను, మీ డార్భల్యాలనుు, భస్మము 
చెయ్యండి.ఈ సిదాం తాలన్నీ పిస మః సూర్యుడు ఒకి పాదరనపాత్రగా 

ధి”. టు 
చూడబడనచ్చు. భూమి ఒకగోళాశారఘుటంగా రుజువుకావచ్చు. 
వేడాలు అపౌరుపేయాలు కా వని నిగ్ధారణచేయబడన చ్చు. కానీ 
నీవు పరబ్రహ్మ వే; తదితరము కానే కావు, న్నీబహ్మత్వమునుండి నిర్ల 
తమెన వఒక్క-విషయమైనాన రే-గ డ్డి పోచలు, వసుక శేణువులు, ధూళి 
కణాలు, (పసార వాయువులు, వర్ష బిందువులు, పశుపమ్యోదులు, దేవ 
మానవులు, స్వికరింపక తప్పదు, ఆ నీ నంబేశాలు గుహాంతరాళాలు 
గర్జిస్తాయి. అరణ్యగ ర్భాలు ఘోవీ సాయి, పల్లెపల్లెల్లో అది వ్యాప్త 
మవుతుంది, నగరనగరాల్లో, వీధివీధుల్లో అది ప్రతిధ్వనించి తీరుతుంది, 
నమ_న్తప్రపంచగహ్యరంలో నిండి నిబిడకృతమై, సమ_స్తమానవ 
లోకాన్ని అది ఫులకితంచేస్తుంది, ఓహో! విముక్తి! స్వాతంత్ర్యం ! 


నదీజన్నస్థానము, అగణ్యహిమఖండనంపదతో (ప్రపూర్ణ మైన 
ఒటయి తే, ఆ నవీశాఖటు దాంకౌయవు, దా)పవాహోంస్నీ జల 


5 


నుతో నిండి పొంగి పారి, సన్య శే (కాలను పోవీంచితీరుతాయి, జీవ 
క కృిమాలం- _వేమమూలం- జ్ఞాన స్రవంతి. లేశోవిధానము-ఆ అనంత 
శక్తి ఆ పవిత్రత్స్య ఆ దివ్యత్వం, అహంకృతిని పారదోలి ఏతత్‌ 
స్థానాన్ని ఆ|క్రమించనీ, బ్రహ్మాక్యభావుడవు కా! దివ్యత్యంతో మన 
స్సును నింపు. తప్పక నీ చేతులు, కంద్లూ, కాళ్లూ - నీ నరనరం _ 
నీ పరినరాలుగా తం, ఒక సామరస్య మహితన్వర్షకర్మను ఆచరించి తీరు 
శాయి, ఒక మహాశ క్షి ప్రవాహాన్ని వరదలుగా పొంగిసాయి, 


సింహాసనాలంకృతుడై న రాజుగారి సన్ని ధిమాత్రంచేత నే, దర్చా 
రంతా నియమబద్ధమై నిలుస్తుంది, అ 'ేపకారం మానవుడు తన 
స్వస్వరూప బ్రహ్మమునందు నిన నిషుడై లే సమ_స్తమానవులలో ధర్మనియ 
లీని జీవళ శ్రీని "లేగ న. 

రీ అవిశ్యాసీ | మేలుకో! సీ పవిత్ర బ్రహ్మపడవీవై భవస్థితిక 
ప్రబుద్ధడవుకా! ఒక్క నీగీవిగలఉ దాసీన దృష్టీ (నిస్పంగ దృష్టి) మాత్రం 
చేత స బహ్మోనందపార వశోన్న త్త నిర్ణ శ్ష్యస్థీతినుండి వచ్చిన ఒక్క 
చిరుగాలి కాకిడిచేత్త ఘోరనంక గహ్యరాలు స్వర్ణమంది రాలుగా 

“సరగ, రా రమ్ము ! నీ స్వగృవాంబు జేర 

“ఓ పాంథ!నీ గృహం బోంకార మోయి!” 


ఓం! ఓం!! ఓం!!! 


శీ రానుతీర్ధసేవ్నా శను మహోద్యమం: 


నరునిలోని సర్వానర్థకర మైన అహం భావమును ఉన్నోచనము 
జేస్సి సర్యమంగళకర మైనశివోవాంభానమును స్యుప్రతిక్టిత మొనర్చి - 
నరుని నారాయగునిగా _ విశమును విష్ణుమందిరంగా _ (ప్రకాశింప 
జేయడానికే (శ్రీ రామతీర్థ సేవా శ్రమ వేదికపై, జన తాజనార్దన పీతిళర 
మెన ఒక బృహత్‌ జానయబ ౦ వివిధక ర్మాంగ ములతో దీగ కాలము 
య క a ఖు 
(1941 సం!) నుండి నిర్వహింపబడుతున్నది, 


హృదయమును భక్తిమయంగా, బుద్దిని జ్ఞానదీ ప్తంగా, ర్గరీర 
మును సత్క_ర్మానుష్టానయుతంగా చేసి _ జీవితమును దిప్యీక రించి క 
మానవుఏి [బహ నిర్వాణ శాంతి నామా జ్యాని అభివీ. కృువిజేసే నా సార్వ 
జనిక ధర్మాన తరమూ రి రి DS డన 
నీ రామతీర్థ స్వామివారిఅనుష్టాన వే వేచాంతసం చేశ ప్రసారం. కీ రామకీక 
సేవా శ్రమజ్ఞానయజ్ఞ మునందు [పపధానవిషయం, 


శ్రీ రామతీర్థ ప పబ్లి కేషన్‌ లీగ్‌, (శీ రామతీర్థ ప్రతిస్థానము) లక్నో 
వారిలనుమతితీసుకొని, Kk రామతీర్థ సంపూ కం సారస్యతమును 
(The Complete Works క్‌ Swami Rama Tirtha — In 


woods of God-Realization) తెలుగులోనికి అనునదించి, రెండు 
బృహత్సంపుటములుగా 1949 సం॥లో ప్రకటించాము. ఆ ప్రతులన్నీ 
ప్రచారమై చాలాసంవత్సరాలై ౦ది, ఎంతోమంది జిజ్హాసువు లా (గ౦ 
థాలకొరకు ఆ వేగపడుతున్నారు. అదిగాక- (శ్రీ రామతీర్థబో ధావృతం 
(పజాగోటికి ఇప్పు డత్యవసర మైయున్నది. కానీ (గంథ వ్రనర్ముద్రణక 
ధనం లేదు, ఆ సమస్య ఎట్టున్నా, గంథనంస్కరణానికి ఏమాత్రం తీరిక 
“లేదు, కలిపురుషుని దౌగ్గన్యదండ యాత్రలు నలువైఫులసాగుతున్నవి. 


/ 


శానీ శ్రీస్వామినంపూ ర్ల సార స్వళాన్ని సంస్కరించి, వ్రనర్నుద్రణచేయిం 
చాలని ప్రగాఢకతూహాలం బయలు దేరింది, “చై లీ రామతీర్లగురు చేవుకు 
జె” అంటూ శేశవుడు కార్యార్లవో తృరణానికి ఉద్యమించాడు. ఎన్ని 
కష్టాలు పడి తేనేమి రామకృపచే కార్యసిద్ధి అయింది. ఇదిగో అమృత 
కలథం ! శ్రీ రామతీర్థ వేదాంత భాష్యం ! స్వీకరించండి ! 


ఈమహోజ్ఞానయజ్ఞ నిర గహణంలో - ఈ రామ కార్యసాధనలో ప్త 
అ 'నేకవిధానములలో మాకుతో డ్పడిన అల్మీయులందరూ రామక టాక, 
శ్రీకి పాత్రుతాతారుగాక | 


పాఠకజన సౌకర్యానికి యీద్వితీయసంస్కరణంలో 9 సంప్రుటొ 
లను శీ సంహీతలుగా ఖై ౦డుచేయించాము. వీలున్నంతవరకు (గంథ 
మును చక్కగా వెలువరచడానికియక్ని ౦చాము, ఇప్పటి కీ రూపంలో 
గంథం వెలువడింది. ఆ యాలోటుపాట్లన్నీ తృతీయము ద్రణంలో సవ 
రింపబడ తాయి, 


శ్రీ రామలీర్థ వేదాంత భా ప్యాధ్యయన శ్రవణమననాదులు సోదర 
మానవకోటికి నిరశిశయశాంలికీని ప్రసాదించుగాక ! ఓంతత్సత్‌ , 


జీ, "సే వతీర్థ స్వామి. 


వీడుణరాల, 3.10.66. 


శీ రావాతీర్ధ సంపూర్ణ సార స్వతయజ్ఞ 
ముఖ్య సహాయకులు 


1 (శీ రోదరాజు వెంకట నరినింవారాజు గారి సతీమణి 


8 


క్‌ (శీ దుగ్గం నరనీంచుఅం గారు హైదరాభాద్‌ 
6, కీ మారిశెటి నారాయణశగాకు 1 
a అ 
7 (శీ గుంటక రాబలింగముగాకు 99 
8, డీ జిక లింబగిరి గారు i 
9, 


10. 
11, 
12 


13, 


14. 
15 
16. 
17. 
16, 
19 

90. 
21. 
22 


(శ్రీమతి సూర్య కాంతమ్మ గారు, భీమవరం 


(శ్రీ రదరాజు వె_కట నరనీంవారాజు గారు, భీకువరం 


(శీ సాధ్వి మీరాబాయి గారు 
(శ చేనేతోద్యమ వీతొామవూం* గుంటక నరసయ్య పంతుల గారు 


వారి సతీమణి (శ్రీమతి నసంతౌదేలిగాకు 


పూజ్య (శీ రామకృష్టానంద స్వామి వారు గండి శే రము 
(శీ నల్ల పాటి సుబ్బారావుగారు గుంటూరు 

(శీ ₹న్నూరు నరనీంహారా వుశారు పెదవీడు 

(శీ బోయి నేశల్లి విళ్వనాధంగారు నూర్యా పేట 

(శీ ఘంటా సత్యనారాయణగారు ధర్మవరం 

(శ్రీమతి ఘంటా పార్వతమ్మ గారు శృంగ వృక్షం 
4 అక్ష నభ(చాబేవిగారు బొబ్చిలిరాజ్డీమణి 

‘9 సరస్య తీ దేవిగారు చిక్కవరం జమిం చారిణి 
(శీ (శీ యోగిమాతగారు గుడారిరాజనుణిప్రరం 
(శీ బరి రానమచందముగాగు హెదరాబాదన్‌ 
(శీ దుర్గం పురుషో త్తంగారు 09 

ఫూజ్య (శ్రీ రామతీగ్థప్వామి వారు (శ్రీశేశవదాసుపా లెం 
(శీ యం. రామచంద్ర అప్పారావుగారు మచాను 
(శీ లేఠల పద్దా రెడ్డి గారు కుతుకులూరు 


రు, 1000.00 
1» 1000.00 


99 


99 


99 


99 


99 


99 


99 


99 


99 


ళల 


275 00 


251.09 
151-00 
116.00 





శ్రి రుదరాజు వెంకట నరసింహరాజుగారు 
భీమవరం 


శ్రీ రామతీర్థ సంపూర్ణ వేదాంత సారస్వత 
యజ్ఞమునకు తోడ్పడిన వదాన్యులు 





& రుదరాజు వెంకట నరసింహరాజుగారి 


ధర్మపత్ని శ్రీమతి సూర్యకాంతమ్మ గారు 
భీమవరం 
శ్రీ రామతీర్థ వేదాంతసరస్వతిని ఖాదీకాషాయ వస్తా్రాలంకృతను 
బేసి ధన్యతగన్న పుణ్యాత్మురాలు 


cE రిలి 


విషయానళకవుణిక 
(పథమ సంహిత 
(పథమ సంపుటం -__- “ఆత్మజ్యోతి” 


aes 


+ అగమించ! ఆగమించె! 


ట్రీ రామతీర్థ భగవత్పాదులు 


ఆత్మానందం 


| ఆత్మవికాసం 


సొంతములో అనంతము 


కారణశరీరము ప ఆత్మసూర్యుడు 


. సత్యాత్మ 
శ పాపము-పరమాత్మతో దానికిగల సంబంధము 
స్ట పొపలక్షణము-పాపనిర్ణయము 


నాగరికత-సుదలగు గీతములు: 


ద్వితీయ సంపుటం “శ క్రిసవంతి” 


శ్రీ రామతీర్ధస్వామి-మానవకోటికి ఆశాజ్యోతి 
విజయ రహన్యం-1 

విజయ రహన్య౦-£ 
భగవ(త్పేరణారహస్యం 
సమస్తవాంఛాపూర్ణతకు మార్గం 
ఆధ్యాత్మికబలమే జయిస్తుంది 

వేదాంతము ; మోసెస్‌ యోగదిండము 


పుటలు 
రిక 
518 
14——27 
2844 
45-61 
6284 
85-107 
108-—126 
12-140 
141-150 
8___7 
8—18 
19—54 
55-60 
70-68? 
088-121 
122142 


10. 


కే, 
12. 


తృతీయ సంపుటం  “ఆత్మానుభవము” 


శ్రీ రామతీర్థ పరమహంస 

నిత్యజీవన నియతి 

సమత్వ బుద్ది 

దుఃఖనివృత్తి - పరమాత్మ పాప్తి 

వివిధ _పనంగాలు 

మ్‌ గృహాలలో శాంతి లభించే మార్గం? 

గృహస్థ జీవనం = భగవత్సాకాత్కారం 

మాంసాహారమునుగూర్చి వేదాంతాభిపాయము 
vay బో 

నెను పరిపూర్ణ జ్ఞానజి తిని 

అంతర్ముఖత పదలకు 

సాక్షాత్కారసాధనాలు ఇ [పాణాయామం 


సోఒహం 


క్రి 4 

ర్‌ 80 

81-—48 

49.78 

7492 
9౧.119 
120—143 
144 168 
169 —-174 
176—178 
179 —196 
197—204 


పథమ సంపుటము 


శ్రీరామ తిర్ధ సేవాశ్రమము 


పిడుగురాల జ్‌ గుంటూరు జిలా - ఆంధ 
ల లు 


ఆ త్మ జ్యో త్రి 
అగువాదకులు ; 


శ్రీ రేశవతీర్థస్వామి 





చ అ అ వే 
Rg ణ్‌ స ఆల్‌”! fe a Ts ఇ ళ్‌ అఖిల re శ 
“మ హాదయనసీంహోసనాంపర న. రాబముమిఎ రాజును నెను. నను ఎడాలనారా జం 
స్‌ డుం దాక క ట్య టం wre yn mt wens వో డో చి 
చినప్పుడు, మరుని Cs పవి ంచనపుసు, ఉరుినిముల్‌, బుక్క ల అల “OW 
శ ఇఒ న నన Ra. అధ న ఇ న 
నవస, నసూ, జ మం! TOW Cee సరిగా అఈ.౦బణం టీ, య స 1 ౫ నే ue 
oo cA ఓ ప 
ల న 4 © గ్‌ శ ౬ ° “త, గ కంత ఈ క్‌ 
నా మీ ఆందరంయం ఆలతరా టం, ఉత మం తీత బుణ తత్సమ | 
U cs — Ad టు నే ఆఆ స్‌ 


SKI RA 





1A TIRTHA SEVASHRAM, PIDUGURALLA (P.O, Guxrve Dr, ఉక. 


ఆగమించె! ఆగమించె! 


రచన: శ్రీ కేశ వతీర్గస్వామి 
1 రామతీర్థజగద్గురుడు ! | 
ఆగమించె ! ఆగమించె! (పేమర సామృ'తాక రుడు |! 
అవనితలి కాగమించె _ అర+/ పాద్యములను 'దెండు | 
రామతీర్థజగ ద్దురుడు ! అర్చంతము రండు! రండు! 
(వేమర హీమృ'కాకరుడు ! | 4 
అర పాద్యము లను చెండు ! స ర్వేశ్వరుసామ్యుత త్వ 


అర్పంతీము రండు! రండు! 


2 

కస్టార్హజగం౦బు గాంచి 
కరుణను రవ్నీంప నెంచి 
మాతలి చెదలోన వలచి 
కె లాస్నాగ ౦బు విడిచి _ 
ఆగమించె ! ఆగమించె - 
అవనీతలి కాగమించె = 
రామలతీర జగ ద్దురుడు ! 
(పేమర సామృతాకరుడు ! 

అర (పాదములను బెండు! 

అర్చంతిము రండు! రండు ! 


3 
“తత త్తమ సి * యటంచు ననా 
తనసనంచేశంబు వెలయ - 
నరుని నారాయణుని జేయ - 
నరకము నాకంబు జేయ - 
ఆగమించె ! ఆగమించె! 
అవనీతలి కాగమించె _ 


సౌభాగ్యము నెల్ల మజుచ్చి, 
విషయవీథి నజచి యజచి 
బిచ్చ మెత్తుజనుల జూచి _ 
ఆగమించె! ఆగమించె! 
అవనీతలి కాగమించె _ 
రామతీర్థజగద్దురుడు ! | 
(పేమర హీమృతాకరుడు ! | 
అర స్‌ు చెండు |! 
అక్సీంతమ రండు! రండు! 


స్ట్‌ 
కులమత డాలి చేపా 
గ్నుల బడి హత మొందుజనత _ 
నె ౧ తామృతము చేత 
రా 

ఆయు వొనగి రవ్నీంపగ = 
ఆగమించె ! ఆగమించె ! 
అవనీతల్‌ కాగమించె - 
శామతీర జగద్దురుడు ! 
(పేమరసామృ తాకరుడు | 

అర పాద్యము లను చెండు ! 

ఖై 
అర్చింతము రండు! రండు! 


. 6 
"వేదాంతము వెలయ జేయ, 
విములఖు రాన్‌ విశదపరుప, 
టై బలుహృదయంబు "దెలుప, 
(బ్రవ్మాత త్త న్‌ మెటుకపరుప - 
ఆగమించె! ఆగమించె! 
అవనీతలి కాగమించె _ 
రామలతీర్లజగద్దురుడు ! 
(సేమరపామృ'కాకరుడు | 


అర ర్య పాద్యములను "బెండు ! 
అల్చింతము రండు! రండు! 


7 
వివిధవితత భూతవితలి 
"వెలయు నేశతంమును జూప _ 
అస్థిరలోకంబులోన 
బుసలు జూప =. 
ఆగమించె! ఆగమించె! 
అవనీతలి కాగమించె - 
రామతీర్థ జగద్దురుడు | 
(చేమరసామృ తాకరుడు ! | 


అర (పాదంములను చెండు | 
అర్చింతము రండు! రండు! 


8 
తనయందున విశమందు 
తనరెడిపరమాళ్శ గాంచు 
నమతాయోగంబు జూప 
నరుంల కిల శాంతి గూర్చ హు 
ఆగమించె! ఆగమించె! 
అవనీతలి కాగమించె - 
రామలీరజగ ద్దురుడు ! ఆ 
(పేమర సామృ తొకరుడు !- 


అర ల చెండు | 
అర్సీంతము రండు! రండు! 


9 
జీవితినం[గామమందు 
చెదరి ఈక ప్‌ శా సను 
దీను డై ననరునిలోన 
దివ్యశ క్ని నింపీ నిలుప _ 
ఆగమించె! ఆగమించె! 
అవనీతలి కాగమిం చె _ 
రామతీర్థజగ ద్లురుడు ! | 
| సేమరసామృ తాక రుడు | 


అర రాతలను చెండు |! 
అక్సీంతము రండు! రండు! 


ఓం! ఓం!! ఓం!!! 


ఓమ్‌ 
శ్రీ రామతీర్థ భగవత్పాదులు 
శీపురాణసి౦గు 


ఒక ప్పుడు ఏిశకల్యాణానికి, సుసిర శాంతికి భారతీయులు 
పవిగ్రవృదయాలు విప్పి (పారనలుచేశారు, అమృతగీళాలు ఆలాపిం 
వారు, యుదాలతో జయా జహార యోధులు న సగగ్భ హాలక్రు 
తిరిగివచ్చినప్పుడు తమ ఆత్మలనూ సర్వళ కు కులనూ బలి పెట్టింది, బుద్భుద 
(ప్రాయమైన నహికసుఖాసికన్న విషయం అవగత మెంది, "తాము 
జయించిన [(పలియుద్గం తమ “ఓటమి” చిన్నా ప్రాయంగా ఉందన్న 
అంతర్గర్భితన తాన్ని ఆర్యహృదయాలు గు ర్తించినవి, అఖండ మైన 
న ప్పి వారిలోని విజయతృస్లను అవశ ౦ చేసింది. శాంతి 
(వేమలు దశదిశ్నాకాంతములై, చేశ చేశాలక వుణ్య శ్వేత మైంది 
భారతవర్ష 0. ఆనాటినుంచి, త్యాగ మయంగాని ఘట్టాలకు హీందూ చేశ 
చరిత్రలో స్థానం లేకండా పోయింది. భారత చేశంలో ఒకని అదర్శోన్నతి 
వాని ఛాతి సామౌాజ్యవిజయాలు చమూచిగాని, వాండిత్య (పశర్షలు 
చూచిగాని, కులాధిక్యాది విశేపాలుమాచిగాని పరిగణించరు. అతని 
(బహ్మజ్ఞాన (పలిభనుచూచి, (బ్రహ్మవిద్యనుచూచి మాత్రమే పరెగణి 
సారు, మోనవునిలో మనం చూడవలసింది అతని బావా పరిస్థి తులు 
గాదు- అంత రానుభూతులను, ఆ అంత ర్నానవునే మనం అర్చించవలసి 
వుంది, మోన గంభీరమైన మహర్దుల అంత్య వనం చాహ్యానికి దురవ 
గాహన మైంది, కానీ- ఆ మహాత్ముల మందవాన రోచిస్పులలోనుంచి, 
దయార్ష) ఏీతణాల్లోనుంచి, ఉదారహృదయంలోనుంచి, (ప్రసన్న 
చి త్తములోనుంచి, వారి (బహ్మమయ జీవితాలను అర్ధం చేసుక్‌ వా లె, 
త జీవితాలను అర్థం చేసుకోవాలంకే వారి వ్‌ కీ లను నంటే 
శాలను, (పనన్న వదన సౌందర్యాన్ని, అవలోకించా లె, (ఫ్రీ రావురీక 
సాంమి జీవితం, ఆయన అంత సాందర్యాన్నీ, అభ్యున్న తినీ, చితిస్తు 
న్నది, ఆ మహర్షి జీవితం స్థూలజగత్తు నఠిక్రమించి (ప్రశాంత (బహ్న 


జ్ఞునపదముబట్టి అత్మ సామ్రాజ్యానికి అధిగమించిన ఒక మానమనో 
పరిణామ మే, 


Bus జీవితం, అరణ్య శేదారాల్లో (శుతిగ ల్సి విశ 
శాంతి [వేమల వర్షిస్తూ సాగిన ఒక జానవదగీతం, ఒకప్పుడు దివో 
పనిషన్ముఖమునుండి 'ఉద్దత మైన గానమేయిది. ఇది [కొత్త తదిగాదు, 
సనాతీన మెంచే, కానీ " రామక్రీ పరమహంస తిరిగి ఒకసారి తన 
a ఏ మూలంలోనుంచి చెలికినీసి ఆ గాసమధువును వర్షించాడు, 

ఆ బమహ్మార్షి (శేష్టుని గాంధర్యగానం వై వీధ్యంలోనుంచి ఏక తానికి, 
విభిన్న తెలోనుంచి ఏక శుతికి, ఆత్మభోనుంచి పరమాతుకు మానవ 
లో కాన్ని తీసుకుపోతున్న ది, అసూయలోనుంచి |పేమపథాసికి యుద్ధము , 
నుంచి శాంతి! Se మానవులను ఆహ్వాని స్తున్నది. ఆ దివ్య నీలో 
నుంచి పరమ ER శాంతం త్యాలు వాహీనులై (పవహిః స్తున్న వి, 
ఆ మహర్షికి మానవులందరూ పపిత్రులే, సర్వసృవి పవిత్ర మైంచే, 
ఆయన  అంతెరు wa న మహాకవి, “త త్త మసి” “వకమేవా 
ద్వితీయం బ్రహ్మ — అన్న రెండుమం| తాలనే బంగారు రెక్క_లతో, 
అ పరమహాంన ఎగికి ఎగిరి నిత్య నీలాకాశంలో కలిసిపోయింది, 


పంజాబు చేశంలో గుజరా (లా జిల్లాలోని ముర ళీవాలా 
(గ్రామంలో 187 లో ఒక నిరుపేద (ఛాహ్మణ కుటుంబంలో (శ్రీరామ 
తీర్గసా మివారు జస్సిం'చారు, ప రామాయణ కాన్వాని 
హీందీలో రచించిన గోసాంమి తులవీదాసు వపీరివంశ వృద్ధుజే, వీర్రి 
తం! డీ గోస్వామి ఫీ, రానందుడు, సరివాద్దు రాష్ట్రంలో "పెపావరు, 
సా(ట్‌ మొదలై న [పచేశాలకు యా తార్లంవె వెళ్ళి శిష్యులనుచూచి 
వస్తూందేవాడు. మ్యలివ్చే తృణమో పణమో ఆయన సంపాదన, 
రాముడు జన్మించిన కొద్దిరోజుల కే తల్లి పరమపదించింది, అవుపాలతో 
చాలరాముని. ఉపను. రాము జెప్పుడూ పాలూ అన్నం was 
వాడు, పాలంకే ఆయనకు పరమ పేమ, ఒక్కొక్కసారి అయిదుసే 
పాలు (తాగేవారు, 


7 


అయిదో యేట విద్యా భ్యానం, ఆయన 'బాల్యమంళా నిరంతర 
విద్యాకృవిలో గడిచిపోయింది, పెద్దపెద్ద తరగతులు చదువవచ్చేసేవర 
శల్ల, తగినంత డబ్బు లేక తండినహాయం చెయ్య లేకపోయి నాడు, అందు 
చేత రాముని విద్యార్థిజీవితం కటికి దారిిద్యంతో గడిచింది. ఒక 
చొక్కా, లెండులాగులూ, ఒక చిన్నతలపాగా- ఇవ్వి ఆయన 
దుస్తులు, అన్నీ కలిపినా మూడురూపాయలు కావు, కళాశాలలో 
చదువుకొనే రోజులలో, లాంతరు నూ నెకని ఒక్కొక్కసారి అన్నం 
మానేవాడు, ఎన్నోవా రాలకు వారాలే ప స్తులుండవలసి వచ్చేది, 
ఆయన ఎంత ప స్తులున్న ప్పటికీ, ఆయనముఖంలో చాథావిచాశాలు 
లేశమా;తంకూడా కనిపించేవికావని తోటి విద్యారులు చెప్పేవారు, 
అంత కి ష పరిసితులలోకూడా, (ప శాంతితో గ్‌ ఓర్పుతో Px ంటలుగంటలు 

oe జ జీ 
చదువుతో, కళాశాలలో కాలంగడి పేవాడు, 


'తేజోవంతమెన అర్యసౌందర్యముతో (పకాశిస్తున్న (పనన్న 
వదనంతో దీపించేవాడు రామతీరు కు, నల్లగా విల్లులవ లె వంవులుతిగిగి 
అయన కనుబొమలు, మిలమిల మెణిసే ఆయన తేజో నే తాలు, 
ఆయన గాఢహృదయమును, అపారమెవ ఆయన పేమను స్ఫురింప 
చేస్తుంటవి, ఆ విశాలఫాలభాగం, గణనీయమైన ఆయన ధ్‌శ శ్రీకి 
చిహ్నంగా ఉండేది, ఆయన అధరాలు నవకో మలకన్యాధ రాలవ లే 
ఉండేవి, త్మీవంగా ఉన్నప్పుడు బీగించినట్టున్న ఆ పెదవులు ఆయన 
అప్రతిహత మనోబలమును జ్ఞాపకానికి తెస్తుండేవి, కళాశాలా దినము 
లలో ఆయన ఇంతటి మహాతుడని స్ఫురింపకపోయినా, ఆయన నెటీ 
గినవారు ఆయన నిరాడంబర పవిత్రిశీలాన్ని గు _ర్రించిన వాండ్లు, 
ఇలాంటివ్య క్తి మరొకడు లేడని యెంతో ఆశ్చర్యపడేవారు, ఆయన 
అమాయక కన్నమాదిరి గుప్తంగా ఉండేవాడు, (వేమదీ ఫులలో నిరం 
తరం జీవిస్తున్న ఆమవానీయుడు, సన్నగా అంత పొట్టిగాపండా, పొడగరి 
కాకుండా, తేజో బేహంతో సౌందర్యమును విరజిమ్ముతుండేవాడు, 
అజ్ఞాత జీవితం గడుఫుతున్న బాలరామునిలో, ఉన్న తాశయాలతో 
మహ త్తర లక్ష్యంతో నిరంతరకృవీ. చే స్తున్న ఇంకొక రాముడున్నా డు, 
ఆ (బాహ్మణ'బాలుడు తనలోని పవ్మితాశయాలను ఎప్పుడూ వ్య క్లీశ 


రించేవాడుకాడు, కండ్లల్లో తొణికిసలాడే ఆనంద చాప్పాలతో, భప్త 
నిలో పదీపించే వినమలతో, ర్‌ న్యకకుండే ముగ ద్ధత్వంతో, వీరునికుండే 
విదయ సంకల్పంతో, ఈ దివ్య విదా వ్‌ అవే రా(తాలు విద్యా 
లయంలో కృషి చే స్తు సుండేవాడు, తో టివిచొ రులరదరిల్‌ అయ నే అగ 
గామి, ఆయన విదా కవి. అనంత మైంది, రామ్‌తీర్ధులకున్న వివిధవిషయ 
సర్వజ్ఞ త్వం సాహిత్య తార్కిక వై వె దాంతిక విషయ పాండిత్యం, అనన్య 
సామాన్య మైంది, భావపపంచ 'మంతటకీ ఆయన బే నేతృత్వం. 


ఇరవయ్యో యేడు వచ్చేసరికి గణితశాన్తృంలో యం, వ, పట్టం 
పొందాడు, తగువాత కళాశాలలో నాలుగు సంవత్స రాల్లో అధా పకు 
డుగా, గ ణిత శాన (పథానాధ్యాపకుడుగా, పనిచేశాడు. 1899 సంవ 
త్పరాంతంలో, లాహోరు విడిచి పెటి ట్టి వెళ్ళిన ఒక సంవత్సరానికి, అరణ్య 
వానం చేస్తూ రామతీర్థులవారు సన్న్యసించారు, 


ఇగవై ఆరు సంవత్సరాల స్వల్ప కాలంలో మహత్తర విజ్ఞాన 
షా 
సము(దాన్ని రాముడు ఆపోనింవాడు. (పలినిమువమూ రామునకు 
ఏదో ఒక కానుక చెల్లింపవలసిం బే, 


విశ్వవిద్యాలయంలో ఉన్నత పరీత్షల్లో % డ్రీర్ణుడు శావడమే 
కాకుండా హఫీజు మాలానా, రుమోమహార్చీ, ఉమర్‌ ఖయాం మొద 
లైన ప్రసిద్ధ పారశీక 'తాల్వికళవుల రచనలన్నీ ఆయన జీర్మించుకున్నాడు, 
ప్రాచ్య, పాశ్చాత్య వె దాంతిక సాహిత్యమంతా ఆయన ఉత్తరం 
ఇచాడు, హీందీ, ఉరుదూ, పంజాబీ కావ్యాలలోని సౌందర్యాన్ని 
సంపూర్ణ 0గా దర్శించాడు, 


త్మీవపరిస్టితులవల్ల , నిరంతర (శేమవల్ల తీర్థారాముని అరోగ్యం 
చెడిపోయింది, ఆయన యం, వ, ప్యాసై వచ్చేవరకల్లా ఎముకల 
పోవైన ఆయన్నిచూచి (పజలు, ఈ అస్థిపంజరంలో (పాణం ఎలా 
కొట్లుకులాడుతున్న దా అని ఆక్చర్యపో యేవారు, ఎముకమిద కొ స్త 
కండై నాలేదు, మెడ కొంగ 'మిడలాగాసాగింది. కంఠం రుద్ద మైంది, 
సుఖంగా మాట్లాడ లేకపో యేవాడు, అంత బలహీనుడై ఫోరేనా డు. 
అయితే తట. ధృడంగా ఉండాలని ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవా 


లని నిశ్చయిం చుకున్నాడు, నిత్యం నకమ వ్యాయామంతో, (కమా 
వారంలో ఆరోగ్యంపొందాడు, నూతన వ్యాయామ రీతులను కూడా 
రని పెట్టగలిగాడు, నాటినుంచి ఎన్నడూ వ్యాయామం మాన లేదు. 
ఇంకొక నిముషానికి శరీర పరిత్యాగం చేసాడనగా వ్యాయామం 
చేశాడుకూడా, ఆ బక్కపలచని మనిషే. ఇంతటి మహ త్కా- ర్యాలు, 
నిరంతర కృషి. చేయగలిగాడు, ఆయన అతి తొందరగా నడిచేవాడు. 
పిమవత్సర్య'తాలమిాద సన్నా్యాసిగా నున్నప్పుడు రోజుకు నల ఖై 
మైళ్ళకుమై గా నడిచేవాడు. ఒకసారి అమెరికాలో వినోదార్లం నలై 
మైళ్ళ పందెములో పరిగె a పోటీ చేసిన పె నికులకంకు "రెండుగంటల 
ముంచే గమ స్థానం చేరి గెలిచాడు. ఒకసారి స్వామి శాన్‌ పాన్సిస్‌ క్రో 
వీధిలో చంచరే నడిచి పోతున్నప్పుడు ఒక అమెరికన్‌, “ఈ భూమి 
తన దే నన్నటు నడిచిపోతున్నాడే” అని అన్నాడు, “అవును” అని 
రామతీర్టులవారు నవ్వుతూ నడచి వెళ్ళారు, కౌపీన మత్రపరిధానుడై, 
ఒక గొంగడిమాతం కప్పుకొని సామి, “జంగో తి “యమునో(తి” 
“బదరీనాథ” శిఖరాల నధిరోహీంచాడు, యమున్నోతినుంచి గంగో। తికి 
హీమవాహీనులలో నడచిపోయినాడు. (వేళ్ళు కొంకర్షపోయే మంచు 
గడ్డల్లో నివసించాడు, చీకటి కొండగువాల్లో ని దించాడు, అరణ్య 
గర్భాల్లో నివసించాడు, ఈ రచయిత ఒకసారి పరంతవాసులను కలుసు 
కన్నపు స వారిలా అన్నారు: “రామతళీరులవారు నిజంగా దేవుడే, 
కాకపోతే వరా కాలంలో తీవ వేగ ంతో సుళ్ళ తిరుగుతూ (పవహించే 
నదిలోనుంచి మాగొళజ్ణలను ఎలా దాటించుకొని వచ్చేవారో!” 


ఆర్థరా(తులందు సాంమి ఆసనం మోదనుంచి లేచి కాటుకలాంటి 
చీకటిలో, చొరరాని కీ కారణ్యాలలో నిర్భయంగా మృత్యువుతో 
పోరాడడానికాొ అన్నట్లు నిర్లమించేవారు, 


చదువుకొనే దినాల్లో ఉపవాసాలవల్ల కృశించి పాలిపోయిన 
ఆయన యావన వదనంలో, భయంకర దుర్గమార ణ్యాలన్నుసై తం 
అతికమించగలిగిన శెర్వథైర్య సావాసాలను లాహోరు (ప్రజలు 
గుర్తించ లేశ పోయినారు, ఎంతో 'మేరుధీరుడు స్వామి. ఇప్పటి ఆయన 
వదనం ఎంతో వికసించింది, సుందరమైంది- దివ్య పారవశ్యమధువుల 
(2) 


10 


నాసొందించిన ఆ నువార్షి నేతా లిప్పుడు అగ్షనిమోలితాలు, ఈ 
బొ భి 

ధైర్యంతో ఈ 'చావ్యోంతర మహత్తర శక్తితో, స్వామి తన జీవితో 

దంధాన్ని అంశు తనవ్య కక్రిత్యాన్ని లోకానికి ప్రసాదించాడు. 


రాముని వ్య _క్రీత్వేం ఒక (పచండమైన అగ్నిపర్వతం లాంటిది, 
కొన్ని నెలల పర్యంతం ఇం కేమో చెప్పటానికి లేనట్లు మహో మానంలో 
మునిగివుండేవాడు, నిరంతర బ్రహ్మానంద మగ్నుడై వుండేవాడు, హశా 
త్తుగా ఒక్క సారి అగ్నిపర్వతం (బద్దలై నట్టు, తన దివ్య భావాలను 
మహో పారవశ్యంతో వ్య కృంచేసేవాడు. సామి వది (వాసినా, ఏది 
మాట్లాడినా అది నిత్యనూతనంగా వుంటుంది. ఒక్కొక్క-పలుకు అనా 
(ఘాత పుహ్పంలాంటిది, ఆయన నిరంతర ఏ కాంతౌాభిలావి., బహిర్టన 
సంకులతనుంచి విడివడటానికి కాబోలు న్యామ్‌, పర్వత్యాగ విజనభూను 
లకు గమించేవాడు, జలజలమని నృత్యంఫేసే ఆ కొండవాగులనూ 
అనంతనీలాకాశమునూ చూస్తూ కొండ రాళ్ళమిాద నంధ్యా రాగంలో 
పండుకొని నిమోలిత నేతుడై శాంతినిమగ్ను డై ఉండేవాడు, 


ఆ మహావ్య క్రీలోని ఒక విశిష్టత, అర్హవమై పొంగే పారవశ్యం, 
గాఢ మైన అ(పమ త్రత ఆయన నేత పద్బ్నాలలోనుంచి, అపారంగా 
వర్తించేది, స్వామివారి మాధుర్యం అనివార్య మెంది, హీందూవులూ, 
మహమదీయులూ ఆ మవానీయుని నమానంగా | పేమింవారు, వ మతసు 
రైనా వ కులస్థుల నా, వజాతివారైనా రామతీర్థమవార్షిని ఆరే 
చాంధవునిగా మూచుకొనేవారు, అమెరికా వాండాయనను అమెరికా 
జేకీయుడన్నారు.  జపానువారు జపానీయుడన్నారు. 'పారశీకులు 
మావాడే నన్నారు, 


రాముని దరించడవమంశేు నూ త్నాదశర్శాలతో, నూత్నదర్శ 
నాలతో, నూత్నశ క్తులతో నవ నవో ద్వేగాలతో చెలేగిన పరవశా 
నందానుభూలతి పొందడ మే, 


ఆయన మనోజ సందర్శనంలో ఉన్న ఇంకొక గొప్పవిమయం 
గంభీరమైన భావనాస్యాతంత్యం, ఆయన మహోన్నతమైన ధీళ క్తి, 
స్వామి వది చెప్పినా ఊహించి చెప్పడు, (పతివాళ్యం ఆయన జీనిశాను 


11 


భవంలోనుంచి న స్తుంది. అనుష్టాన మళాన్ని తాను విశ(సించానని 
ఆయన తరచుగా (ప్రవచించాడు. స్వామి దృక్పథంలో, జీవనకళ ఉజ్వల 
విశ్వాసానికి ఉన్నది, బావ్యూమ తానికి, అపపమత్తుడై న మానవుని ఆంత 
రంగిక్‌ మతానికి సంబంధంలేదు, నీవ్ర సజీవమానవుడ వె లే సీ జీవితాన్ని 
సత్యానికి అంకితంచేసి పరిశోధించు ! (పతివ్య క్రి తన జయాప జయాల 
చాంరా, తన జీవి తానుభాతులద్యా రా, మాతమే దైవ సాన్నిధ్యం 
పొందవలసి ఉన్నది, జీవిత మే సర్యోత్కెృ్చప్ట మైన నిరూపణం, 


శెండు సంవత్సరాలు హిమవత్పర్వ తాల్లోగ డివి, స్వామి తనలో 
తాను క నుగొన్న ఉహ్ననంధాన్ని (పపంచానికి పంచి పెట్టాలనే దివ్యా 
శయంలో, (పజల ఆచార్య సామర్థ్యంతో (పజల మధ్యకు వచ్చాడు, 
1903 లో కలక త్తానుంచి జపానుకు ఓడలో (పయాణంచేశాడు, 
అక్కడ స్వామి ఒక పక్షుంమా(త్రం ఉన్నాడు, రెండుసార్దు అక్కడ 
ఉపన్యాసం ఇమ్మని (పారఠించారు. టోకియోలోని ఒక క్రై )_న్తవప(తిక 
రామతీర్లసా(మివారిని (ప్రశంసిస్తూ, “పరవశ వేదాంత (ప్రవ క్ర” అని 
పేర్కొన్నది, ఈ రచయితను, జపాను విశ విద్యాలయంలోని (పాచ్య 
వేదాంత సంస్క ఎ్రలౌధ్యాపకుడై న “తాకకుత్సి” మహాశయుడు కలుసు 
కున్నాడు, ఆయన, తాను అనేక భారతీయ సాధుపుంగవులను, పండితు 
లను ఇంగ్లండులో మాక్సుముల్ల రద్ద - జర్మనీలో చూచినప్పటికీ, 
రామతీర్థ స్వామివంటి మరొక వ్య కిని భూడ లేదన్నాడు, ఆయన 
మూర్తీభవించిన వేదా న్తమే. టోకియోలో అ చార్యుడు, బౌద్ద 
వాజ్మయ నిష్ణాత కంజహీ "రే ఒక సారి ఇలా చెప్పాడు : 


“భారత చేశ చరితలో వద్ద వాబ్బయాన్ని గురించి, సింహళ, 
జపాను (గంథాలలో నేను చదివిన వర్ల నలన్ని ' (శ్రీశామతీద్దలను సంద 
ర్శించినప్పుడు కండ్ల రు కట్టినట్లున్న వి,” 


రామతీర్థలవారు జవాను విడిచి అమెరికా 'వెళ్ళినప్పటికీ ఆనంద 
పరవతోద్విగ్న మైన రామతీర్థ సనంరూపం హీచే మహాశయుని దృష్టిలో 
నుంచి పోలేదు, 1908 నవంబరులో రామతీరులు జపానువిడిచి శాన్‌ 
(ఫౌన్సిస్‌ కోకు వెళ్లారు, అమెరికాలో. రెండునంవళ్స రాలున్నారు. ఆ 


12 


' ఇెండుసంవత్స రాల్లోనూ, చాలాకాలం వకాంతలో ఉన్నారు. ఎంతో 
నిరాడంబరంగా జీవించేవారు, అమెరికాలో అడవినుంచి నంయంగా 
కట్టలు కొట్టుకొని నెత్తిన బెట్టుషొని తెచ్చుకునేవారు, అక్కడ అమెరి 
కను పత్రికలలో స్వామి దివ్యోపన్యాసాలను అభినందిస్తూ (వాసిన 
రచనలుచూచి, వాటిని నిర్గ థీ ౦చేవారు. ఒకసారి ఆ అభినందన 
పత్రికలన్నీ కట్టగట్టి శక మెంటోనదిలో విసరి పార వే శాడుస్వామి, ఆ 
మహోత్తుని ఆమెరీకాజనులు వనాటికీ మరచివోరు, స్థలాభావంవల్ల 
(శ్రీీస్వామివారి అ మెరికాజీవి తాన్ని పూర్ణంగా వర్ణి ంచడీం లేదు. 


భారత బేశానికి తిరిగివస్తూ ఈజిఫ్లలో ఒక పెద్ద మళీదువద్ద 
పరి రి యను భాషలో మహమ్మదీయులకు (వ'త్యేకముగా స్వామి ఉపన్య 
సించారు, 


మాతృ చేశానికి తిరిగిరాగానే 1905 లో ఆ మహర్షి రెండు 
లయ్యూలు పెట్టుకొని వచ్చాడు, ఒకటి జీవిత విధా నాలన్ని టిలో నిర్తాణా 
తుకంగా కృషీ చేయడం; రెండు ఏఐక్యకార్యాచరణ, వారి POR శ్‌ 
రాష్ట్ర) ఉపన్యాసాలన్ని టిలో ఈ ఆదర్శాన్నే ఉద్ధాటించారు, 


1906 అక్టోబరు దీపావళీ ఫుణ్యదినంనాడు స్నానంచేస్తూ, 
పొంగులుపారుతూవున్న గంగానదిలో (శ్రీ, రామతీర్ల స్వామివారు 
మునిగిపోయినారు, వారు వాసిన చరమగీతం ఉరుద భా మళోఉంది, 
అది ఇలాఉంది : 


“ఓమృత్యు చేవతా ! కావలెనేని 
తీసుకపొమ్ను యీ చేహంబునీవు; 
ఎన్ని యో చేహముల్‌ కలవు నే దాల్ప 
చందుడు నేసిన వెన్నెల వలువ 
లానందముగ దాల్చి విహరింతు నేను 
సూర్యుడొనంగు కాహాయ వనముల 
కట్టి మహాహ్లాదమయతతోనుందు 
జలజల బాలెడి సెలయేటి రొదల 

చే గాన మొనరింతు గళముపై కె ర్తి 


13 


వీచికా వా _స్తముల్‌ పైకే త్తిఆడు 
వనధిలో చే నహి తాండవించెదను 
స్వేచ్చగా మారుతంబుల వివారింతు 
ఇవియెల్ల నేను ధరించు రూపము లె 
ఉన్నతి నీఖ రా[గ భాగాలనుంచి 
క్రిందికి (పేమతో దిగివచ్చినాడ; 
మో క్ర వాట ద్వారముల దట్టినాడ; 
గాఢ సుషు ప్రిలోనుంచి మిమ్ములను 
మేలుకొల్పితి నిద కంపీంచిపోవ, 
ఒకరినో దార్చితి, ఒకరి కన్నీళ్లు 
చల్లని చేతులతో నొ త్తినాడ, 
చలిలోన గడగడలాడు వారలకు 
పహోయిగా ధరియింప వన మ్నులిత్తు 
కొందరి ముసుగుల eM 
సర౧ంబు గరియింతు భకియింతు నేను 
ాలవిచే ! సెలవిచే ! నాశేమివలదు 
నేనేది దాచుకో నిసుమంతమైన 

న నెవ్వరికి నోచగింప, నన్నెవరు 
"తెలుసుకో సెలవింక సెలవు! స 


స్వామి తన నిర్గమనాన్ని ఈవిధంగా ముందుగా నే ఊహించారు, 
ముప్ర్ఫైమూడేండ్ల యినా నిండని ఆ మహో ప్రతి భానంపన్నుని గంగానది 
తన గర్భంలో దాచుకున్నది, (శ్రీవారు రచింపదలచుకున్న “వేద 
సారస్వత సౌందర్యం' “మనశ కులు” అనే ఉద్ద్రంథాలు రెండూ వారి 
హృదయ పేటికలో గు_ప్పపడిన రత్నాలు, 


ఓమ్‌ 
శ్రీరామతీర వేదా ౦త భాష్యము 
ర్ట 
శ్రీరామతీర్ధ ర సంపూర్ణ సారన్వతము 


క 


[1902 డిసెంబరు 17 వ తేదీన శాన్‌ ఫాన్సిస్‌కో ఎకొడమీ = ఆఫ్‌ - 
సెన్సెస్‌లో ఇచ్చిన ఉపన్యాసం, ] 
అగ్న్మస్యరూపులై న మహాజనులాగా | 
ఇతరజాతులను జయించడానికి చేస్తున్న సం గామనంరం భోలకు, 
ఐగోవీయులను లేక శె వైంన్త నవజాతులను రాముడు నిందించడం లేదు, 
జాతీయొక్క_ ఆధ్యాళి కాభీవృదిలో యుదంకూడా ఒకానొకనమయంలో 
ఆవశ్యకమైన ఒక అవస్థ, భ'రతచేశం ఆ యుదక్రీడావసను చాటి 
పోయింది, భారతజాలో ననాత నజూతి కావడం చేత (పపంచంలోఉం డే 
భాగ్యాన్నంతటినీ తూచి, భాతికనంపదలోని ముద త్వాన్ని తెలిసి 
కొన్నది, ఈరోజు (పపంచ భాగ్యమునంతా వశ౦ చేసికొన ప్రయత్నించే 
జూతులుకూడా ఒకరోజుకు భారతదేశం తెలిసికొన్న నత్యమునే తెలిసి 
కొంటాయి, అనేకజూతులు చేస్తున్న యుదాలకు కారణ మేమిటి ? చేని 
కోనం ఈ జాతులన్నీ ఈ దండయా[తలు సాగి స్తున్నాయి ?$ కారణం 
ఒక శు. ఆనందం, సంతోషం, సుఖం! కొందరు ఈ నంఘర్ష ఇలు 
ఆనందంకోనం కాదు. జానార్డనాని కంటారు, మటికొందరు సుఖం 
కోసం కాదు- కర్మాసక్తి చేత అంటారు. మంచిది, నరంసాధారణ 
మానవకోటియొక్క_ హృదయాలను, మనస్సులను పరీవ్నీంచి చూడండి, 
మో కొకనిజమైననరగతి తెలుస్తుంది. (పఠలిమానవుడుకూడా ఆనంద 
ను అన్వేష స్తుంటాడు, వదోఒకవిధంగా వ్య_క్తంగానో అవ్య క్రంగానో 
సుఖసాధనకు పాటుపడుతుంటాడు. ఇది నిజం, 


ఈరోజు సాయంకా౭౦ ఆనందం ఎక్కడ ఉన్నదో విచారిద్దాం, 
ఆనందం మేడల్లో ఉంటుందో, మిథ్హైల్లో ఉంటుందో, ఆడవాళ్ళ అంద 


15 అత్మానందం 


చందాల్లో ఉంటుందో, భోగ భాగ్యాల్లో ఉంటుందో చూద్దాం, 
ఆనందముయొక్క... స్వగ, వాం ఎక్కడ ? ఆనందానికికూడా ఒక చరిత్ర 
ఉన్నది, ఇవి నిరంతర యా. తాదినాలు, ఆవిరీ, విద్యుచ్చ కీ చేకశకాలా 
లను రూవుమాపాయి. ఇది నిరంతరయా,తాసంరంభ కాలం ! (ప్రతివ్య శ్రీ 
తన యాతేలనుగురించి ఒక చరిత రచి స్తుంటాడు. ఆనందంకూడా 
యాత చే స్తుంటుంది, అనందయా*తనుగూర్చి మనం కొంత తెలిసి 
కొందాం, 


బాలానందం దగ్గరనుంచి మొదలుపెడదాం, పసిపాపకు ఆనంద 
మెక్క_డ ఉంటుంది ? (పపంచంలో ఉండే ఆనందమునంతా పసిపాప 
వాళ్ళఅమ్మలో నే చూస్తాడు, తల్లి యొక్క కే శిశువుకు స్వర్గం, తల్లి 
వక్షస్థల మే శిశువునకు కై లానం, తేన మహాయా(ీలో ఆనందాని కిచే 
బయలుదేశే మొదటిచో టనుకోండి, శిశువునకు తల్లికంకే వేశే 
ఆనందం లేదు. అము పమిటచెంగును అడ్డం చేసుకొని, “అమ్మా! నన్ను 
కనుక్కో, నే నెక్క_ డున్నానో చెప్పు - అని పకపకా నవ్వుతాడు, 
హృత్పూర(కంగా నవ్వుతాడు, వాని కప్పుడు ఫుస్తకా లక్కర లేదు, 
ధనంతో పనే లేదు, పండ్లూ మిఠాయీలు రుచించవు, ఒక్క అమ్మ 
శావాలె! అంలే! అమ్మే అఖిలానంద నిధానం ! 


ఒక్క. సంవత్సరం గడు స్తుంది, నిశువుయొక్క_ ఆనందం అమ 
దగ్గరనుంచి ఇంకొక చోటికి యా;త్రచే స్తుంది, బొమ్మలతో ఆడుకోవ 
డమే ఇప్పుడా పిల్ల వానికి ఆనందం, ఈ రెండవ అలా, వీల్ల వాడు 
బొమ్నలను (సేమించినంత అమ్మను (పేమించడు. ఒక్కొకసారి 
బొమ్మలకోసం అమ్మమిాద అలిగి మా రాంచేసాడు. 


కొన్ని నెలలు గడిచాయి, బొమ ల్లో ఆనందం పోతుంది. ఆనంద 
స్థానం మారింది. ఈ మూడవదకశలో పసిపాప పెరిగి కుజ్జవా డై నాడు, 
ఇప్పుడు వానికి ఆనందం కధలపు స్తకాలు మొదలై నవాటిల్లో 
ఉంటుంది, కొందరు కుజ్జవాండ్రప ఉండక పోవచ్చు, లోక సామాన్యంగా 
తెలివిగ లవిల్ల వానిని మనం ఉదావహారణగా తీసికొంటున్నా ము, ఆ వీల్ల 
వాని కిప్పుడు కథలవు_న్తకాలే ఆనందానికి ఆటపట్లు, ఆటవ స్తువులో 


శ్రీరా మతీర్ధ వేదాంత భాష్యము 16 


ఇప్పు డానందం కనపడదు. కధలవు నకాలే కన్నులకు విందుగూరు 
స్తాయి, అయితే ఆనందం కథలవు_న్త కాల్లో కావుర ముండక మళ్ళీ 


బడిపిల్ల వాడు కాలేజీలో చేరుతాడు, ఇక్క డాతనికి ఆనందం 
ఇంకొక దాంట్లో కనబడుతుంది, సైన్సుపు_స్హకాల్లో, త_త్త్వ(గంథాల్లో 
కనబడుతుంది. అవి కొంతకాలం చదువుతాడు, అక్కడా అనందం 
నిలువదు, విశ్వవిద్యాలయంవా ళ్ళి చ్చేగౌరవాలమిదికి పోతుంది. డిగీల 
మీోాదికి పోతుంది. ఆనందస్థానం, ఆనందనిధానం, *డిగి అనుకొంటాడు, 
చదువైపోయి, ఆ విద్యార్థి నొప్పడిగీతో  విశవిద్యాలయంనుంచి 
కులాసాగా బైటికి వస్తాడు. ఒక చిన్నఉద్యోగం దొరుకుతుంది, ఇప్పు 
డాయువకుని జీవితాశయం ధనార్టననం, డబ్బు సంపాదించడం. ఇప్పుడు 
వొసికల ఒక్క కే - ధనవంతుడు కావడం! ద్యవ్యమే ఆనందనిధాన మై 
ఆతనికి తో స్తుంది, రాత్రింబగళ్ళు కష్టించి డబ్బుకూడ బెట్టి అఖండ 
భాగ్యభోగ్యాల్లో తులతూగా లనుకొంటాడు, కొన్నాళ్ళు ఉద్యోగం 
వేసి ఆతడు కొంతడబ్బు కూడ బెడ తాడు. డబ్బు కూడినత రాత అతని 
ఆనందం అక్క_డ నిలవక .ఇంకొకదానిమోదికి పోతుంది, ఏమి టది? 
చెప్పాల్నా 2 స్రీ: ఇప్పు డా యువకునకు ఒక పెండ్లాం కావాలె, ఆ 
పెండ్లాంకోసం అతడు తనకున్న ధనమంతా వెచ్చించడా నికి సిదంగా 
ఉన్నాడు, అమ పమిటలో ఆనందం పోయింది; ఆటవ స్తువుల్లో ఆనందం 
అదృశ్య మైంది; కథలపు_స్తకాల్లో ఆనందం కనబడదు; త_త్త్వణా స్ర్ర 
(గంథాలు తలకెక్క_డం లేదు; ఇప్పుడు వాని ఆనందసొనం ఒక్క 
నీయే! (పేయసి, (పణయగాథలు- వాని కింప్రగూరు సాయి, తన 
స్వప్నసుందరి క్రై ఆయువకు డిపష్పుడు తాను చెమటోడ్చి సంపాదించిన 
సంపదనంతా తృణపాయంగా అహుతిచేయడాని!ి సంసిద్ధుడై నాడు, 
నే. "పెండ్లి చేసికొంటాడు. కొన్నాళ్ళు భార్యతో కావురం చేసాడు, 
కానీ- చిత్రం ! ఆనందం భార్యలోకూడా నిలువకుండా జరిగిపోతున్నది, 
మొదట (పియురాలిలో కనపడ్డ ఆనందం ఇప్పుడు కనబడడం లేదు, 
వీల్ల వాడు లేకపోయెనే అని దిగులు, చేవతలాంటి ఒకకొడుకు ఫుట్టాలని 
తవిసాడు, ఇప్పు డాతనిజీవితస్వవ్నం- వుతసంతానపాొ_వ్లీ రామునకు 


17 ఆత్మానందం 


ఈచేశంలో విషయాలు అంతగా తెలియవు, కానీ భారత చేశంలో 
మాతం వివాహానంతరం (పజలు సంతానంకొజకు భగవంతుని (పారి 
సారు, సంతానం లేకపోతే సంసారం నిస్సారం ! సంతపిన్తారు; నతమతీ 
మవుతారు; నకలవై ద్యాలు చేస్తారు ; సాధువుల నాశయిసారు; సంతానం 
కోనం అష్టకష్టాలు పడ తారు, 


యువకునకు ఆనందమంతా నంతానపా_ప్లిలో ఉన్నట్లు కనబడు 
తుంది. ఆయువకునకు పిల్ల వాడు పుట్టాడు, అతనిసంతోపాసికి అంతు 
లేదు, గాలిలో తేలిపోతాడు, |కింద “సడవడు, ముద్దులబిడ్డడు వుట్టినందు 
కతడు ము_క్తిపొందినట్లు మురిసిపో తాడు, ఈ ఆరవ అవసలో- ఈ నిశ 
ముఖ చం(దదర్శనములో మానవుని ఆనందం అత్యున్న తిస్థాన మలంక 
రించినట్లు కనబడుతుంది. పుత్రో దయానంతేరం, యువకుని లేనందం దిగ 
జారసాగుతుంది. శిశువు పెరిగి పెద్దవాడవు తొడు, చె శె శవశోభ కాసా 
సన్నగిల్లుతుంది, నంతానంలోనే ఆనంద మున్నది అనుకున్న ఆ మానవు 
నకు, ఇప్పుడు సంతొనమే ఆనంద కేంద్రంగా కనబడదు, అతని మనస్సు 
పరిపరివిధాల పోతుంటుంది. అయినా మొ త్తంమోద కొడుకుమోాటే 
మమతే ఎక్కువగా ఉంటుందనుకోండి, 


ఇప్పుడు విచారిద్దాం. ఆనందం ఎక్కడ ఉన్నది! తల్లిలోనా ? 
బొమ్మాల్లోనా ? కథలవు స్త స్తకాల్లోనా ? భాగ్యంలోనా ? శ్ర్రీలోనా ? 
నంతానంలోనా? లేక ఇతర (పపంచవ స్తు స్తువుల్లో ఇంకెళ్ళ డె నాఉన్న దా? 
ఆనందయా(తను సూర తేజోయా[శ్రతో ' పోల్చుకొందాం, సూర్య 
₹ాంతికూడా ఒకచోటినుండి మరొక చోటికి (పయాణం చే స్తుంటుంది, 
ఒకకాలంలో అది భారత బేశంమిాద (పసరి స్తుంది, మరొక కాలంలో 
అది యూరపుఖండంమోద (పనరి స్తుంది. ఆవిధంగా అది ఒక తావునుండి 
మరొక తావుకు సాగిపోతుంటుంది. సాయంకాలం కాగానే సూం 
కాంతిని మూడండి. ఎంతతంరితంగా,  ఎంతచంచలంగా, ఒక(ప బేశం 
నుండి మరొకప బేశానికి సాగిపోతుంటుందో ! తూర్పుఅమెరికాపై 
(వసరించి, అది పశ్చిమానికి పయని స్తుంది, ఒళబేశంనుంచి ఒక బేశానికి 
మారిపోతుంది, జపానుకు పయని స్తుంది, అయితే సూర్వకాంతి పడే 
చోట్లన్నీ సూర్య కాంతినై జస్థానాలు కాను, సూర్యకాంతి స్యగ్భవాం 

(3) 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 18 
| 


సూర్యుడే, అచేమాదిరి ఒక వ స్తువునుంచి మరొకవ స్తువుమోదికి పయ 
నిస్తున్న ఆనందముయొక న్వగృహోన్ని గూర్చి విచారిద్దాం, ఆనందం 
ఎక్కడనుంచి బయలు బేరుతున్నది ? ఆనందము యొక్క_ “మూలస్థాన 
మేది? ఆనందసూర్యుర్ణో మనం సందర్శిద్దాము, 


ఆ యువకునివిషయం మనం తీసుళొంబాము, అతని కొొక 
పీల్ల వాడు పుట్టిన విషయం మనకు తెలుసుకదా, ఆయువపకుడు ఆఫీసులో 
కరార్చొని పులు చూచుకొంటున్నాడు. ఆకసికంగా ఆతని కొకగంట 
వినఒకింది - మెలిఫోనుగంట ! వెంటనే లేచి కెలిఫోనుదగ్గరకు వెళ్లాడు. 
వవార్త వస్తుందో అని ఆతనిగుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి, 
రాబొయ్యేవిపాదాన్ని సూచిస స్తున్నాయి, అతనిగుంజెలో దడ 
బుట్టింది. ఈ గుండెదడ ఇదివర కెన్నడూ ఆతనికి పుట్టలేదు. కెలిఫోను 
దగ్గరకు వెళ్ళి వార్త విన్నాడు దుర్వార, వెక్కి వెక్కి వడువసాగాడు, 
మనస్సు మనస్సులో లేదు, ముఖమంతా పాలిపోయింది. అతితంరగా 
ఆఫీసునుంచి వెళ్లాడు. సై అధికారి అనుజ్ఞ కూడా తీసికో లేదు, జవాను 
లకు కూడొ చెప్పలేదు, బల్లమిది కాగితాలు లోపల పెట్ట లేదు. 
వికలచి త్తంతో అతడు వెళ్లాడు, అఫీనప్తు ఆశ్చర్యపడ్డారు. అతడు బజారు 
లోనికి వెళ్లాడు, పోస్టుమాన్‌ అతని కొకఉ త్తీగం ఇచ్చాడు, అది విప్పి 
హు ఒకమంచివా ర్త, లాటరీలో చాలాడబ్బు వచ్చింది. ఆవార్హ 
కూడా అతణ్ణి సంతోమ "వ పెట్టలేదు. "బలిఫోనులో. విన్నవార్త అతి 
దుర్భర మైంది. కారులో ఒక ఉన్న తోద్యోగిని చూచాడు, అతనితో 
ఇదివరకు మాట్లాణా లనుకొన్నాడు. ఇప్పు డేమి మాట్లాడలేదు, తన 
స్నే హితురాలుకూడా అకారులో కనపడింది. ఆ మెలోకూడా మాట్లాడ 
లేదు, 


అతడు ఇంటికి చేరుకున్నాడు, ఇంటిముందు పెద్దగోలగా ఉన్నది, 
జనం గుంపులుగుంపులు కూడియున్నారు, ఇల్లు తగులబడుతున్న ది, 
మంటలు మండుతున్నవి, అతని భార్య, ముసలమ్మా పెద్దగా వడుస స్తు 
న్నారు, అక్క_ డతనిస్నే హీతు లందరూఉన్నారు, అంతా ఉన్నారు, 
శానీ ఒక్క._డుమాషత్రం లేడు. తనకొడుకు! - తాను ఎంతో | చేమించిన 
ముద్దుల బిడ్డడు - అక్క_డ కనబడ లేదు, వీల్ల వానిసంగతి ఆతడు వారిని 


19 ఆత్మానందం 


అడిగాడు, భార్యా నమాధానం చెప్ప కేకపోయింది, పెద్దగా ఏడుస్తూ 
చెప్పలేక చెప్పలేక చెప్పింది, అతడు అనలువిషయం తెలిసిళొన్నాడు, 
వీల్ల వాడు ఇంట్లొ వదలిపెట్టబడ్డాడసి తెలిసిళొన్నాడు, ఇంటికి నిప్పంటు 
కొన్న ప్పుడు పిల్ల వాళి డయలలో పడుకో బెట్టి, దాది ఎక్కడికో 
పోయింది. ఇలు 5" అంటుకోగాణే ఎవరో ఒకరు తీసుకవసారుగదా అని 
ఎవరి పాటికి వాండ్లు యబై టికివ చ్చారు, టై టికివచ్చి చూ స్తే వీల్ల వాడు లేడు, 
వీల్ల వాడున్న గదికి నిప్పంటుకొన్నది, వడు స్తున్నారు, గుండెలు కొట్టు 
కొంటున్నారు. నహాయంలేదు. అందరూ అరు స్తున్నారు, తండి, 
తల్లి, ముసలమ్మ ఏడుస్తూ శేళలువే స్తున్నారు, “పిల్ల వాణ్ణి రహీం 
చండయాం ! రవ్నీంచండి ! వవిధంగానై నా మో ముద్దులపాపను 
కాపాడండి ! ఎంతడిబ్బు కావాలంకే అంత మో కిస్తాము, 
పిల్లల్లో రకీంచండి . ఈ విధంగా వాండ్లు వీల్ల వాని కోనం 
సమస్తాన్ని తా్యగంచేయడాసికి ఇష్టపడుతున్నారు, నిజంగా శిశు 
వంకే అందరికీ అల్లారుము ధ్రేకదా ! అలాంటిశిభఘువుకోనం ధనం 
కానియ్యండి, మశేచై నా కాసీయ ౦డి, మనం త్యాగం చెయడం 
నముచితెమే. కానీ రాము డొకటి అడుగుతున్నాడు; “అయితే శిశువే 
ఆనందమూలస్థానమా 1 (పపంచంలోక ల్లా శిశువే (వియతమవ స్తువా ? 
శేక అనందమూల మైనవ స్తువు మరొకటున్న దా?” ఇక్కడ గమనిం 
చండి, (పతిదీ పిల్ల వానికోసం తా గంచేయబడుతున్నది, కానీ, అలాంటి 
వీల్ల వాడుకూడా "మరో దానికోసం, మరొక ఉన్న తవ స స్తువుకోనం, త్యాగం 
చేయబడడం లేదా ? శిశువుకోసం సంపదంతా భాగ్యమంతా త్యాగం 
చేయబడుతున్నది, మటి ఆ శిశువే మరొక దాని కోనం త్యాగం చేయబడు 
తున్నాడు, శిశువుకోనం ఇతరులను మంటల్లో దూకమని శిశువు తల్లి 
దండులు కోరుతున్నారు, అంశే శిశువుకోనం, ఆ మంటల్లో దుమికిన 
వాండ్లు చావవచ్చు. ధనంకన్నా, ఇతర్షకన్నా శిశువంతగా వాం౦డ కు 
పియం. అయినా అలాంటి పియశిశువుకూడా మరొక దానికోసం, 
ఇంకొక ఉన్నతవ స్తువుకోనం, 'త్యాగంచేయబడుతున్నది, ఆ వ స్తువు, 
శిశువుకం ళు ఎక్కువ (పియమైనది, ఎక్కువ మధురమైనది, నిజమైన 
గకనందీ నా నం, సత్య మై మెన ఆనంద కేందం, అయిఉండా లె, వమ టావ స్తువు! 
ఆవ స్తోవేఆత + = చూడండి, ఇతరులను అగ్నిలో దూళమంటారుగాని 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 20 


కాముమాథత్రం దూళరు. వాండ్లుగనుక అగ్నిలో దుమికినట్టయి'తే 
తము తాము త్యాగంచేసికొన్న శే, కానీ తము తొము వదలుకో 
డానికి తల్లి దండ్రులకు ఇన్టం లేదు. శిశువ్రుకోనం సమస్త స్త త్యాగం చేయ 
బడుతున్నది. అఆ నిశువుకూడా తనకోసం. అంశే; ఆత ర్శకోనం- త్యాగ ర 
చేయబడుతున్న ది, 


పరమౌానందనిధాన మనుకొన్న శిశువుకూడా ఇప్పుడు ఆనంద 
నిధానం కాదని మనం తెలిసికొన్నాము, వీల్ల వాడు అందంగఉన్నాడు, 
ముద్దులొలుకుతున్నాడు, ఆనందనిధానంగా క నపడుతున్నాడు, 
కారణం? తనలోనుంచి- ఆత్నలోనుంచి_. వెలువడిన ఆ సూర్య తేజం, ఆ 
వీల్ల వానిమోద (పనరింపబడింది - ఇచే కారణం, ఆబుకే ఆ ఆత 
సూర్యకాంతి ఆపిల్ల వానిలో నే స్థిరంగా నిలిచిఉండ లేదు. ఆ ఆనంద 
సూర్యకాంతి నిశున్రలో నే సరగ “ఉన్నట్టయితే, ఆ శిశువు శాశ్వతంగా 
వ్రీయంగొల్పా లెక దా, గమనించండి; శిశువుయొక్క ముఖాన్ని శోభా 
వంతం చేసిన సూర్య కాంతి తనలోనుంచే బయలు చేరుతున్న ది, ఆ 
ఆనంద'లేజో మూలం 'తనలోచే ఉన్నది! అళ్నలో నే ఉన్నది ! 


“ఇప్పుడు మనం ఆనందమూలానికి మరికొంచెం దగ్గరకువో దాం, 
నిశువుకొజశే శిశువు [వియంగాలేడు, ఆత్నకొజే శిశువు ప్రియంగా 
ఉన్నాడు, భార్యజొఅశే భార్య [వియంగా లేదు, భర్త రకొజశే భ్‌ ర్త 
(వ్రీయంగా లేడు, ఆత గగొఅశే భార్య పీయంగాఉన్న ది, ఆత కాజ 
భర్త [వీయంగా ఉన్నాడు, ఇచే సత్యం, వ స్తువును వ స్తువుకొణ శే 
('వేమి స్తున్నామని జనులంటారు. కానీ అది పట్టిది ! వట్టిది ! ధనం ధనం 
కొల కే (వీయం కాదు, ఆతృకొజే ధనం (వియంగా “ఉన్నది. ఒకప్పుడు 
[వీయంగా ఉన్న భార్య, భర్తకు ఉప యోగించన ప్పుడు వదలి పెట్టబడు 
తున్నది, ఒకప్పుడు పియంగొల్పినభ ర ర్త భార్యకు ఉప యోపడనప్పుడు 
త్వజింపబడుతున్నాడు. ధనంకూడా ఉపయోగపడనప్పుడు వదలి వేయ 
బడుతున్న ది, నీరో నంగతి మికు తెలుసు, అతడు అందమైన రోం, 
నగ రాన్ని లెక్క చెయ్య లేదు, అది తగులబడుతుం కే త్రవందింయాలు 
జొండమిది శెక్కి. స్నేహితు లందరినీ పిలిచి తానుచూచి ఆనందించడం 
కోనం వగ రాన్ని తగుల బెట్టునని చెప్పాడు, రోంనగరం తగులబడు 


£1 ఆత్మానందం 


తుంకే హాయిగా కొొండమోద కూర్చొని ఫిడేలువాయించుకొన్నా డు, 
ఈవిధంగా ధనంకూడా మనకు అవనరం "లేనప్పుడు వదలిపెట్టడం వమనం 
చూడగలం. రాము డొక మహావిచితవిషయాన్ని - అతా శ్చర్య కర 
విషయాన్ని- చూచాడు. ఒకసారి గంగ పెద్దవరదలచేత ఉప్పాంగ 
సాగింది, ఒడ్డుల కె బాకి ఉప్పొంగ సాగింది, గంగానదీతీరమం బే గల 
ఒక చెట్టు పెను ఒక తల్లి కోతీ చానిపిల ల్ల లూ, కూర్చొనిడన్నాయి. ఆ 
చెట్టుచుట్టూ నీరు గమ్మి ఉప్పొంగుతున్న ది, వీల్ల కోతులు కిచకిచ 
శద తల్లి కోతిచుట్టూ చేరుకున్నాయి. నీరు, తల్లి కోతి కూర్చున్న 
థొమ వద్దకుకూడా ఉప్పొంగింది, తల్లీ కోతి అంతకంశు ఎ ల్తెసకొమ్ము 
మిాదీకీ వీగిరింది. నీరు అక్క-డికకూడా ఉప్పొంగింది, ఆ తల్లికోతి ఆ 
కొమృమిోాదినుంచి చిటారుకొమ్నుమిోదికి ఎగిరింది. ఆక్క_డికూడా నీరు 
పొంగింది. వీల ల కోతులన్నీ తేలి ల్లి కొోతికడుపు చుట్టూ కర చుకొనియున్నాయి, 
తేల్లీ కోతిపాచాలకు నీరుతాకీంది. అప్పు డాతల్లి కోతి ఒక్‌ పిల్ల కోతిని బల 
వంతాన తననుండి విడదీసి, తనకాళ్ళ క్రింద ఎత్తుగా నీళ్ళు శ తగలకుండా 
పెట్టుకున్నది, అప్పటికీ నీరింకా పె కిపొంగింది. ఇంకొకఓ పిల్ల ను తీసి, 
కాళ్ళ కింద ఎత్తుగా చేసికొన్నది, ద్రింకౌ నీళ్ళుపాంగాయి, ఇంకోపిల్ల ను 
అదేవిధంగా చేసికొన్నడి. చివరకు పిల ల్లలన్ని టిసీ ఒక దానిపై నొకటీ తన 
కాళ ళ్ల కింద నిర్చావీ.ణ్యంగా అదిమిపె పెట్టికూర్చొసి తననుర థీం చుకొ 
న్నది, ది.ఇం కేసుమా! సుత్రమిత్రక ళ్యతాదులు గానియ్యండి, మణీ ఏవ స్తువు 
లైనా కానియ్యండి, మనకు ఉపయోగించినన్నాళ్ళు మనకు (పియంగా 
ఉంటాయి. మనకు ఉపయోగించ..ప్పుడు, ఉత్తరక్ష్‌ణంలో వానిని 
మనం వదిలి వేసాము, 


ఇప్పుడు మనం ఆనందనమూలం- ఆనందసానం-త నలో నే_అత 
లో నే-ఎక్కడోఉంటుందనే నిర్ణయానికి వచ్చాం 'ఆనందస్థానం అత్నలో 
ఎక్కడో ఉంటుంది, ఆ ఎక్కడో అనేస్టానమేది + పాదాల్లోనా? 
పాదాలు శరీరాన్న ంతా మోాస్తాయి, అందు జే దేహానికి ఆధార 
భూతము లె నపాదాలు ఆనందమూలం కావచ్చు. శానీ పాదాలు 
అనందస్థానం కావు, పాదాలే ఆనందనిధాన మైనకై తే, (ప్రపంచంలో 
అన్నిటికంచే పాదాలే (ప్రియతమవస్తువులై యుండాలెకదా ? పాదా 


శ్రీరామతీర్డ వేదాంత భాష్యము 29 


లన్ని వస్తువుల క్‌ంకే ఎక్కువ ప్రీయ మైనవి కావచ్చు- శానీ చేతులంత 
(వీయమైన వీ శా వే, అయితే చేతులా అనందస్థానాలు ? పాదాలకంే 
హస్తాలు ఎక్కువ వియమ్రనవి కావచ్చు. కానీ అవికూడా ఆనంద 
ర్‌ం కాను, అయితే ఆనందం ముక్కులో ఉంటుందా? కండ్లల్లో 
ఉంటుందా ? కండ్లు. చేతులకంకే ముక్కు_కుంకే వీయమైనవి కావచ్చు; 
కానీ ఆనందం "కండ్లల్లో చేదు, ఆ కండ్లకం కేకూడా (పీయ మైన చేదో 
ఆలోచించండి, (పాణమని మోరు చెప్పవచ్చు. ముందు చేసామంతేటినీ 
తీసికొొందాము,. కాని చేహం ఆనందసానంకాదు, క్షణశ్షణం మన 
శరీరం మారిపోతున్నది. సంవత్సిరాలు జరిగినకొలదీ శరీరములోని 
(పతిఅణువు వోయి [కొ త్తఅణువులు చేరుతుంటాయి, అయితే ఆనందం 
మనొబుద్ధి చిత్రాలలో ఉండవచ్చు, బుద్ధికంకే (ప్రియకర మైనది ఇంకొ 
కటి శేజేమా చూద్దాం, బుద్ధికంశే" ఎక్కువ (వియ మైంది, మధుర 
మైంది ఏదై నౌ ఉన్నట్లయికే" అది ఆనంద నిలయమై ఉండాలె, 
(పణం ఆనందధామ మై ఉండవచ్చు. ఎందుకంకే-తర చు మానవులు 
బుద్ధి లేకుండానై నా సే (బతీకడానికి వాంభిస్తుంటారు. మరణమో, 
మరీ హీనతతో మనడమో-ఈ శెండిటిలో ఏదో ఒకటి కోరుకోవలసి 
వ స్తే-బతికిఉంకే బలుసాక్రైనా తిని బతుకవచ్చని - ఎవరైనా మర 
ణాన్ని కోరుకోకుండా పిచ్చివాడై (బదకడానికే వాంఛిస్తాడు. ఈ విధంగా 
(పాణంకోసం బుద్ధి త్యాగంచేయబడుతున్నది, అలాంటప్పుడు, (పాణమే 
ఆనందని కేతనం కావచ్చు, ఆనంద తేజమును విరజిమ్మే సూర్యుడు 
కావచ్చు. ఇవ్వడు (పాణం నిజమైన అనందనిలయమో కాదో 
పరీవ్నీంచండి. కాదు! కాదు! (పాణంకూడా ఆనందమూలం కాదు, 
ఆనందమూలం, ర్వ స్వర్షం, (పాణంకంశు అధికోన్న త మైంది-అని 
వేదా న్తం (సవచిస్తున్నది. అయికే ఆనంద మూల మేది? 


రాము డొకసారి మరణోన్నుఖుడై న యువకుని చూచాడు, 
అతిదుస్సవావ్యాధితో అతడు బాధపడుతున్నాడు, అతనిశరీరం 
నఖశిఖా పర్యంతం "బాధతో నిండిపోయింది, అబాధతో అతడు మర 
ణించాడు, అతడు మరణనమయంలో అన, మాట లివి ; “అయ్యో! 
ఈ |పాణాలు నన్నెప్పుడు వదలుతాయి?” ఆతని అంత్యవాశ్యా లివి, 


28 ఆత్మానందం 


ఈ "దేశంలో మిరు. “అతడు ఆతను (Gh05t) వదలా” డంటారు, 
భారత బేశంలో మేము-“శరీరాన్ని వదలా” డంటాము, ఇందులో 
ఛేదం కనబడుతుంది. ఇక్కడ "దేహం ఆత్నగా చూడబడుతున్న ది, 
ఆతు అనేది. (Ghost) దానితో అనుబంధింపబడియున్న మేదో 
దానిగా తలచబడుతున్న ది, పీందూ చేశంలో చేహం ఆకేతరంగా 
భూడబడుతుంది, సత్యాత్శ సత్యంగా దగ్శింపబడుతుంది, - చేహం 
నశించినప్పుడు చేహి సశించినట్లక్క_డ ఎన్వరూ భావించరు, చేహం 
మరణిస్తుంది, కానీ చేహీ మరిణించడు, ఆ మరణోన్ముఖుడై న యువ 
కునిమూటలు-* హో! ఈ (పాణం ఎప్పుడు వదలుతాను?! ఈ (పాణం 
న న్నెప్పుడు వదలిపోతుంది? 


ఇక్కడ (పాణానికన్నా ఇంకొక గొప్పది ఉన్నది, “నా |పాణంి- 

అని (పాణముపై అధికారము కలిగియున్నా-పాణాధిక[వియత మైన _ 
సర్యోన్నతవ స్తు వేదో ఉన్నది. ఈ పైన పేర్కొ నబడిన శరీరంలో 
ప్రాణము, ఆ-ోనా” * నేను”,_అంటున్న పరమాత్మను సేవించ లేక 
పోవడంచేత, (పాణం పరిత్వ జింపబడుతున్న ది, ఆ పరమా వే (పాణం 
కంకే మధురమైన దై తీరాలె అచే అనందనమూల మె యుండేతీరా తె, 
అబే సుఖస్థానమై 'యుండితీరాలె, ఎందుకు (పాణం 'బుద్దికన్నా వపీయ 
మైనదో సప్పుడు మునం చూద్దాం. న త్యాత్మకు- _అంత రాతకు. 
a నమిోపంగా ఉండడమే [పాణం (పియంగా ఉండటానికి కారణం, 
నే, తొ లకం'కే బుద్ధి ఎక్కువ (వీయంగా ఉండటానికి కారణం! నేతాల 
కంకే బుద్ది సత్యాత్నప సమీపంగా ఉన్నది, మణీ పాదాలకంశే 
నేతా లతిపియం గావడాసికి కారణం! పాదాలకం'కే నేత్రాలు 
నీలోని స త్యాత్నను ఎక్కువగా చీవిసు స్తున్నాయి. ప రాయిపిల్ల వాని 
మీోదికం కే, తనవీల్ల వానిమోద ఒకనికి ఎక్కువ బీతి ఉంటానికి కారణ 
మేమిటి? “ఈ పిల్లవాడు నావాడు.అని నీ ఆత యొక్క. బంగారు 
పూత పూశావుకనుకో_అని వేదాంతం వ్యాఖ్యా నిసు స్తున్నది, ఒక 
పు_స్తకంలో మో శేదైన ఒక పం క్రి Been ఒక పలికకు 
మీశేదై నా వ్యాసం [వాసి పంపారనుకోండి, మ్‌వ్‌ ప్రేటో (శాసిన 
వానికనా న్నా ఎక్కువగా కనబడతాయి, ఎందువల్ల! “నా” ' అనుకోబడిన, 


శ్రీ రామతీర్ణ వేదాంత భాష్యము లెత 
| 

మూరచన మూ ఆత్మ సూరంకాంతితో భావిస్తున్న ది-మిలోని న్వర్గ 

కాంతితో భాసిస్తు న్నది! అందుక నే హోందవుడు, ఆనందం=-న త్యానంద 

మూలం-నీలో నే ఉన్నదంటున్నాడు, స్వర్లం మిలో ఉన్నది, వైకుంఠం 

మిలో ఉన్నది. నమసానందమూలం మాలో ఉన్నది, అఖండానంద 

మూలం అళ్ళలో ఉంశే అన్య, తా వెదకడం ఎంతమూఢత్వం | 


Bead ఒక (చేమికునికథ చెప్పుకొంటారు, అతడు 
తాను (పేమించిన (స్తై నీ కోసం రృృశిం చాడు, ఎముక లదై మైనాడు, 
మాంనమంతా ఎండిపోయింది, ఆ చేశవురాజు అతి అతడు. ' చేమించిన 
స్రీనీ ఒకరోజు న్యాయస్థానానికి రప్పించాడు, శ ఆ నీ బాలా 

థి 4 
అసహ్యంగా కనబడింది. అప్పుడు రాజు, తన ఆస్లానంలో వున్న 
సుందరీవముణు లందరినీ రప్పించి వారిలో ఎవరినో ఒకరిని ఆ (పేమికుని 
వరుకోమన్నాడు, అప్పుడా (సేమికు డన్నాడు; “క రాజా! బుదిహీను 
డవు కాబోకు, (పేమ (గుడ్డివానినిగా చేస్తుందని నీకు తెలుసుకదా, 
నీకు వాడను కండ్లు లేవు, నాక ౦డ్లు పెట్టుకొని చూచీ-అప్పు డామె 
అందంగా ఉన్నదో అసహ్యంగా ఉందో చెప్పు, ఆ మెను నాకండతో 
చూడు.” నమ _న్నపపంచాక ర్థ ణాల్లో ఉన్న రహన్య మి బే! (పపంచ 
మందలి సమస్తాళర్త ణీయ వ | స్తువులపై పె గల వ్యామోహంలోని రహస్య 
మిచే! ఓమానవుడా |! సీ చూపుల చేత నే నీవు (పపంచవ స్తువులను 
అకర్షి ంచేలాగు చేసిళొంటున్నా వు, (పపంచ వ స్తువులపై నీచూవులు 
బరిపీ, నీలోని సౌందర్య కాంతిని వానిపై (ప్రసరింపజేసి, వానిని ఆకర్ష ంచే 
లాగు చేసి వ్యావెగాహపడుతున్నా వు గ్రీసు చేశంయొక్క. వు రాణ 
గాధలో ఎకో (10:10) యొక్కకథ మనం చదువుతాం, ఆమె తన పతి 
బింబాన్ని తానే | సమించింది. లోకాక ర ణలన్నీ యిలాంటివే ! నరా 
కర్షణీయ వ స్తుజాలమంశతా నీలోని ఆతి యొక్క (పతినింబమే, నీలోని 
స్యర్గముయొక్క. (పతిరూప మే, (పపంచవ స్తు సుజాలమంతా నీ నీడమా(త మే! 
అలాంటప్పుడు నీ నీడను నీవు వెంటాడడం ఎంతేమూఢత్యం ! 


రామునకు ఒక్‌ చిన వీల్ల నంగతి తెలుసు, ఆవీల్ల దోగాడు 
తున్నది, ఆ విల్ల తననీడను చూచుకొన్నది, అబేదో కొ త్తవ స్తు వను 
కొన్నది, వింతవ స్తు వనుకొన్నది, అశికశువు తన నీడయుక్క_ తలను 


ఫీస్ట్‌ అశ్మానందం 


పట్టుకొందా మనుకొన్నది, నీడలోనితలవైవు దోగాడసాగిండి, నీడ 
గాడా ముందుకు దోగాడసాగింది, శిశువు ముందుకు పోయినకొద్ది 
నీడకూడా ముందుకు పోసాగింది. నీడయొక్క_ తలను పట్టుకో లేనందుకు 
ఆ మ. వడనసాగింది. ఆ శిశువు కిందపడిలే ఆ నడా క్రిందపడేది, 

స్టే ఆ నీడా లేచేది, ఆ శిశువు నీడను వెంటాడ సాగింది, ఆ అవస్థంతా తల్లి 
చూచి జాలిపడి, శిశువుచేతితో శిశువు తలను పట్టుకొ చేలాగు చేసింది, 
నీడలోకూడా చేయి తలను పట్టుకొన్నది. మితలను మిరు పట్టు 
కోండి, నీడకూడా పట్టుబడుతుంది. స న్యర్గ్షనర కాలు మిలో నేఉన్నాయి. 
శ _క్రియొక్క్‌-- అనందముయొక్క_- వ్రైతన్యముయొక్క_ - మూలం 
మోలోనే ఉన్నది, మానవులయొక్క_, (పకృతియొక్క, జాతులయొక్క. 
"బేవుడు- మీలోనే ఉన్నాడు. ఓ (పపంచ మాననులారా ! వినండి! 
వినండి! సౌధాగ్రాలపై నిలిచి మహానగరరాజమాన్థాలలో నిలిచి 
(పకటింపవలసిన మహానంబేళశ మిది! కచ్చెస్స రంతో ఉదోమీంచ 
వలసిన మహాపాఠ మిది! మీ శేడైనా తెలిసికోవాలంశకే, మో 
శేడై నా కావాలంకే, నీడ వెంట శేటాడకండి! మో తలను మిరు 
స్పృశించండి మిలోకి మిరు పొండి! అంతర్నుఖులు కాండి! మో 

స్వరూప మైనవరమాత్శను సందర్శించండి ! అప్పుడు మీరు తెలిసి 
న మెజసే ఆ తారలన్నీ మీరు చేసిన వేననీ, ఆకర్ష 
ణీయవ స్తుజాలనుంకా మో నీడయే యని! తరళ పాపంచక వివయాలశే 
నిత్యగత్య మైన ఆత్నను వదలుకోవడం ఎంత అజ్ఞానం ! 


భారత చేశంలో ఒక న్ర్రీనిగూర్చిన చక్కసికథ ఒకటి ఉన్నది. 
ఆమె ఇంట్లో సూది పోగొట్టుకొన్న ది, ఆమె ఇంట్లో దీపంకూడా 
"పెట్టుకో లేనంత నిరుపేదరాలు, అందుచేత ఆమె ' వీధుల్లోకి వెళ్ళి 
సూదిని వెదకడం (ప్రారంభించింది, ఒకడు వచ్చి “ఏమిటి వెతుకు 
తున్నా? వన్నాడు, “సూది అని జవాబుచెప్పింది. “ఎక్కడ 
పోగా ట్టుకొన్నా?' వన్నాడతడు, “ఇంట్లో నాయనా” అన్నది, 
“ఇంట్లో సూది పోతే, బైట టేనికి వెతుపతావు వీచ్చిదానా?'_ 
అన్నా డతడు “ఇంట్లో వీపంకూడా "పెట్టుకో లేనంత దర్శిదు రాలను, 


సారా మవీర్ణ వేదాంత భాష్యము 26 


బైట డీపమున్నచి,"” అన్న చా ప్ర్రీ* ఆమె ఇంట్లో వెదుళ లేశపోయిందిం 
ఉఊళకండ లేళ వీధుల్లో వెదక వ 


ఇసు ఉన్నది మానవులనంగతి, మిలో స్వర్గ మున్నది, అనంద 
ఛామ మున్నది, అయినా మారు చావ్యావిషయాల్లో, ఇందియ 
వీధుల్లో, ఆనందా న్వేషణ చేస్తున్నారు, ఎంత విచితేం | 


ఒళ్లో గురించి ఇంకొక రమ్యమైన కథ ఉన్నది, వాడు విచ్చి 
వాడు, వాడు బజారులో ఉన్న వీల్లల దగ్గరకు వచ్చి, “ఆయూరి = 
ఫురపాలక స ఘాధ్యముడు ఒక సెద్దవిందు ఏర్పాటు శాడనీ, అవిందుకు 
విల్లలందరని వీిలిచాడనీ” చెప్పాడు. వీల్ల లకు మిశాయీలంశే 
యిస్తంక దా, పిల్లలందరూ కలసి వురపాలక తము పష 
యింటికి వెళ్ళారు, అక్కడ విందు లేదు. అపుడు వీల్ల 
లంతా నవ్వి పిచ్చివాణ్ణి ఈ విధంగా అడిగారు; “ఇక్కడ విందు లేచే, 
అబద్ధమని “తెలుసుకదా నీకు! నీవుకూడా మాతో ేనికి సల ఖో 
“ఒకవేళ ఉంటుంచేమో అనే భావంతో వచ్చా” నన్నాడు 
విచ్చి వాడు, 


ఛావుకుల నంగతి ఈవిధంగా నే ఉంటుంది. (పతిదీ ఆందంగా 
ఉన్నట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించి, అ పిచ్చివానిలాగా 
వ్యామోహీతు లవుతుంటారు. (పాపంచక వస్తువుల వెంట వేటాడు 
తుంటారు, 


పనం౦ంహార ము: 


ఆక్నానం ఖ్‌ ఆత్నను తెలిసికోండి |! మీలోని సరము 
"తెలిసికోండి ! మో వాంఛలన్నీ సిద్ధిస్తాయి ! his mg 
ఉపశేమిస్తాయి ! 


“వనవృత్తములు ర క్రబాంధవుల్‌ నాకు ! 
పర్వత శేశలో న్పందించుచుండె = 
నాలోన స్పందించునాయంతరా తె ! 
పృధ్వి నామాంనము = మృగ తతి చర ys 


27 


అత్మానందం 


మా మధు మధుపంబు లవా! అెండు నేనె! 
మృగమును నేనె! ఆ మృగరాజు నేనె! 
(పనవముల్‌ మ।(క్పేమవానన లొలుకు ! 
నాన్వప్నగీతాల నదనదీవితతి 

(నుతి గల్పి నటియించు చుండు నంతతము ! 
నామందిరోపరినవమణి - యినుడు ! 
మృత్యుంజయుడ నేను - మృత్యుడింభకుడు 
నాయొడిలోన నే నాట్సం బొనర్చు ! 
జవ్సింప సే, నైన జన వీచికలు 

నే ననునిరతనిర్లి [దార్హవమున 
తాండవించుచునుండు తేనియ కెల్ల పుడు (oe 


శ్రీహో! వైకుంఠం మిాలోటఉన్నది, నచ్చిదానంద స్వరూప 


పర(బహ్మజ్యోతి మిలో ఉన్నది విషయ వస్తువుల్లో ఆనందాన్ని 
అనేవీంచకండి! ఆనందం మీలోనే ఆత్మలో నే షు స్వస్వరూప 
మైనపరమాత (లోనే స్తు ఉన్నదని తెలిసికోండి ! 


ఓం! ఓం!! ఓం!!! 


ఓమ్‌ 
ఆత్మవికాసం 
[ శాన్‌ ప్రాన్సిస్‌కో, ఎకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, 1902 నం॥ డిళందిరు 
2వ తేదీన ఈయబడిన ఉపన్యాసం, | 
అఆక్మస్వరూపు లై న సోదరీ సోదరులారా ! 


ఈ రాతి మనం ఆత వికానమునుగూర్చి కింత వినబోతున్నాం, 
దీనినే మీరు జీవితంయొక్క._ అవసా భేదం, అధ్యాళ్ని కాభివృద్ధియొక్క 
అంతరువులు, లేక స్వాగ్థసంన్కరణదశలు అని విలువవచ్చు. చెప్పబో మే 
సారాంశం చాలామందికి అశ్చర్యక రంగా ఉంటుంది, 





ఇదిగో, ఇక్కడ మిరు చూ స్తున్న బొమ్మలలో, ఒకనరళ రేఖా 
కొన్ని వృత్రాలూ గీయబడినవి, ఈవృ త్తాలకూ, అత్మవికాసానికీ నం 
బంధ మేమిటని మీ రనుకోవచ్చు, 
వృ త్ర ములు 
ఇవి వృత్తాలు కావు; ఇవి వక్రంగా అపరిపూర్ణంగా ఉన్నవే 
అని మీరు తలచవచ్చు. ఇవి కొన్ని తరహోల జీవితాలను చూపడానికి 
గీయబడినవి, ఆ జీవితాలుగూడా వీటిలాో అపరిపూర్ణంగా వక్రంగా 
ఉండడంచేత ఈ నృత్తా లీ విధంగా (వాయబడినవి, జీవితమునుగురించి 
దాంట్లో ఉన్నతర హోలను గురించి నిర్వచించడానికి పూర్వం ఈ 
వృ త్తాలనుగురించి కొంత చెప్పవలసి ఉన్నది. 


శ్ర ఆత్మవికా సరి 


ఇది అన్నిటికం శు చిన్నవృ త్తం; ఒక చిన్నచుక్క.. ఇంతకన్నా 
చిన్న చుక్క_ చుట్టితే అది మనకు కనబడదు. కాబట్టి ఈ బిందువు కన 
పడేలాగ చుట్టబడీంది, దినితరువాత శెండవది ఇరతెక్ర న్నా కొంచెం 
పద్దవృత్త త్రం, దాని తరువాత మూడవది రెండవ వృ _త్తంకన్నా 
"పెద్దది, దాని తరువాత అంతకన్నా యింకా పెద్దన త్త తం మరొకటి 
చిత్రంలో గీయబడినది. ఇక్కడ మోళొక బీజేమంాడా కను 
వి స్తుంది, వృత్తే తం పెద్దదై నకొొద్దీ వికానం చెంబేకొద్దీ ఈ వృ త్రాలన్ని టినీ 
అంశేటట్లు గ్‌సిన సరళ శ శేఖ యందలి (వారంభ విందును “ఎ నుండి 
కేంద్రం “అంతకంతకూ దూర మైపోతున్నది, "శేదంనుండి వృతాని కి 
పోయే రేఖ 'పెద్దదవుతున్నది. వృత్తం పెద్దదై పోతున్నది. వృ_త్తంధొ క్ర 
శేందం మొదట చుట్టిన “ఎ చుక్కకు చాలదాపుగాఉండి, అంత 
కంతేకు దానిని నమిపీంచి, దానితో కలుసుకొ నేటట్లయి శే, అవృత్త త్రమే 
బిందువవుతుంది. కనుక నృ త్తముయుక్క తొ లిఅవస్థ విందు వవు 
చున్నది, వృ_త్తంయొక్క_ శకిందమూ (పారంభబిందువూ శిందూ? 
ఇక్కడ ఒక శేఅవుతున్న వి, ఈ శేందం (పారంభబిందువుకు దూర మైన 
కొద్దీ, శేంద్రమునుండి వృత్తంకడకుపోయే రేఖ అంతశంతకూ పెద్దదై 
అనంత మవుతున్న ది, శేందం అనంత దూరానికి పో యేటప్పుకు, వృ త్తం 
సరళ శేఖగా మారిపోతున్నది, కనుక ఒళవృ త్రంయొక్క_ అంత్య పరి 
శామం సరళ రేఖ అవుతున్నది, దానికేంద9ం అనంతదూరానికి 
వోతున్నది. కేంద్రంనుండి వృత్తానికిపోయే శేఖగూడా అనంత 
మవుతున్నది, 


నురియొక విశేష మేమిటంశు వృత్తం ఎం తెంతగా "పెద్దదవు 
తున్నదో నరళ శేఖ నది అంతంతగా సమివీ స్తున్నది. వృత్తం పెద్దదై న 
కొద్దీ వంక రకూడ తగ్గిపోతున్నది, ఫై "ఫి పటంలో డి” శేందంగాగల "పెద్ద 
వృత్త “శం “ఎిఅనే బీందువువద్ద కక” 'శీం దంగా ఉన్న చిన్న వృ త్రయన్న 
వంకరతీరి, నరళ శీఖగా మారుతున్నది. అశ్వ “బి కేంద్రంగా ఉన్న 
వృశ్తానికంశు “సిశేందంగా ఉన్న వృత్తము  “ఎబిందువువద్ద సరళ 
మవుతున్నది, ఈకారణంచేత నే భూమియధా రాని! గుండంగాఉన్నా 
మన మెక్కడనుండిచూచినా బల్లపరువుగానే కనుపిస్తుంది. భూవల 


శ్రీ రామతీర్ద వేదాంత భామ్యము 80 
{ 


యాలు ఎక్క_డనుండిమూచినా మన మో చే తాలతో చూడ లేనంత 
పెద్దవిగా ఉండడంవల్ల చే మన కావిధంగా కనుపి స్తున్నవి, 


జీవితం 


జీవితం! జీవితం అంశు వమిటీ ? దాని చిహ్నా లేమిటి ? చేన్ని 
జీవిత” మంటాం ? జీవితానీకీ నిర్టీ వస్టిలికీ, ఎట్టు భేదం గుర్తిస్తున్నాం? 
చలనశ కాలేక _నై తన్యమే-జీవితం, ఇదే సర్వసాధారణ నిర్వచనం, 
(పళృ్ళతిశాన్ర్రృం మొదలై నవిపైతం దీని కిట్టినిర్యచన మే యి స్తున్నవి. 
సజీవుడై నమానవుడు కదలగ ల్లుతాడు; నడువగల్లుతాడు, మాట్లాడ 
గల్లుతౌడు, ఇంకా అ నేక కార్యాలు చేయగలుగు తాడు, మృతశరీరం 
ఈ చేప్పలను (పళటించ లేదు. జంతువులు, మొక్క_లు మొదలై న [పాణి 
కోటి విషయంకూడా ఇంతే. మృతజంతువు నంచరించలేదు, సజీవ 
జంతువో నడు స్తుంది, పరుగెత్తుతుంది. రకరకాలపనులు చే స్తుంది, 
చచ్చిన మొక్క. పెకుగ లేదు, పుష్బించ లేదు. ఫలించ లేదు. 


జీవితమందలి అవస్థలు; (పాణికోటి సర్వసాధారణంగా నాలుగు 
రకాలుగా వభ జింపబడుచున్నది, ఈ (పపంచంలో నాలుగు (ప్రధాన 
రాజ్యా లున్నాయి. ఖనిజాలు, వృమయోలు, జంతువులు, మానవులు. 
వీనిలో మానవుడు, జంతువుకన్నా ఎక్కు_వశ_క్తిని సంచలనమును _ 
ఎచెతేన్యమును _ కనపరు స్తున్నాడు, పశువులు నడువగలను. పరుగౌత్త 
గలవు, పర్వతా లెక్కగలవు. మానవుడు ఈ అన్నిపనులు “చేయ 
గలడు” ఇంతేకాకుండా ఇంకా అనేక కార్యాలు చేయగలడు, అతడు 
తనచలనమును, శ కులనూ, అనేక రెట్లు వృద్ధి చేసుకోగలడు, దుర్భిణి 
యంతిందాగరా ఆతడు నశ్షత్రమండలాన్ని నమిోపించగలడు, జంతువు 
లీ పని చేయ లేవు, మానవుడు పశువులను తేన వశంలో ఉంచుకోగలడు, 
అరడు చేశశాలాలను ఆవిరి విద్యుచ్చ క్రి మొదలై నసాధనాలవల్ల 
రూవుమావగలడు, పశువులు పొందలేని శ్నీఘపిగతిని పొందగలడు. 
(పపంచంలో ఎచ్చటికన్నా ఒక్కతణంలో సంటేశము నంపగలడు, 
వాయుమండలంలో నంచరించగలడు. జగత్తులో మానవుడు ఇలాంటి 
శక్తులను చైతన్యమును, అధికారమును చూపగలడు, జంతువుల కిట్టి 


$1 ఆత్మవికాసం 


శ కులు లేవు. కనుక జంతువులు, మాన వునిక్ర న్న జీవళశ క్రిలో జాలా 
శక్కు వస్థితిలో ఉన్నవి, 


ఇకవృయాలను జంతునంతితో వోల్పిచూడండి, వృవాలుకూడా 
వృద్ధియాతుంటవి. అవి కదలికను మూఫుతవ్‌, కాని వాటి చలనం 
ఎప్పుడూ ఒకోదిక్కు.లోనే ఉంటుంది. ఇవి ఎంతసేపటికి ఊగ్గాంనిశే 
వోగలవు, కాని స్థలాంత రానికి కదల లేవు, అవి ఒక-ోశు పాతుకొని 
యుంటాయి, అబీ వాటిశాఖలను నాలు గువై ఫులప (పనరింస జేసాయి, 
వేళ్ళను భూమిలో పారుకొ చేలాగు చేయగలవు, కనుక వాటిలోఉండే 
వైతిన్నము, శ_క్తి, కదలిక మొదలగునవి, జంతుజాలంలో ఉన్నంతగా 
లే వని విశదమవుతున్నది. శ క్రిన్నిపదగ్శించడంలో జంతువులకన్నా 
వృథష్షూలు చాలాతక్కు_ వస్థితిలో ఉన్నవి, ఖనిజాల్లో ..వితమే లే దని 
చెప్పుతారు, జీవశాస్త్ర వే _త్తలు నిర(చించేవిధంగా మనం జీవితాన్ని 
నిర్వచి స్తే-వాటిలో నాణం లేదని చెప్పాలె, కాని శక్తిని (ప్రదర్శించడం 
కదలికనుచూపడంకూడ _ జీవితచిప్నో లే అని మనం ఒప్పుకొంశే, 
వాటిలోగూడా నంచలనం ఉన్నది, అవికూడ మార్వు పొందుతుంటవి, 
మార్చువాటికీ ఆవశ్యక మే. 


అవి భూ పేక క్తి కదలిక చైతన్యం మొదలె లీ నవి-అతిన్వల్పంగా 
ఉంటుంది. (పాణళ క్రి కి వాటిలో చాలాకొద్రిగా ఉండడంచేత, సెకి 
కన్పించదు, మనకు అగపడేశ_కీ కదలి? మొదలగువాటియొక్క- 
తర హోలబట్టియే (పాణం ఎక్కువగా ఉన్నదనీ తక్కువగా ఉన్నదనీ, 
చునం నిశ్చయి స్తున్నాము, 

(పక బ్రతి పునళ్ల (రణ 

(పకృతినియతిలో-_ొ_త్తదన మేమో లేదు, మనకు బావ్యాంగా, 
ఎన్ని నై విధ్యాలు, బహుళనామరూప విభేధాలు గోచరించినా ఈ 
(పకృతి. ఈజగత్తు-ఒళవిధంగా నిరుపేదరా లే, (_పేమికుని కన్నీటి విందు 
వులను వధర్శం పరిపాలి స్తున్నదో, ఆ ధర్మమే, సూర్య చర్మదులగతిని 
గూడా పాలి స్తున్నది, అణువుమొదలు నవత (తమండలంవరకూ ఉండే 
నమస్తాన్నీ పాలించే ఆ వక రసాత్మక సర్వసామాన్యధ ర్మాలను మనం 


'శ్రీరామతిర్ద వేదాంత భాష్యము 82 


(వేళ్ళమోద. లెక్క పెట్టవచ్చు. (ప్రకృతి ఎప్పుడూ ఆత్నవునశ్చరణ 
చేస్తుంటుంది. ఈ విశ్శమును మనం ఒకమరమేకుతోగాని, చుట్టలు 
చుట్టలుగా చుట్టుకొనిఉండే త్రీగాతోగాని పోల్చవచ్చు. ఇందులో 
చుట్టలన్నీ ఒకేమాదికగా ఉంటవి. లేకపోతే, దాన్ని మనమొక ఉల్లి 
పాయతో పోల్చవచ్చు, ఒకపౌరతీ స్తే అలాంటిజే ఇంకొక పౌర 
వ స్తుంది, దాన్ని తీ స్తే అలాంటి చే ఇంకొళపొర వ స్తుంది, ఇళ్లు మనం. 
ఒకనంవత్సరంలో చూచే కలాపాన్నంతా సూక్ష్మరూపంలో (పతిఇర_వై 
నాల్లుగంటలలో చూడగలం. (పాతేఃకౌొలమును వనంతకాలముతో 
పోల్చవచ్చు. మధ్యాహ్న కాలమును, గీవ్నబుతువుగా పోల్చవచ్చు. 
సాయంకాలమును ఆకురాలుకాలంతోనూ, రాతిని నీశా కాలంలోను 
చోల్చవచ్చు. సంవత్సర చర్య అంతా ఇర వై నాల్లుగంటల్లొ ఎట్లు పున 
స్పృృష్ట చేయబడిందో చూడండి, మానవరూపమును ధరించడానికి 
పూరం తానుఅనుభవించిన జీవితపరిణామములన్నీ గర్భస్థశిశువు 
అత్యల్పవ్యవధిలో నే మరల పకటి స్తుంది, చేప, కుక్క, కోతి వెపీదలగు 
రూపములన్నిటినీ ఒకటివెంబడి ఇంకొకటి కడుపులో ఉన్నపీండం. 
"కాల్చిన వీదపనే మానవాకారం ఏర్పడుతున్నది, ఇళ్లు ఈ పరిణామ 
కమాన్ని అనుసరించి ఈ విశ్వపాలక ధర్మనియలి ననుసరించి, మానవ 
రూపంలోగూడ, ఖనిజావస్థ వృశ్రూవస్థ జంతుసితి (పదర్శింపబడు 
తున్నవో, లేదో కొంచెం చూడవలసియున్న ది, మానవులలో ఖనిజా 
వస్థలోనిమానవులు, _వృశ్రూవస్థలోనిమానవులు, _ పాళవికావస్థలోని 
మానవులు లేరా? మరి మానవులలో సత్యమానవులు, "బేవజాతి 
మానవులుకూడా ఉన్నాశేమో చూద్దాము. మానవఖనిజములను 
తీసికొొందాం. 


ఖనిజజాతి మానవులు 


ఖనిజాల్లో శక్ర కీ కదలిక, చైతన్యం మొదలై నవి చాలా 
తక్కువగా ఉంటాయి. మొ _త్తంమిోద వాటిలోగూడ పెరగడం 
విరగడం మార్పుపొందడం కలవని ఒప్పుకోవలసిఉంది. సముద్రంతో 
పోలి స్తే ఈ భూమి ఒకచోట మెరకగామారడం, మరిఒక ఛోట పల్ల 
మగుచుండడం, వివిధ పరివ ర్హనాలను పొందడ, జరుగుతున్న దిః 


88 అత్మవికానం 


అందు చేత పెకి కనబడకపోయినా, ఖనిజ పపంచంలోకూడా ఓఒకరకే 
మైన వైతన్యం, వక్తి, ఉన్నది. 


ఇట్టి చలనాన్ని, ఇట్టి కించిచ్చ కినిమా మే చూపుమానవులు 
వవర్గంలో శోరుతారు? కుజ్జవాడు బొంగరం తిప్పడం మొదలుపెడ 
తాడు. ఆ బొంగరం అంతకంతకూ వడిగా తిరగడం మొదలు పెడు 
తుంది. అప్పు డది తిరగన శే కొనివీసుంది, వపీలలు బొంగర మాగి 
పోయిం దని చప్పట్లుకొడ తూ అకుస్తుంటాగ," బొంగరం కదలడం 
లేదు; కదలడంలేదు; నిలబడిపోయింది _ అసి వాండ్లు గంతు శేస్తారు. 
ఇదే తనచట్లూ తాను తిరగడం, బొంగరం తిరుగుతున్న ది, శేంద 
స్థానంలో నే “ఉండి తనచట్టూ తాను తిరుగుతున్నది, ఖని జాల్లో ఉన్న 
కదలిక _ ఈ బొంగరం రనచట్టూ తాను పరిభమించడంవంటి _ దని 
చెప్పవచ్చు. దాన్ని మనం పై బొమ్మలోని ఆ చిన్నసున్నాతో - 
ఆ చుక్కతో - పోల్చవచ్చు. 


ఈ [పపంచమందలి చలనమంతా వృతాకృ్ళతలిలో ఉంటుందని 
మికు తెలుసు. చలనం సరళ కేఖాక్సతిలొ ఉండదు, శాస్త్రాలు దీన్ని 
రుజువు చేసు స్తున్న వి. అందుశే కదలికను ఇని రూపించడానికి మన మో వృతా 
లను ఉపయోగి స్తున్నాము, గణితంలో చలనం శేఖలద్వారా "తెలిజేయ 
బడుతుంది. (ప్రస్తుత విషయం వృతాకార శేఖలద్వారా మనకు 
విన్బష్ట మవుతుంది, 


అక్క_డక్క_ జే నిలిచి తినుగుబొంగరంవంటి అత్యల్ప చైతన్యము 
గల బొమ్మలోని బిందువువంటి అతి సంకుచితవలయను గల జడ 
మానవులు ఖనిజమ:లాగాక్‌ మరివరు! ఈ ఖనిజజాతి మానవులు 
తను కుఖీ కే తమ శరీర పోవణానికే (పాకలాడుతూ, అన త్యాత 
కొజణళకే తమ జీవితాన్ని ధారపోస్తుంటారు. సా ర్‌ు వాండ్ల పర 
మారం, వాం'డ్లెంతే సరకూ విషయలాలన'ఆాంని శే (పాకులాడు 
తుంటారు, ఇచే మనుమ్యునిలోని అథమాథవస్థిలి, వాండ్లు కదలికను 
చూపిస్తారు, కృషి చే స్తు.టారు, అన్నిపనులు సిర ర్రించగలరు, శానీ 
వారి ఆశయ మెంతనరకూ తమచేవామే తమ ఇం[దియ సుఖాను 


(5) 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 84 


భూలే, విషయోప భేగమే వాండ్ల పరమావధి, తుదకు తమభా ర్యా 
బిడ్డలు తిండి లేక మలమల మాడుతున్నా లెక్క చేయనివారు కొంద 
రున్నారు, చుట్టుప్రక్క-ల వాండ్లు (బతేకనీ, చావనీీ వారికి పట్లదు. 
వమి జరిగినానశే తినడం, (శాగడం, దేహాన్ని మజణజచి విషయ 
లాలసతంంలో ముణిగి తేలుతూ ఉంటారు. కుటుంబం, జాతి సంఘం 
చది ఎటు నాశనమైనా నశే వివయేచ్చ ! వివయేచ్న ! వాటి 
నంతృ ప్పి వీల్ల చే వారిపరమారం! శరీరమే వారి కీందం, చీవామే వాండ్ల 
దేవుడు, దానిశే (పదమీణాలు, ఇట్టివారిచై చైతన్యం శవా చైలేన్యం. ఇచే 
మనమానవునిలోని ఖనిజావస! సీచసితి, ఈజగ చ్చర్మితలో మనం అనేక 
మందిగొప్పగొప్ప మానవఖనిజాలనుగూర్చికూడా వింటాము, రాళ్లలో 
కూడ మణులు, కెంఫ్రులూ, వజాలు మొదలైన వున్నవి. అయినా అవి 
ఖనిజా లేశదా! 


రోమ్‌ సార్వభాములై న నీరో, మైబీరియసు, సీజరు మొదలె న 
వాండ పేర్లు చెప్పీ తే, మిా.శరీరాలు కంవీసాయి, మిరు అపవి తు 
లాతారు, వాండ్లు గొప్పచక్షవ రులు, ఏకచ ఎ (కాధిపళ్యంగా పాలించిన 
మహారాజులు, "లతయుకే నేమి? తమ రాజ్య (ప్రయోజనాలను గడ్డి 
పరకొల్లాగ నిర్గక్ష్యుంగా చూచారు, స్నేహితులను, బంధువులను 
వాండ్లు స్వష్నంలోనై నా తలిచిందిలేదు, తమ మదతృన్నను తీర్చు 
కోవడ్‌ మే వారి ఆదర్శం, రాణులు, (పజానందోహం, మంత్రులు 
ముదలై నవాండ్లందరూ మట్టిపాలై నాసకే! వాండ్లకు నిమి తృంలేదు, 
వాండ డ్ల ఘోరళ్ళ త్యాలు, వాండ్లు చేసినదురంతాలు, చరి, తఘోవిస్సు జే 
ఉన్నది, వాండ్లలో ఒకడు పగలంతా ష(డసో పేతంగా తినడమే పనిగా 
"పెట్టుకున్నాడు. ఒకసారి తినేది, నళ్ళీతి నేది, మళ్ళీ తినేది ఇట్లా ఎన్ని 
సారు లినగలడు +? (పకృతి నహీంచ లేక తిరుగు బాటు చేసింది. రోగం 
వచ్చింది. మందులవల్ల అదంతా కక్కింపబడింది, కొంచెం "తేలిక 
శాగానే అతడు మళ్ళీతినడం(పారంభింనేవాడు, తినడమే వాని (బతుకు 
వానికి కడుపే వై_లాసం, 


సీరోచకవ ర్తి తనరోమ్‌సామ్రాజభూనికంతటికీ, అంశే అప్పటి 
(ప్రపంచానికంఠటికీ ముఖ్యపట్టణమైనరోమ్‌నగ రాన్నే దావాగ్నినిమాచి 


కెర్‌ అళత్మవికానం 


వినోదించాలనే కోరతో తగులబెట్టించి, ఒళపర్వతమెక్కి. వీణ 
వాయించుకొంటూ ఆనందించాడు, ఇలాంటి వాళ్ళను మీరు ఎందులో 
పరిగ ణిసారు 1 వీండ్లు వ(జా లేకావచ్చు, మణు లేకావచ్చు, కానీ 
మానవ్రలుమా్మత్రం కాదు, వీంద్లే మానవకోటిలోని ఖనిజాలు- రాళ్ళు 
పాపాణాలు, 


వృక్షజాతి మానవులు 


ఇక మానవుల్లో వృతుజాతివా రున్నారు, ఖనిజజాతివారికన్నా 
ఏీకవలయాలు పెద్దవి, ఖనిజజాలి వారికంకే వీండ్లుఉదారులు, వాండ్లల్లో 
ఉన్నంత సా హై బీండ్లలో లేదు, వీరి చైతన్యమును మనం పం'చెప్ప 
గుజ్జపుపరుగుతో పోల్చవచ్చు. పందెవుగుజ్జం బొంగరానికన్నా “పెద్ద 
వృత్తాన్నే చుట్టుతున్నది, ని శేంద్రంగాగ ల రెండవసున్న దీన్ని చూప 
తున్నది, ఈ మానవులు వతరగతికి చెందుతారు ? వీరు కేవలం తమ 
శరీర సౌఖ్యాలనే చూచుకుంటూ ఎవరిప్రయోజనాలనై నా భగ్నంచేసీ 
ఆనందించేవారు కారు, వీరు తమబంధువులవరకు తమతో కలువు 
కుంటారు, వీరు త మకుటుంబంవరకు పోతారు, వీరు తను శరీరపోషణా 
దులనేగాక తమ భా ర్యాబిడ్డల మేలుకూడా చూస్తారు, అందు శే మొదటి 
వారికన్నా ఏరు ఎక్కువ, మనకు కనపడే ద్వితీయవృ _త్తంలో మరికొన్ని 
చిన్నవృత్యాలున్న క్ష, పీకి ఆవరణలో ఇం ₹కొందరు వ్యక్తు కు లుంటారు, 
లెమస్వార్థా న్నేగా॥ పీక మరికొంతమంది సొ రాన్న కూటి చూస్తు 
న్నారు, కానీ అంతమాతంచేత పీకికి స్వార్థం షు దనుకున్నా రా Y 
గం ఉన్నది, తమకుటుంబంవరశే వారి అత్ని ఏ వికసించింది. ఖని జజాతి 
మానవులలో న్వ చేహంతప్ప మ శేదీ లేదు, ఈ + నృత్షజాతి మానవులలో 
నం మరికిెంత అధికంగా సంస్క_రింపబడింది. వీండ్లు తమక్షటుంచా 
వగణవరకూ చాలామంచి వారనడంలో నంచేవాంలేదు. పటంలో 
రెండవవృత్తాన్ని చూడండి, దాని పరిధిలో ఉన్న వాటినన్నిటిని అది 
ఆవరి స్తున్నది, అశ్లేష స్తున్నది, రథీ స్తున్నది. ఆవరణకు వెలుపలఉన్న 
వాటిపట్ల తిరస్కా_రాన్ని చూపుతున్నది. చేతులనుజాపి మన మొక 
వలయా కారాన్ని కల్చిస్తాము ఇది ఒక ఆవరణను నిర్భి స్తున్నది, ఈ 
వలయంలో కుటుంబమునకుమా;త మే స్థానమున్నది, ఈ అవరణలోపల 


పష భామ్యము 36 


ఉన్న వారివట్లమూత్రం (పీమ్క ఆదరణ మాకీ పింపబడుతున్నది. శాన 
చానికీబహీః వ చేశంలోఉన్న విశనుంతా తిరన్మా.రింపబడడం జరుగు 
తున్నది, 


కనుక ఈ చెండవతరగతివారు వృతుజాతికి చెందిన మానవులు, 
తమపటుంబవువరకు వాండ్ల (పేమ వికసిస్తుంది. దాన్ని దాటి పెకి 
పోవడంలేదు, కనుక ఒళకుటుంబానికీ మరొకకుటుం చానకీ ప్రయోజ 
నాలు భేదించినవుడు, తగవులు, వుకుతున్నవి, ఒక కుటుంబంలోనివారికీ 
మరొక కుటుంబంలోని వారికీ, కలతలు, జ్వీషాలు, సంఘగ్గణను సంఘ 
టిస్తున్న వి, 


పకుజాతి మానవులు 


ఇక మనం మూడవవృ రత్త త్తంవద్దకు వద్దాము, వీండ్లు పశుజాతికి 
చెందినమానవులు, అంకే మానవస్యరూపంలోఉన్న పళువు లన్న 
మాట, “సి కేందంగాగల ఈవృ త్తం తక్కిన రెంటిక న్నా పెద్దదిగా 
ఉన్నది, దీన్ని మనం నముదవాయునుల వలయంతో పోల్చవచ్చు. 
చేహంతోను కటుంబంతోను ఆగిపోయీ క! ఈజాతి 
వారు మరికొంతముందుకు పోతున్నారు, పీరు తమకులంవరకు తమ 
(పేమనుపసరి స్తున్నారు, స రొళకులంతో వక మవు తారు, వీరువృక్ష జాతి 
వారికంకే ఎక్కు_వణ_త్రములు. ఉదారులు, పీరిశేందం తెమఅల్చ్ప 
శరీరాన్ని దాటింది. అదిచాలాదూరంవరకూ పోయింది. అనేక 
కుటుంబాలు, అనేకవ్య కులు పీరిపరిధిలోపల ఉంటున్నారు, పీరు తమ 
స్వంత మే లే కాకుండా, ఒశకుటుంబఫు మే లే కాకుండా ఒకకులంయొక్క_ 
మేలును చూస్తుంటారు. వీరొకకులంవరకు ఆవరించుకోగలరి, ఏండ్ల 
(పేమ ఒకకులంవరకు (పసరి స్తుంది. అయితే వీండ్లలో సరం లేచా? 
ఎందుకు కేదు? ఉన్నది, వారి ఆత ఒక్కతమకులంతోనూత్రమే వకీ 
భవి స్తుంది, కాబట్టి పీశేమిచేసినా తమ కులంళొఅ శే చేస్తుంటారు. 
కనుక ఇతరకులాలపయోజనాలకు, తమకులంయొక్క_ (ప్రయోజనాలకు 
వ్యతి రేకతవచ్చినప్పుడు వీరు ఇతరక లాలను పార(దోలు తారు, ఇతర 
కులాలపట్ల, ఇతెరజాతులపట్ల వీరిభావాలు వ్యలికేకంగా ఉంటవి, కనుక 


ఫ్రై ఆత్మవికాసర 


ఇచ్చట కులానికీ, కులానికీ వై రంవ స్తున్నది, ఒకకులంలోనివ్య కులు 
మురొకకులంలోని వ్య క్తులతో పోరాటాలు సాగి స్తున్నారు, ఇక్కడొక 
కులానికి మేలుజరిగి తే మరొకకులం అంతకంశే నమన దు 
తున్నది. పలాల్లో పోరాటాలు లే స్తున్నవి, దీనివల్ల ఎంతఅనంతృ ప్రి 
చల శేగుతున్న ది! అయినా, వృశుజాతి మానవుల! న న్నా ఈ స్వకులాఖి 
మూానులై న పశుజాశిమానవు లే (శేవ్యలు, 


(పకృతి నియతి ఏనుంళే - మనం ఒక్క_ చోటనే (పగతిళూన్యు 
లమై కదలకుండ నిలువకూడదు, ముందుకు పోవాల; ముందుకు 
వోవాలె! మనం మహాప్రస్థాన యాతలో ఆగకూడదు. _స్తబ్బత్యమునకు 
బలి కాకూడదు, మార్చు, అభివృద్ధి అనేవి జరుగుతుండాలె; ఖనిజ 
జాతికి చెందిన మానవులు వృక్షుజూతికి వృత్నజూతికి చెందినవారు పశు 
జాతికి పశుజూతివా రింకాపె క్కి అధిగమించాలె, అనరమంతా, 
పమాదమంతా, దోవమంశా, అశమమంతా, ఎక్కడ కలుగు 
కొందంశు మనం ముండగుకుపోక ఒక్కచోటనే ఉండి, అభినృద్దిని 
విసర్జించి వదో అంధ విశ్వాసానికి స్వాతం, త్యాన్ని వ్మిశయించడంి 
లోనే కలుగుతున్నది, _పతివాడు ఈ యవస్థలన్నింటినీ దాటవలసిం చే! 
ఎపునో ఒకప్పు డిది తప్పదు, అందుకని" దానినే అంటి పెట్టుకొని 
ఎప్పుడూ ఆ విధంగానే ఉండడందోవం, ఈ పళుస్థితిలో ఆగిపోవడం 
బానికి బదులవడం మానవ లశ్‌ణం న. ఒక “పట్టణంలో నిప్టు 
అంటుకొని తగులబడడం జరిగింది, ఒక స్రీ నగరాన్ని వదలి పారి 
పోతూ వెనుకకు తికిగిమాచింది. చిరకాలం నివసించిన సనగ రాన్ని 
ఫికిపోవడం ఆ మెకు యిష్టంశేక, వెనుకకు తిరిగివోవా లె అనుకున్నది, 
ఇంతలో ఆ పెనుమంట ఆమెను చుట్టేముట్టి దహించి వేసింది, ఇళ్లు 
జీవిత మహాప్రస్థానంలో నిరంతరం ముందుకు పోక ఒకచోశే నిలచి 
పోయేచాండ్లు రీహుతి అవుతారు, నామరూపాలకు అమ్ముడుపోయి 
అభివృద్దిని “పోగాట్టుకుంటారు. జడత్వం, దురభిమానం, వాండ్లల్లో 
నుంచి బయలుచేరుతుంది. జడతంమూ, దురభిమానమే దుర్గలికి 
కారణం, పశుజాతిమానవులు, ఆ దశతో నే ఆగిపోక ముందుకుపోవా లె, 
పృురోగమించా తె, 


శ్రీరామతీర్ణ "వేదాంత భాష్యము 88 


మానవజాతి మానవులు ; 


మనం నాలుగవ వృ త్తంవద్దకు వద్దాము, దాని శేంద్రం 'డి” 
ఇక్కడ మానవజాతికి చెందిన మానవుని చూస్తున్నాము, ఇతడు 
మాన పస్థితికి అధిరోహించిన సాధారణ మానవుడు, ఇతని పరిధిని 
చం[దవీయంతో పోల్చవచ్చు. చందుడు భూమిచుట్టూ వలయోశకా 
రంగా తిరుగుతాడు. ఆ చందేగతి గలిగిన మానవులెవరు ! ఈ చంద 
గతిగల మానవుల యావరణం అతివిశాలమైనది. ఇతని (పగతి ఘన 
మైన టే, ఇతడు తన ఆత్మను జాక్‌ అంతటితో-స్వబేశ మంతటితో ఐళ్యం 
చేశాడు. మనం ఇతనిని దేశభక్తు డనవచ్చు. ఇతేని ఆవరణ మెంతో 
విశాల మెనది. కనుకనే ఇతడు పనిచేసేటప్పుడు కులవిచక్షణత ఉండదు, 
కుల, వర్త, శాఖామతముల పౌటింపక స్వ 'చేశీయులందరికీ మేలు 
శేకూర్పణానిశే శ శ కి నితడు ధారవోస్తాడు, ఇట్టి మానవుడు వంద 
నీయుడే, అయినా ఇతేదు మానవమా[తుడుగా నే పరిగణింప బడ తాడు, 
ఈ చందగతిగల మానవులు - ఈ చేశభక్తులు- ఈ మానవ 
మానవులు యింకా ముందుకు వోవాలె, లేకపోతే ఈ సితిలోకూడ 
సంపూర్ణ స్వార్ధ నివ్యత్తి కాదు. చెడు పూర్తిగా పోవడం లేదు, 
చూడండి; చందుడు సము[దంలో విప్ప వమును కల్ప్సిస్తున్నాడు. తరంగ 
కులమును ఫుట్టిస్తున్నాడు, ఆటుపోట్లను కలిగిస్తున్నాడు, ఉన్నాద జను 
లకు ఉదిిగ్నతేను_ కలిగిస్తు స్తున్నాడు, అందుచేత చందగరికి వచ్చిన 
మానవులు ఆ దశలోనే _న్తంభించి కూర్చుంశే, వాండ్లలోకూడా 
స్వార్థం ముడిరి అపాయకర మవుతుంది, విప్లవాలు దురు[దేకాలు, 
యుదోనా చాలు బయలు చేరుతవి, ఒక చేశం “మరొక చేశంతో థీఫొం 
టుంది, రక్తవాహినులు (పవహేస్తాయి, సుందరమైన వ్లోణిమాత 
ముఖారవిందం, ర క్రపంకిలమై భీషణంగా మారిపోతుంది, 


ఈ మానవ మానవులు, ఈ దేశభక్తులు తమ పరిధీవరకు 
ఉ_్తములే, తమ ఆవరణలో 'చేరినవారి వరకు వీండ్లు మంచివాండ్లే, 
కాని తమ ఆరవణకు ఆవలివారి విషయంలో వీరి విధానం వ్‌ రకంగా 
ఉంటుందో చూడండి, వామీంగ్రను అమెరికావారికి మంచివాడే కానీ 
అతక్షిగురించి ఇం షువారిని వమంటారో అడిగిచూడండి. ఆంగ్ల దేశ 


89 అత్మవికాన౦ 


భకులు వారి చేశానికి చెందినంతవరకు సజ్జ్ఞనులే, కాని వాండ్లు తమ 
చేశభ క్రి పేర ఏ జేశీయుల రక్తాన్ని జుల్డుకొంటున్నారో ఆ బేశీయుల 
దృవీళలో - ఒక్క-సారి వాగినెవు పరికించండి, 
LA ర్‌ూ 
ముక పురుషులు 


తుదకు మనం ఐదవ వృ త్తం వద్దకు వద్దాము, ఇక్కడ శేంద్రం 
అనంత దూరానికి (వాలింది, శేందంనుండి నృ'శానికిపోయే రేఖ 
అనంతే మెంది, మరి ఈ వృ త్రముయొక్క. విషయం ? కిం దంనుండి 
నృ త్తమునకు పోయేేఖ అనంతమెనప్పుడు నృత్తం సరళ కేఖగా 
మారుతుంది, దాని వ(క్రత్యమంతా పోతుంది, ఈ వృత్తం సరళ 
శేఖగా మారింది, నిర్భక మైంది, సరళ రేఖ ఎక్క_ె నా సమంగాను, 
సరళంగానూ పోతుంది, దానికి ఒకదాన్ని ఆవరించడం మరియొక దాన్ని 
బహిష్కరించడం అనే గుణాలు లేవు, వకమంతా పోయింది, ఖండ 
సృ సంపూర్ణంగా నశించింది, ఈ అఖండ పేమవి కాస మానవులే 
చేవమానవులు, వీరి వృతాన్ని సూర్యుని వృ త్తంతో పోల్చుకోవచ్చు, 
సూర్యగతి నరళ శేఖలో ఉంటుంది. అంశే శేంద్రంనుండి వృ త్తమునకు 
పోయే శేఖ అనంతమైంది, సూర్యుడు నంపూర్త తేజోమూర్తి 
ఈ వృత్త శేందం అంతటా ఉన్నది, అవధి (పకిథ్‌) మాత్రం ఎక్కడా 
లేదు, ఇదే దివ్వ వృత్తం, వీండ్లు ము_క్షప్రురుషులు, సనమ న్న శోక 
ఛయాందోళనములనుండి, నమస్త శారీరక వాంఛలనుండి, నమ స్థ 
స్వార్థము నుండి, అహాంభావమునుండి వీండ్లు విను కృులు, వీండల్లో 
న్యార్షింలేశ మైనా ఉంటుందా ? ఉండదు ! ఈ మహాదశక్రు అధిగమించని 
వర వం నరళ శేఖలో నర ావరణం ఉంటుందా ? నరళ ౭ేఖ 
నరళ శేఖ _ దానిలో ఖండత్వమే ఉండదు, అది ఎక్క_డాకూడా. ఒక 
ఆవరణమును కల్పించుకోదు, ఇక్కడ స్యార్థమంతా నశించింది అంశే 
నత్యార్న పా ప్తి కలిగింది. 


(పారంభంలో చిన్న చుక్కతో మొదలు పెట్టాం, అటే అధమా 
ధమ మైన స్వార్థదశ, ఆత్మయొక్క ఆ వికాసదశ, ఈ బిందువు అంత 
శంలేకు వికానమును పొందుతూ చివరకు సరళ శేఖ? మారింది, 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 40 


ఈ పరిణత మానవులే దివ్యపురుషులు, ఈ దివ్యమానవులకు విశాల 
(ప్రపంచమే ఇల్లు కులము, నర్గము, సంఘము, మతం, జాలి చేశం-_ 
అనేవాటి!ి ఈ మహోాత్తులు అటు మి రాంగేయులు కొండి; 
అ మెరికనులు కాండి; హీందువులు కాండి! మహమ దీయులు కాండీ; 
జొద్ధులు కాండి, ఎవరైనా కౌండి, మోరందరూ రాముని అత శై 
స్యరూపు లే ! నాశ్షాదాత్శ న్యరూవులే! ఈ విశాల జగత్తంతా, 
ఈ విశ్వమంత, నా ఆత్మే! నేనే! ఇక్కడ శదాహంకారం విక 
శించి మహదంకార హూపం ధరించింది, 


ఇట్టి పరిపూగ మక కొధిగమించిన దివ్యప్రురువుని దగ్గర 
కొక శిష్యుడు వచ్చి ఒక నంవత్సేరం చేవ చేశాడు, విద్యా భ్యాసా 
నంతరం అతడు గురువువద్ద సెలవు ప ప్ప చ్చు కొని స్వగ్భ "పాాన్నుఖుడై 
వోయేముందు, భారతిచేశా చార (పకారం పాదాలపై [వాలి 
నాస్టాంగ దండ పణామాలు చేసి గురు వియోగమునకు విచారపడడం 
మొదలు పెట్టాడు. గురువు మంద హానంతో ఆతనిని లేవనె ని లి ఇట్ల 
న్నాడు, స్‌ వింకొ ఘనతరవిషయా లెన్నో చేర్చుకోవలసి యున్న దీ. 
మరికొంతకాలం ఉండాలె, ఆవిధంగానే ఆ శిష్యుడు మరికొంత 
కాలము గురుసేవవెసి ఆతు వికానమును పొందాడు, దివ్యజ్ఞనాన్ని 
వొంచాడు, అతని హృదయం [బహ్మజ్ఞాన పూర్ణ మైంది, అ రన్మయ 
తంలో అతడు గురువు ననిగాని, శిషమ్నుడ ననిగాని _ నంన్కల్భృతికూడా 
లేశ, గురుసన్నిధినుండి (న్రిమ్మ_మించాడు. సమన్త విశ్వము నాతడు 
తన ఆత్మగా దర్శిస్తూ నిర్లమించాడు. నమస్త విశ్వమూ ఆతని 
ఆత్సయే - స స్యరావమి _ అయినప్పుడు, అత్మ 6 రూపమైన అతి డింక 
ఎక్క డికి పోగలడు ? అతిడు జగమంతా తానే-_ తన వజాల్మే- అని 
[గహీంఛచాడు, ఈ జగత్తంతా తన నిజాలే అయినప్పుడు అతేడు 
వోయే దెచ్చటికి ? అతని నిజాల్మే (పతి అణువులో (పతి సలంలో (పతి 
“దేశంలో నిండి వున్నప్పుడు, అది పోయేదెచ్చటికి ? వెళ్ళడం రావడం 
పోవడం -_ అనేవి అతనికి అరరపూతాల నవి, అత డాత్మ జ్ఞానమును 
పొందాడు. అతని నిజాత్మో సళ్యాంతర్వ ర్విమైన సర్వ వ్యాపియెన 
సరంమాత్మె - అని తేలుసు కున్నాడు. అతడు తనలో తానున్నాడు, 


4! ఆత్మవికానం 


చీవాచలనం ఒక (పతివింబ నంచలనం వంటిది, అప్పుడు గురువు 
సంతో వీంచాడు, ఈ విధంగా గురు వతనిసి షరీఓీంచి అతని శక్తిని 
కనుగొన్నాడు. శిష్యుడు గురువుకు నమస్కా- రాదులు చేయ లేదు, 
అతెడు సుతో ఐక్యమై పోవడంచేతి, కృతజ్ఞతా ధావంకూడా 
వదిలిపోయింది. తిన బోధలు శిష్యుడు నిజంగా గహించాడిని గురువు 
అనం౦దిపడ్లా ము, గారవాలనుకూడా అగెరంగా త్ఫె 3కరించే దివ్వ సిక్‌ 
లోనే గుహేమహాద్దిశి ఉన్నది. “ననీ చేహంలో బద్దుడ్ణో కాదు, స్వే 
నంకు బితె 'జీేహమా+[మ్రైడను కాదు _ నేను విశాల వీళ్వరూపిని, న. 
సీన్స: సతో నన్ను నమర్చంచు. - అని సత్వి గురువు బోధిసాడు, 


ఈ స్థితిలో ఉల్న మానవుడు చేనికీ చాసినగాడు, అతనికి 
చేహాభిమాసిం చేదు. గొరవాగారవాలు అర్ధం లేనివి, క ర్యపకీరులు 


మర్యు: 


భారతివర్శి ౦లో ఒకరాజు ఒకోయణీశ(రుని నమిోపించి (పణ 
మిల్లాడు. ఆసన్నా స్కి “సీపెందుకు భమస్కరి స్తున న్నా వుాఅని రాజును 
(పన్నించాడు, రాజు “మహాతా | నీవొక మహానన్నా్యాసివి, నీ 
విడిపరలో రాజ్యపరిపాలనం చేసీవాడవు. దాన్ని త్యజించి నీ వ్‌ 
ఆశ్రమాన్ని స్విక్రరించావు. నీవు మహ త్యాగివి, అందుచేత నేను 
“దేవునిగా ఎంచి నీకు నమస్క_రి స్తున్నానూఅసి అన్నాడు. ఇక్కడ 
లాగా భారత దేశంలో మానవులు వారినంపదలనుబట్టి గౌర వింప 
బడగు, వారి త్యాగమునుబ క్రై గార వింపబడ తారు, భారతీయులకు 
స్తువు (దవ్యంకాదు- దై =దె వం, అప్ప డానన్నా్యాసి ఇటన్నాడు : 
“అ బే కారణమైతే నీకు నేనే (మొక్కాలె నమన్కరింవాలె, నీ 
వొదాలు పత్షైూళనంచేయాలె, ఓరాజూ! ల. సన్నా రసు 
రక్షగా రగా సీత్వాగానికి సరిపోదు,” రాజాశ్సరపడి 
“అదెట్లున్యామి + ₹ అన్నాడు, సన్నాసి ఇట్లు నిర్వచించాడు, “ఒకని 
ఫ్‌ొర్ర దివ్భభ వనమున్నది, అతడు అందులోనుండీ "వెలువడే దుమ్ము, 
ధూళి, చెత్తా మొదలై న మలినపదార్ధమంతా వెలికితుడిచి వేసి త్యాగం 
చేస్తుంటాడు, ఆ భవనంమాత్రం త్యజించడు, షు. తనదిగా ఉంచు 
కుంటాడు, అట్టివాడు త్యాగేవా ?” ఆరాజు, “అతడు త్యాగొకా 

(6) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 42 


డన్నాడు, “మరియొకడు మాలిన్న్వమంతా తానేఉంచుకొని, తనదివ్య 
మందిరము నే త్యాగంచేస్తాడు, అత డెటువంటివాడు ?” అని నన్నో రసి 
అడిగాడు, “అతడే త్యాగి” అని రా జన్నాడు, “కనుకనే రాజా! 
నీవే సత్యమైన త్యాగివి, నీవు నీ సిజాత ను, పరమాత్మను, సీ ఆనంద 
ధామమును నీ దివృుభ వనమును, త్యాగం చేశావు; ఆ భవనమాలిన్యాన్ని 
మా(తమే నీవు ఉంచుళొన్నావు నీదేహమునుమూత మే నీతుద 
స్యార్గమునుమాత్రమే, నీవు మిగుల్చుకొన్నావు, నేను చేన్నీ త్యాగం 
చేయ లేదు. నేనుత్య్వాగం చేయడానికి 'రెండవవస్తువే లేదు, నేను నమస్త 
విశ్యరూపు డైనసరమాత్మ్శను, నాకు మినహా యేదీ లేదు. నేను 
చేవాది చేవుడను”లని ఆ సన్న్యాసి వచించాడు, 


కొందలు వెల్ల్‌మానవులు ఇట్టిము _క్రఫురుషులను, ఇట్టి పరమో 
త్కలష్టస్థితిన ధి వంచిన వారిని, వెల్ణివాం డని హేళనగా చూస్తారు. 
కానీ తమ(బవ్మా పార వశ్యజనితి మహానందమును, మో సృష్టిలోనున్న 
సర్యస్యమునూ సమర్పించినా, అణుమాత్రమెనా త్విజించడానికి ఒప్పు 
కుంటా రేమో అడగండి! వాండైన్నడూ ఒప్పుకోరు. ఒస్పకోరు. ఆ 
మహాపురుషులు విషయసుఖాల వెంటబడి వేసారుతున్నా, ధనవంతుల 
మని. అనుళొ నేవారి దై న్యానిక, నీచజీవిశానికీ, దగి దపుబతుక్యూ, 
విచారిసారు, ఈ ఐశ్వర్యవంతులు ఒక మహాళమూల్యవ స్తువు నము 
కొని అడుక్కు_తింటున్నారు, బ్రహ్మనందం మిలో నే ఉన్నది. మహ 
డై శ్వర్యమం తా మీలోనే ఉన్నది, బీచ్చగాండలాగా దరి|దులప ౮ 
బిచ్చ మెత్తుకుంటా దై న్యపడడం దేనికి? మీ నత్యాత్శను [గహిం 
చండి? సర్వశ_క్రిమయ మైన న్యస్యరూషబహ్మామును నందర్శించండి ! 
బ్రహ్మానందపరవశులై ఈ గీతము నొలావీంచండి! 


కిరణ లేశము, చండమారాండు డేనె! 
అణువున “కిట నిల్వూమని చెప్పినాడ, 
(గహామండలములను తిరుగుమటంచు, 
నేనె ఆజ్ఞాపించు చున్నాడ నిటుల ? 
ఉదయర కారుణరాగంబు నేనె! 

వనె సాయంకాల మలయమౌారుతము; 


48 


ఆత్మానందం 


చిగురాకు మర్శరశబ్దంబు లేనె ! 
గంభీర సాగరగర్జన లేనె! 

వల, వేటకాడు, వీహగంబు మరియు 
తత్పవమీనంకులారవమును నేనె ! 
అద్దమందునదో చు (పతిబింబ మేనె ! 
శబ్దంబు తత్పెతిశ బ్రంబు లేనె! 
వేమిక్కుపణయాగ్ని, | పీయురాలి ఉలుకు, 
యోభ్క డాతనిచంపు కరవ"లభార, 
ఆతని ముదునలికల్లికన్నీళ్ళు, 

సర వశత్వీము, (దా&ీ పండ్లు, త దనము 
పండుయం టైము, క స్తూరియు, మధువు, 
అతిథ, గృహస్లుకు, పొంథ జనుండు, 
తళతళ మెర సెడిమధువాతి నేనె! 
'వేణువులోగల వాయువు నేనె! 

నేనె మర్నునిమాననంబును; నేనె! 
కాంచనకాంతి, వ(జముల దీధితులు | 
నేనె మా_క్తికగుచ్చశుభరోచిస్సు ! 
విప్పారుకున్న గులాబిప్రువ్పంబు 

ఆమె ఆసానమం దల రారుసుక్షవి - 
కృష్ణ పహీయు, చానిమధుర గీతికలు ! 
చకుముక, నిప్పురవ్వలు, దాన వెల్లు 
మైనప్రవ_త్తియు, దానిపై కెగురు 
శలభంబుసై తము న చేను నేనె! 
మంచియు, చెడుగును, రెండును నేనె! 
కారంకారణములు శకెండును నేనె! 
ఆకర్షణము, బలి పాపి, నేరంబు 
ముస వానిపై వేయుశిక్షయు నేనె! | 
భ్రూర్యమున్ని ది, ఇప్పు డుండునదియును 
ముందుండ బోవున 'దెల్లను నేనె! 
ఈనృష్టి, వృద్ధిక్షయంబులు నేనె ! 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 44 
జనుము, జనుపరంపర చేని! 
నర్వనృష్టి సితిలయములు నేనె | 
అథి 
కీపాూ! నీ అత్మెశ్వర్యం చక్రవ ర్తులవె భవాన్ని పరిహాన 
పొ(త్రంచే స్తుంది, అట్టి అద్భుతసగర్థానివి నీవు, సచ్చిదానందన్వరూప 
సర బ్రహ్మాన్ర నీవ! 
ఓమ్‌ శ్‌ ఓమ్‌ 


సాంతములో అనంతము 


[1908, జనవరి 10వ తేదీ, శాన్‌ ఫాన్సిస్‌ కో_గోల్లెన్‌ గేట్‌ 
హాల్లో ఈయబడిన ఉపన్యాసం, ] 


అనంతాద్వితీయ (బహ్మ్బారూపు లైన ఫోదర గేదరీ మణులారా ! 


అసలువిషయం మొదలు పెశ్లేముందు పపంచమున నగలకు 
వచ్చే జనాన్ని గురించి కొలదిమాటలు చెప్పపలసియున్న ది, 


సామాన్యంగా జనులు తెమచెనులతో వినరు. ఇతిరుల చెపు 

లతో వింటారు సంంతే కండతో చూడరు, స్నేహితుల కండతో 

చూసారు, స్వాభిరుచితో రుచివూడరు. అన్యాభిరుచితో గుచిమానారు. 

ఎంత "అన్యాయం ! [పపంచ మానవులారా ! మో సిజి కశాలను 

ఉపయోగించండి, మో నిజ న్మేతాలను ఉప యోగించండ్‌! మూ 

స్వబుద్ధిని ఉపయోగించండి! మి కండ్లూ మీ చెవులూ? నృధాగా 
"లేవు, "ఉపయోగం కోనం ఉన్నాయి. 


ఒక రోజు రాముడు వీధుల్లో నళ్ళుతున్నాడు, ఒక “పెద్దమనివి. 
దగ్గరకు వచ్చి యీ ఏవిధంగా (పశ్నించాడు : కక క్స్‌ గుడ్డలు కట్టు 
కోవడంలో అర్ధ వే మేమిటి ? నీ వీ వస్త్రాలు దేనికి ధరించావు 1 మా 
దృష్టిని చేసకి ఆకరి రి సావు ₹ రాము చెప్పుడూ నవ్వు తౌడు, ప... 
నకం, మిరు పీందూ సన్నా్యసుల వ స/ఛారిణకు ఆనంది స్తే, 
రాముడు మో ఆనందమునుచూచి అనందిసాడు, ఈ వస్త ధాంణ 
మిమ్ము సంతోషంతో నింపివే స్తే మాచేత చిరున వ్యు నవ్వి స్తే, మెము 
మో చిరునవ్వుల్లోనుంచి ఆనందాన్ని పొందుతాము, మో ఆనంద మంద 
పహోసాలు మా ఆనంద మందహోసా లె, 


ఐతే దయచేసి న కారణులుగా ఉండండి, వారా షతికలు ఒక 
వ్య కిని దూవీస్తూనో భూవీస్తూనో వాస్తే చేశమంతా అ చేవిధంగా 
వంతపాట పాడడం మొదలు పెడుతుంది, “వారా పటిక లిబ్లన్నవి, 
వార్తా పత్రిక లిట్లన్న' - వని జను లనుకోసాగుతారు, వార్తా పతిక 
లలోని వార్తలకు మూల మేమిటి? సాధారణంగా వార్శలు పంపే 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 46 


వారు (స్త్రీలూ పిల్లలే, వార్తా ప్రికలకు వచ్చేదంతా విజ్ఞాన 
వంతులై న విమర్శకులనుంచి రాదు, .అధములై న పత్రికావిలేఖరుల 
నుంచి వస్తుంది, గొప్పవాడని పేకుపొందిన వాడొకడు ఒక వ్య కిని 
భూమీ సే యై జనులందురూ అతణ్ణి భూషిసారు, లేక ఆ గొప్ప వ్యక్తి 
దూవి సే స జనులందరూ అతర్లే దూవీ.సారు, ఇది స్గతం(త్రెం కాదు, 
స్వతెం,త నుం - స్వేచ్చ అంటే - (పతి "విషయంలో, మొ సొంత 
చెవులను ఉపయోగించడం, మో సొంత కండను ఉపయోగించడం, 
మొ సాంతె షన ఉపయోగించి ఆలోచించడం, 


“ఎందు కే రంగుగుడ్డలు కట్టుకున్నావు *” అని అడిగినమనివీని 
రాముడు “వ్రియసోదరా ! ఈ రంగుగుడ్డ దేనికి కట్టగూడదో, మరొక 
రంగుగుడ్ల చేసికి కట్టాలో నాకు తెలియజెప్పు, రాముడు, ఈరంగు 
గుడ్దకుబదులు నల్ల ) రంగుగలగుడ్డో, తెల్లరంగుగలగుడ్డో ఎందుకు 
కట్టాలి! కారణం "ఇప్పు? ఈరంగుకట్టడరిలో తప్పేమిటి % అని 
అడిగాడు, అతేనికి త ప్పేమోా కనబడ లేదు. “నా రంగుఎంత సుఖంగా 
ఉన్నదో, ఈ రంగూ అం తేసుఖంగా ఉన్నది. నావ న్ర్రంమాడది శే, 
ఈ వన్మంకూడా చలినుంచి, వేడినుంచి రవీ స్తుంది, అస్న రంగుల్లా 
గానే యిదికూడా ఒక మంచిరంగు, వదోఒకరంగులేనివన్న) ముండదు 
కదా! నలుపైనా రంగే, లేలువైనా రంగే-ఎరుపై నా రంగే"___అని 
ఆ పెద్దమనిషి. పలికాడు, 


ఇప్పుడు చెప్పు-ఈరంగులో త ప్పేమున్నదో! ఆతనికి తప్పేమో 
కనపడలేదు, అప్పుడు రాము డాతేనికి “నీమీద నీవు దయవహీంచు, 
నీఠన్నులపై నీవు దయవహించు, సీచెవులపై నీవు దయవహించు, 
నీసాంత చెవులను ఉపయోగించుకో నీన్గంతేకండ్ల ను ఉపయోగించుకో 
సీసొంత బుద్ధిని ఉపయోగించుకో నంయంగా విచారించు. ఇతరుల 
అభి, పాయాలతో ఆలోచించకు, అన్యాభ్మిపాయాల చేత వ భాంతుడవు 
కావద్దు. పరాభ్ళిపాయవ్యామోహరూపక మైన చౌర్చలా నికి ఎవ 
డెంతగా అతీతుడై సలుస్తాడో ఆత డంతగా  స్యరంత్రుడై దీపిస్తాడు” 
అని హీతోపేశంచేశాడు, 


47 సాంతములో అనంతము 


రాముని ఉపన్యాసాలను మోసౌొంత చెవులతో వినండి. మా 
సొంత మనస్సులతో ఆలోచించండి. ఈ ఉపన్యాసాలను సరిగా విన్న 
శే, మారు అపరిమిత మైనలాభం పొందగల రని, మిమ్ములను మిరు 
సర్వ్యభ యాందోశనలకు, నర్వదుఃఖాలకు అతీత మైన సిరిలో నిలువుకోగల 
రసి రాముడు వాగ్గానంచే స్తున్నాడు. 


జనం మాకు కావలసింది ధన మంటాగు, ధనం దేనికి? సుఖం 
కోన మని మిోరంటారు. కానీ, ధనం సుఖాన్ని ఇయ్య లేదు, మోకు 
సుఖాన్ని ,పసాదించే వ స్తువు వేరొకటి ఉన్నది, దాన్నిగూన్చే మా 
రిష్తాడు వినబోతున్నారు, కొందగు అప్పటిక ప్పుడు ఉేకాన్నికలిగించె 
ఉపన్యాసాలు కావా లంటారు, విషు పాయులు కాకండి. స్‌మవుకు 
ఒక అమూల్య మై నరత్నమునూ, ఒక చెరుకుముక్క_నూ నూకి స్వే, 
వెంటనే చెరకుముక్క_ను తీసుకుంటాడు. వానికి జావలసింది-_ తాత్తా 
లికమైనతీపి, రత్నిముయొక్క_విలున తెలేక ౧త్నాన్ని తీసుకోడు 
నిశువు లె పోవదు, 

రాం టు 


కొన్ని సారు ఉపన్యాసాలు, వ కృ తాలు, త్‌ లిక మైన 
ఉ,దేకాన్ని కలిగిస్తాయి. వాటివల్ల మిగిలే దేమి" ఉండదు వాటిలో 
నిజతేతం ఉండదు, కాళ్యతేజఫానం ఉండదు, అవి శిశువు లాలించే 
చెరకుముక్క_ల వంటివి, ఈ (పనంగాల్లో మా కొక అనశ(” మై మేన, 
శాశి (తమైన (పయోజనం సద్‌ స్తుంది, పిశవిద్వ్యాలయో ల్లో, ర్‌ భాభా 
లల్లో, పథ్య్యారులు గంటలకొది ద్ది అధ్యాపటల అ ఏంటారు, 
అధ్యాపకులు వ కృత్యాన్ని (పదర్శించరు, వభాపోలంకార సియ 
మాలు పాటించరు, వాండ్లు నహజవిధానంలో, నెమ్మదిగా, (ప శాంతి 
ముగా, మనస్సుకు పశ్లేలాగు మరలమరల చెప్పతూ, ఉపన్యసిస్తారు ! 
విద్యార్థులు, ఆ అధ్యాపకుల నోటినుండి వెలువడే (పతిమాటను అతి 
జాగ తృతో వింటారు, 


అలాో చేడు రాముడు [(పపంచమానవకోటికి తన సందేశ మును 
వినిపిస్తాడు. తమ అధ్యాపకులవాక్కు లను కళా ఫాలా విద్యార్దులు 
విన్నట్టు, (పపంచమానవు లాతేనివాక్కు_లు వినవలసియున్నది, ఈ 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 48 


మాటలు అహాంభావపూరితము లని మొ రెంచవచ్చు, కానీ ఒకా 
నెక కాలం శాబోతున్న ది | అప్పుడు వయో 


*6 ఇ ఈ 


ఈ రాతి చర్చనీయాంశం, “సాంతిములోని అనంతం, తా తిక 
ఏిషయనుూను జనసామాన్యీక గించడం చాలాకష్టం, విజ్ఞానమును (ప్రజా 


సామాన్యం చేయడం చాలాక స్లం, 


Dn సౌశీల్య” మన్నాడు సోక్రటీసు, ఈ సూక్తి పరిమ 
నత్వుం, ఈభావమే మానవజాటిస సరపాలి స్తున్నది, విజ్ఞాన మే మానవ 
? rh) 
బాశిని నడిపి స్ఫున్నద్‌, విజ్ఞాన మే సత్కి చ్మెంగా పరిణమి స్తున్నది, మాకు 
విజ్ఞానంతో పని లేదు. అప్పటికప్పుడే మాకు కర్శళనపడాలె___ అని 
పజ లంటారు, కానీ వఏజ్రానజనితముగాసి, అప్పటికప్పుడే తెయారై న 
కర్న {Ready-made action) సలవదు, మిము అఖండ కియాశ కి 
ఢీ ల జాట్ల లి 
బరాప్రులనుగా చేయగల వీజ్జ్హానామృతిమును రాముడు మోకడకు 
అయినా ఈ మహాకఠిననమస్యను వీలున్న ంతెవరకు సులభంచేయణానికి 


ఈ లోకంలో మిరు భావింపగల వ స్తువులన్నింటిలో_._ అతి 
చిన్న వ స్తువుతో- మనం మనవిణారణ (పారంభిద్దాం, మోరు సర 
సామాన్యంగా (పపంచంలోమాచే గసగసాలగింజనుగానీ, లేక ఆవ 
గింజనుగానీ తేక మశేదైనా చిన్నగింజనుగానీ తీసికోండి. ఆ గింజ 
ఎంతోచిన్నదిగా ఉంటుంది. దానిని అరచేతిలో పెట్టుకోండి, గింజ 
అంశు ఏమిటి? మో అర చేతిలో కనపడుతున్న చేనా గింజ? లేక మోచేే 
వాసనమాడబడుతున్న మోచే తూచబడుతున్న, మాచే స్పృశింప 
బడుతున్న దేనా గింజ? గింజంకే ఈ చిన్న పదార్రి మనా! లేక వేరొక 
వ'స్తువా? పరీథీద్దాం, 


* సె వాక్యములు పలుకుతూ U రామతీర్ణస్వామి వారు మొనములో మునిగి 
పోయారు; తౌను చూసించే పరమావధిని (పపంచం ఒక నాటికి గుర్తిస్తుందనీ, ఆధ్యా 
త్మిక జీవన(సవంతిలోని మధు రామృతాన్ని త్మ _ప్టిదీర (గోలగలుగుతుందనీ, భౌవ 
సమాధిలో నిమగ్న లై నారు, ---అనువాదకులు, 


49 సాంతములో అనంతము 


ఈగింబను భూమిలో నాటండి, కొద్దికాలంలో ఆగింజ 
ఆవి త్తనం- ఒక అంద మైన మొక్కగా మొలు స్తుంది, ఆ అదివీజంలోంచి 
నముచిత కాలంలో తిరిగి అ నేశబవీజాలు మనకు ఏ లభిస్తాయి. ఈ బీజాలు 
మళ్ళీనాటండి. మళ్ళీ ఇలాంటివీజాలు వేనకువేలు మనకు లభిసాయి. 
ఈబీజూలు తిరిగి నాటితే. తిరిగి కోటానఃకోట్లవీజాలు మనకు లభిస్తాయి, 
వమిటీచితం? ఆ ఆదిబీజం- ఆ మూలబీజం- మొదట మనంనాటిన బీజం- 
వీమయింది! ఇప్పు డది ఎక్కడ ఉన్నది?! 


అది భూమిలో నశించింది. భూమిలో చచ్చిపోయింది, అది 
ఎక్కడా కనబడడంలేదు. కానీ ఆ ఆడివీజంలోనుంచి ఇప్పుడు మనం 
అ చేరక మైన త కాల పొందాము, ఎట్టి అఖండథ క్రి, ఎట్టి 
అనంతశ క క్రి మనం మొదట సీ స్వీక రించిన ఆ ఆదిబీజంలో దాగియున్నది % 


ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేయబడుతున్నది, ఇక్క డొక బీజ 
మున్నది - అన్నప్పుడు అర్థ మట ? బీజం _ అనేపదావికి అర్థం జ 
బీజ ముయొక్క_ ఆకృతీ, పరిణామమభూ బరువూ, వాసనా మొదలైన 
వనా? బీజ మంశే కనపడుతున్న రూప మేనా ? కాదు, కాదు, బాహా 
రూవమే బీజమైతే _ ఆ విధమైన కృతిమబీజాన్ని మనం చేయవచ్చు. 
అ చేరక మైన బరువు, ఆకృతి, వానను రుచీ _ అన్నీ ఉన్న కృతిమ 
బీజాన్ని మ మనం చేయవచ్చు. కానీ ఈ కృతిమబీజం నిజమైనబీజ నువు 
తుందా + కాదు. అది పిల్ల లాకుకొ నే బొమమ మాత్రమే. కానీ వీజం 
కాదు. ఇప్పుడు బీజము అనే పదానికి చావ్యార్గ మేగాక ఒక నిజమైన 
అర్థంకూడా ఉందని మనం తెలుసుకున్నాం, బీజము అన్న పదానికి 
'బోవ్యార్థం = ఆక్ళలి, పరిమితి, భారం, వాసనా మొదలైన ఇందియ 
గోచరమైన గుణనముదాయం, కానీ బీజం అన్న 'పదముయొక్క_ 
నతా ర్థం - బీజాంతర్గత మైయున్న అనంతమైన అఖండమైన మహా 
వ్ర EX క్కడ మనం సొంతమునందు అనంతమును కనుగొంటున్నాము, 
అనంతశ కి, అఖండ చై చై తన్యము, ఖండరూపంలో గుప్త మెయున్నది, 
కాబట్టి పమ అన్న పదానికి నిజమైన అం అ అంతర్గత మైన అఖండ 
శ్ర క్రియేగాని దాని బావ్యారూపం స 


(7) 


ల వేదాంత భాష్యము 50 


చావ్యాశథీరం నశించినంత నే అంతర్గత మైన ఆనంతశ కికూడా 
నళిస్తుందా 1 "వీఇరూపం నళి స్తుంది, బాహ్య షా భూమిలో సల్ల స్తుంది. 
కాస్‌. ఆ నిజమైన hate = అఆ కే. క్రి కూడా = నగి స్తుంచా ? 
నశించదు, నశించదు, ఎప్పటికీ నశించదు, అనంతశ కి, ఏవిధంగా అంత 
ముందుతుంది ? అదెప్పుడూ నశించదు, ఆవ . సం|పదాయంలో 
వెయ్యాత రానికి చెందిన ఒక బీజాన్ని తీసికోండి, భూమిలో నాటండి, 
ఆ ఆడినీజాంతర్లత మైన అనంకశ క్రి ఏతత్సంప్రదాయంలో వచ్చిన ఈ 
హంసా. ఉన్నదని మోకు ఏ ఆసు పంటకు ఆడిబీజనం శానికి 
పందిన ఈ సూతనబీజంలో ఆదిదీ డాంతర్లత మైన ఆ అనంతశ శే (పకా 
న్సి స్తున్నది, ఇప్పుడు “స్టీం అన్నమాటకు నిజ మెన అం న అంతేర్గ 
తంగా (పకాళి స్తున్న అనంతశ నే అనీ, అది అదిబీకంలో ఎట్టున్నదో 
అశ్లే ఆదివీజ జప్రు వెయ్యాత రానికి నికి చెందిన నూతన డా వక్ర 
రీతిగా వెలుగొందుతున్న దనీ మనం (గహించాము, ఈ అనంతేశ కి 
ఆది దీజంలోలాగే, కోట్లకొలది తరాలు గడచిన వీదప కలే బీజంలో 
కూడా ఒెరీకి వెలుగొందుతుంది. కాబట్టి అంతర్గతమైన అనంతశ క్రి 
ఆ అఖండ చె వైతన్యము, నిర్వికార మెంది, నిత్య మైంది, ఆ సత్య బీజము - వ 
ఆ అనంతక క్రి, ఆ అఖండ చె చైతన్యము _ అవినాశ మయింది, అదిబీజ 
శరీరం నశించినా ఆదిఏజ నిజనంరయూపమయిన అనంతక కి నశించడం 
లేదు, ఆ అనంతళశ క్రి శతశ తాచ్చాలు గడిచినా నరందా, నీజపరం 
పఠరలో సిరి స్వాములు నిత్యమయి “నామోత్కరి స్తు సుంటుంది, వీజశ రీరిం 
నశించినా, అందలి సత్వముయిన అనంతేశ కి నశించదు, బీజముయొక్క్య_ 
ఆతు _ అంళు - బీజాంతర్లత మయిన నిజమయిన అనంతేశ కి = ననిం 
చదు, అది మారదు, భూతభ వివ్యద్య రృ ర మాన కాలాల్లో ప సర్వచా- 
ఒకే విధంగా నికి కల్పమయి 'వెలుగొందుతుంటుంది. “లంకే కాదు, 
ఆ ఆదినీజంలో ఉన్న మాదిచే, ఈనాడు మసక్రడనున్న : వీజాలలోకూడా 
వికాస పదమయిన అభ్యుదయ దాయకమయిన ఆ అనంతేశ క్రి, మార్పు 
లేశ వకరీతిగా (ప్రశాశి స్తున్నది, అది వోనివృద్ధి క్షయాదులు లేశ నిత్య 
నిర్వికార మయి యున్నది. 


శ్‌! సాంతములో అనంతము 


బీజం - అన్నమాటమొక్క. నిజమయిన అరం మనకు తెలిసింది 
బీజాత్మ - బీజశ కి - వృద్దికయాది విశారాలపీ గురిశాదు, సత్య 
బీజం, సరంకాలనరా వన” ఒశేరీతి (పకాళి స్తుంటుంది, అది అనంతం, 
వీజశరీరం నళించినా అదీ నశించదు, అది అమరమయింది, అనిక ల్ప 
మయింది, వ తయర హీత మయింది, 


(ఫునరు క్తులున్న శై తే క్షమించాలె, ఒహ్కొకసారి సత్యనిరూప 
ణకు వునరుక్షి అవనర మని రాముడు తెలుసుకున్నాడు), 


సూత్ష్మదర్శినిద్వా రా చమూడబడే అతిసూయ్మ జీవులను (ఏకకణ 
జీవులను) రీసికోండి, అపి వవిధంగా వృద్ధి పొందుతాయో తెలుసా? 
(పకృతిః ఒకొ)_క్క-టి రెండుగా చీలి వృద్ది పొందుతాయి. ఒకసూక్ష 
జీవిని తీసికోండి, ఒక సన్ననికల్నితో దాన్ని రెండు సమభాగాలు 
చేయండి, అట్లా చేస్తే అచేమవుతుంది ? ఇది క్రూర కార్యమనివి స్తుంది 
కదూ? 1 ఎందుకంశే, మనివీని రెండుగా ఖండి స్తే చస్తాడు, కానీ 
నూత్ముజీవిని ఖండి స్తే చావదు, విచిత్రం! కోస్తే రెండవతుంది, 
పూర్వం ఒక్క సూత్మజీవి ఎంఠపరిణామంలో ఉన్నదో ఇప్పుడు 
"రెండూ అంతప౭ణామాన్ని పొందుతాయి, ఈ శెంటినీ తిరగి శెండుగా 
చీలి సే నాలుగు సూతుజీవు లవుతాయి, ఈవిధంగా చీలుస్తూ వాటి 
నెన్నెనా చేయవచ్చు. ఎంతచ్చితం ! ఎంతచ్చితం ! 


మారు చూస్తున్నది సూక్ష్మజీవి యొక్క సరీరం, సూత్ముజీవి 
అన్నపదానికి బాహ్యార్ధం- కేవలం శరీర మని. పరిమాణము, బరువూ, 
రంగూ మొదలై నగుణాలతోకూడిన ఆకృతి యని, ఇటే చాహ్యమయిన 
సూత్మజీవి, కానీ నిజమయిన సూత్మజీఏి- అంతెర్గతేశ_క్రియె యున్నది, 
అంతర్గతి జీవమై యున్నది, సూశ్ర్రజీఏబేవాం నళించినా, నిజమయిన 
సూత్ముజీవి- అంకే- అంతర్గతమయిస ఆత = నశించదు, అది మరణిం 
చదు, అది నిత మై శాశ్వత మై మె, ఉంటుంది, బేహాలను ఖండిస్తూపోండి, 
శరీరాలను నశీంప జేస్తూహోండి. "జీహాలునశించినా ఆత నశించదు, 
శారీకక్ర మయిన మరణంవల రూపనాశనం కలుగుతుంది మాత మే, 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము ర్‌జ్లి 


మీ నిజనంరూపము= సర్యమయిన దై వత్యము- అనళంరమయి 
నది, సూకుజీవియొక్క_ ఆది చేవాం అనంఖ్యాక చేహాలుగా అభివృద్ధి 
పొందవచ్చు. ఈ అనంఖ్యాళ బేహాలన్నిటిలో, సూశ్ష్మజీవియొక్క_ ఆడి 
చేవామున అంతర్గతమైయున్న అనంతశ కే వెలుగొందుతున్నది, 
సాంతములో అనంతం ! ఖండరూపాలలో అఖండపరమాత శ! 


జేహాలు అభివృద్ధిపాందుతున్న ్న స్ప్వుడు- సూతక్త్ముజీవుల చేహాలు 
అసంఖ్యాకంగా అభివృద్దీఅవుతున్న ప్వుడు- అంతగ్గతమయిన ఆ అనంత 
శ్రక్తికూడా (ఆతృకూడా) అభివృద్ధి వొందుతుందా ? లేక అది కయిం 
చడం జరుగుతుందా ? ఆ ఆత్త్స- ఆ అన నంతేశ_క్తీ- వృద్ధిగానీ, క్షయం 
గానీ పొందదు, అది సర్వదా వక రీతిగా ధెలుగోందుతుంటుంది- 
సూత్నుజీవియొుక్క_ బాహిరమయిన ఖండరూపంలోగల న త్యాఖండ 
శ కి మారదు, పెరగదు. తరగదు, అది నిత్యనిర్వి కార్యమె (పకాశి స్తుం 

థి రి అటి 

టుంది, 


దీనినిగూర్చిన వై దాంతిక వివరణం ఒక ఉదాహరణ ద్యారా 
యివ్వబకుతున్న ది, 


ఎన్నడూ అద్దం చూడనటువంటి ఒక పసిపిల్ల వా డున్నాడు, 

(వాచ హీందూ దేశంలో చిన్నపిల్ల లకు అద్దాలు మూపీంచరు, ఓక్‌ పసీ 
పిల్ల వాడు తిండిగదిలోకి తప్పటడుగులు వేస్తూ పోయాడు. అక్కడ 
ఒక అద్దం గోడకు ఆనించబడి ఉన్నది, అద్దందగ్గరకుపోగానే పిల్ల వానికి 
కప అద్దంలో కనబడింది, చిన్న పిల్లలు * చిన్న పిల్ల లచేత ఆకర్తి పడ 
'శారుమికు తెలుసా? మోకు క పిల్ల వా డున్నా డనుళోండి- వాలి "తీసికొని 
ఒకస్నే హితునింటికి వెళ్ళు తారు, “మీరు మో స్నేహితునితో వ మాట్లాకు 
తుంపే, ఆ పిల్ల వాడు, స్నే హీతునియింట్లొ ఉన్న యితర చిన్న పిల్లలతో 
న్నే వాంచేసుకుంటాడు, గదిలోనికి వెళ్ళినపిల్ల వాడు అద్దంలో (పశిబిం 
బాన్ని చూూచుకున్నాడు, (పకిబింబంతో ప్ర నహ. (పలివంబం 
తెన స్నేహితు డనుకున్నాడు, "పెదవులూ, ముక్కూ. ఆనించాడు, (పతి 
వింబంతో చేతులు చేతులుకలపడం మొదలై న శిశు చేస్తలన్నీ చేశాడు, 
అద్దంమోద చేయి బెళ్టురరికి అద్దం (క్రిందపడి రెండు ముక్కలైంది 


శ్రి " సాంతములో ఆనంతము 


ఇప్పుడు రెండు (పతిబించాలు కనబడుతున్నాయి, ఈ చప్పుడు విని ఆ 

"బాలునితల్లి గదిలోకి వచ్చింది. కొ శ్రుటట్టుగా వచ్చింది, పిల్లల కెక్కు_వ 
సంగతులు తెలుసు, తల్లికి కోపంవచ్చినా ఏమో చెయ్యదని తెలుసు, 
ఇక్కడేం చేస్తున్నా వని వాళ్ళమ్మ అడిగినప్పుడు, ఆ బాలుడు, నే 
నిక్క_డ ఇద్దరుపిల్ల లను వేశానని సంతోషంతో నమౌాధానం చెప్పాడు, 
నిజానికి వీలవా డొక్క దే, అద్దం రెండుగా పగిలినందున |పతిబించాలు 
రెండేర్పడ్ణాయి, Waa ఈడు రాకముం బే ఇద్దరుపిల్ల లకు 
లం డై నాడు “అమ్మా! నేను ఇద్దరిపిల్ల ల్ని చేశాను, ఇద్దరువిల్ల ల్లల్ని 
చేశాను” అని ఆభాలు చానడంతో శేరింతలుకొట్లాడు, 'తల్లి ముసి 
ముసినవ్వులు నవ్వుకుంటూ వీల వార్ల పేమతో ఎత్తుకొని గదినుంచి 
వెళ్ళిపోయెంది. 


ఈ రెంకుఅద్దంముక్క_లను తీసికొని ఆపిల్ల వాడు నాలుగుగా 
పగలగా డిలే, నలుగురువిల్ల లు వసారు, నాలుగుఅద్గంముక్క_ లను ఎని 
మిదిగా పగులకొడి లే ఎనిమీదిమంది. పిల్లలు వస్తారు, ఈ విధంగా ఎంత 
మందివిల్ల లనై నా నవ్‌ ౦చవ తము కానీ ఆ నిజ మైనదివ్య్వతగం-ఆ నిజ మైన 
బాలుడు... అద్దపుముక్క లతో పాలు పెరగడంకానీ తరగడంగానీ జరుగు 
తున్నదా? సె పెర గ్గడంగానీ తరగడంగానీ లేదు, అధ్ధ్గాలలో తరగడం 
పరగడ మున్న దిగానీ, అద్దాలలో (పకిబింబి స్తున్న అనలు బాలునిలో 
వమౌార్పులూ లేవు, న. స్తువులో వ వికల్పాలు "లేవు, అనంతే మెట్టు 
అభివృద్ధిపొందుతుంది ? అనంతం అభివృద్దిపాంది తే అది సాంతమైన చే 
అది ఖరిడపడార్థ మే, అశ్లే అనంతం ఏవిధంగా శ్షయిస్సుంది, అది 
క్షయింవేటట్లయి తే అది అనంతం కాను, 


ఈ విధంగా నే సూక్ష్షజీవులను ఖండించిన ప్పకుకూడా, వేదాంత 
మిట్లు వివరిస్తున్నది, ఆ సూవ్మజీవిని తీసికొని మీరు 'కెండు 
భాగాలు చేస్తారు. అంచకే అద్దమును రెండుగా చేసినట్లు శరీరాన్ని 
"రెండుగా చేస్తారు, ఆ అద్దంలాగా నే ఈసూక్ష జీవిశరీరంకూడా అెండు 
ముక్క లవుతుంది, కానీ అంతక్షతమైన అశ క్తి, ఆ నిజమైన అనం 
తత్వము, ఆ అనలుసూత్ముజీవి, శకీరముతో పాటి eg విధ జింప 
బడడంలేదు, ఆఅనంతశ_క్రీనిమోరు ఆత్మ అనండి, శక్తి అనండి చేవు 


ఛశ్రీరామతీర్ప వేదాంత భాష్యము ర్‌ ఓ 


డనండి - వపేరుతోనెనా పిలువండి, సూత్ముజీవిశరీరాలు. పెరుగు. 
తున్నప్పుడు, సూవ్ష్మజీవిలోని శక్తి నత్యత _త్వము, 'దేవత్వము "పెరగడం 
లేదు, అది సరదా నిర్భికారంగా (పకాళశ్‌ స్తున్నది, ఆ నిరికారాత 

అసలె న బాలుసివంటిది, సూక్త జీవిశరీ రాలు, అద్దవుముక్క_ లవంటివి, 
సూకత్స, శ్రబీనియొక్క శరీరాలు ఖండఖండములై, ముక్క_ముక (లె, 
అసంఖ్యాకంగా పరిగిపోతున్నప్పుడు, ఆ అఖండ నిర్విక ల్పశ స్ట ఆ ఏకైక 
మూలన తన్యము - ఆ అనంఖ్యాః శరీరాలన్నింటిలోను సమానంగా 
(పలిబింబి స్తున్నది. వ్యక్త మవుతున్నది, (పత్యక్షమవుతున్నది. వివిధా 
కృతులలో ఏవిధంగా వ్య క్థమవుతున్నా, ఆ పరమాత్న సర్వదా 
నిర్వికారమై నిరంజనమి వకరీతిగా (పశాసి స్తున్నది. అది అద్వితీయం, 
అఖండం, ఏకై కం, ఆహా! ఎంత విచ్శితం! ఎంత ఆనందకర విషయం ! 
ఈ చేహాన్ని ఖండించండి! ముక్క్లలుముక్క_లు చేయండి! నేను 
చావను, ఈ సత్వాత్శ - ఈనత్యమున “అవాంి _ఈ నిజమైన నేరు” 
చావదు! (బలికిఉండగానే ఈ శరీ రాన్ని భన్మీపటలం చేయండి! మో 
యిస్త్టమువచ్చినట్లు చేయండి! అనలై న నాకు వ అపాయమూ అంటదు! 
ఈ అంతేగ్గమెన అనంతౌత యీ మో నంనంరూపమని తెలుసుకోండి! 
తత్త్వమసి! స్వస్వరూపబహ్మానుభూతిని పొందండి ! అవాం (బ 
హ్నాస్నీ _ నేను పరబహ్మను - చేను అనంతాత్నను _ అని తన నత్య 
తత్వమును తెలుసుకున్న తత్‌ కణం, మానవుడు ము కుడవుతున్నాడు, 
నరాాపాయములకు, నర్వదుఃఖాలకు, నర్వ'బాధలకు అతీతు డాతు 
న్నాడు, తత్త్వమసి స్ట్‌ నస్యన్వరూపజ్ఞూనాన్ని పొందు | పరమాల్నే వైన 
సీవ, నీవుగా (వకాశించు ! 


ఆహా! ఎంతవిచిత్రం! ఒకే అఖండశ క్షి - ఒకే అనం తాత్మ - 
సర్వశరీ రాలలో ప్త నర్వరూపాలలో న సర్వవ్య కి త్యాలలో - పకా 
శీస్తున్నది, ఆ అఖండశ కిని - అనంతాత్మిను - ఆ అద్వితీయ బ్రహ్మ 
మును నేనే! నేనే! (పవకృల చేహాల్లోనూ, మహాపురుషుల దేహా 
ల్లోనూ, పాపాతు లచేహాల్లోనూ _ (ప్రకౌళి స్తున్నది నీనే! ఆహా! 
మహానందం ! చే నఖండ (బహ్మమును, ఈ బాహ్య బేహాన్ని కాదు అ 
అని తెలిసికోండి. మిరు ముక్తులై వెలుగొందుతారు, ఇవి వట్టి 


శ్‌ సాంతములో అనంతము 


మాబలు కావు, ఇది డాహాగానం కాదు, స త్యాతినత్య మిబే, మిరు 
సత్యశ క్రి న్వరూవులన్న షు అనంత చైతీన్య స్వరూవు లన్న న త్యాతినత్య 
మును (గహించండి ! తత్‌ క్షణమంచే, నమస్త భయాపాయములకు 
సమ సృశోకాకులతలకు అశీతులై నిలుస్తారు, 


ఈ [పపంచమనేనె వేయి అద్దా లమర్చబడిన భవన మనుకోండి, 
ఒళ అద్దం నల్ల టిది,ఇంకొకటి తెల్ల టిదిమరొక టి ఎెజ్బటిది, వేరొకటిపసుప్రు 
పచ్చది, ఇంకొకటి ఆకుపచ్చది, వేరొకటి భూతం, ఇ ట్లనేకరకాలై న 
అగాలువ్నాయి, ఈ అగాలయింట్లో మధ్య ఒక్షమనివీ నిలువబడ తాడు, 
చుట్టూ చూస్తాడు, అతేడు ఎజ్లఏ అద్దంలో ఎజ్జుగా కసివిస్తాడు, వేరొక్ష 
అద్దంలో ప పసుపుపచ్చగా కని క్‌ని నిపిసారు. ఇంకొక అదంలో నల్లగా కనిపి 
సాడు, మరొక అద్దంలో కుచూపిగా కనబడ తాడు, రకరకాల అర్హా లలో 
అతడు రకర కాలగా కనపడ తాడు, వివిధదర్పణాల్లో నివిధ| పతివిం'చాలు 
కనబడతాయి, (పతిబంబాలుమారినా, బాహ్యారాపాలు భిన్న భిన్నంగా 
ఉన్నా, అసంఖ్యాకంగా కనబడుతున్నా, అన్నిటిళో (పతివింబీ స్తున్న 
అనలుమానవుకు- మూలనత్యేం- ఒక శు, అది అఖండ మె, నిర్వికల్ప మె, 
శాథ్యత మె, నిత్యనత్య మె, ఏశె క్రమె వెలుగొందుతురిఎంది, ఈ నత 
మును తెలిసికోండి ! విము క్తులుకాండి ! ఈ సత్యమును తెలిసికోండి ! 
సమ _స్తదుఃభాలను పార(దోలండీ |! ఈ (పతిింబ నంబంధమయిన విక్ర 
ల్పాఖూ, వికారాలూ మూలసత్యమయిన అఖండా డాద్యితీయ (బహ 
మున కంటవు, ఒ శే నిర్వికారసత్యము, నామరూప నె వై వీధ్యంలో (పకా 

ని స్తున్నది, చేహాల్లోనే భేదం, ఈ శరీరాలు, మనస్సులు, రకరకాల 
అగ్గాలవిధంగా ఉన్నవి, ఈ భిన్న భిన్నంగా కనుపించే అగ్గాలవంటి న్‌ర్రీ 
రాలు మోరు కాదు, ఈ అనాతు మూరు కాదు, అజ్ఞానం చేత శరీర మే 
నే నని నీవు తెలపో స్తున్నావు, గీవు శెరీరానివి కాదు, నీవు అనంత 
శ్షివి నీ వఖండాద్వితీయ నిత్యనిర్వి కార పరబ్రహ్మను, తత్త్వమసి ! 
పర బహ్మన్రనీవ | [స్‌ స్వస్వరూప బహ్మమును తెలుసుకో ! నీవు సమ _న్ల 
(బహ్మాండంలో- నమస్త విశ్యంలో- వ్యావించియుండ డాన్ని చూడ 
గలుగుతావు, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 56 


భారత దేశంలో అద్దాల య్రిండ్లుంటాయి, అద్దాలయింట్లో అన్ని 
వైవుల అద్దా లమర్చబడియుంటాయి, గృహయజమాని ఆ గదిలోకి 
వచ్చి, ఆ అద్దాలలో తనను ఆను చూచుకొని అనందిసాడు, 


ఈరక్రం అగాల యింట్లోకి ఒక సారి ఒకకుక్క_ (పవేశించింది. ఆ 
కుక్క, తనవైపు కుక్కలగుంపు పరిగెత్తి వస్తున్నట్లు చూచింది 
కుక్కలకు అసూయ ఎక్కువన్న విషయం మోకు తెలుసు, కుక్కలకు 
పరాయికుక్క_ను చూ స్తే గిట్టదు. వాటికి అసూయ అధికం. కుక్కల 
గుంపు ఎదురుగా వస్తున్నట్టు ఎ కనబడే సరికి, ఆకుక్క_ వేరొక (పక్కకు 
తిరిగింది. అటువై వు గోడంతా అగా లమర్చబడియున్నందున అటు 
నుంచికూడా కుక్కులగుంపు తనను చిల్సి చెండాడడానికి పరుగిడివ స్తు 
న్నట్లు దానికి కనబడింది, అది మూడో గోడవైఫు తిరిగింది. అటు 
నుంచిగూడా కుక్క_లగుంపు రావడం చూచింది, నాలుగో గోడవై 
తిరిగింది. అటువై పూ అంతే, పైకి చూచింది, పై నుంచికూడా ప 
కొద్ది కుక్కలు “తనను చీల్చి చేయడానికి వస్తున్నట్లు ు కనబడింది, దానికి 
భ్‌ యంపుట్టింది. అ అటూ ఇటూ గంతులు వేసింది, ఎటుబట్టినా వేలకొద్ది 
కుక్కలు తను దుముకుతున్నట్లు కనబడింది, అది అరవసాగింది, పతి 
చించాలుకూడా నోరు తెరచుకొని అరు స్తున్నట్లు కనబడింది. దాని 
అరుపే ఆ అగ్దాలగ దిలో (పతిధ(నింపసాగింది, దాని గుం 'జెపగిలింది, అది 
అహము: దుముకి నాలుగుమూలలకు పరుగెత్తి పాపం అలసి 
(క్రిందపడి చచ్చిపోయింది, 


(పపంచం ఒక అస్తాల యిల్లువంటిది. చేహాలన్నీ రకరకాల 
అగ్గాలు, వీనిలో ఆత్మ అ స్‌ స్వరూపం - (పతిబింబిస్తున్నదని వేదాంతం 
ఉప దేశిస్తున్నది, కుక్క అ్దా చాలలో |వతిబింవించి నట్లు, అద్వయము 
అనంతము అయిన అత్మ ౬ ఏకము, అఖండమూ తున పరబ్రహ్మము. 
అనంతాదిశ క్రి జా విభిన్న నర్రీర దర్పణాలలో (పతిబింబిస్తున్నది 
ఈ సరంకరీరాలలో |ప్రతిబింబిస్తున్నది - అనంతాద్వితీయు వైన 
రాముడే, కుక్క_లమాదిరి మూఢులు (ప్రపంచంలోకి వచ్చి అమ్మో 
వాడు వ! తింటాడు, వీడు నన్ను చిల్సి చెండాడుతా”” - డంటారు, 

హా! ఈ (ప్రపంచంలో ఎంత అసూయ ఉన్నది ! ఎంతభయ మున్నది! 


శ్‌? సాంతములో అనంతము 


కారణం. ఈ (పపంచ మనే అద్దాలయింట్లోకి గృహమృగంలాగా 
య (లాగా) రావద్దు, గ ఎవాపతిలాగా (ఇంటియజమానిలాగా) రా! 

ఈ [పపంచంలోకి పక్క (0-౦-౮) వలె రావద్దు, కువలయేశుని 
(6-౮-౧) వలె రా! ఈ అడాల యింటికి స్‌ వధిపతి వౌ తావు, 
నీ శ త్రువులయొక్క. నీ సోదరుల యొక్క, నీకు వ్యతి రేపలై నవారియొక్ట_ 
అభ్యున్నతిగూడా నీ కానందం గొలుపుతుంది. ఈ పపంచంలో ఎక్కడ 
వ్‌ మహత్వం క సబడ్డా, అది నీ పభూతిగా ఆనందం గొలువుతుంది, 
ఈ విశ్వమంతా నీకు వై కుంఠంగా మారిపోతుంది, 


ఇప్పుడు మనం మానవునిగూర్చి విచారిద్దాం, బీజవివయంలో- 
సాంతేమునందు అనంతశ కిని మిరు కనుగొన్నారు, ఇది శాక 
సామాజ్యమునకు నంబంధించిన ఉదాహరణ, సూత్షుజీవ్‌ విషయంలో. 
సాంతమునందు అనంతము _ మోకు చూపబడింది, ఈ విషయం జంతు 
సామాజ్యమునకు నంబంధించిన ఉదాహరణ, అద్దం విషయంలో - 
సాంతమునందు అనంతమును మిరు దర్శించారు, ఈ విషయం, ఖనిజ 
సామాజ్యానికి సంబంధించిన ఉదావారణ, ఇప్పుడు మనం మానవుని 
విషయం తీసికొందాం, 


ఆదివీజం చచ్చి, అసంఖ్యాక బీజాలను సృష్టించింది, కానీ 
నిజానికి నిజబీజం - వీజాంతర్షతశ క్‌ అభివృద్ధి పొందలేదు, ననించ 
లేదు, అదిసర్వదా వకరీతీగానే ఉన్నది, ఆది సూశ్ష్మజీవి చచ్చి 
అనంఖ్యాక సూక్ష్మజీవులను నృష్టించిండి. కానీ, నిజమైన సూత్మజీవి _ 
సూక్ష్రజీవిలోని మూలక క్తి - మారడ డంగానీ మరణీంచడంగానీ లేక 
సర్వదా ఒ కేరీతిగా ఉన్నది, అద్దంపగిలి అనంఖ్యాక (పడివిం బాలను 
సృష్టించింది. అయినా అసలు పీల్లవాడు మార లేదు, ఇచేవిధంగా, 
ఒక మానవుడు మరణించినప్పుడు? అతని ఇ నరల నుంది బహుళ 
సంతానం బయలు చేరుతున్న ది, భారత'చేశంలో అంగ్లోయిండియన్ర కు 
ఆంగేయులకు, అధిక సంతాన ముంటుంది, తల్లిదండ్రులు మరణేసే, 
వారి సానంలో గుంపులు గుంపులు పిల్ల లుంటారు కొంత 
కాలానికీ వాండ్లు కూడా మరణిస్తారు, వాండ్ల సంతానం మళ్ళా 
అభివృది పొందుతుంటుంది. వాండ్లు గతించినా, వాండ్ల వెనుక 

(8) 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 58 


బహునంతానం నిలిచేఉంటుంది. ఆది సూక్ష్షజీవి నశించి, దాని 
స్థానంలోనే రెండు సూక్ష్మజీవులు బయలు టెరినట్లు, ఆరెంటిలో 
నుంచి నాలుగు బయలు దేరినట్లు, ఆ నల్లింటినుంచి “ఎనిమిది బయలు 
చేరినట్లు, ఆదివీజం నశించి, దానిద్వారా చేలకొద్ది బీజాలు లుద్భ వించి 
నట్లు, ఒక్క మానవ మిధునంలోనుంచి అసంఖ్యాక సంతాన పరంపర 
ఆవిర్భవి స్తుంటుంది. 


విషయవివులీకరణ కిప్పుడు నమయంలేదు, సంగహ[పాయంగా 
చెప్పవలసివుంది, 


బీజము, సూక్ష్మజీవి, అద్దము మొదలై నవాటివిషయం 
వంటి చే మూనవవిషయంకూడా__” అని వేదాంతం నిర్వచిస్తున్నది. 
k వస స్తవమతగంథ మెన బై బిల్‌ ఆదం, ఈద్‌ అన్నఫురాణదంప 
తులనుండి అనంఖ్యాక మానవకోటి ఉదయించిన ట్లు చెప్రరుంది, ఆది 
దంపతులు గలించినా వారి సంతాన పరంపర సాగిపోతున్న ది, 


వేదాంతం - ఈ బావ్యా పరిణామమంతా ఈ దృశ్యమాన మైన 
అభివృద్ధిఅంతా, నత్యమోననునకు _ నత్యమైన ఆత్మకు - సీ స్వస్వరూప 
మునకు. సంబంధించింది కాదని చెపుతున్నది, సత్యమానవు డే వికారం 
పాందడంశకేదు, నీలోని సత్యమానవుడు చ న్‌ నిజతత్వమెన అత్మ జ 
అఖండ మైనది; అఖలవ్యా ప్ప ప్తమెనది, అద్వితీయ మైనది, మానవుడు 
అనంతము యొక్క వ్య కీ కరణ మని మీ రనవచ్చు. మానవులందరూ 
మరణించినా, ఒక మానవ మిథునం మిగులనీయండి. ఆ దంపతుల 
వల్ల నే కాలక్రమంలో అనంఖ్యాక్ర (ప్రజానీక పరంపర బయలుబేరు 
సంద! ఆ అది మిధునాంతర్లత మైన అనంతమహత్వము, అనంతశ క్రి, 
అఖండ చె చైతన్యము, వారి పరంపరకు చెందిన (పతిమిధునంలో _ శేటెకీ 
తరుగక పెరుగక వకరీతిగా (పకాశిస్తునే ఉన్నది, ఈ అనంతశ క్రి వే 
నీవు ! ఈ అనంతశ క్రి - ఈ అఖండమహిమ- ఈ పరిపూర్ణ చైతన్యము 
నీ స్వస్వరూపమైయున్నది, ఈ అనంతశ డే, సర్వశరీ రాల్లో (పకాన్తి 
స్తున్నది ఈ శరీరాలు అద్దాలమాదిరి అనంఖ్యాకం కావచ్చు. కానీ, 
మానవుడు = స త్యాళ్ళ్మ - అనంతేశ క్రి ఒక్క_ కే నీ పీ శరీరాలను 


59 సాంతములో అనంతము 


గొప్పగా ఎంచుకోవచ్చు. ఎోక్లునా తలపోయవచ్చు. కానీ ఈ కరీరాలు 
మాత్రం నీవు కాదు, అద్వితీయ మై, అఖండ మై, నిత్యమై, నిర్నికల్పమె 
యున్న అనంత పర(బవ్మావు నీవు! నీవు సర్వకాలన ర్వావస్థల్లోమారక 
వకరీలిగా వెలుగొందుతుంటావు, ఈ విషయం ఒక సామాన్యమైన 
ఉదాహరణతో ఇంకా విశ దీకరింపబడుతుంది, 


నీ చెవరవయ్యా? చేను ఫలానావాణ్ణి. నశేగాని నీవు మనిషివి 
గాదా? కాశేం? నేను మనిషినే, మరి నీవెవరు ? నేను ఫలానా 
ఆమెను, నీవు మనిపీ గాదా ? ఆ! మనిషినే, ఎవరిదెగ్గరశై నా వెళ్ళి 
అడగండి, నేను మనివీ. నని చెప్పడం వింటాము, కానీ ఒక "తా తి 
దృష్టి లేని వ్య_క్తిని అడగండి, తాను మనిషీనని చెప్పడం జరగదు, 
చేను ఫలానావాడననో ఫలానా ఆమెననో చెప్పడం జరుగుతుంది, 
మిరు మానవులు-అని చెప్పినపిదప, వాండ్లుకూడా మేము మానవుల 
మని ఒప్పుకుంటారు, 


మో రెప్పుడైనా నిర్మలుడై న, వ్యష్టిత్వరహీతుడై న, అవ్య రకు 
డైన మానవుని చూచారా! అ సత్యమును మీ రెప్పుడైనా 
చూచారా? మన కెక్కడబట్టినా, (ప్రీయో ఫురువుడో, (పత్యత్ష మనవు 
తుంటారు. అంలేగాని, సత్యమాననుశు _ వురుషోత్తముడు - మా 
కెక్క_డా కనబడడు, అయినప్పటికీ, నర్వ వస్తుజాలంలో ఆ పురుసో త్త 
ముడు సర్యోన్నతుడై వెలుగొందుచున్నట్లు మనం తెలిసికోగలం. 
నామరూపాది వికారములనుండి వేగుచేయబడిన సత్యమానవుని 
మిరు నృశించ లేరు. ఈ గుణములనుండి విడదీయబడిన నత్వ్యమాన వుని 
మన మెక్క_డా చూడ లేకపోయినా ఈ సత్యమానవుడు నర్వ వరీర్రా 
లలో (పకాశిస్తున్నాడు, ఒక మానవుని తీసుకరండి. వానిలోని నత 
మానవుని తొలగించండి - ఇంక మిగిలే చేమిటి? వమిా లేదు, నర్వ 
శూన్యం, నర్వళూన 0౦, నామాదులను తొలగించండి, మన కేమో 
కనబడదు, కానీ, సత్య మానవు డుండే ఉన్నాడు, సత్య మానవు 
డంశే _ రాముని అభ్మిపాయం - అంతర్గతమైన శ క్రియసి మీలోని 
అనంత వైతన్యమని, (ఇందియగోచర మైనది మాత్రమే సత్యమని 
సిద్ధాంతి రించిన) “బర్క_లే మాటలకు మోరు మోన పోవద్దు, (పగా 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 60 


ఢంగా పరిశీలించి పరిశోధించండి. చూడడానికి వీలులేని, వినడానికి 
అవకాళంలేని, రుచిచూడడానికి వలనుపడనిదై నా మిరు చూచే 
వాటన్నిటియొక్క- మూలస్రోత మై, నమస్త దృష్టికి కారణమై, నము స్త 
శచ్దానికి మూలమై, నమాస్తరుచులస హేతుభూతమై - ఒకానొక 
వస్తువు, ఒకానొక అనంతశ క్రి అంతర్గతంగా ఉన్నదని మిరు 
(గహీంచగలుగు తారు, 


మీరు (గ్రహించునట్టి, చూచునట్టి, తాకునట్లి, వినునట్లి, (పతి 
పదార్గమందలి సత్య తత్వము - పరబహ్మము - అచే, అది ఉన్నది, 
కానీ అది వర్గనాతీతం = సాంతమునగల అనంతం (ఖండవస్తుజాల 
మందలి అఖండ (బవ్మాము) చూచుటకు వీలులేనిది వినుటకు వలను 
పడనిది - ఆలోచించుటకు అవకాశము లేనిది, కానీ మోరు మూచే 
దంతా దానిదాంరానే, మిరు వినేదంతా దానిమూలంగా నే, మిరు 
ఆఘాణించేదంతా చానివలననే, అది వర్ష నాతీతం అయినా, వర్తింప 
బడే వాటన్ని టియొక్క- మూలాధారం - సారభూతం _ అవే, 


ఉపన్యా సాంతంలో మోకు మో రొక మేలు చేకూర్చుకొన 
వలసినదిగా రాముడు కోరుతున్నాడు, మానవుడా ! సత్యమానవుడ్న వె- 
పురుపో త్తముడవై - ప్రకాశించు! ఈ శరీరాలన్నీ మంచుబిందువులు, 
సత్య మానవుడు, ఈ మంచుబిందువులన్ని టిలో ఏకసూూత మై (పకా 
శిస్తున్న సూర్యకిరణం, ఈ శరీరాలన్నీ పూసలు, ఈ పూసలన్నిటిలో 
ఏశాత్నకంగా వెలుగొందుతున్న దివ్యసూత్ర మే నత్యమానవుడు, 
ఒక్క కణం నీవు నిశ్చలంగా కూర్చోని, నేను విశ్వ మానవుడను; 
చేను అనంతశ క్రి ని; = అని సంభావించు ! ధ్యానం చెయ్యి ! ఈ విశ్వ 
మంతా నీవుగా మూడగలుగుతావు, నేను మానవుడనై నర్వము నె 
యున్నాను, నేను అవ్యక్త మానవుడనై ,వ్య కృమాసవుడ నై,నర్యము నై 
యున్నాను, మీ రంతా ఒక్రకే! మీ రంతా ఒకు! శవదృవ్షిని 
వదలి శివదృష్టి వహించండి ! నామరూపాది వికారాలకు అగీతులు 
కొండి! మీరు నమ స్ప విశ్వంలో ఒక ళాతారు, 


41 సాంతములో అనంతము 


ఇక్కడొక ఉపనివద్దీతముయొక్క. ఛాయాను వాదం వినివీంప 
బనుతుంది, 


“అహ! అదృశ్యంబై న ఆత ను చేను ! 
జగదధిష్థాన భూతంబును చేను! 

అగ్నిలో చేను జ్యలించుచున్నాను ! 
సూర్యచంద (గహతారకలందు 

నే (పకాశింతు వినిరులరీతి ! 
వాయువులందు నే వీయుచునుంటి! 
అలలలో కలసి చే నాడుచునుంటి ! 
ఫురుషడ నేనె! నేనె సీని గూడ ! 

అల యువకుడ నేనె! యువతిని నేనె! 
కన్నులు 'దెరువని పసికందు నేనె! 
కజ్బూతగొనినట్లి శతవృద్దు జన! 

నేనె వట్పదమును ! నేనె వ్యాఘమును ! 
నేనె మత్స్యంబును ! ఎజ్జవి కనుల 
ఆకుపచ్చని పశ్నీగణములు నేనె! 

తృణల తా గుల్మ నృమాదులు నేనె! . 
మెజఫు తీవెలుగల మేఘాలు నేనె! 
అఖలంబు నేనె! ఈ యఖలంబు నేనె! 
బుతువులు, వనధులు, నాలోనె గలవు ! 
జగము నాలో బుట్టి నాలో లయించు ! 


(సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్లు చేసిన ఉపనిషదను వాదము ననుసరించి) 

నీవు అనంతుడవు ! తత్త్వమసి ! అఖండశ క్షి వెన నీవు ఈ 
పోయా దేహాలను సృష్టించుకొన్నావు. ఈ పపంచ మనే అద్దాల 
యింటిని నీవే నృప్టించికొవ్నావు, సీ న్వరూప మైన అనం తాద్వితీయ 
విశమయ పర(బవ్మామును సర్వజగ ద్వ్యాపకుడై న పరమాత్మను 
విన్గరించకు | 


ఓం! bol! ఓం!!! 


కారణశరరముపై అత్మ సూర్యుడు 
( 1800 సం॥ జనవరి 12వ తేదీన, శాన్‌్‌ఫాన్సిస్‌కో _ గో లైన్‌ గేట్‌ హాల్లో 


గం 


ఇచ్చిన ఉపన్యానం ) 
నిత్యనిర్వి కార బహ్మస్వరూపు లై నమహాశయులారా! 


ఈ రాతి (పసంగ విషయం-అనిత్య (పపంచమందలి నిత్యవ స్తు సువు, 
అసలునిషయం చర్చించబో యేముందు, రాము తరచుగా (ప్రశ్నించిన 
దానినిగూర్చి కొలదిమాటలు చెప్పవలసిఉంది. “సీవ్ర కొట్టుకొనే 
గుడ్డలయొక్కట_ రంగుకు ట్ల మేమిటి? బె "ద్దులు పసువుపచ్చనిగుడ్డలు 
కట్టుకోవడ మెందుకు ? “వ చాంతిక సాధుప్రీలుగానీ సన్నా్యాసులుగానీ 
శాషాయవస్తా౦లు (అగ్నివర్ల వస్తా)లు) ధరిసారెందుకు ! 


(పతిమతంలోకూడా మూడుముఖ్య భాగా లుంటాయని మోకు 
తెలుసు, అవి-తా _త్విక్‌ దర్శనము, పురాణము, క ర్చ కాండ, తా కిక 
దర్శనం లేనిమతం నిలువదు, విదాగంసులను విజ్హానులను, విచారపరులను 
సంతృ ప్పిపర చడానికి తా త్రిక దర్శనం (Philosophy) అవసరం, రన 
చీపాసువులకోనరం ఫురాణ (Mythology) మువసరం, సామాన్య 
జనులకొరకు కర్మకాండ (Ritual) అవసరం, 


గుడ్ల లరంగుకూ వేదాంతమతక రృకాండకూ ఒక అంతర్జితే మైన 
సంబంధ మున్నది. వైం_న్తవులు, “శిలువను” దేనికి ధరిస్తారు? “శిలువను 
ధరించడం, చ, _సవక ర్మకాండలో ఒక భాగం. చక్సీలమిద శిలువ 
నెందుకు వ అది కర రా ౧డ, “రోమన్‌ కాథలిక్కు” లకు 
"కావలసినంత కర్మకాండ ఉన్నది. పోట్ట సెంట్ల కు కు అంతకర్మ కాండ 
"లేకపోయినా, వాండ్లకుండే కర్శకాండ వండ కున్నది, కాసోకూసో 
కర్మకాండ వాండ్లకూ తప్ప లేదు. అందుచేత ఈ రంగు వేదాంతమతము 
లోని కర్శకాండకు సంబంధించింది, “క్రాస్‌? (శిలువ) క్రై న్తవుల 
శకెట్లాగో, కాపూయవ,నం, అగ్ని వర్లవన్త్ర 0, వ లూనా 
అట్లాగే, “నిలువియొక్క_ అర్థ మేమిటి? అడి St మర 
ణాన్ని, క్రీ స్తు సుయొక్క. (పేవును, "న్మరింపజే స్త సుంది, క్రీస్తు సు మానవులకొొరకు 


68 కారణశరీరముపై ఆత్మసూర్యుడు 


తన శరీరాన్ని శిలువకర్పించి బలిదానంచే శాడు, అ న్తవులు ధరించే 
“కాసు (శిలువ) యొక్క అర్థమి చే, హిందువును శిలువయొక్క_ 
అర్థాన్ని చెప్పమన్నట్లయి తే, ఇంకొకవిధంగా నిర్వచిస్తాడు.“నీశిలువను 
వ్‌న్రే తీసికొని న న మని డ్ర్‌ స్తు ఉపదేశించిన ట్లాతడు 
నిర్వచిస్తాడు, “నాశిలువను తీసుకో” _ మని క్ర స్తు ఉప చేశించిన 
ట్లాతేడు అరం చెప్పడు, బైబిల్‌లో, [కొ త్తనిబంధనలో, "సెయింటు 
హల్‌గానీ, కస స్తుగానీ, “సీశిలువను తీసుకో _అనా డుగాని,“నాశిలువను 
త్రీసికో” అన లేదు. “ నీనిలువను తీసికో” అన్న మాటకుఅర్థం ఎనీ 
వర్రీ మును బలి చెయ్యి, స్‌ విషయాన కిని హతం చెయ్యి, స అనాత్శదప్టిని 
హనసంచెయ( నీ అహంకృడిని శిలున నెయ్యి _ అని, ఇదే “నీ శిలు 
వను తీసుకో” అనే మాటయొక్క. అసలైన అరం. 'శిలుని _ స్వార్థ 
వాననలను, శారీరక న న్వు _దాహాంకృతిని, నీలువ 
వెయ్యాలి _ అనేభావాన్ని సూచిస్తుంది, శిలువయొక్క. అర్థం, నిలు 
వను ధరించడంలోని అర్ధం ఇచే, మిరు శిలువను ఈ భావంతో స్వీక 
రించనచ్చు. లేదా వేరోక భావంతో వీ సీ స్వీకరించవచ్చు. అది మీయిన్లం 
మోద ఆధారపడియున్నది, కానీ వేదాంతం శిలువను మో ర భావంతో 
స్విక రింపగోరుతుంది, ఈ ఫావంతోశు శ ముకు వసు ంచ్చని గుడ్డలు 
ధరిస్తారు, 


భారత దేశంలో ప పసువుపచ్చవిరంగు మృలిచివ్నాం, మృతక శే 
బరం పసువువన్నెగా ఉంటుంది, పసువువ న్ని గుడ్డలు, ఈ పసుప్రువన్నె 
గుష్భలు ధరించిన మానవుడు తేన శిరీరమును బలీర కర చేశాడని, చేహ 
దృష్టీని పరిత్యెజించాడని, సమస్య న కతీతుడై నాడని సూచి 
సాయి, రోమన్‌ కాధలిక్కుల్లో ఒక ఆచారం ఉన్నది, 'నన్న్యాసిని సవ 
“పేటికలో పండుకో బెట్టి అతిని శిరస్సువద్ద జోబ్‌ (400) నుంచి ఒక 
ఘట్టాన్ని పఠిస్తారు, మరణించిన వాండ్రకోసం చదివే మం|తాలు మొద 
లె నవి చదువుతారు. ఈ కర్శకలాపాలతో, ౩ శవ పేటకయందు శయ 
నించిన మాసవుని తాను మరణించినట్లు సంఫావించేలాగు చేసారు, 
తాను నమన్త్నవిషయ వికారాలకు నమన్న _పాపంచిక కామవానన 
లకు, చచ్చినవానిగా తలచేలాగు చేస్తారు, బౌద్ధులు, పసుపుపచ్చని 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 64 


గుడ్డలు ధరిస్తారు, అవి స్యార్థాశ యాలు (పాపంచిశతృషప్ణలు నశించిన 
వని “సూచిస్తాయి. జీద్తాంతు కాసాయాంబరాలు ధరిస్తారు, కాహాయ 
వర్ల మంచే ఆ అగ్ని వర్ల మన్నమాట, ఈ రంగు ((శ్రీ) స్వామివారు ధరించి 
యున్న వ్ర మునకు గలరంగు, అచ్చం అగ్నీవర్శ ంకాదు, అమెరి 
కాలో లభించే - అగ్నివగ్గానికి దగ్గరైన రంగిచే, భారత చేశంలో 
కాహాయవస్తా?లు, అచ్చం అగ్నివర్ల తో దీపి స్తుంటాయి, భారత 
“జీళశంలో ఎక్క దైనా కూర్చున్న ఒక్ష సన్నా్యాసిని అల్లంతదూరంలో 
చూచినప్పుడు, ఆ ఆ కనబడేది-మనిపో, మంటో, మనం వెంటనే గు రువట్ట 
"లేం ఈ కాపూయవర్లం అగ్ని వర్గానికి (పతీకం. అందు చేత శాపాయ్‌ 
వ స్ర్రధారియెన వాడు, తనశరీరమును దహీంచివేశాడని సూచింప 
బడుతుంది. హిందూ చేశంలో చచ్చినమనిషి.ని పూడ్చరు, దహనం 
వేసారు, అగ్ని వర్ణపు కొపాయవ, న్ర్రమును ధరించడంలో అర్థ మేమి 
టంకే - ఈ వనములు ధరించినమానవుడు తనశరీరమును త్యాగం 
వేశా డని, తన చేవామును నత్యిబలివీళమునకు సప లుకు డని, 
నమన (ప్రాపంచిక వాంఛలు, దర్భపటలను కాబడినవని నమ_స్త (పాపం 
చిక్ర నాళికలు; సమస్త (పాపంచిక తృప్పలు, జ్ఞానాగ్ని జ్యాలల్లో ఆహుతి 
చేయ బడ్డాయి ' | 


(కాస్‌ (శిలువ) వర్షంకూడా ఎరుపే, కీ స్తుర క్షంకూడా ఎరు పే, 
కై/_న్తవులుకూడా ఎరువునే వాంఛి స్తున్నారు. హైందవుల కాహాయ 
వన్శంకూడా ఎరువే ఈ కాహోయవర్శంలో ర_క్రవర్హమూ అగ్ని 
వర్ణ నూ ఉండడంలో - రెండగ్రాలున్న వి, పసుపచ్చని రంగుకూడా 
శారీరకమరణమును, విషయవాసనామరణమును, సూచి స్తుంది, 'కానీ 
హపైందవసన్నా్యాసులు అగ్నివర్ష దీ_ప్ప ప్రములై న శాపాయవస్తాలే ధరి 
సారు, ఇందులో విశేపార్థ మున్నది, అగ్నివగ్గం - ఒక దృష్ట్యా మరణ 
మునూ, వేరొక దృష్ట్యా *జీవమునూ, సూచి స్తుంది. అగ్నిలో జీవం 
ఉన్నది, అగ్నీలో చైతన్య మున్నది. అగ్నిలో నకి ఉన్నది. అగ్నిలో 
క ఉన్నది, అరుణవర్ల రంజిత మైన కాహాయాంబరం నము స్త 
పశువాననలు, సమ నసాారవాంఛలు, నమన హ్ముదవాననలు, 
అగ్నిలో ఆహుతి చేయబడిన వనీ, నాశనముచేయబడిన వని, నూచి- 


65 కారణశరీరముపై ఆత్మనూర్యుడు 


నంది ; వేరొళ-వె ఫు, ఆసానమునందుండి, నవమై తన్యం, నవజా(ల, 
నవక క్రి, నవజీవం ఉదయించిందసి సూచిస్తుంది. కాహాయాంబ 
శానికి | ద్వందార్థ మున్నది. అది అహంకార మరణాన్ని, అర్భేచై తన్య 
మయినవజీవనాన్ని - రెంటినీ సూచిస్తుంది, భయపడబోకండి! భయ 

పడబోకండి ! జలంతో పరిశుది (Baptism of water) చేయడానికి 
బదులు, వేదాంతం ఆగ్ని తో పలీశుద్ది (Baptism of fire) చేస్తుంది, 
వేదాంతం అగ్నివరికద్ధి కరాను, జె లా పరిశుద్ధి కరును, శక్తి 
పరిశుద్ధి కర్మను (పబోధిస్తుంది, ఒహో ! అగ్ని శాల్చీ వేస్తుందని భయ 
పడకండి, “జీవితాన్ని రకీంచుకోదలచిన వాడు, జీవితాన్ని వదలుకో 

వాలే _ అని బైబిలులో ఒక వాక్య ముంది, మాయా జీవితాన్ని 
పరిత్యజించండి. నత్యజీవితం లభిస్తుంది. ఇది సూతం, అయో | 
(పపంచ మానవులు (బతుకుకోనం ఎంత ఆందోళన పడుతున్నారు ! 
తమలెక్సిగ జీవి తాన్ని కారాగృహవాసంగా, మరణావస్థగా, నరకయాత 
నగా గడుఫుతున్నారు, రాముని మన్నించండి, దది సత్యం, సతే్టం, 
(పపంచ మానవులు, దుఃఖహిమవత్పర్వ్యతం కిద బడి నలిగిపోతున్నారు, 
పొరపాటు _ హిమవత్సర్యతం అనకూడదు, హిమవంతం దివ్యశక్తి 
మయ మహాపర్వతం, ఒక మహాదుఃఖపర్వత మందాం. గడియారంలో 
'పెండ్యులం అటూయిటూ వవిధంగా ఉఊగుతుంటుందో, ఆవిధంగా 
మానవులు. నవ్వుకూ వడుఫుకూ మధ్య, ఇతరుల ఆగ హోన్నుగ హాల 
మధ్య, Mr Nc వాతావరణ స్థితిగతులకు చానినలై యుంటారు, 
తమతమ వి([భాంతి భావాలతో తమక తామే తమచుట్టూ కారా 
గృహాన్ని, మారణ కూపాన్ని, "ెనరకగవ్యా రాన్ని సృష్టించు 
కుంటారు, 


ఈ పశు (పకృతినుంచి, అజ్ఞానము నుంచి విముక్తి పొందం 
డని _ వేదాంతము ఉద్భివిస్తున్నది. ఈ శన్హానమాును "దహి చండి, 
ఈ యముదావాంకృతిని దహీంచండి. ఈ నీచసా ర్ధ (పకృతిని దహించండి, 
మిమ్ము ఘోర నరకంలో మ్లోభింప చేస్తున్న 'జేహమో హాన్ని దగ్ధం 
చేయండి. హిందువులు జ్ఞానమును అగ్నితో పోలుసారు, జ్రుశాగ్నిలొ 


(9) 


శ్రీరామతీర్ణ వేదాంత భోమ్యము 88 


సము స్త |పాపంచిక మాలిన్నము దహింపబడుగాక. దివ్యాగ్ని, జ్జాన 
జ్యాల, (పజ్యలించుగాక ! ఇచే కాపయ వర్షనం దేశం 


ఒకరు రాముణ్ణి అడిగారు; “మా దృష్టిని యెందుకు ఆకర్షి నా” 
వని, ““నాగుడ్డలు నీ శేమన్నా హోని చేస్తున్నాయా 1 _ అన్నాడు 
రాముడు, తేన శేమాలేదు, కాని ఇతరులు ఆట్లా అనుకొంటున్నారు; 
అని చెప్పాడతడు, అయిళతే ఇతరుల అజ్ఞానానికి నీవు భా ధ్యుడవు కాదు, 
వీ స్యబుద్దితో, నీ స్వదృష్టితో చూడు, ఈ వసాలలో యేమైనా 
చెడు కనబడి తే చెప్పు. కనబడదా ఇతరుల దృష్టితో సీ శకేంపని? 


మహా సాధుమూ ర్తి, భారతీయ సన్నాసి పుంగవుడు, ఈ 
యాన(త్పపంచంలో ఏకైక మహాస్వామి - సూర్య భగవానుడు ! 
ఉదయ సూర్యుడు! (పతిదినము ఉదయసూర్వ్యుడు వై దాంతిక సన్న్యాసి 
లాగ కాపాయ వర్గ వేషంతో మోకు సాశ్రాత్యరిసాడు, ఈ రాతి 
ఉపన్యాసంలో, అనిత్య శరీ రాలలోని నిత్య త్యానికి ఈ సూర్యుడే 
మోకు ఉదాహరణగా మూాపబడ కాడు. ఈ సూర్యుని, ఈ స్వామిని 
ఈ సాధువును, ఈ కాషాయపర్శ తేజస్విని, - నిత్యమైన, నిర్వికల్ప 
మైన, అఖండ మైన, నరంకాలం నరా నగాలయరందు మారక వెలిగే 
స త్యాత్మ మైన పరమాత్మకు చిహ్నంగా తీసికుందాం 


మానవుఏిలోని అనిత్య శరీరాలకు పోలికగా వుండే చంచల 
మైన అస్థిర మైన వస్తువులను ఓర్కొ-ందాం, మానవునిలో అనిత్య 
పదాస్ధాలున్నవి, నిత్యమైన శాశ్వత మైన పరమాత్శకూడ (ప్రకాశిస్తు 
న్నది, సత్యాత్శ (పరమాతృ) సూర్యునిలాగ వున్నది. అనిత్య పదా 
శ్థాలు మూడు చేహోలుగా వున్నవి, స్థూల, సూత, కారణ శరీరా 
లని వీటిని సంస్కృతంలో చేరొ_(టారు. ఈ సూల సూత కారణ 
శరీరాలు మూడూ అనితాంలు, అస్థిరాలు, ఇవి అత్నకాదు, అనాత, 
ఇవి అనిత్యమైనవి, ఈ అనిత్య రూవాలు సీవ్ర కాదు, నీవు అఖండ 
మీన నిత్యమైన పరమాత్మవు, ఈ విషయం ఇప్పుడు చూపబడుతుంది, 


ఈ మూడు శరీరాలను గురించి నళతాంత్తను గురించి మోకు 
విశదంచేయడానికి ఒక ఉదావారణ వనర దయచేసి మారు 


87 కారణశరీరముపై అత్మనూర్యుడు 


బాగ త్తగా వినాలె ఈ వేళ, తార్కిక జటిల విషయాలు (పనంగింప 
బడవు, ఈ రాతి హోందవులచే నిరూవితమైన మానవుని సహాజ 
రూపాన్ని గురించి, మాకు విశ దీకరింప బడుతుంది. అవకాశమున్న సై తే 
తా _త్విక పేతు పథాలలోకి చొచ్చి సర్వతో ముఖంగా ఇంకొకసారి 
విచారిద్దాం, తర్కాన్ని ఉపయోగించే ముందు అనలు విషయాన్ని 
అర్థం వేసికోవాలె, అందుచేత ఈ రాతి అనలు విషయాన్ని అర్థం 
చేసిపందాం, నత్య[గహణంలో నే, సత్యదర్శనంలో నే, సత్యనిరూపణం 
వుంటుంది, ఒక నై J _న్తవాచార్యుడన్నట్టు, 


“సత్య మత్యంత సౌందర్య సంయుతము ; 


దాని జూచినచాలు (పేమింపగలము, 


si పరమ సౌందగ్య నంభాసురమెనది, అది మీ హృద 
యాఃలలో సు పతిఫీ. తం కావడానికి దాన్ని మీరు సున్పష్టంగా దర్శించ 
డం మాతేమే చేయవలసి వున్నది, సూర్యు డున్నాడని నిరూవీంచ 
డానికి ఇతర సాధనలతో పనిలేదు. సూర్య దర్శనమే సూర్య నిరూ 
పణం, శాంతిలేని వస్తువులను చూడ్డానికి దీపం కావాలెకాన్సి దీపాన్ని 
చూడ్డానికి దీప మక్క-రలేదు, త ర్కాలతో వాదాలతో పనిలేకుండా, 
నత్యం మోముందు పెట్టబడుతుంది, నే, మన మిప్పడొక ఉదావార 
ఇను తీసికుందాం, 


రామునితో హిమాలయ శిఖరాలకు యాతే చెయండి, 
అక్క_డ మనకు మపోద్భుత (పకృతి = వజ పర్వ తాలు, పరిశుద్ద ధవళ 
హిమ శిఖరాలు, ధగధగ మెరసివోతూ భూఫులకు మిరిమిట్లు గొలు 
ఫుతూ శివమయంగా కనపడే పరంతాగాల మహాసాగరం - కనపడు 
తుంది. అక్కడ వ్యవసాయం లేదు. జంతు జీవనం లేదు, మనుష్యుల 
పొలకువే లేదు, కాని అక్కడ ఆ పర్వతా[గాలపై న - ఒక చైతన్య 
మూలమును, ఒక మహాద్యుత అరుణ "తేజమును సూర బింబాన్ని 
చూడగలము, ఓహో! ఎంత్‌ మనోపవార దృశ్యం ! ఒకొ్మొ_క్క_సారి 
మేఘ మాలికల్లోనుంచి జా సూర్య తేజము భూమిమీద పడి, 
మస్త (పకృతిని అగ్నివర్లదీ స్తం చేస్తుంది, సమ_న్త పృధ్విని కాషాయ 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 68 
f 


వర్షంతో కప్పి వేస్తుంది. (ప్రకృతిని ఒళ మహాసాధువుగా, భారతీయ 
సన్న్యాసిగా, మార్చి వేస్తుందే, కాసేపటికి సమస్త (ప్రకృతి బంగారు 
పూతతో వెలిగిపోతుంది, కానీ ఆ మహో (కృతిలో కనపడేది ఒక్క డే! 
ఒక్క_డే!! అ సూర్య భగవానుడే! 


హీందూ స్థానములోని మహానదులన్నీ, ఈ పర్వత శ్నంగాల 
పై ననే పుట్టినవి. ారత'చేశములోని గొప్పగొప్ప నదులన్నీ ఈ పర్వతే 
శీఖరాలపై పె చే పుట్టి (కిందికి ప్రవహిస్తున్నాయి. నదియొక్క._ కారణ 
శరీరం ఈ స పర్వతా(గాలలో నే ఉన్నది, ఇంక్‌ రామునితో కలిసి నదీ 
జీవనములోని ద్యితీయావస్థను దర్శించడానికి [క్రిందికి పయనించండి 


ఇక్క_డ మనము మఠొక (పకృతిదృశ్యంలోకి వచ్చాము, అయితే 
చున మింకా పర్శతాలలో నే ఉన్నాం, కానీ మంచుకప్పిన కొండ శిఖ 
రాలు కావఏవి, ఇవీ హిమళిఖరాలకు దిగువ భాగాలు, ఇక్కడ 
మైళ్లపమెళ్లు యెక్కడబట్టినా, అతి మనోవారములైన గులాబీల 
పొద లే, తీయని రోజూపూల సువాననలు విజృంభించి గాలిలో నృత్విం 
చే స్తున్నాయి, నిరంతరం కృష్ణ పక్షులు, రకరకాల వనవిహంగాలు, 
గానం చేస్తుంటాయి, రమ్యరమ్యములై న మహోన్నత వృతపం కుల 
మధ్య, ఈ పరంతాలగుండా వంకరటింకరగా ఒయ్యారంగా నృత్యం 
చేస్తూ (పవహీంచే గంగానదిని మనం చూస్తాం, ఆహా! అంద మెన 
సలయేవ్భా, మనోవార నదీనదాలు, మన కడ కనివీస్తాయి, ఒడ్డుల 
మోది చెట్లనీడలు నదీగ ర్భాలలో పడి, ఎంత మనోహరంగా వుంటవి! 
ఈ కొండచాగులు, యీ సెలయెళ్ళూ, ఎంతో ఒయ్యారంగా 
పాము ల్లాగ మెలికలు తిరుగుతూ నిరంతరం మధుర గానంచేస్తూ 
(పవహీ స్తుంటాయి, 


ఇబేమిటి ? ఇది నదియొక్క_ ద్వితీయావస్ట, నది యిక్కడ 

నూక, శరీ రావస్థలో వున్నది, అంక నదియొక్క_. యీ రూపం, నది 
ర్జు 

యొక్క- సూత్ష్మశరీరం అన్నమాట, ఈ సూక్ష్మళరీరం, నదియొక్క_ 

శారణశరీరంలోనుంచి జనించింది. సూర్యుడు నదియొక్క. కారణ 

శరీరంమిోద (హిమశృంగాలమిద) (పకాళిస్తున్న సంగతి మోకు 


09 కారణశరీరముపె ఆత్మనూర్యుడు 


“తెలుసు, సూర్యునియొక్క_ వేడి (తేజస్సు) నదియొక్క కారణ శరీరం 
మాద పడడంచేత, నది సూక్షు శరీరం క ఇదే సూత్ష్మ 
శరీరం, ఈ సూవ్ష్మ సరీరం అతి చంచల మైనది, ఈ సూక్ష్ముశరీర నదీ, 
కిందికీ సై క్రి గంతులు వేస్తూ గా, తుళ్ళింతలు గొడుతూ అటూ యిటూ 
ఊగినలాడుతూ, అతి చాంచల్య గమనంతో వచ్చివచ్చి ఒక సరస్సులో 
(శాంతిస్టితిలో)  కలుస్తున్నది, ఈ నదియొక్క_ ద్వతీయావస్థ అతి 
చంచల మెనది, తరళి మైనది, 


మరికొంత [కిందికి దిగి మైదానాలలో వద్దాం, మైదానాలలో 
మన కనేక రకాల దృశ్యాలు "కనపడుతున్న వి, 'హీమళ్ళంగాలపై పెన 
కారణ శరీ రావస్థలోనున్న ఆ న బే._వర్వత మధ్య భాగాలలోకి వచ్చే 
సరికి సూక్ష్మ శరీ రావస్థలో అతి మసోహర ie ధరించిన 
ఆ న దే_ మైదానాల మదికి వచ్చేసరికి బుర దనీశ్లి తో (పవహిస్తున్నది, 
'ఆ నచే_ఆ అ గంగే. మెదానాలలో మహో (పవాహంగా మారింది, పెద్ద 
మార్పు చెందింది, “నూతన వేషం వేసింది, వినూత్న రూపం ధరించింది, 
ఇప్పుడు దీనికి ఆ మొట్ట మొదటిఘనీభవస్థితులు లేవు, ఆరెండవ అతి 
ong 3 సితి లేదు. అనై ర ల్యము లేదు, ఇట నీటిలోని నచ త్ర 
మారింది, సీల్‌ మురినై 'రెంగుకూడ మారింది. నీరు అన్వచ్చ మెంది, 
1పవావావేగం కూడత్టంది.[పవాహ వేగం తగ్గడ మేకాకుండా, యిప్పుడు 
ఇతోధికజనోపయోగకరంగాకూడా మారింది, ఇప్పుడ మహోనదిపె న, 
నౌకాయనం సాగిపోతున్నది, జనులు, స్నానపానాదులు చే స్తున్నారు, 
కాలువలు (తీవ్వబడి, న్యవసాయాదిక్‌ త్యములుకూడా జరిగిపోతున్న వి, 


నదియొక్క_ యీమూడవస్థితి స్థూలశరీరావస్థ, అయితే, నది 
యుక్క_ మూలవై తన్య మేది ? కదయ, మూలశే క్రి యేది? నది 
యుక్క మూలనై తన్యం-మూలక _కి = ఆ సూక్యభగ వానుడు, ఆ 
మహాశేజోమూ ర్తి, ఇప్పు డీ ఉదాహరణాన్ని మానవునికి వోల్చి 
చూద్దాం, 

మూడుశరీరాలెక్కడ వున్నవి? వాటిలో పరన్బ్సర మున్న 
సంబంధమేమిటి? ఈ శరీరాలకూ, మీ సత్యాత్మమైన పరమాత్శకూ, 
వున్న సంబంధ మేమిటి 1 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 70 


నీ గాఢనిచఛావనలో - నీకు వేరొక శుమో తెలియని (ప్రపంచపు 
థి 
పొలకువకూడా కనపడసి, తల్తీతండ్రీ ఇల్లూ పిల్లా మొదలై నవేమిా 
కనపడని ఆ అవ్య కృమైన శేవలం అజ్ఞానమయమైన వ్యవస్థారహిత మైన 
ఒశకానొకమృత్యుస్థికితో ఒకానొళళూన్యస్థితితో కూడిన సీ గాఢనిదా 
వస్థలో - నిజానికి నీవు ఏమైయున్నావు? 


వేదాంతమిట్లు నిర్వచి స్తున్నది సామాన్యంగా మాలో 
యెవరూ యెప్పుడూ సమోశక్షంచని గాఢని(చావసలో, మనం కారణ 
శరీరాన్ని కలిగివంటాం. ఈసితిలో మానవునిశరీరేం, న త్యాత్మ క్రింద = 
అనగా మానవుని ఆత్మకింద-అణిగి పడివుంటుంది. హీమకశ్ళంగాలపై న 
(పకాశించే సూర్యునివలె, ఆ స్థితిలో, స'త్యాత వుంటుంది, అప్పుడు 
(పాథమికనదీజీవనంతో మానవునిజీవితం పోలివుంటుంది, 


నూరు కొడుజా(గ త్తగా యీవిషయాలు వినాలె, ఇళ్ళడ ఒక 
అతి సూశ్ష్మవిషయం చెప్పబడబోతున్నది. |క్రిందటిరోజు యీ 
విషయం చెప్పబడింది, కానీ అవనరానుసారం తిరిగి యోవిషయం 
చెప్పబడుతున్నది, 


గాఢని(దావస్థలో, యీపపంచం, మనకు కనపడదు, అప్పుడు. 
స్వప్న (పపంచంకూడా కనపడదు, మెలకువవచ్చిన తర్వాత 
మి మంటారు ? ఆ గాఢ నిద్రావస్థలో, శూన్యం, థూన్యం; వీమిా 
"లేదంటారు, వేదాంతం చెబుతున్నది - నిజమే; గాఢ నిచావస్థలో 
వమ వుండదు, “హె7ల్‌” నిరూపించిన రీతిగా (హిందువులు, జర్మన్‌ 
శా తికుడై న “స ల్‌ ”కు పూర్వమే యీ “యేమి లేకపోవడం,” 
“ఏదో ఒకటి వుండడ మేనని నిరూపించారు.) ఈ వమా లేకపోవడం 
కూడా, కారణ శరీరమై యున్నది, జాగ్రత్‌ స్థితికి నచ్చిన తర్వాత 
చేనిని నీవు “వమిో లేదు; శూన్యము,” అని" వర్షిస్తున్నావో = అబే 
కారణ శరీరం, అజే నా జీవితంలోని హీమ శిఖరసితి, “ళూన్యంలో 
నుంచి జగత్తు సృష్టించబడింది” అని బైబిలు చెప్పినట్టుగా హిందువులు 
కూడా కారణ _ శరీరంలోనుంచి - జా్యగత్‌ స్థితికి వచ్చిన తర్వాత: 
“శూన్యము” అని నీవు వర్శించేదానిలోనుంచి - ఈ నమస్త (ప్రపంచం. 


71 కారిజణశరీరముపై అత్మ నూర్యుడు 


ఉదయిస్తున్న దని సిరూవించారు, ఇక్కడ తా _త్వీకులు ముందుకు 
చచ్చి, ఏమీలేని దానిలోనుంచి ఒక "బెప్పుడూ రాదు- అని అన 
వచ్చు. వేదాంతం, దానికి జవాబు యీరకంగా చెబుతున్నది, మేను 
శూన్య మని చెప్పేది, నిడానికి శూన్యం కాదు. మిరు జాగల్‌ స్థితి 
లోనికి వచ్చిన గెర్వాత దానిని శూన్యం అని మిరు చేర్కొంపీ 
న్నారు మాతమే _ ఒక మాటను నునం అనేక రకాలుగా వ్యాఖ్యా 
నించవచ్చు నన్న విషయం మాప తెలుసు, కొని నిజానికి ఈ 
సుమ క్రీ శూన్యం కాదు, ఇది కారణ సరీర మై యున్నది - ఈ స్ధితి, 
ఆ శిఖరాల మోది మంచుగడ్డల మాదిరి ఫున్నది, నక్కే మో రిష్పుకు 
చూన్నమని వర్షించే గాఢ నిదావస్థలోనుంచి (సుషు ౩ _ప్యవస్థలోనుంచి) 
ఒకటి సృష్టించబదుతున్న దనిన్నీ, ఆ శూన్యంగా కనపడే టే కారణ 
శరీర మనిన్నీ, తెలిసికున్నారు, అయితే లోపల (పకాశిస్తున్న 
గుర్తి ౦చండి ! లోపలగల పర బహ్నాను గురి చండి! ఈ కారణ శ 
మనే హిమ శిఖరాలనుంచి యీ సమన స్త జగత్తును సృష్టిస్తున్న 
మాలోని పరమాత్సను చెలుసుకోండి! ఆ సూర్య భగవానుని _ ఆ 
ఆత జ్యోతిని = = పరబహ్మాను - సందర్శించండి : | ఈ అత్త సూర్యని 
చూర్చి మిరు విశ దీఠరింప కోరవచ్చు, సావధానుశా వినండి ! 


నీవు నిదలేచిన తర్వాత ఈ రకంగా చెబుతాను : “నేను 
శాంతిగా నిద పోయాను. ఒక్క కలకూడా నేను కనలేదు! ఈ 
మాటలు ఒక కాగితము మిద (వాయి, అప్పుడు వేదాంత మో 
రకంగా (వత్యు త్త త్రర మిస్తుంది : ఈ మాటలు, '“అర్ధర్యాతి నమయమున 
ఫలానా ఫలానా చోట, ఒక్క మనిషీ పొలకువకూడా లేదు” _ అని 
చెప్పినమనివి మాటలవ లె ఉన్నవి, అతసి వాష్ఞ్యాలమును విచారిస్తున్న 
న్యాయాధి కారి, ఆ వాజ్ఞ్యూలమును కాగితముమోాద (వాయమన్నాడు, 
ఆత డ్రై (వాకాడు, ఈ వాజ్ఞూలము నిజమేనా? అని న్యాయాధి 
శారి అడిగాడు, ఆ మనివీ. నిజమే నన్నాడు, “ఈ లు నేనా! 
వీనికి నీవు సాఖీ, వేనా ఇ అని న్యాయాధికారి అడిగాడు, “అవునండి ! 
నీనే కళ్ళారా చూచాను” అని అతడన్నాడు, “అయితే మంచిది, 
సీవు సాఖీ వై నైతే, యెవరు లేరని చెప్పే నీ వాలను నిజమై 


కాం వేదాంత భాష్యము 72 


నకల కనీనము నీ వొక్క_డనవై నా అక్క_డ వున్నావు కదా! నీ వొక్క. 
డవైనా ఆ స్థలంలో వుండి వున్న క్రైతే. యీ నీ వాదము, నిజానికి. 
సత్యం కాదు, ఎండుకంకై, నీవు ఒక మనివి.వే కదా, ఇక అక్కడ ఒక్క 
మనివన్నా వున్నళ్లు కదా. ఎవరూ అక్కడ లేరని చెప్పే యీ 
వాదం తప్పు, ఇది న్వవచన వ్యాఘాతం, ఆ స్థలంలో నీవై నా వున్నావు. 
కనుక, యెవరూ లేరనే వాదం తప్పు” _ అని న్యాయాధికారి నిర్వ 
చింవాడు, 


అబే (పకారం, నీవు మేల్కొన్న తర్వాత, “ఏమండీ! ఈ వేళ. 
చను హాయిగా నిదపోయాను, బలేహాయిగా నిద్రపట్టింది, ర్‌ లన్న మాట. 
కన లేదు, ఆ గాఢనిదలో అంతా శూన్యం” అంటావు, నే నంటాను._. 
“కానీ నీ వున్నావు, నీవే గనుక నిద్రపోయినక్లైలే, నీ న త్యాత్మ_నీ, 
సిజడాత ఇ-సత్యసూర్వుడు -సత్యభ గవానుడు __ నిద్రపోయి వున్న శై కే, 
ఆ శూన్య స్థితికి సావ్సీ యెవరు? ఆగాఢన్నిచా తమస్సుకు సాథ్నీ 
యెవరు ? ఆ నిదా శాంతికి, ఆ స్మిదాహాన్యస్థితికి నీవు సాఫీ, వై నను తే 
సీ వక్క_డ వున్న శ్లుకదా, నీ గాఢన్నిదావస్టలో, కనీనము, చెండు వస్తువు 
లైనా వున్నవని “నేదాంతము చెబుతున్నది, ఒకటి.ళిఖరాలప్రై ని. 
మంచుగడ్డన లెవున్న ర కారణశరీంము. ెండవది_ఆ సాఖ్నే 
తేజము...అ గ ఆ ఆత్నజ కోతి_ఆ భగవంతుడు, ఆ పరమా తే 
సర్వసావీయై ఆ సుషు న యంయ డా ఆ అవ్యక్త కస స వుల 
కూడా |పకౌశి స్తున్నాడు.. శాశ్వతమైన నిత్యమైన సూర్యబింపీం... 
సత్వ్యాత ఆ గాఢ ని దావస్థలోసి యూన స్ధితి, చంచలమెన అనిత్య మైన 
తరళ మైన కారణశరీరమైయున్నది, ఈ కారణశరీ రాన్ని _అనిత్యము, 
తరళమూ, చంచలమూ, అనడం దేనికి? చేనికంకే, స్వాన్నీ క (పపంచం 
లోకి నీవు వచ్చినప్పుడు స్వప్నావస్థలో నీవు పడినప్పుడు, ఆ శూన్యత 
పోతున్నది. ఆ గూన్యత యీ స్థితిలో లేదు, సుషు ప్కిలోని ఆ అవ్య కృ అ 
ఆ శూన్య 'తే-నీ సత్యాత్శ అయినను శే అది అలాో మా5పండా 
స్వప్నలో శకానికి సీవుదిగినపుడు యీ చంచల లే-ఈ మాచ్పే యీ కారణ 
శరీరం నీ స్వప్నరూపం కాదని, సత్యం కాదని, చెబుతున్న ది, కారణ. 
శరీరం సత్యమైనదికాదు: ఈ దృశ్య (ప్రపంచం ఆ ళూన్యస్థితిలోనుంచి 


78 కారణశరీరము పై అత్మనూర్యుడు 


యెట్లు వస్తుందని మరు ఆశ్చర్యపడుతున్నారు, కాని యిది నిజం, 
యూరపు అమెరికాలలో మిరు విషయాలను తల్లకిందులు చేసి 
చూస్తుంటారు, రాముని మాటలు నమ్మండి, (పతివ్య క్రి తేప్పక గుర్తించ 
వలసిన సత్నమిది, సర విశ్వ ప. లల యెప్పుడో 
ఒకప్పుడు రన గరిమ, 


విషయాలను తలకిందులుగా చూడడం ఇచ్చటి (పజల 
కీలవాటు, అనహజంగా నదులను [కిందినుంచి కొండమోాదికి పారించా 
లనుకుంటారు. అందుచేత నే మో గాఢసుము పస మ్‌ స్వప్న 
(పపంచానుభవం వస్తున్న దన్న రాముని గదాం కాస మారు ఆశ్చర్య 
పడుతున్నారు కాని పరీకీంచండి, ఇది (పకృతి విధానం కాదా?! ఈ 
మా భూమి యెక్క_ డనుంచి వచ్చింది? ఈ మో భూమి ఒకప్పుడు అవ్య 
_క్షస్థిగిలోవున్న ది, ఒకప్పు డీ నమ స్మబహ్మాండం ఆశకారరహీత మి మో 
గాఢని్రావస్థకు పోలికగా వున్నది. ఒకప్పు డ్మీపపంచం అవ్య క్రావ స్థలో, 
ళూన్యావస్థలోవుండి వున్నది, ఆ అవ్య కసి కసివిలోనుం చే (కమ, కమంగా 
మా పృక్షరాజ్యం, జంతురాజ్యం, మాసీవలోకం నముద్భూత మెంది, 
సమ _స్తఎికృతిలో మా శేమిచూ స్తున్నారో, ha మాది 
నిజంగా “నబడుకుందో! త త్వ జిజ్ఞాసాత్మక దృష్టితో కూడా అది నిజమె 
వున్న దని వేదాంతం నిర్వచి స్తున్నది. ఈ నమ_స్త పపంచం శూన్యంలో 
నుంచి పుట్టిన మాదిరిగా మిాస్యష్న వం వూట ఆసుషు ఖ్‌. 
లోనుంచి, ఆ స కావల స ఆ భూన్యస్థికిలోనుంచి, ఫుట్టినవి, 
సీ she ఆ శూన్యంలోనుంచే పుట్టినవి ప్‌, దీనిని (పతి 

నవజీవితలో మనం చూడవచ్చు, శిశువు యిట్టి 'భూన్యస్టితినిబోలిన 
mente కనుక )మంగా పరిణతిపొంది వ్యక్రస్థి కసిలీలోకి వస్తు 
న్నాడు, ఒక దశలోనుంచి ఒకదశలోకి అతడు అధిగమ్‌ స్తున్నాడు, 
దశలన్నిటికి పరస్పరనంబంధ మున్నది. 


నమ _స్తజగ దంతర్లత మైవున్నధర్మ మే సామాన్యమానవజీవితంలో 
కూడా కనబడుతుంది, సుము _ప్ప్యవస్థలోనుంచి స్ట వ స్తున్నది, 
స్వప్నావిస్థకు అభారము జ్యాగదవస్థ అనే విషయాన్ని వి విఫులీశరింప 
మారు కోరుతున్నారు. వేదాంతము, విషయలనువాటి నత్యురూపంలో 
(10) 


శ్రీరామ తీర్థ వేదాంత భాష్యము 74 


భూపీంచి, నమ స్తవరోపీయత _త్వవేల్త తలందరు, మూ హెల్‌, కాంట్‌ 
మహాశయులందరు, ఈ స్యప్నానుభూత విషయాలను (స్యవ్న (ప్రపం 
చాన్ని) నమ్మ్యగంగా విశదీకరించ లేకపోయినా రన్నవివయాన్ని మికు 
చూపించి మిమ్ము ఆశ్చర్యచకితుల్ని జేస్తుంది, ఈ విషయం వివరించ 
టానికి ఈ ర్మాతికాలం చాలదు. ఇంకొక సారి ఉపన్యాసరూపంగానో 
(గంథరూపంగానో మికు విశ దీకరింపబడుతుంది, 


మన మిప్పుడు స్యష్నా వస్థలోనికి వద్దాం, హీ మనిఖ రాలమోాది 
నుంచి మధ్యగల పరతి భాగాలలోకి వచ్చినప్పుడు, మనం న్వప్న 
(పపంచంలోకి వసాం, ఇక్కడ నూయ్మశరీరం, స్వాక్ని కాత్శ, ఒక్ర 
విచితలోకంలో “కవితా రాజ్యర్యశ వున్నట్లు తనను కనుగొంటుంది, 
మి స్వాన్నీ కాత్మ యిప్పు డొక పథ్నీ అవుతుంది. కాసేపటిలో రాజౌ 
తుంది, వెంటనే ఒకభిముకు డవుతుంది, ఇప్పు డది హిమాలయాలలో 
దారితప్పిన బాటసారిగా, ఉ త్తరతణంలో లండనువాసిగా మారు 
తుంది, ఈ నిమిషంలో ఈ పట్టణంలో, మరొకనిమిషంలో మరొక 
పట్టణంలో వుంటుంది. ఎంత చంచలం! పర్వతే మధ్యాలలోని (పవాపహోాల 
మాదిరి చంచలంగా తరళంగా రకర కాలదారులు తొక్కుతూ మో 
స్వాన్నీ కాత వుంటుంది, న్యవ్వా నంలో నీ వెంతో తరళంగా 
వుంటావు, కొండవాగులమాదిరి నీవు "నీ వగ మనంతో తీన వేగ ంతో 
క్రీడామయంగా వుంటావు, నీ వప్పుడు ఊహాలోకంలో విహారి స్తుంటావు, 
అందులో చచ్చినవాడు (బతుకు తౌడు, ఒకప్పుడు (బతికియున్న వాండ్లు 
మృతులుగా కనబడతారు, విచిత్ర పపంచం! కవితా ప్రపంచం! ఈస్థితి, 
కొండలమిోద విచితక వితాలోక ౦లో (పవహించే సూక్ష్మ శరీరావస్థ 
లోని నదిలాగా లేదా? ఆనది, కొండలమధ్య భాగాలలోనుంచి మై మెదా 
నాలలోకీ దిగినట్లు, సషప్నానుభవానంతేరం నీవు జాగ్రత్‌ స్థితిలోనిక 
వస్తావు. మెదానాలలోకి దిగిన నది స్థూలశరీ రాన్ని ధరించినట్లు, 
జా గదవస్లలో నీవు స్థూలశరీ రాన్ని సృష్టిం చుకుంటున్నా వు, సుషు ప్త్యవస్థ 
లోని శరీరం, కారణళరీర మని పిలువ బడుతున్నది, నొగపీ ప్ని కశెరీరం 
సూత్ష్యశరీర మని పిలువబడుతున్నది. జ్యాగ దవస్థలోనిశ రీరం, స్టూలశరీర 
మని వీిలవబడుతున్నది, పర్వతాలనుంచినదులు [క్రిందికి (ప్రవహించి 


75 కారిణశరీరముపె అత్మ నూర్యుడు 


మైదానాలలో (ప వేశించినప్పుడు వాటిసూకు శరీరం అలాగే వుంటుంది, 
'కొని అది ఎజ్జనిబుర ద వేషం ధరి స్తుంది, ఇది కొండలమిోదినుంచి వచ్చిన 
నీచే అని మోకు తెలుసు, ఆ కొండలమోది పరిశుభమయిన స్వచ్చ 
జలమే యీమైదానంలోని బురదలో దాగియున్నది. అంకే పరత 
మధ్య భాగాలలో వున్న ప్పుడున్న నదియొక్క_ సూత్ష్మశరీరం మార లేదు, 
కొత్తవేవం వేసికున్నదిమాత మే. ఇట్లు నదియొక్క సూశ్త్ముశరీరం 
మైదానాలలోకి దిగి బురద అనే కొ _త్తవేవము వేసికున్నప్పుడు, 
మనము, నది స్థూలశరీ రావ స్థలోవున్న దని చెబుతాము, కారణశరీరం 
లోనుంచి నూక్ష్మశరీరం వరపు. నది ఆ విధంగాళేదు, కారణ 
శరీరం కరిగి సూత శరీరాన్ని సృష్టిస్తున్నది, ఇప్పుడు జాగదవస్థలో, 
సూక్ష్రశరీరం విలీనంగా వడంగాని, మారడంగాని లేదు, క్రొత్త తీమం 
వేసి సికుంటున్న డిమాత మే, నిజానికి యిచే జరుగుతున్న విషయం, 


జాగదవస్థలో, సూత్ష శరీరం అంశే న్వప్నావస్థలో పనిచేసే 
మనస్సు (బుద్ధి) - అదృశ్యం కావడం లేదు, అది లి చేవున్నడి. కాసి 
యిోాభోొతిక ఘేటాంశము లన్నీ యీ భౌతికమైన శిరస్సు మొదలై నవన్నీ 
నూత నవస్తాలలాగ తాల్పబడ.తున్న వి, మారు న్మిదావస్థలో (ప వే 
నించేటప్పుకు, యీ భాతిక మైన స్థూల దేహం, వంశెకు తీీలించబడిన 
వ,న్మ్శ,౦మాదిరి తొండ తుల. దానినుంచి సూక్ష్మ చేహం విడ 
దీ.మబడులుంది, 


రాతి పరుండబోయీముందు జనులు, సం! విడిచిన 
మాదిరి మోరు స్థూలశిరీ రాన్ని వదలుతారు. స్యప్నావస్థలో మీ 
సూత్మశరీరంమ్మాతి మే పనిచే స్తుంది, అయితే సూత సేరీరమంశేు 
వమిటి? అదికూజా పదార భాగమే (భౌతిక మైన టే నని బూపబడు 
తుంది, సూవన్లూ' సిరీ స్థూలానకి స్లూలాః కీ సూత్యూనికి వ్రున్న సంబంధం 
తెలుపబడులుంది, నీతాకాలంలో (కీతాశాలం రాతిని బోలివ్రంటుంది) 
నదులు నహజంగా స్థూలశ రీ రాన్ని వదలి సూత్షశరీ రాన్ని మాత మే 
కనిగివు- టాయి, అంశ శీతాకాలంలో నదులు రూపపరిమాణాన్ని 
లేగించుకుంటున్న వి, బురిదను, ఒండును, ఎజ్జటిమురికిరంగును పదలు 
తున్న వి, అవి ని దావస్థలోకిపోయినట్లు మనకు కనపడతాయి, 


శ్రీరామతీర్హ వేదాంత భాష్యము 76 


వరకంగా నదులు తమస్థూలశరీ రాన్ని వదలి, సూకుశ రీరంతో 
వుంటున్న వో, అచేరకంగా ప్రతి రాలి) మీరు నిదలో |పవేశించినపుడు 
(శీతాకాలంలో) మ్‌గు సూలశరీరాన్ని వదలి సూత్మశరీరంతో 
మాతమే వుండడం జరుగుతున్న ్న ది, 


కానీ కారణకరీరం పె (ప్రశాశిస్తున్న సూర్యుడే నదియొక్క_ 
నూక శరీరంపై నకూడ ఒకే రీతి (పకాశిస్తున్నాడు, ఆ సూర్యుడే 
నదిరమక్క_స్థూలశరీరంమిదకూడ ఒశేరీతి ప్రకాశిస్తున్నాడు, 


సుషు లా (పకాళించే ఆ సల? నీ స వసలోను 
నీ జాగ దవస్థలోను ఏక రీతిగా (పకాశీ మ్‌ దె అనగా ఫౌరణశరీరంపై , 
సూత్ష్మశరీరంపై , స్ఫ్థూలశ రీరంపై ,  ఒేేసత్యాత్స యేకరీతిగా పకా 
వి స్తున్నది, అము తేడా యెక్కడ ఉన్నది! "లేడా సూర్య ౩ పతి 
బీంబంలో మాత వున్నది, నడియొక్క కారణశ రీర మన మంచు శిఖ 
రాలమోద సూర్యుడు (పకాళి స్తున్నప్పుడు సూర్య ప్రతిబింబ మక్కడ 
కనపడడం లేదు, మంచుశిఖరాలపై సూర్య(ప భావం పడుతున్నది, కాం 
వానిలో సూర్య(పతిబింబం కనపడడం లేదు, కాని నదియొక్క_ సూత 
శరీరం న. సూర (పకాళీ స్తున్న ప్పుడు అందు సూర్యుడు (పతి 
ఫలి స్తున్నాడు, 


సూర్యుడు నదియొక్క_ సూత్షశరీరంపై న పకాళి స్తున్న ప్పుడు, 
అందు సూర్య ప్రతిబింబం కనబడుతున్నది. నదియొక్క_ కారణశరీర మైన 
హిమశిఖ రాలపై సూర్య ప్రతిబింబం కనపడడంలేదు, కానీ నదియొక్కా 
సూత్నుశరీర మైనపర్వతపవాహాలలో సూర్య(పకిబింబం క్‌నబడు 
తున్నది, ఈ (పతిబింబం నిజానికి నీలోని మూ 
యున్నది, సీ సుషు సల్‌ ఆ పరమాత్సయే (పకాశి స బృున్నాడు, 
అ పర([బవా యే నీ శారణశరీరము-పె (పకాళిస స్తున్నాడు, అయితే 
పరీకీంచండి. సుష సలా అహంకృతి కనపడడం లేదు, “చేను నిద 
పోతున్నాను. నేను పెరుగుతున్నాను, నేను ఆహారాన్ని జీర్లించు 
కొంటున్నాను, నేను అదిచే స్తున్నాను, ఇది చేస్తున్నాను” _ అనే 
భావం సీకులేదు, అంశే అప్పుడు అహంళృతి లేదు, సత్యాత్శ ఒక్కటి 


77 కారణశరీరముపై అత్మసూర్యుడు 


మాతమే వున్నది, అక్కడ అహంక్ళతి లేదు, (పజల చేత రగా 
నెంచబడుతున్న మిధ్యాహంకృతి అప్పుడుండదు. స్వప్నావస్థలో 
అవాంకృతి గోచరి స్తుంది, నతన నదియొక్క ద్వల్రీవొవరనలె _ జ 
నదియొక్క_ సూక్మశరీరంవలే. ఉన్నది, అహంకృతి స్వహ్న వస్థలో చే కాశ 
చం లాగా దోోతక మవుతున్నది. జ్యాగత్‌ స్థితి, మై మెదాసనాల 
లోని జడ! సితివ త, వ్‌ ల రల వున్నది. సూర్యుడు, 
సర్వదా, చ్‌ ప్యమౌానంగా (పకాళిస్తున్నాడు, హీమశిఖరాలమోద 
(పకాళిస్తున్నాడు, పర్య తాలమధ్య (పవాహంపై "దేదీప్య మానంగా 
(పకాశించడ మేకాక (పవాహమందు (పతిఫలించడంకూడా జరుగు 
తున్నది. మైదానాలలోని పంటల పవాహం౦ంమిదకూడా సూర్యుడు 
జేదీప్యమానంగా (పకాశించడ మేకాక |పడిఫలించడంకూడా జరుగు 
తున్నది, అేసకారం నజా గదవసలొ ఆత సూర్యుని (పతిబింబం 
కూడా కనబడుతుంది, నేను ఇది చే స్తున్నాను, అదిచే స్తున్నాను అనే 
ఈ అహంకృ్ళలిఅం తా జ్యాగత్‌ స్థితిలోకూడా కనపడుతుంది, అయితే 
స్వప్నావస్థలోని అవాంకృతికీ, “జ్యాగదవస్థలోని అహంకృతికీ "లేడా 
వున్నది, సత్యాత్శ యొక్క. - లేక _ నాల యొక్క - (పతిపింబ 
మైన అవాంకృతి, నవ్వా వల చంచలమై, అత్‌ తరళ మై, అస్థిర మై 
కనపడుతున్నది -ఈ స్వాప్నిక అవాంకృతి, పర్వత మధ్య వా 
హోలలో పడ డ్డ సూర్య (పతిబింబంలాగా చంచల మైంది. జ్మాగదవ వస్థలోని 
అహంకృతి “సమతల (పచేశాలలో నెమ్మదిగా. (పవహీంచే హో 
నదుల్లో షడ్‌ సూర్య (పతిబింబంలాగా సుస్పప్ట మెంది, సుస్థిర మైంది, 


ఇంకా చెప్పవలసిన విషయం కొంత వున్నది. సూత శరీరము 
యొక్క పఠిణామద శే ల శరీర మని చెప్పడానికి పమాణ మేమిటని 
(పజ లడుగవచ్చు. స్వవ్నో విస్త మయొక్క_ పరిణామమే జ్యాగదవస్థ అవి 
చెప్పాటానికి సీ శ్చ అధికార మున్న దని జను లడుగ వచ్చు, గమ 
నించండి, జాగ దవస్థ వయే పసల నమ్మేళనం ! మో జ్యాగద 
వస్తానుభవము చేశకాల నిమితాల మాద ఆధాంపడి వున్నది, కాలము 
చేశేము, నిమిత్త తము ఈ మూడింటి సమేేళనము వేని sae 
చేనినై నా యీ ఇ ప్రపంచంలో మిరు భావించగలరా? లేరు, శేరు, 


శ్రీ రామతిర్హ వేదాంత భాష్యము 78 


చేశ కాల నిమితాలతో సంబంధము లేని వస్తువు లేదు, ఇవి లేకుండా 
చేన్ని గురించిమైనా తెలిసికోవడం అసాధ్యం, చేశ కాల నిమితాలతో 
యీ మొ (పపంచం అల్ల ) బడివున్న ది, పరీ ౦చి మాడండి, అవి మొ 
We వసలో వున్నవి, జా గదవస్థలోకూడా వున్నవి, కాంట కిటిక్‌ 
ఆఫ్‌ ప్యూర్‌ రీజన్‌ (2265 critique of pure Reason) అనే 
ప్ర స్తకమును అనువదిస్తూ “మాక్‌, ఎముల్లర్‌ ,” ఎ తన పీఠికలో, వేదాం 
తాభిపాయాన్నే “కాంట్‌ చెప్పాడన్నాడు. ేశకాల నిమిత్తాలు 
(పాథమికములని (A 11011) కాంట్‌ స్పష్టంగా నిరూపింవా గని హీందు 
వులు యీ విషయాన్ని నికూపించ లేదని మాక్స్‌ముల్లర్‌ చెబుతాడు, 
హిందూ శాస్త్థాలను మాక్‌్‌ముల్తర్‌ చక్కగా పఠించలే దని 
రాముడు చెబుతున్నాడు, పదార్థ (త్రయము (చేశకాల నిమిత్తాలు 
(పాథమిక మని (Priori), (పాసీతిక మని (SUbjective), తెడాంరా 
జాగ్రదవర్ల స్యప్నా వస్థయొక అనంతర పరిణామావస యని, 
హిందువులు నిరూపించారు, ఓపికతో వినాలె, సుష పన్‌ 
లోగాఢని దా్రావస్థలో "దేశ కాలనిమితాలభావన నీకు లేదు. నీవు 
న్వప్నానస్థలోకి వనావు, అప్పుడు బేశకాలనిమిత్తాలు కనబడు 
తున్నవి, హిందువు లీవిధంగా నిర్వచిస్తున్నారు, వీజంలోనుంచి 
చిన్న మొక్క్‌- అతిబలహీనంగా అతికోమలంగా బయలు బేరినమాదరి, 
నీ స్వప్నా వస్థలోని "దేశ కాలనిమిత్తాత్మక మైన పదార్లతయము, నీ గాఢ 
సని దావస్తలోనుంచి వుడుతున్నది, నీ జాగదవవనలో యీ చేశ కాల 
నిమి త్తాత్మి! మె మెన పదార్గ(త్రయ మనే ములక మహావృతుంగా పరిణ 
మిస్తున్నది, ఈ దేశ కొలనిమి"త్రాలు మహ్మప్రణాహరూపాన్ని ధరించి 
బలపడుతున్న వి, నాలా ధరి స్తున్నవి, నీవు వృద్ది అయిన కొద్ది 
చేశకాల నిమి త్రభావాలుకూడా నీతో పాటు అభివృద్ధి hs 
చేశ కాల నిమితాల పరిణామ ఫలితమే యీ (పపంచేం, మొన వ్నా 
లలో కాలమున్నది, కానీ జాగదవసనలోని కాలపరిమితికి, సవ 
లోని కాలపరిమిలికి, పోల్చి చూడండి, స్వప్నావస్థలోని కాలం అతీ 
చంచల మైంది, అవ్య క్రమైంది. అస్పష్ట మెంది. అనిర్లిప్ట మెంది, జ్మాగదవస్థ 
లోని కాలం పరిప క్యాకృతి కొలది, అంగు స్వప్నావస్థ గోని కాలముయొక్క_ 
పరిపక్యరూప మే-జా|గ దవస్థలోని కాలం; స్వప్నంలో ఒకొక్కసారి 


70 కారణశరీరముపై ఆత్మనూర్యుడు 


మృతులు సజీవులుగా కనబడ తారు, సజీవులు మృతులై నట్టు కనబడ 
తారు, జాగదవస్టలో అట్లు కాదు, కాలము నియతంగా వుంటుంది, 
స్వప్నా వస్థలో నియతి లేకుండా కాలసంచలనం జరుగుతుంది, భవిమ్యత్తు 
భూత కాలంగా మారుతుంది, భూతకాలం భవిష్యత్తుగా మారుతుంది, 
జాగ దవస్థలో అట్టు కాదు, స్వర్గాస్ట కారో వాణంలో సుదీర్హ కాలం 
గ డీపినట్లు కలగనిన మహామృుదు విషయం మోరు వినియుండవచ్చు, 
ఆయన లేచి చూచేసరికి సగప్నమునకు పట్టిన కాలం రెండు సెకంద్లే 
అయిడంటుంది. రెండు సెకండ్ల 'జాగ్రదవస్థలోని కాలం స్వవ్నా వస్టలో 
అనేక నంవత్సరాలుగా కనపడవచ్చు. 


ఈ [పకారంగా జాగ దవస్థలోని విషయాలకూ న బ్నావగలోని 
విషయాలకూ తేడా - తీ వతలో “పరిమితిలో మాతమే ఉన్న దీగాని- 
జాతిలో లేదు, స్వప్నా వస్థలోన విషయాలు చంచలములు, బంకు 
నియమరహీతములై యున్నవి, ఒక లేత మొక్క_ను వ విఛానంలో 
"పెంచదలచుకుం కే ఆ విధంగా పెంచ నవకాశమున్న మాదిరి ఆ ముక్క. 
పెద్దమానై న పిదప మార్చ నవకాశము లేనిమాదిరి, స్వాన్నీక విష 
యాలు Seas అవకాశమున్నది, నీ స్వప్నంలో ఇప్పుడు 
కనపడ్డ క్రీ స్వ; మరుషణంలో ఒక అడగుజ్జ మవుతుంది. సజీనమానవుడు 
నిమిషంలో నిర్టవుడయినట్లు కనబడ ఈడు, కనబడే కొండ మరు 
క్షణంలో మంటగా మారుతుంది. స స్వప్నావస్థలో నీవు కనుగొంటున్న 
వ స్తువులు, గా ఢనిదావస్థలో (సుషు ప్త్యవిస్టలో) కనబడటంలేదు, హీమ 
శిఖ రా[గాలలోనుంచి సెలయేళ్లు, తరళ వాహిసనిల్సు సన్నని జిలగా 
ఉదయించిన మాదిరి, గాఢ వి దాదస్థలో నుంచి, స్నావ్నీ క వస్తు జాలం 
ఉదయిస్తున్న ది, జాగ దవస్థలో, ఈ సల కాల నిమిత్తాల ప్రాథమిక 
రూపాలు పరిపక (మ: 7 సోలి, సువ్య క్ష కృములై బలపడుతున్న వి, 


నీ న్వప్నాపస్థలోని బుదికీ, జాగ దవసలోని బుద్దికీ నంబంధ 
మున్నది, రాముడు ష్‌. దశలో, పరిష్కరించడానికి అబద 
తున్న అనేక క్లిష్ట సమస్యలను తరచు, సంప్నాలలో పరిమ్మ_రిరోచడం 
జరిగేది, కాని మెలకువ వచ్చిన పిదప, వాటిని తిరిగి పరిమ్మ_రించే 
మార్గం కనబడదు, స్వప్నా వస్సలోని విషయాలు చంచలము లై, తరళము 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 80 


లై యున్న వి, వీటికీ, జాగ దవస్థలోని విషయాలకూ - చంచలమైన, 
కోమలమైన, లేత మొక్క కూ, *అదివెరిగి పెద్దదై నప్పటి (మానుకూ 
ఉన్న నంబంధంలాగా = సంబంధమున్న ది. 


చాలాసార్లు రాముడు కలల్లో కవిత్యం (వాశాడు-కానీ 
మెలకునవచ్చి చూస్తే పం కులు సరిగా ఉండేవికావు, ఒక దానికొకటి 
సంబంధంలేకుండా ఉండేవి, నదియొక సూక్ష్మ శరీరానికీ చాని 
స్థూలశరీ రానికీ నంబంధమున్న ట్లు, స్వప్నా వస్థలోని నిమి త్తమునకు 
{Reasoning) జాగ దవస్థలో ని నిమి "శ్రమునహూ, సంబంధమున్న ది, 
అ చేరీతిగా స్వప్నా వస్థలోని న్‌ (Space), జాగదవస్థ 
లోని సలముసకూూ, సంబంధమున్నది, ఈ మాటలు విని మిరు, 
“జూ గదవస్థలో మేము ఎప్పుడు హా వస్తువులనే సత వలో 
చూసు స్తున్నాము, మా స్వప్నాలు మా జాగ దవస్థలోని విష మూల 
యొక్క సతులు మాత మే, గులో యక్క పరిణామ మే 
జ్యూగదవస్థ యొక్క. పరిణామ మెట్లవుతుంది ? ఇది మేను నమ్మ” - 
మనవచ్చు. పోనీ మోరశ్లే తలచినా సిదాంత భంగంలేదు. ఒక 
బీజమున్నది, ఆ వీజంలో ॥ నుంచి ఒక అంద మైన చిన్న "మొక్క 
బయలు చేరుతుంది, ఈ మొక్క చంచలమెంది. కోమల మెంది. 
ఈ చంచలమైన, కోమలమైన దుగ్భలమైన మొక్క, 'పెరీగి సుదృఢ మైన 
సూల మైన, పెద్ద వృక్షంగా పరిణమిస్తున్నది ఈ స లల వృక్షంలో 
వ దాని ఉద్భవానికి కారణ భూతమైన బీజమువంటి వీజా 
నేకం ఆవిర్భవిస్తున్నాయి - _ఈ బీజలలో ఆ మహో వృతుమంఠతా 
వ వున్నది. ఆ మవోవృతం తన సారమునంతా, తన శకి 
నంతా, ఈ వీజాలలో తిరిగి నిషీ స్త నం చేసింది ఆలాంటప్పుడు 
ఆవృత్షం బీజమునుండి ఆవిర్భవించ లే దంశు మన మొప్తుషంటామా 1 
వృక్షము బీజము నుండి ఆవిర్భవించ లే దనడానికి మన కేమి అధికార 
మున్నది? ఈ విధంగా వాదన చేయడానికి మన కధికారం లేదు, 


వేదాంత మిట్లు చెపుతున్నది, సుష ప్యవస్థ (గాఢనిదా)వస్థ) 
బీజాన్ని పోలియున్న ది, బీజరూప మైన యా సుషు పీ నుంచి, సంవ్నా 
వస వ స్తున్నది, అందులోనుంచి 2 జాగదవస లేక సూలశరీ రావసన- 
థి ౫ో థు థి థి 


81 కారణశరీరముపె అత్మనూర్యుడు 


బయలు బేరుతున్నది, ఈ నీ జ" గ్రదవస్థ, తిరిగి నిదావస్థలోనికి నంగ 
పింపబడడంలో (తగ్గంపబడ డంలో) అశ్చర్యం లేదు, అది సహాజ వివ 
యమే, నీ జాగదవన న స్వప్నా వస్థగా సూశ్షీకరింపబడుతున్న విషయం, 
రాముని సిద్ధాంతానికి వ్యతి రేక మె మెందికాదు, ఎటి టి సందర్భంలోకూడా, 
నీ జూ(గదవన ఏ సూశ్ల ఎశరీరంలోనుండి- అం శసీన స ప 
యుంచి పంల. చెప్పడానికి పీ కవకాశం లేదు, వృ, మంతా 
వీజంలోకి ఉప పనంహృతే మైనందున (నంవ్నీ _ప్తమెనందున) వృక్షం, 
య పుట్టడం లేదు-అని వాదించడానికి మన కవకాశంలిదు. 

స్వప్నావస్థలో, మా జ్యాగదవస్థలోని స్మార కాలే నబడు 
వ రంల బేశ నిమి 'త్తరూపక మేన "వె బై విధ్యాత్శక మైన స్వప్నావ 
స్థలోనుంచి, తారల పరిణతి పొందిందన్న రాముని సాం తాకి 
మీరు నంశయింప పసీలేదు, 


స జా(గదవసలు, నీ సుషు న ప, అనే 
న జన్నించినవని వేచాంతేదర్శనం నిర్వచి (న్నది 
హిందువులు “పపంచం మిథ్య, (పపంచం అజ్ఞానజనితంో-అని 
చెప్పడంలో కంర వక శూన్యతతో కూడిన, ఆ గాఢ ని స 
లేక గాఢన్నిదావస్తారూపకమెన ఆ ళూన్యత-అజ్ఞానమని- సూకీ 
కృత మెన ఆజ్లానమని, మిరు అజ్ఞామును చీకటి అని వీలువదలచి 
నట్లయితే, గా ఢనిదావ వనయ్‌ అజానాంధకారం, ఆ అజానాంధ కారంలో 
నుంచే ఈ [పపంచం ఉదయి స్తున్న ది, ఈ వై విధ్య వికల్పాదులతో 
కూడిన్నపపంచం ఉదయి స్తున్నది, ఈ అజ్ఞానం నిత్యమైంది కాదు, 
చంచల మెంది. ప రెండు రకాల వస్తువులు నీవు కలిగి 
యుంటావు, 


అడి. (దష దృశ్యము "లేక వివయి, విషయము, (Subject 

and object) వేదాంగెనిర్యచనానుసారం, (దస్టా, దృశ్వములు, రెండూ 

వక సమయంలో కనబడుతున్నవి, న్యప్నాలలో నీ వొకవైపఫు [దష్ట 

వావుతున్నావు, వేరొకవై ఫు దృశ్య మవుతున్నా వు, స్వప్నంలో స్ట 

వొక గుళ్చాన్నీ రౌతునూ చూస్తా వనుకో, అప్పుడు, ఆ రెండూ ఒకే 

సారి కనబడుతాయి, సప లో సీ వొఠ కొండను చూచినప్పుడు, 
(11) 


శ్రీరామతీర్డ వేదాంత భాష్యము 82 


కొండ దృశ్వమనుతున్న ది, నీవు (దష్ట వవుతున్నావు, దపా, దృశ్య 
ములు రెండూ-ఒకేసారి ఉదయిస స్తున్నాయి, స్వాప్నికభూతభవిమద్య రృ ర 
మానరూపకమైన- ఒళవిధమెన కాలంగూడా దృశ్యంతోవాటు అందు 
ఒశేసారకలిసి ద్యోతకమవుతున్నది, న్వావ్నీక భూత భవిష్యద్వ రృ రమా 
నాలు, స్యావ్నీక మైన అనంతేత, స్యష్నీక మైననిమి త్త తత్ర, న్యాప్నిక దప్పు 
దృశ్యములు- ఇవన్నీ ఒ కెసారిగా గోచరి స్తున్నవి, 


ఇ దేరీకిగా నీ జగద భోకరాడా చూకబడే దృ శ్యానివినీ వే, 
చూచేదస్లవు స్‌ ఒకనై ఫ్రే వ తుమితులుగా కనబడేది నీవే, 
వేరొళవెపు వారిని భూ స్తున్నదష్టవు నీవే, ఒకవైపు శృతులుగా 
తోచేది | నీవే వరొకవెవు మిత్ఫులుగా కనబడుతున్న ది నీవే నమ స్త 
wa నీవే. అని వేదాంతం ఉద్ధోషి స్తున్నది, ఈ అవస్థాతీయ 
(బాగ /త్స్వేష్నసుషు _ప్యవసలముశంబంధించిన) దృశ్యమానవిషయా 
లన్నీ అసలే మైనవి, తెరళ మైనవి చంచలమైనవి, అస్థిర మైనవి, సూర్యు 
నితో పోల్చబడినన త్యాత్మ, ; నదియొక్క మూడుశరీ రాలమై (పకాళించే 
సూర్యునిమాదిరి యీ మానవ చేహతయంమోద పకాశి స్తున్నది, ఆ 
ఆత అఖండ మెనది, అవికల్ప మైనది. నిత్యసత్య మెనది. ఆ ఆత 
సూర్యుడు సీ గాఢసిద్యావస్త అనే హి మశీఖ రాలపై ప కాశి స్తున్నాడు, 
న్‌న స్వన్వరూపమెన ఆ ఆతృసూరుంని చేత నే గాఢ నిదావస్ట ప) కాళింప 
'జేయబదుతున్నది. ఆ న నీ జాగ )దవస్ట ప కాశింప 
'జేయబకుతున్నది. ఒకే సూర్యుడు ఒక్క_నదియొక్క.. శరీర (తయంమిద 

పృ కాశించడ మే కాక, ప్రపంచంలోని అన్నినదులయొక్క- శరీరతయా 
లపై ప కాశించినట్లు ఒకే ఆ ఆక సూర్యుడు, నర్యమౌనన శరీర 
తె రయాఫవై ప్రకాశిస్తున్నాడు, ఈ శరీరమనే నది, ఇంకొక శరీరమనే 
నదికి వేరుగా కనబడి లేమా [త మేమి ? ఈ జీవన వాహిని ఒకమార్లంలో 
ఆ జీవనవాహిని వేరొకమార్లంలో (పవహీ స్టే నేమి! ఈ సమస్త 5 బీవన 
వాహీనులపె, ఈ నమ_ స్తజీవన నదులపై, ఒకే ఆ నిత్య న త్యాఖండ 
పరమాత్నే - ఆ పరంజో తి. నరగకాల సనా పనలల = అవికల్పమై, 
అఖండ మై (పకాశిస్తున్నది, త _త్వేమసి ! తత్త మసీ ! నీవా పరమా 
త్నను! E వొ పరబ్రహ్నవు ! నీవా నత్యాత్మెవు ! సీ స్వరూపమైన 


88 కారణశరీరముపై అత్మనూర్యుడు 


౪ ఆ నత్యాక్మయె నమ స్త మానవుల యొక్కొ_ నమ స్త (బహ్మాండము 

యొక్క_ స త్యాత్మయె యున్నది. సీ న త్యాత్మ ఒక జాగ్రదవస్థలోనే 
గాదు, గళ సి, దావ నలోగూడ . సర్వకాల న ర్వావస్థలందుగూడ అ 
వకరీతిగా (పకాళి స్తున్నది. 


ఆ మో న్యస్వరూప మైన న త్యాతే , సరం భయాందోళలనకు, 
నమ న్న దుఃఖాకులములకు అతీతమైన దని తెలుసుకోండి! ఎవరూ 
మో కపాయం చెయ్య లేరు, ఎవరూ మోకు హాని కలిగించ లేరు, 


తుత్సాద పర్యంత పాదంబు వెంత 
(వీలిపో | వీలిపో ! (వీలివో వార్టి ! 
నా పాదముల చెంత నో పపంచంబ | 
వలిపో, దీలివో, (వీలిపొ మిం ! 
ఓ సూర్యులాశరా! భూకంపంబులార ! 
వాయు వర ములార ! యుదంబులాగ ! 
స్వాగతం బిదె రండు ! వేగ ారండు ! 
నాపైన జూవుకు మోాశ క్రి నెల్ల ! 
రమ్య hs య | 'శేలిపాండు ! 
నా ఆటబొమ ఫు, |! విలిపొండు ! 
కీ తారలార! నా బాౌణంబులార ! 
ఎగరండి, ఎగరండి, గగన రంగమున! 
దావాగ్ని ! నను నీవు దహీియింపగలసె? 
నీవు నావల్ల నే వెలుగుచున్నావు ! 
నీ సన్‌. ఖడ్డమా ! నను తాశగలవె? 
ఖీ 
నాశ కియే కదా వెలుగు నీలోన ! 
తను 'వింతలింత లై యంత మొందినను 
నే ననంతుడనై వెలుగొందు చుందు ! 
నర్వ క గృంబులు నాదు క్రర్హములు, 
సర్వ నేతంబులు నాదు న్మేతములు, 
సరగహ_స్త్పంబులు నాదు హ స్తములు, 
సర్వ మాననములు నాదు మనస్సు ! 


శ్రీ రామతీర్ట వేదాంత భాష్యము పీక 


మృత్యుంజయుడ చేను కాలకాలుడను ! 
(మింగివై చితి భేద భావ విషంబు ! 

ఎట్టి దివ్యామృత మే కనుగొంటి | 

"లేవు భయాందోళనములు లేశము. 
చేను చాధాశోశ ములు లేశ మైన, 
ఫీతాతపంబులు నిఖల ద ంద్గములు 
నతము నాకానందమే గూర్చు చుండు | 
అజ్ఞానతమము (పకంపించి, పారె 

మరల నెప్పటికిని కాన రాకుండ. 
జూజ్వల్య మానమద్భహ్మ "లేజంబు 
అజ్ఞాన తెనుమును హత మునరించె! 
అవా ! అఖండానంద ! మానంద! మవావా! 


ఓం! ఓం!! ఓం |!!! 


ఓమ్‌ 
జో ఇర 
ణు త్య ల్శ 
[శాన్‌ ఫాన్సిస్‌కోంగో లైన్‌ గేట్‌ హోల్లో = 1969 సం॥ జనవరి 
7వ తేదిన ఇచ్చిన ఉపన్యాసం, ] 
సర్వశక్రమయి (బహ్మస్వరూపులై - మహా నులారా! 
జర్మనీ దేశవు జానపద సాహిత్యంలో తెన నీడను పొగొట్టుకున్న 

ఒక మనిషిని గురించి వింటాం, ఇది ఒక విచ్శితమెన విషయం, ఒక 
మనివి తన నీడను పోగొట్టుకొన్నాడు, ఆతడు తిన నీడకోనం బాధ 
ఒడవలసి వచ్చింది, అతడ్ణి స్నేహితులందరూ వడలి" పెట్లారు, వాని 
సంపదంతా సర నాశన మెంది, అతనికి సీడకోనం దుఃఖపడివలసినగతి 
పట్టింది, అయితే నీడను పోగొట్టుకోవడానికిబదులు అసలు శరీరమునే 
పోగొట్టుకొన్న మనిషిని గురించి మో శేమనుకొంటారు ? నీడను 
మాత మే పోగొట్టుకొన్న వానికి ఏదైనా కొంత అశ ఉంటుంది, కానీ, 
అనలు శరీరము నే పోగొట్టుకొన్న వానికి ఇంశేమి అశ ఉంటుంది ? 


ఈ |(పపంచంలో చాలామంది మానవుల పరిస్తితి యిలాగే 
ఉన్నది, మానవులు తమ నీడను వోగొట్టుక్‌ లేదు, నలు వస్తు 
వునే పోగొట్టుకొన్నారు. సతి పదార్థమునే పోగొట్టుకొన్నారు, 
చి తాలిచి త్రం, శరీరమొక నీడ మాత్రమే. న త్యాత్త యే నత 
లద 0. అసలు వ స్తువు, (పతి మానవుడు, త్రన నీడనుగూశ్చే చెప్పు 
తాడో తన శరీరమునుగూ శే వదైనా చెప్పుతాడు, కానీ తమ 
సక్థక్టను గూర్చి, తమ న స్వరూపమైన ఆన నుగూర్చి, అల్పము 

అధికముగానో చెప్పగలవాండ్లు నూటికి కోటికి ఒళరుంటారు 
మామే, నీ వెవరవు? నీ వనగా ఏమి ? నీన్య స్వరూపమైన ఆత్నను 
పోగొట్టుకొని, సమస్త (ప్రపంచాన్ని పొందినా లాభ మేమిటి ? (పజలు 
ఆత్నను  కోలోయి, | (పపంచమంతా పొందాలని (పయల్ని స్తున్నారు, 
పోయింది. పోయింది, పోయింది. ఏమి పోయింది? అశ౧మా? ఆశి 
కుడా? అగింకుడే పోవడం జరిగింది, శరీరం అశళ్యంవంటిది. అత, 
ఆకికునివంటిది, ఆశ్వికుడు అపహరింవబడ్డాడు, అశ్వం మాతం ఉన్నది, 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 86 


(పతిమానవుడూ మనకు అకా, న గురించే అల్పంగానో అధికంగానో 
చెప్పుతున్నాడు, కానీ మనం అశ్వము యొక్క. అధిపతియైన ఆశ్వీకుని 
గూర్చి తెలుసుకొనగోరుతున్నాం. నేటిర్యాతి, మనం అఆశ్వికునిగూరి 
'తెలుసుళొంచాం, అత్మనుగూర్చి తెలుసుకొందాం. ఇది లోతెన 
విషయ, ఈ విషయమును గూర్చిన విచారణలోనే మహామహా 
'తాత్నిపలు తమ మేధస్సులను (బద్దలు చేసికొంటున్నారు, ఇది చాలా 
లోతెన విషయం, గంటలోనో శెండు గంటల్లోనో వివరింపగల 
వీషయంకాదు, అయినా, ఉదాహర ణలద్యారా ఉపాఖ్యానాలద్యారా 
దాన్ని వీలున్నంత సులభంగా (గావ్యామ య్యేలాగు చేద్దాం, 


ఈ వివయాన్నే రాము డొకసారి ఒక పదిహేను పదహో 
కేండ్ల పిల్ల వానికి ప్రబోధించాడు. అతడు దాన్ని కొద్దిసేపట్లోనే బాగా 
అర్ధం చేసుకొన్నాడు. అంత చిన్న పిల్లవాడే అర్హం చేసికొన్న ప్పుడు, 
కొంచెం జాగ్రత్తగా వించె మీరుకూడా. అర్థం చేసికోగలుగు తారు, 
ఆ పిల్ల వానికి చెప్పిన పద్ధతిలో నే మిోకుగూడా రాముడు చెపుతాడు, 


ఒకానొక గమయంలో, పరంతాలలో రాముని దగ్గరకు, ఒక 
భారత రాజరుమారుడు వచ్చి, “సా మా! స్యామిా ! చేనుడనగా 
వమి +?” అని |పశ్నించాడు, ఇది ఒక గంభీరమైన (ప్రశ్న, క్లైష్టమెన 
సమస్య, ఈ నమస్యా పరిమ్మృతిశే సమస్త మతాలు సమస్త 
తతాంలు, తమ తమ మోమాంసలు సాగిస్తున్నాయి. ఆ రాజకుమా 
రుడు “స్వామి! ఈ విషయాన్ని తెలుసుకోడానికి న న్నెక్క-డికి వెళ్ళ 
మంటారు? మోరే ఈ విషయాన్ని నాకు వివరించండి” _ అన్నాడు, 
రాముడప్పుడు రాజకుమారు నీ విధంగా (ప్రశ్నించాడు : “యువ 
రాజా! నీ చేవునిగార్సి తెలుసుకోవా లనే ఇచ్చ ఉన్నదా! 
"జీవని పరిచయం పొందాలనే ఇచ్చ ఉన్నదా! మంచిదే శకాన్ని 
నీ కొక విషయం తెలుసా? ఒక మహో వ్యక్తిని దర్శించబో యె 
ముందు, ఎవరై నా నశే, తన పేరూ ఊరూ మొదలైన వాటితో 
కూడిన విలాన ష్మతీమును, ఆమహో వ క్రికడరు పంపవలసి ఉంటుంది, 
నీవు చేవుని దర్శించా లని కోరుతున్నావు గనుక, నీ వట్లాచెయ్యి.. 
నీ వెవరివో ముందు చేవునకు తెలియుజేయాలె. నీ వెవరినో తెలియ 


87 న త్యా త్మ 


జేసే చీటీని (వాసి యివ్వు, దానిని తీసికొని వెళ్ళీ నేరు నేరుగా చేవుని 
కిస్తాను, దేవు డప్పుడు నీ దగ్గరగ వస్తాకు, నీవు బేవుని దర్శించి బేవు 
డెనగా వమో శతెలిసికోవచ్చు.” రాము డిట్లనగానే రాజబుమాగుడు, 
“బాగా ఉన్నది, మిరు చెప్పింది సకారణంగా ఉన్నది, నే నెవరో 
మోస చెపుతాను, ఉత్తర భారతదేశంలో హిమాలయ పరగతము 
లందు వసించే ఫలానా రాజుగారి ఒమారుణ్లి చేను. ఇది నా “పేరు” _ 
ఆఫ చెప్పి, ఆ విలానమును ఒక కాగితం మక్క-_సె (వాసి రాముని 
కిచ్చాడు, రాముడు దాన్ని చదువుకొని దేవుఏి కియ్యుండా, తిరిగ 
ఆ రాజగిమారునకే యిచ్చి, ఈ విధంగా అన్నాడు: “ఓ రాజ 
మారా! నీవెవరవో నీవు తెలీదు, నీ తెలడియెన మహారాజుగారి దర్శ 
నానికి వచ్చి, తన పేశేదో (వాసి పంపడానికి చేతగాని ఒక నిరత్ష 
రాస్ఫుడై న అనాగయిని లాగా నీ వున్నావు, తెన ఇవోదో. గ(జోసి 
పంప లేని ఆ విద్యాగంధ శూన్యూడై న మూథునగ. మో తం డియెన 
మహారాజుగారు సాగగతమిసాడా? యునరాజూ! సునీ పేరు 
(వాయడం చేతకాదు, చేవుడు నీ కేవిధంగా దర్శన మిసాడు, నీ వెవ 
"వో నృక్రమంగా ముందు తెలుపు, అప్పుకు. బేవుడు నీకడకు వచ్చి, 
రెండు చేతులు చాపి నిన్నా హానిస్తాడు.” 


ఆ బాలుడు ఆలోచనా నిమగ్నుడై నాడు. తా సనో = నన్న 
విషయంపై ఆతడాలో చింపసాగాడు, అట్లా ఆలోచించి ఆలోచించి, 
ఆ రాజమమారు డిట్లన్నాడు “సా మో! సామా! ఇప్పుడు తెలిసింది, 
పారపాటు వెలిసింది. నా పేరు [వాయడంలో నేను పొరపాటు 
బడ్డాను, చేను నౌ శరీర ముయొక్క_ విలానం మాతమే మార తేలి 
పాను, నే నెవరినో నేను [వాయ లేదు” 


రాజకుమారున్మిపక్క_ నే నిల్పుండియున్న సేవకున  క్రీవిషయం 
అరంకాలేదు, తనసేవకున కీవిషయం అర్ధమ య్యేలాగు చేయడంకోసం, 
రోజకుమారుడు సేవకు నిట్లు (ప్రశ్నించాడు : “ఈ కాగితపుముక్క 
ఎవరిది ?” సేవకుడు, “నాది” అని జవాబిచ్చాడు. రాజకుమారుడు, 
సేవకుని చేతిలోనికజ్ఞ తీసికొని, “ఈ కజ్బ ఎవరిది 1” అని (ప్రశ్నించాడు. 
ఈ నాద్రిో అన్నాడు చీవకుడు, “సౌశీగాని, ఈ తలగుడ్డ ఎవరిది? అని 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 88 
| 


(పశ్నించాడు, రాజకుమారుడు. “నాడి” అన్నాడు సేవకుడు. రాజకు 
మారు డాపైన ఇట్లన్నాడు : స. తలగుడ్డ నీదై తె, నీకూ తల 
గుద్దకూమధ్య సంబంధ మున్నది. అంశే ఈ "తలగడ్డ స్‌ ఆస్తి అన్న 
మాట. నీవు దీవికి యజమాని వన్నమాట. అంతేగాని. సీవ్ర తెలసుడ్ణ సవ్ర 
కాదు, తలగుడ్ష నీకు చెందిందిమా[త మే, అంతేనా *? సేవకుడు, “అవ 
నంతే నండీ! ద సున్సప్ష విషయం” అన్నాడు, తిరిగి రాజగుమారును, 
గ్‌ ఈ "పెన్సిలు నీది, ఇది సీక్షు చెందింది, కానీ సీవు సె పెస్సిలువుకాదుకదా” 

అని (పశ్నిం'చాడు, షా. పెన్సిలు నాకు చెందింది. "పెన్సిలు నేరు; చేను చేరు, 
పెన్సిలు నేను కాదు, పెస్పిలు నా ఆస్తి, దాని కధిపతిని నేను అని 
"సేవకుడు (పత్యు త్తర మిచ్చాడు, “నశ” నంటూ రాజకుమారు కు, 
సేవకుని చెవులుషట్లుకొని, “ఈ చనులు ఎవరివి 2” అని పన్నించాడు, 
“నావి” అన్నాడు సేవరుడు, రాజనుమారుడు, “చెవులు నీవి. కానీ 
చెవులు నీవుగావు, అలాగే. ముక్కునీది, కానీ ముక్కు నీవు కాదు, 
అలాగే. ఈ శరీర మెవరిడి?”” అని మళ్ళీ (పశ్నించాడు. “ఈ శరీరం 
నాడి, ఈ శరీరం నాము చోండింది అని సేవకుడు (పత్వు త్త తర మిచ్చాడు, 

అప్పుడు రాజరుమారు డిట్లన్నాడు : “ఓయీ! ఈ శరీరం నీది అయి సే, 
నీవు శరీరాసివి కాదు, నా చెవులు, నా మక్క, నాతల, నా చేతులు 
నా శరీరం- అన్నమాటలోనే, ఈ వివిధావయవాలతోగూడిన శరీరం 
వేరనీ, నీవు శరీరానికి భిన్నమైన వేరొకపదాగ్గాని వనీ, నిరూపణ మవు 
తున్నది. ఈ శరీరం నీ సొమ్ము, దీనికి నీవు స్యామివి, దీనికి నీవు అధి 
పడివి, ఈ శరీరం నీవు ధరించిన ఆభరణం, దీనికి నీవు యజమాగివి ఈ 
శరీరం ఒక అశ్యంవంటిది, దీనికి నీవు యజమానివి, ఈ చేహోధిపతినై న 
నీ వెవరు? నీ వేమెయున్నావు?” ఇంతవరకు సేవరుడు అర్హంచేసు 
కొన్నాడు, "దేహముయొక్క_ చిరునామా[ వాసి, తనయొక్క- చిరునామా 
(వాసినానని తెలపడంలోని రాజకుమారుని పొర పాటు నాతీడు (గహిం 
వాడు, “నీవు చేహానివి కాడు. నీవు చెవులు కాదు, నీవు ము 
కాదు, నీవు కండ్లు కాదు. నీవు ఇందియాలు కాదు, మరి, నీ వేవిటి? 

నీ వెవరు?” రాజుమారుడు, కొంతతడ వాలోచించి, ee | 
స్ఫురించింది, నేను మనస్సునై తీరుతాను, నేను మనస్సునై యుంటా” 

నన్నాడు, అప్పుడు రాజకుమారుని రాము డిట్లు (వశ్నిం చాడు : 


89 సత్యాత్మ 


“నీవు నిజంగా మనస్సు వేనా? నీ శరీరంలో ఎన్ని ఎముకొలున్న వో 
సీను చెప్పగలవా? నీవు పొద్దున భుజించిన ఆహారం నీ చేహాంలో 
వ భాగంలో ఉన్నదో చెప్పగలవా?” ఈ (పశ్నకు రా జకరుమారుడు 
నమాభధానంచెప్పళేక “నా మనస్సునకు అంతదూరం ఆలోచించేశ క్రి 
లేదు. నేను శరీర శాస్వాధ్యయనం చేయలేదు. నా బుద్ధి ఆ విషయా 
లను గహించ లే దన్నాడు, 


'రాజకుమూరు డిట్లు (పశ్నింపబడ్డాడు, “వియమైన రాజ 
కుమారా ! నీ మనస్సుకు అంత శ కి కి లేదన్నావు, నీబుద్ది ఆ విషయాన్ని 
అందుకో లే దన్నా వు, సీచిత్త మంతటి ఎత్తుల కెగర శేదన్నా వు, నీవు 
నా మనన్ప6ంటున్నావు, నా హ్‌ అంటున్నావు, నా చి త్తమంటున్నావు, 
అలాంటప్పుడు నీవు చిత్తానివి కాదు, నీవ మనస్సువుకాదు. నీవు 
బుద్ధివి కాదు. నీ మాటలే | సీవు నీ వానస్సుకు అధినేతవని; చితానికి అధి 
పలీవని; బుదికి స్యామివని; నిరూవి స్తున్నాయి, నీవు మనస్సువుకాదు. 
బుద్దివికొదు, చిత్తానివికాదు, మరి, నీ వేమెయున్నావో ఆలోచించు. 
బోగా ఆలోచించు. నీవనగా వమో పొరపడకుండా సరిగా చెప్పు, 
నిన్ను నీవు “తెలిపిన తత్‌ క్షణం నీ ముందు చేవుడు నిలుస్తాడు. దేవుడు 
నీ ముందు (పత్యక్షమవు తాడు. నీవు ఎవరవో తెలుపు, a 


ఆ పిల్లవాడు తీ వంగా అలోచింవసాగాడు, ఎంత ఆలోచించినా 
సమాధానం తట్టక తుదకు, “నా మనస్సు ఇంక పెకి పోలే లేదన్నాడు, 


ఓహ | ఈ మాటల్లో స సత్యమున్నది ! నిజానికి మనోబుదులు 
ని మ అందుకో లేవు, 'సశ్యాత్ళి- సల బన్ను నుణ _వానోవాచామ 
గోచర మైంది, 


రాముడు, ఆ బాలుని కొంచెము సేఫ్ర కూర్చుండి, ఆతని 
మనస్సు అందుకోగలిగిన విమయాన్నిగూ శే ధ్యానం చేయమన్నాడు, 
“నేను శరీరాన్ని కాదు, నేను మనస్సునుకాదు.” అని నీవు తెలుసు 
కొన్నావుకదా. దీన్ని ధ్యానం చెయ్యి. అనుభవంలో పెట్టు, దీన్ని 
మరల మరల నంభావించు, నమాచరించు. నీవు శరీరానివి కావని 
“తెలుసుకో. ఈ భావమును నీవు ఉ్జవించినశ్తై లే, ఈ న త్యాంశమును 


(12) 


శ్రీరామకీర్థ వేదాంత భాష్యము 90 


నీవు ఆచరణలో పెట్టుకోగలిగిన'ళ్లై తే, నీవు మనో చేహాలకు అతీతుడవ్రు 
కాగలిగిన క్ల లే, సీవ్ర సమ స్త దుఃఖాందోళనావిము కుడనవు తావు, 
సీవ్ర మనో చీహభూమికల సధిగమించగా చే, భయం నిన్ను వదలి 
పారిపోతుంది. నీవు శరీరానికీ, మనస్సుకూ అతీతమైన ఏదో ఒకానొక 
పదార్గానివి-అన్నంతవర్శకై నా సత్యాన్ని గహీంచినంత'ే, నమస్త 
దుఃఖభీయాందోళనలు వదలిపో తాయి, 


వీదప, తనను తాను తెలిసిఫొ నేలాగు చేయడానికి, ఆ బాలు 
నిట్లు (పశ్నించడం జరిగింది, “నాయనా ! రాజకుమారా! ఇవ్వాళ 
నీ వేమిచేశావు ? ఇవ్వాళ ఉదయం నీవు చేసిన పనులన్నీ చెపుతావా?” 


ఆ రాబకుమారుడిట్లు చెప్పాడు : “నేను ఉదయమే లేచాను, 
కాలకృత్యాలు తీర్పుకొన్నాను, అన్నం తిన్నాను, వాలాసేఫు చదువు 
కొన్నాను, ఉత్తరాలు (వాశాను. కొందరు మిత్రులను కలసికొన్నాను, 
కొందరు మిత్రులను ఆ వటం బాన. కదన (శ్రీ) స్వాముల వారిని 
సందర్శించడానికి వచ్చాను,” 

అప్పుకు రాబకుమారుస, రాముడు, “ఇంతేనా 1 ఇంకా 
ఏ పనులూ చేయలేదా? బాగా ఆలోచించ”-మని అడిగాడు, అతడు 
ఆలోచించాడు, ఆలోచించాడు, మబుచినవి గుర్తుకు దెచ్చుకొని, మరి 
కొన్ని అలాంటి పనులే వవేవో చెప్పాడు. “ఇ వ్వేకాదు, ఇ౨కా నీవు 
వేలవేల పనులు కోటానుకోట్ల పనులు చేశావు, అసంఖ్యాక కా ర్యాలు 
చేశావు. కానీ నీవు వాటన్నిటినీ చెప్పడం లేదు, నీవువానిని దాచ 
గూడదు, ఇంకా నీ వేవే పనులు చేశావో చెప్పు, ఈ ఉదయం నీ వేవే 
పనులుచేశావో అవన్నీ చెప్ప”అని రాముడడిగాడు, 


తాను తెలిపినకొలదిపనులే కాకుండా కోటానుకోట్ల కార్యాలు 
తానెప్పుడు చేశానని రాజకుమారు డాశ్చర్యపడ్డాడు, “మోకు చెప్పిన 
పనులుతప్ప నే నేపనులూ చేయలేదు, చేనింకేమో చేయలేదు” _ 
అన్నాడు రాజకుమారుడు, “అట్లుకాదు, నీవుకోటానుకోట్ల కార్యాలు 
చేశావు”అన్నాడు రాముడు, “అదెట్లుగో అని ఆశ్చర్యపడ్డాడు రాజ 
కుమారుడు, 


91 స్‌ త్యా త్మ 


“ఇప్పుడు స్యామివై పుచూస్తూన్న దెవరు?” అని రాముడు రాజ 
కుమారుని (సశ్నించాడు, “నేను” అని జవాబిచ్చాడు రాజకుమారుడు, 
ోనీపీ ముఖాన్ని చూస్తున్నావా? మరి పక్కన (పవహించే గంగా 
నదినికూజా చూ స్తున్నా వా?” అని రాము డడిగాడు, “ఆ ముమా 
టికి చూస్తున్నా” నని రాజకుమారుడు చెప్పాడు. “మంచిది, 
సీవు నదిని చూస్తున్నావు. న్వామిముఖాన్ని చూస్తున్నావు, అయితే, 
కండ్లలోని అరుకండ రాలను చలింపచే స్తున్న దెవరు? నే శాలలో ఆరు 
కొండ రాలు నంచలిస్తాయన్న విషయం నీకు తెలుసుకదా. మరి ఆ ఆరు 
కండ రాలను సంచలింపచే స్తున్న దెవరు ? ఇతరులెవరూ కాదు, ఇతర 
మేదీ కాదు, దర్శన కియలో, కండ్లలోని కండరాలను నంచలింప 
జేస్తున్నది సీ స్వస్వరూప మైన ఆశే - నివే 


ఆ వీలవా డన్నాడు, “అనుకు, నేత కండరాలను నంచలింప 
జీస్తున న్నది, వ్‌ అయితీరు తాను, ఇతర మేదీ కాదు 


“మంచిది, ఇప్పుడు చూస్తున్న దెవరు? ఇప్పుడు వింటున్న 
దెవరు?” అన్నాడు రాముడు, “నేనే, నేనే” అన్నాడు బాలుడు, “సరే 
ప్‌ చూ స్తున్న ట్రయి శే, సీ వే వింటున్న ట్లయి లే, థు నాళాలను [పకం 
వింపజే స్తున్న దెవరు! నీవే, ఇతర మేదీ కాదు, మరి, ఈ ఉదయం 
ఆహారం సీీకరించిన దెవరు?” అన్నాడు రాముడు, బాలుడు, “నేనే 
నేనోఅన్నాడు, అప్పుడు రాము డిట్లు చెప్పాడు : “ఈదిన ముదయం 
నీను భోజన నంచేసినట్లయి లే, సీవే మలవినర్జనం చేసినట్టయితే, ఆ అహో 
రాన్ని బ్లీర్షింప జేసిన 7 డెవరు? భోజనం సోసింది స్స వైనప్పూడు వినర్టించింది నీ 
చై నప క జీ గ్థింప జేసిందికూడా నీవ్రుగాక వేరొకరు కారు, (పళృతిలోని 
సంఘటనలకు బావా కారిణాలను అంటగ న్రేరోజులు వ పోయాయి. ఒక 
మనిషి. [క్రిందపడి తే దానికి కారణం వదో బాహ్యమైన వీశాచ మని 
చెప్పడ ముండేది. విజ్ఞాన శాన్ర్రం ఇలాంటినమస్యాపరిస్ట్ర్రతుల నొప్పు 
కోడు. విజానశావ్రృమూ, తి తశ నమూ, ఒకవిహనుముయొక్క_. 
కారణాన్ని (The cause of a phenomenon) అ విషయంలోనే అవ 
Shs os 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 92 


నీవు ఆహారాన్ని స్వీకరిస్తావు, తదుపరి విసర్టిస్తావు, ఆ ఆహారం 
జీర్ణంగాబడిందం కే, అది సీప్‌ల్ల జ్‌ జీర్షంకాబడా లె, పలుపలినుంచి వదో 
శ్ర “క వచ్చి దాన్ని జీర్ణం చేయడం దు, లోపల అన్నం జీర్ణక్షర్శను 
చేసినది నీ స్వ స్యరూపమైన ఆత్సృయే అయి లీకుతుంది. ఈ బీర్ల 
కియా కారణాన్ని నీలోనే వూడాలెగాని, నీకు వెలిగా చూడ 
కూడదు.” 


ఆ బాలుడు ss అర్షంచేసికొన్నాడు, ఆ పిదప 
ఆ బాలుని రాము డిట్లడిగాడు : “నాయనా! రాజపమారా ! కొంచె 
మాలోచించు. కాసే న్‌ఫ్టు నీలోనీవు విచారించు, అన్న జీర్ల కర్మ జరగ 
డానికీ వందలాది నంచలనాలు జరగాళ, జీర్ణ క్రియా" విధానంల్‌ 
చర్వణ (క్రియలో, నోటి యందలి మాంన (గంథులనుండి లాలాజలం 
"వెలువడింపబడుతుంది, తదుపరి జీర ర్ల క్రియా విధానంలో రెండవ ఘట్టం 
వస్తుంది, ఈ రెండవ ఘట్టంలో “ఆహారం రకంగా మారుతుంది, 
ఆ రకం వా (వపవహీస్తుంది, అచే Ss కండ రాలుగా 
పము య srs మార్చ్పొందుతున్న ది, ఈ విధంగా 
శరీఠంలో అభివృద్ధి కార్యశ్రమం జరిగి పోతున్నది, ఇట్లు జరిగి పోతున్న 
మహా కార్యక్రమ బాహుళ్యమంతా జీర్ణ కర్మకు సంబంధించిం చే, 


ఆహారమును తీసికొ నేది నీవే అయినప్పుడు అహార జీర్ణ 
శర్శకుకూడా కారణం నీవే, నీ రక నాళాలగుండా రకాన్ని (పవ 
హీూంప చేస్తున్నది నీవే, 'వెండుకలను "పెరుగ జేస్తున్నది నీవే, శరీరాన్ని 
వసం డ్‌ వ్‌; ఇప్పుడు గమనించు, ఎన్నెన్ని కార్యక్రమాలు, 
ఎన్నన్ని పనులు, (పతి మణమూ నీవు చేసు స్తున్నావో ! [2 


ఆ బాలుడు ఆలోచిస్తూ ఇట్లన్నాడు : “అవు నవును-స్వామిో ! 
ఈ శరీరంలో, బుదికూడా 'తెలిసికో లేని విధానంలో అగణిత కార 
(క్రమాలు జరుగుతున్నవి, మనస్సుకు తెలియకుండా చే సాగిపోతున్న 
ఆ కారంశలాప మంతటికీ కారణం తప్పళ చేశే అయి ఉంటాను, 
ఆ ఆగణిత కర్గ ప్రవాహ సర్వళర్తను నేనే అయి తీరుతాను, సర 
శార్యక_ర్తను నేనే అయికూడా, “నే నీదై నందిన కృత్యాలు మాత్ర 


93 స త్యాత్మ 


వేశాను, చే సీ కొద్ది పనులే చేశాను, ఇంతకన్నా నేనేమి చేయ 
శేదు _ అని wa యొక్క. (పాతి మనా జరిగిన పనులు 
మాత మే నేను పేర్కొనడంలో పొరప దాను 


ఈ విషయం విశదీకరింప పడుతుంది: నీ బచేవూాంలో ద్వివిధ 
కార్యక్రమాలు జరుపబడుతున్నవి - తెలియకుండా జరిగే పనులు; 
తెలిసి జరిగే పనులు, తెలిసి జరిగో పనులు మనః (పాతినిథ్యం ద్యారా 
జరుప బడుతుంటాయి, ఉదాహరణకు - చదనడం, (వాయడం, నడవ 
డం, మాట్లాడడం, (తాగడం, మొదలైన పనులు, ఈ పనులు మనః 
[పాతి నిధ్యం ద్యారా "లేక బుద్ది పాతి నిభం దాగా, నిర్వ ర్తి రింప 
బడుతుంటాయి, ఇళ మనస్సుకు తెలియకుండా, మ (పాతి 
నిధ్యంతో సంబంధం లేకుండా, మనో మధ్యవర్తి తిం లేగుండా, నేరుగా 
నిర్భ ర్తి రింపబడే పనులు వేలకు నేలు, ఉదాహారణానికి - ఉచ్ళాన 
నిశ్వాస కియ, నాడీమండలంలో ర కం (పవహీంచడం, వెండ్రుకలు 
"పెరగడం, మొదలైన పనులు 


మనః (పాతినిధ్యంలో జరిగేపనులుమా తే మే తాము చేస్తున్న 
పను లని (ప్రజలు తలు స్తున్నారు. ఇది పెద్దపార పాటు, మనః పాలినిధ్యం 
లేకుండా నేరుగా జరుపబకుతున్న తదితర కార్యములన్నీ తమపనులు 
కానట్లు నంపూ_ర్థిగా (తోసివేయబడ్డాయి. ఈ పొరపాటుచేతనే, ఈ 
నంకుచితచి త్తమున నత్యాత్మను బంధించడంచేతినే ఈ ఖండమైన 
బుద్దితో అఖండ మెన అత్నను సరిపోల్చడం చేత శే, మానన్రలు తమ్ము 
తాము దుఃఖతులనుగా దురదృష్టవంతులనుగా చేసికొంటున్నారు, 
“దేవుడు మాలో ఉన్నాడు” అని జనులంటారు, నిజమే, స్వర్గ రాజ్యం 
నీలో ఉన్నది. బేవుడు నీలో ఉన్నాడు, కానీ ఆ నీలోఉన్న రస మే_ 
నీవుగాని, పెతో లువు నీవు కాదు, ఈ సత్వేమునుగూర్చి (పగాఢంగా 
చింతన చెయ్యి, నీవు లోనగలనత్యరసానివో పై పె నగల డిప్పవో గాఢంగా 
విచారణ చెయ్యి, నీవు సీలోగలపరమాలత్మవో లేక చావ్యా దేహానివో 
ఆలోచించు ! 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 04 


“నేను తింటాను, (పళ్ళతి (Nature) జీర్లి ంపజే స్తుంది, నేను 
చూసాను, (పకృతి కండరాలను కదలింప'జే స్తుంది. నేను వింటాను, 
(పకృతి నాడమంగలాల్ని (పకంపించేలాగుచే స్తుంది అని కొండ 
రంటాను. నాంయం పేరట, సత్యం పేరట, స్వాతంత్ర ౦పేరట, నీవా 
(పకృతివో లేక చేహానివో గుర్తించు, నీ వా ప్రకృతివి, నీవా అనంత 
పరవా వు అసూయల నావలదోసి, దురభిమానముల దూరంగా 
నెట్టి, మూఢవి శ్వాసాలపై మోజునువిడిచి ఈ విషయమునుగూర్చి 
"దాగా ఆలోచించు, తెర్కించు, అన్వేషించు, పరికోధించు, రాముని 
ఆశయంతో నీ వేకీభవిస్తావు, నీవు లోనగల శ క్రి వని, అఖండ, ప్రకృతి 
వసి తెలుసుకొంటావు, 


మిలో చాలానుంది, ఈ వాదంలోనిమూలాన్ని అరంచేసికొని 
ఉంటారు. కానీ, ఆ రాజకుమారుడు సంపూర్ణంగా అరంచేసికో లేదు, 
బుద్దికి వేరై న_ బుద్ధికి అతీత మైన- ఏ చేఒకానొకవ స్తువును నేను- అన్నంత 
వరకుమా[తం తెలుసుళొన్నా” నన్నాడు, ఆ సందర్భంలో రాజకుమా 
రుని సేవకుడు “అయ్యా! విషయమును ఇంకా నాకు బాగా అర్థ 
మయ్యేలాగు చెయ్యండి” అని అడిగాడు. రాము డా రాజభటు నిట్లు 
(పళ్నించాడు : “నీవు న్నిదపోయేటప్పుడు, చనిపోతావా? జీవించే 
ఉంటావా ?” సేవకుడు, “చేను జీవించే ఉంటాను. నేను చావను_ 
అని సమాధానమిచ్చాడు, “అయిసే, బుదివిషయ మేమిటి ?” అని 
(పళ్ని ౦పబడిండి, “నేను కలలుగంటుంటాను, బుద్ధి ఆ సమయంలో 
కూడా ఉన్నది.” అని సేవకుడు (పత్యు త్తరమిచ్చాడు. “మరి, గాఢ 
స దావనలో (న్య్వష్నములుండని ల! సీ వున్న ప్పుడు, టు 
ఎక్కడి ఉన్నది! స్‌ మన్స్సక్క-డణఉన్నది | 

అఆతడాలోచింపసాగాడు, “బుద్ధి అప్పుడు శూన్యంలోకి పోతుంది, 
బుది అప్పుడుండదు, మననక్క_డ ఉండదు, కానీ నీను మా(తం అక్క-డ 
ఉన్నావా! "లేవా? ఇ అని రాముడడిగాడు, ఆతడు, “నేను మాతం 
ఉంటాను, నేను చావను, నిలిచే ఉంటానూ-అని ఆతడన్నాడు, 
'రాముడిట్లు నిర్వచించాడు ; “ఇక్కడ గమనించు, బుద్ధిఆగిపోతున్న - 
బుద నం_స్తంభిత మైన బుద్ధి దూరంగా వంకెకు తగిలింపబడిన ఆభరణం 


శ్రిఫ్‌ స త్యా త్మ 


లాగానో, కోటులాలాగానో ఉంటున్న -గాఢ స్మిదావస్థలో, సీవుమ్మాతం 
ఉన్నావు, నీవు చావడం లేదు అప్పుడు రాజకుమారు డిట్లన్నాడు : 
“సుద్ది ఆ స్థితిలో లేదు, అప్పుడు నేను వావడంలేదు, ఈ విషయమే 
నాకు విస్పష్టంగా అర్థంకావడంలేదు,” 


రాముడు రాజకుమూరు నిట్టు (పఠ్నించా డు; “న్వ్‌ గాఢ నిదనుండి 
"లేచిన వీదప, నేను ఈ రాతి శాంతంగా నిడపోయాను, నాకీరాత్రి 
ఒక్క_ కలగూడా రా లేదు-అని నీవు "పేరో వా? “ఆ_ వేర్గొంటాను”_ 
అన్నాడు రాజకుమారుడు. ఇది అతి సూమ్మమెన విషయం, 
మో రందరూ (శ్రద్ధగా వినాలె, గాఢని,దనుండి లేచిన తిర్యాత, “నేను 

నష రహితమైన సుఖనిదపోయాను, నేను నదులు చూడలేదు, 
పరగతాలు పాడలేదు, ఆ స్థితిలో తల్లీ లేదు, తం డీలేడు, ఇల్లూ లేదు, 
ఇల్లాలూ లేదు, ఏమో లేదు, “దృశ్య (పపంచమంతా నశించిపోయింది, 
అక్కడ శూన్యం, శూన్యం కేవల శైరాన్యంతేప్ప "పరొకటి కనబడ లేదు, 
నేను గాఢ నిదపోయాను, ఆనిదలో అంతా శూన్య మే”_అని 
చెప్పడం జరుగుతుంది. ఈ విషయం, ఒక (ప చేశం నిర్జన మైయున్న దన్న 
విషయానికి సావష్నీగా వచ్చిన ఒక మసిపియొక్క_ వాటు లంలాగా 
ఉన్నది, ఆ మనిమ్‌, “అరరాతి వేళ, ఫలానా స్థలంలో, ఒక్క_ మనిషి 
కూడా లేడుూో- అని సాక్ష్యుం చెప్పాడు, ఆ మనిమీని ఈ విషయాన్ని 
కాగితంమోద (వాసి యిమ్మన్నారు, అప్లై అతడు (వాసి యిచ్చాడు, 
“ఈసీ వాజూలం నిజమేనా + అని న్యాయాధికారి అతణ్ణి అడిగాడు, 
అతడు, “అయ్యా! నిజమే” నన్నాడు, “సశేగాని ఈ విషయం 
ఎవరైనా చెపితే విన్నాణా? సనీకండ్లార నీవు చూశావా గో-అని 
న్యాయాధిపతి (పశ్నించాడు, ఆ మనిషి, “అయ్యా! నేను సయంగా 
చూచిన సాటీని, ఎవరో చెపితే నేను విని చెప్పడంలేదు” అని 
నమాధానం చెప్పాడు, “నీ వాజ్యూూల పత్రంలో తెలుపబడిన ఆనమ 
యంలో, ఆ స్థలంలో, ఒక్క మనిషీకూడా లేడన్న విషయాన్ని నీవు 
నంయంగా హహ % అని మళ్ళీ తు (పశ్నించాడు, 
“౪ స్వయంగా చేను చూచానయ్యా (0 అన్నాడా మనిషీ, “నీ వెవరు? 
నీవు మనివీవా? కాదా? అని న్యాయాధి వారి (పళ్ని ౦చాడ్ము 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 96 


ఆ మనివ్‌. “అవ్రనండీ! చేను మనివీ. సోఅని సమాధానమిచ్చాడు, అప్పుకు 
గ ఇబ్రన్నాడు, “అయితే మంచిది, క్స్‌ దృష్ట్యా ఈ ఏ టా 
లం నిజమై లే, మా దృష్టా అబద్ధం, ఎందుకం శే, “ఆ సమయంలో 
సీ వొకడ వున్నావుక దా * సీన్స మనివీవేకదా? అలాంటప్పుడు 
"ఆ స్థలంలో, ఆ సమయంలో, ఒక్క మన్నీపెనా లేడు-అన్న స మ్‌. 
లం అత్‌ రాల (శ ద్రార్ణపకారం) నిజంకాదు, ఆ సలంలో సీ వున్నావు. 
సీ (పకారం సీ వాడు gen నిజమై లే, మా(పకారం అది అసత్య 
మాతుంది. అక్క-డ “ఎవరూ రని చెప్పడానికి అక్కడ కనీసం 
సీవెనా ఉండిలీళాలిక డా” 


కళళ 


నీవు గాథన్నిదావన్లలోనుంచి మేల్కొన్నపిదప, “నాకు 
న్వవ్నంలో ఏమో కనబడ లేదు”'_అని చెప్పుతావు. మే మంటాము 
కదా. నీవుమ్యాత మున్నావు, ఆ స్లితిలో తండ్రి లేకపోయినా తల్లి 
"లేకపోయినా, భార్య లేకపోయినా, భర్త 'లేక పోయినా, ఇల్లు లేకపోయినా, 
కుటుంబం తేశపోయినా, వమి లేక పోయినాన శే_నీ వుండిలీరు తావు, నీవ 
చెవ్పినసాత్యు మే, సీవుమా(తిం. నిదపోలే దని, నిరూవిసు స్తున్నది, “నీ 
న్మిదపోయిన శై లే, ఆ సుముప ృవస్థలోని శూన్యతనుగూర్చి ఎట్ల ఎటు చె చెప్పడం 
జరుగుతుంది ? వీవు బుద్ధ్యతీత మైన ఒకానొక పరమపదాగ్థానివి, బుద్ది 
నిదావశ మె మెంది ఆ షశాంతివహీంచిండి, కాస్‌ సీవుమా(తం నిద 
పోలేదు, సీవుగనుక " నిదపోయిన శైలే, ర క్రృనాళాలగుండా రక్తాన్ని 
(పవహింపచేసే దెవరు? గర్మకోథంలో అన్న జీర్ల కర్నను చేయిసు స్తున్న 
"దెవరు? నీవు నిజంగా గాఢ నిదావశుడవై నట్లయితే, అనుక్షణం చేహాి 
వృద్ధిక ర్మను కొనసాగిస్తున్న చెవగు? 'అందుచేత నీవు నిత్యనిర్మి (దమైన 
ఒకానొక పదాగానివి, నీవ నిత్య్యపబుద్దుడవు, బుద్దిని దపోతుంది. కాని 
నీవు నిదపోవు ' నేను-_ మనోబుద్ధ్యతీలీ మైన ఒకానొకపరమవసు వు, హ్హ 


ఇప్పుడు కాజకుమారు డన్నాడు : “ఆర్యా! నాకింతవర 
=~ వే జ ఠాన్నో ఆన a డ్‌ 
తెలిసింది, నేను, న, నిత్యెనిర్వికల్పమి.నదివ్యశ క స్‌ు 
అఖండక క్రి నని, లెలిసికొన్నాను. 


97 నత్యాత్మ 


యావనంలో శరీరం వేరొకవిధంగా ఉన్నది. శైశవ దశలో 
మనస్సు ఇప్పు డున్నట్లు లేదు. శై శనదశలో బుద్ద, చేహమూ, ఇప్పు 
డున్న విధానానికి సంపూర్ణంగా వేరై నవిధానంలో ఉన్నవి, చై ద్య 
శాస్ర్రజ్ఞలు, స_స్తవర్చాలఅనంతేరం, చేహామంతాొ ఒకమార్సు చెందుతుం 
దంటారు, శ్షణతణం, చేవాం పరిణామాన్ని పొందుతున్నది, క్షణకుణం 
మనస్సు పరిణామాన్ని పొందుతున్నది. నీ 'చాల్యావస్థలో ఉన్న మన 
_స్తత్వం, మానసిక భావాలు ఇప్పు డెక్క-డున్నవి ? బాల్యావస్థలో 
సీను, సూర్యబించాన్ని చేవతలుభుజించే రమ్యమైన ర్‌ స్చ్రెగా ఛోవిం 
మావు, చందబించాన్ని తళతళలాడేవెండిశే కనుకన్నావు. తారకా 
కోటిని ధగధగ మెర సే వజూలుగా ఊహీంచావు, ఇప్పు డా ఊహలన్నీ 
ఎక్కడికి పోయాయి 1 “నేను శె శవదశలో ఉన్నప్పుడు, నేను బాల్య 
దశలో ఉన్న ప్పుడు, నేను డెబ్బ బేండ వయస్సులో ఉండేటప్పుడు” అని 
సీను చె ప్వ్పుతున్న ప్పుడు శె శవంలో, "బాల్యంలో, వార్షక్యంలో, నీవు 
మారకుండా ఉన్న నిత్యపదాళ్యాని వని సిరూవింపబడుతున్నది, “నేను 
నిదపోయాను, నేను గాఢనిదావస్థలోనికి పోయాను” _ అని నీ వన్న 
ప్పుడు. నీలో జ్యాగత్స్యప్నసుషు _ప్తవస్థలన్నింటిలో మారక, నిరంతరం 
అవికల్పనై ఏకరీతిగా సత్యమైన “నేను” కన్నది శతేలుతున్నది. నీవు 
నిదపోతున్నా, స్నానంచేస సున్నా, పీపనినో సున్నా, మారక వకరీతిగా 
వెలుగుతున్న ఒ కానొకపరమవ స్తువు ఫో ఉన్నది, అంతర్విచారణ 
ba య. సత్యాన్ని తెలుసుకో, సర్వకాల న ర్వావస్థల్లో నిర్వికా 

మై, నిర్వికల్పమె, వకరీతిగా (పకాశి స్తున్న ఒకానొక పరీమవ స్తువువు 
కాదా నీవు ? అయి శే, ఇంకా కొంచెం విచారణచెయిి- మరికొంచెం 
ఆలోచించి చూడు. ఇక ముఖాముఖి భగవద్దర్శనం కాబోతున్నది. 
నిన్ను సీను తెలుసుకో; నీ రం మా కాగితంమిోద 
(వాయి. తత్‌ క్షణం సీకు భగ ద్దగ్శనం లభి స్తుం దని రాముడు వాగ్దానం 
చేశాడుకదా. 


ఇప్పుడు రాజకుమారుడు తనను తాను తెలిసికొన్నట్లు, తా 
నొక నిల్యనిర్నిక ల్ప నిది పటా నల వని (గ హీంచినట్లు "తెలియ జేసి, 
ఇక ేవు డనగా వమిటో తెలియగోరాడు రాజకుమారున కిట్లు 


(13) 


శ్రీ రామతీర్థ । వేదాంత భాష్యము 98 


ప్రశ్న వేయబడింది : “ఇక్కడ "పెరుగుతున్న ఈ చెట్టనుచూడు, ఈ 
చెట్టునుపెంచుతున్న శ క్రి ఆ చెట్బునుపె ంచుతున్నశ క్రి క్రీకి వేరై ందా?” 
రాజకుమారుకు, “వేరై ందికాదు, Ws పెంచుతున్న శ కి క్రి 
ఒక శే”. నని సమాధానమిచ్చాడు, “అయితే, ఇప్పుడు ఈ వృమూ 
లన్ని టినీ పెరుగ జే స్తున్నశ క్తి జంతుశరీరాలను పెరుగ జే స్తున్నశ కిక 
వేరైందా % అని మరల (పశ్న వేయబడింది, “వేరె ంది కాదు, వృత 
"బేహాలనూ జంతు చేహాలనూ పె పెంచుతున్న శ క్తి ఒక కే” అని రాజకుమా 
రుడు జవాబిచ్చాడు, “సశేగాని, తారకా కోటులను పరిభమింప జేసీ 
శక్తి, నదీనదాలను (పవహింపశేసే శ క్రి వేరైనదా?” అని మరల 
(పశ్నింప బడింది. “వేరై నదికాదు. తారకాకోటులను పరి భ్రమింప 
జేసీశ క్‌, నదీన దాలను (ప్రవహింప జేసే శ్రీ _ ఒక శ” _ అని రాజ 
కుమారుడు సమాధాన మిచ్చాడు, అప్పుడు రాము డిట్టు (పసంగిం 
చాడు : ఈ వృమోలను పెంచుతున్న శ కి, నీ శరీరాన్ని పెంచుతున్న 
శ క్రిక్సి నీ వెండ్రుకలను పెంచుతున్న శ క్రికి భిన్న మైందికాదు, ఆ ఏకైక 
విశ్వాశ్యక పకృతి శ్తే_ఆ వక్రైక విశ్వాత్మ పరబ్రహ్మమే - 
ఆ ఏకైక విశ్యాత్మకా చింత్యమూల వస్తువే - నక్షత కోటిని (ప్రకా 
శీంప చేస్తున్నది. నీ న్మేశాలను మిలమిల లాడే లాగు చేస్తున్నది, 
నీ శరీరమందలి వెండ్రుకలను పెరిగోలాగు చేస్తున్నది, నమ_న్స మానవ 
నొడిమండలాలలో రకాన్ని (పవహింప చేస్తున్నది, అలాంటప్పుడు 
నిజంగా నీ వేమె యున్నావు? నీ వెండ్రుకలను పెరుగ జేస్తున్న, 
నీ నాడ మండలంలో రకాన్ని (పహింప చేస్తున్న, నీ ఆహారమును 
జీర్లింప జేస్తున్న -ఆ శక్తివి- నీవు కావా? ఆ మహోశక్తివి నీవు 
కావా? నిజంగా ఆ మనోబుద్ధ్య తీతమైన శ క్రివి నీవు, అందు చేత, 
సమస్త (బ్రహ్మాండాన్ని పరిపాలీ స్తున్న తేక కిని నీవే నమ స్త విశ 

చ్యా ప్తమై (పకాశిస్తున్న, తచేక (బవ్మావు - త చేశ పరమాత వ్ర, = 
త చే కాచింత్య శ్‌ క్రివి _ తచేక మూలశారణానివి - నీవే! అనేక 
నామాలతో పేర్కొన బడుతున్న తేక దివ్య తత్తానివి నీచే! 
సర్వ వస్తు జాలంలో (ప్రకాశిస్తున్న ఆ ఏకైక పరతత్త్యానివి నీవే! 


99 సత్యాత్మ 


రాజ కుమారు డాశ్చర పడి యిట్లన్నాడు,. “హృత్చూర్వ 
కంగా నేను దేవుని తెలుసుకో దలచాను, జేవు డనగా వమిటని - 
ణేను (పశ్నించాను, నా స్వన్వరూప మైన అత్నయే _ సత్వ్యాత్శర యే. 
చేవు డని (గహీించాను, ఎంతే పిచ్చి (పశ్న వేశాను ! నన్ను నేను 
తెలుసుకుంకు, చేనుఏి తెలుసుకొన్న ట్లయింది, ” ఈ విధంగా చేవుడు 
తెలుసుకో బడ్డాడు, 


ఈ మహా సత్యమును తెలిసి కోవడంలో ఒకశే కష్ట మున్నది. 
అది మానవులు శైశవ దశకు బానినలు కావడమే, శిశువుల్లో ఒక 
విచిత్ర మున్నది, వాళ్ళకు ఒక [పల్యే కవు ప ళ్ళంలో భోజనం కే 
లనే మోజుంటుంది, వాండ్లకు ప్రియమైన పళ్ళం తెచ్చిన పెడి డిలేచే ఎంత 
మంచి పదార్థ మైనా తినడం జరుగుతుంది - - వాళ్ళనుకున్న పళ్ళెంలో 
పెట్టళపో లే గూ పళ్ళేం నాకు కావాలె, నా పళ్ళెంలో నేను తింటాను. 
నే నింశే ప ళ్ళేంలో తినను” = అని మారాం జేస్తారు, ఓ శిశువు లారా! 
ఈ ఒక్క. పళ్ళమే మిోదికాదు, ఇంట్లో ఉన్న పళ్లాలన్నీ మీ వే, 
బంగారు పళ్లాలన్నీ మీవే, ఈ ఒక్క_ చిన్న పళ్ళేమే మిదను కోవడం 
తప్పు, ఈ (పపంచ మానవులు, తమ్ము తాము శెలిసికొన్నట్లయి శే, 
తమ స్వస్వరూపమెన న త్యాత్మయే - సర్వ శక్తిమయ పరబహ్మ 
మని అనంత శ్ర క్రియని, తెలిసికొంటారు : కానీ ఈ మానవులు, 
తకు బుద్ధియ నే - మసస్సనే - (ప ల్యేకమైన పళ్ళెం మీదనే అభిమానం 
పెట్టు కోస్నారు, “బుద్ధిద్యారా చేయబడిన చేదో, అ చే నేను చేసింది. 
మనస్సు దాంరాగాని, బుది చాంరాగాని, చేయబడించే నాకు సంబం 
ధించింది, తదితర కార్యాలన్నీ, నావి కావు. ఈ మనస్పనే (వలే 15వు 
ప ళ్ళరంలో పెట్టబడిం టే నాడిగా నేను స్వీకరిస్తాను, ” ఇక్కడే స్వార్థం 
బయలు చేరుతున్నది. ఈ మనస్సునే పాత్రకే (పళ్ళానికీ) మానవ్రేలు 
(పాధాన్య మిసారు, ఈ వాత ద్వారానే సర్వం నిర్వహింప బడా లని 
ఆశిస్తారు, ఈ ఆ సంకుచిత మైన పాత్రచుక్లే సమస్తాన్ని కూడ బెట్టాలని 
చూసారు, ఈ పొత్రతోశే రాదా కన్ని పొంది, ఈ పాశే తా 
మనుకుంటారు, ఈ ఆత (భాంతియే, సమ స్త స్వార్థానికి సమస్త 
దుఃఖాందోళనలకు కారణం, ఈ మిభ్యాదృష్టిన వదలిపెట్టు; సీ స్వరూప 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 100 


మైన ఆత్మయే సమ న్త విశాాత్శగా (గహీించు. ఈ వ. 
అలీతుడవుగా, ళత్‌ క్షణం నీవానంద నిధివౌ తావు, నమ న స్త్వ చైతన్య 
మూ ర్తివై (పకాశిస్తావు. సమస్త జగదాత్నగా వెలుగొందు తావు, 
'రాజకుమారునిళో మొదట ఉన్న పొరపాటు అనాత్మ | (భాంతియే, 
“స్స్‌ జ స్వస్థల మెక్కడ ? % అసి అడిగినప్పుడు ఆతడు తన స్వస్థలంగా 
టన రాజధానిని పేర్కొన్నాడు, ఫలాని రాజధా జే 
“నాన స్థల ' మన్నాడు, వత్సా! రాష్ట్రంలోని రాజధాని యొక్క కే 
సీ స్వస్థలం కాదు, రాష్ట్రమంతా నీచే, చేశమంతా నీదే, రాష్ట్రం 
లోసి రాజధాని నగరంలో నీ వుంటున్నా, ఆ రాజధాని ఒక్కటి 
మూశమే నీ స్వస్థలం కాదు, రాద్యమంఠతా సీచే_ ఆ ఒక్క 
చిన్న రాజభధానిమాత మేగాక ఈ విశాల నేత్రములు, ఈ రమశీమయ 
(పక్చ్ళతిసీమలు, ఈ గంభీర హీమాలయదృ శ్యాలు- ఇవన్నీ నివే, 


మానవులు పడుతున్న పొర పా ట్‌ చే, బ్‌ న స్వన్వరూప 
మెన నల గ్యాత్మియొక్క- రాజధానిగా ఎంచవచ్చుకాని దీనినిమ్మాత మే 
సీదిగా ఎంచి, మిగతాదంతా నాదిగా దనుకోవడం తప్పు ఈ బుద్ధి 
అనే రాజధానిమ్మాత మే, ఈ మనస్పనే ముఖ్యపట్టణంమా(త మే, నీదే 
కాదు, ఈ ఏవి సాల పపంచమంతా, విశాలజగ “తర త్యా నీచే, సూర 
చంద తారా|(గహాభూ మండలాలు, స్వర్గపథాలు- ఇవన్నీ నీవే, ఈ 
సత్యమును శలిసికో తిరిగి నీ జనుహ ఘ్కును పాందు, సమ నభయ 
దుఃఖాలు నమసివో తాయి, 


మానవులు స్వాతం త్యం కావాలంటారు. మోక్షం కాొవాలం 
టారు, అనలు మొదట మానవుని బంధి స్తున్న బేమిటి! న్‌ు న్య్వాతంత్యం 
కావా లంశ్కు నీరు మోతుం కావా లంక ముందు నీ బంధకారణ 
మేమిటో నీవు తెలిసికోవా లె, కథలో కోతి బంధింపబడిన క్షే మానవుడు 
బంధింపబడుతున్నా డు, ఒకకోతివిచి, (తంగా పట్టుకోబడింది, ఒక సన్నని 
మూతిగలకూజాలో కోతులకిస్లమెన తిను[ండారాలు కాసినిపోసి, 
దానిఆడుగును కదలకుండా భూమిలో బిగించి ఉంచారు, తినుబండా 
రాలు తినా లనే ఆశతో కోతి వచ్చి, ఆ ఇరుకుమూతిగలకూజాలో 
చేతిని బొనిమీ గుప్పిటనిండా లోనగల తినుబండారాలను పట్టుకొన్నది. 


101 సత్యాత్మ 


అప్పుడు ముష్టి (గుప్పిలి) "పెద్దదవడంచేత, చేయి వెలికిరీసికోవడానికి 
విలుకలగ లేదు, గుప్పిటలోని తినుబండా రాలనువదలి కే, అది యధారీతి 
పారిపోవచ్చుః కానీ, ఆ రహన్యం లేక అకోతి దాని కచే విచిత్రంగా 
బంధింపబడింది, 


మొట్టమొదట నిన్ను బంధి నన్న "దేమిటి ? నిజానికి మొదట 
నిన్ను నీవే బంధిత కొంటున్నా వు, స్‌సు నివే చానిన త్వాన్ని వరిస్తు 
న్నావు, ఈ విశాలపపంచ మనే మహారణ్యంలో ఒక నంరుచిత 
ముఖముగలపా్మతి కనబడింది. నంకుదితముఖంగలపాత అంశు ఏమిటి? 
ఈ నీ నం! సుచితమైనబు దై, ౫ ష్‌ అ నేకూజాళో కొన్ని ఫలహోరా 
లున్నవి, మానవు లీఫలావేక్షతో బద్దులౌతున్నారు.. బుద్ధియొక్క 
(పాతినిధ్యంతో- లేక మననం కు | మిర్గ్హవధి గత్వంతో- చేయబడిన 
నంతా మానవుడు, “నాది” అని ముద వేసి నికొయున్నాడు. “నేను 
మనస్సును” అని (పతిమానవుడు వి భాంతిపడుతున్నాడు, (ప్రతిమాన 
వుడు, మనస్సుతో rT “నేను మనస్సును- చేను 
ుద్దిని” అ నేదృప్రితో, ఈ మనస్సనే నంగుదితముఖపాతలోని పదా 
లను గట్టిగాపట్టుకొంటున్నాణు, ఈ సంపచితమనో తాదాత్సమీ.. ఈ 
సేంసచితమనోవిబదశే- మిము బానిసలుగా చే స్తున్నది; భయాందో 
ఛనలకు, వ్యామో హోలకు, నమ స్త బాధలకు దాసులను చే స్తున్నది. ఇచే 
మిమ్ము బంధి స్తున్నది. ఇదే ఈ నమ స్ప పపంచ దుఃఖానికి కారణం, నీకు 
మాశుం కావాలంశు, నీకు స్వాతం త్యం కావాలంశు, పిడికిలిని 
వదలి పెట్టు, పరిమిత దృష్టిని వదలి పెల్లు, ఈ విశ మహారణ్యమం తా 
నీచ, వృత వృక్షూనికి, ఏగర సమస్త లుకు స్వేచ్చగా, ఆకగించు. 
(పపంచమంతా నీచే, ఈ సా రూపక మైన అజ్ఞానాన్ని వదలి పెట్టు 
పీన న్వతంతుడవు తావు, సీక్సు “సవ రశకుడవుతావు, 


అక్షయనంపద యలరారుచోట 

కరువు గల్పించుట ఘనతయీ నొక్కొ. ? 
ఇది ఆత్మ శకెపుడై న హితమగు నొక్కొ ? 
ఈ విధంబుగ నల్పు బన్నడు వలదు; 

ఈ విధంబుగ సల్బు కన్నడు వలదు, 


శ్రీరామతీర్ద వేదాంత భాష్యము 102 
i 


ఈ విశ్వసంపద నెల్లను మజుచి, 
అల్పమనఃపాత యందున్న కొలది 
వస్తువులకు మోహబదుండ వగుట 
వర్మింప రాని లుబ్ధకే మేగాదె! 
ఈ చెట ఖుబ్ధత్వ' మిక నె న న విడుము; 


నీకూ, సర్వాత యైన పరమాళ గల ఆ భిన్నత్యమును 
సీవు సామైత్కరించుకొన్నష్పుడు, నీ మనస్సు అనంతశ కిమయమై 
దీవి స్తుంది. సమ_స్త (పపంచంతోనీకు సంపూర్ణ సామరస్యం లభి స్తుంది. 


“ఓ-హాూహో ! మనమింక నోర్యగ లేము 
ఓ పియమానసమా ! మనమిద్దరమును 
ఒకనావ [కొని దానిపై నెక్కి, 

దారు లేలేని దు_స్తరసాగరముల 
పరవనోత్తుంగతరంగాల పై న 
పూనికొకెడిగాలి వాన లమధ్య 

(నను నీవు, నిను నేను కౌగలించుచును) 
అజ్ఞాత తీరంబులకు నిర్భయ ముగ 
we మానంద ముప్పొంగ. 
నీంచగా గొంత త్తి హాయిగా మనము 
re నల పవపొడుకొనుచు, 
మనమ హా(పసానవంతే రాజంబు 

నుచ రించుచు' మహో త్పాహనవశ్యమున 
నవ్వుచు, పలుసార్లు ముగాడుకొనుచు 
అలరించుకొంద మొండొరులము, లెముు ! 
(ఇతరులు తమపాపముల చెప్పుకొనుచు 
ఆత్మనిందల చేసికొందురుగాక_ 

మన కట్టిదె న్యంబుతో బనియేల 2) 
మతబోధకులకన్న మనము యెక్కు_వగ 
భగ వంతునందు విశ్యాసముంచుదము; 
కాని పరీశ్నీంప జన దీశుమహిము, 


108 


నత్యాత్మ 


ఈసము[దాలలో, పర్వతాగ ముల, 
ఈ నీరవ నిశీధ జాగరణముల, 

నను నీవు నంతోషపరతువు; నేను 
నిన్ను నంతోో షీంప జేతు మాననమ ! 
భావముల్‌, సాల మృత్ను సంబంధ 
మౌన భా వంబులు జలములవో తె 
(పవహించిపోవుచున్న వి వడివడిగ, 

ఈ యనంతాకాండజలసీమలందు 

నీ గాలినే నేను పీల్చుచున్నాను; 

ల్స్‌ మర్మరన్యను లే వినుచుంటి; 

ఇట నన్ను రవీంచుచున్నది నీవె. 

ఫీ పర మేశ్యరా lib, పరబహ్మ | 
నన్ని దే (పశ్రాళనముసేయు మోాశ | 
నన్ను నీలో స్నాన మొనరింపనిమ్ము ! 
నేను నాచి త్రము, ఓ పరమాత్మ ! 

నీ సన్నిధికి చేరుచున్నాము త్వరగ, 
ఓ నమస్తాతీత ! ఓనామరహితి ! 

ఓ విశంరూప ! ఓ విశాంంతేరాత్స్న! 
నకలవి ఇ్వైధార ! ఓ పరంజ్యోతి ! 

సీ మవోకిరణముల్‌ నకలలోకములు- 
సత్వధర 1యేమనూలంబు ఫీవ్ర! 
సకలనద్దుణగణసాగర మివు! 

(ఓ తృపా_ర్తస్వాంతమా | ఓర్చుకొనుము, 
మనల కాగిటిలోన తనుఫుటకొరకు 
పరిపూర్ణుడును _పేమరసమూ ర్తియైన 
మన[పాణనఖు డొక్క_చో వేచి వేడ- 
మన రాకకోసమె చేతులుజాచి ?) 

నక్ష (తసూ ర్యాది (గవారాసులందు 
వెలుగొందు తత్పరంజ్యోతివి నీవె! క 
ఒళ మహాఛందస్సులో భదలీల 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 104 


అల, నిరాకార శూన్యాకాశ మందు 
(గవారాసులను (తిప్పుచున్నావు వన! 
నా న్వస్వరూ పాత్నక న్న వే రొకటి 
కానరా దెచ్చోట కనుగొన్న గాని. 
ఎటు నే చింతింపగల సితరంబు? 
వ సె యూవిరై నను బీల్పగలను ? 
నేనోళ త్రి గ భామీంపగ్‌లను ? 
ఆ వ శేను పోలేన ? 
(బహ్మ భావము పొడనూపుమా|తమున, 
లకూ: నాత్మక మైన 
(పకృతియద్భాతముల 'గసినమా|తమున, 
అనంద పార వశ్యమున _స్తంభింతు! 
కాని యంతర్ముఖదృష్టి తో చూడ 
కీఆత్స! నిజమున నీవు నే నొకశు! 
క్‌ (బహ్మాండముల్‌ పాలించు చుంటి- 
వివె కాలపువాప నల్లుచున్నావను : | 
సీనె మృత్యువున నంతృ ప్రి న వ్వ్యెదవు ! 
నీవె నిఖలంబున నిండియున్నావు ! 
సూర స తారాగవాకోటుల మించి 
ర్ట క నీవు (భమింతు వెల్లడల, 
మనపరస్పర మైన (ప్రణయంబుకన్న 
మించిన పేమి యేమున్న దింకొకటి ? 
మనపరన్పర నె క్యంబునకన్న 
మించిన శుభ కా, క్ష యేమున్న దరయ? 
మనపరన్పర నమాగ మమునక న్న 
మించిన అవర్శ మమలధర్నంబు, 
పూర్షత, బలము, వీ మున్న వీ జగతి ? 
ఖండవస్తువుల కఖండవస్తువును 
విడనాడు శెంతటి వెట్టితనంబు 1 
సాగరగర్భముల్‌ తరియింపబడియె, . 


1065 నత్యా త్మ 


శిఖర్యాగ సీమలు చేరగా బడియె ; 
పరినమా_ప్తంబయ్యె (వస్థానయాతత్ర, 
పరమాళ్శ సన్నిధాన (పౌ ్రికలిగా | 
పరము లత్మ్యుంబు సిదించె - నోహోహోూొ |! 
స్నేవాంబు నిందగా (పేమ ఫలింప 
అగజు దర్శన థాగ్యంబు కలిగ! 

అగ సోదరుని _పేమాలింగనమున 
తమ్ముడు కరగి వినీనత పొండి, 
భరతవర్షముకన్న నధికమైనట్టి 

భార తాదర్శ తీరమునకు ( యాత్ర! | 

ఈ మహో యూన మొనర్చి నందులకు 
చిత్తమా! నీవు గర్వించుటలేదా 1 
ఎన్నెన్ని సాగ శా వెగిరి వచ్చితివి ? 
ఎన్నెన్ని జలధుల దాటి వచ్చితివి ? 
సంస్కృత వాణి వేదోద్దోమ. స్వ 

[కింద భాగమున విన్సిర చుట చేద? 
కనులగంతను ఏడి కనుగొను మింక ! 

ఓ మహో జీవితాదర్శ తీరంబ! 
యుగయుగా భీల నసమస్వాశదంబ ! 

సీ చెంతకే మా మహాయాన మోహ | 
నీ చెంతశే మా మహా యాత యోహా! 
SAE సంచికా వ వృత వైన సిన్ను 
ఎవరు 'వాణాలతో చేరుకోగలరు | 


నత్వాత్శ తీరానికి వయనించు! ఈ శరీర వి భాంతినంతా 
వదలి వెయ్యి. ఈ మ్మద చేవా వ్యామోహాన్ని పరిత్యజించు. ఈ శరీర 
పంజరంలో, ఈ మనో కారాగారంలో, సీకు నీవే వ్యామోహితుడవై 
బంధింపబడ్డావు, ఈ వీభాంతి నుండి విము క్తుడవుగా ! ఆ అనంత 
పర్యబహ్మ్మ తీరానికి ఆ పరమనత్య తీరానికి అ స్వస్వరూపమైన 


(14) 


శ్రీరామతీర్ణ చేదాంత భాష్యము 106 


న త్యాత్త తీరానికి పయనించు! భారత దేశముకన్న అధికమైన - 
భారతా దర్శమైన - పరమాత్మ తీరానికి పయనించు ! 


భార తాధిక దివ్య భార తాధర్శ 
బ్రహ్మలోక మునకు పయన మోహోొహా ! 
ఓ భూతలాకాశ గత రవాస్యంబ ! 

క నము(దా పార జలరాసులారా ! 

ఓ నగులార ! ఓ శిఖరంబులార ! 

ర్డీ అరణ్యములార | భూ సీమలాగ ! 

గ్జీ మహోన్నత పర్వతే (శేణులార ! 

ఓ _పాతరారుణ _పా్య్యాశా కాంతి ! 

ఓ మేఘమాలికా ! ఫ్‌వర ర ధార ! 

ఓ తుపారమ! ఓహీ నమూలయనిఖరి ! 
మోచెంతకే మా మహాయాన మోహ! 


చేహాకీకుడవుగా ! ఈ విశంయంతా నీ వౌతావు, ఈ యాత 
ద్విశ్వహృదయంలో నీవు (ప వేశిస్తావు. ఈ సమ _స్తవిశ్వమూ నీవుగా_ నీ 
స్యస్భరూపమైనలత్శగా- తెలుసుకొంటావు, 


ఓ సూర్వచంద తౌ రావళులార ! 

ఓబుధా ! మృగశిరా | (గహకోటులార ! 
మోిలోకి పయనంబు! మీలోకి యాత్ర! 
జాగేల, తల్‌ క్షణమే యాత! యాత! 
ఉడుకుచున్నదిర కృ ముప్పొంగికొనుచు ! 
శీచి త్రమా! తల్‌ క్షణము లంగ చి 
పగ్గాల వదలుము తేర చావ విడుము ! 
పొతుక పోయిన వృమ్రాలలీల 

ఎన్నాళ్లు మన మిట నిల్చియున్నాము ? 
పశువులవిధమున తిని [తాగుపనుల 
ఎన్నాళ్లు మన ముంటిమో నమూరవశత ? 
బహువిధ గంథముల్‌ బట్టీలు బెట్టి 


నత్యాత్మ 


శువ్క- పాండి త్యాలతొ | (భాంతినొంది, 
మనకయి మనమె చీకటిలోన బడమె? 
పోదాము ముందుకు. భయపడనేల ? 
అఆయగాధజలాలయంబచె పోవుదము, 

నను నీవు నిను నేను కౌగలించియును 
పోదాముపద నిర్భయత్యంబుతోడ, 

వ పాణి సావాసించని-చోటు లివీం- 
పోదాముపద నీవు నేనును కలసి- 
నావపోయిన మణి మన మె పోయినను- 
"వెనుకంజ పనికిరా దీయాతలోన, 

ఓీధీరచి తమా ! నావ వోనిము | 

నాయనా ! వియసఖా ! ముందు శేగుదము ! 
సావాసానందము ! మన శేమిభయము - 
ఛభగవంతునిగావ ఈ సాగరములు ? 
నాయనా ! (పితానఖా ! పయనింప వోయి! 


ho! Lol! ఓం!!! 


పాపము = పరమాత్మతో దానికిగల సంబంధము 


[కాన్‌ (ప్రాన్సిస్‌కో _ ఎకొడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో - 1902, నవంబరు 
16వ కేదీన ఇచ్చిన ఉపన్యాసం ] 


ఆగ్మేస్యరూపు లైన సోదరసోదరీమణులా రా! 


ఈ ఉపన్యాసం గతవారంలో ఇచ్చిన ఉపన్యాసాల అనుబంధ మే, 
గతఉపన్యాసాలు ఆకర్లించిన వాండ్లు, ఈ ఉపన్యాసాన్ని ఎక్కువగా 
అక్షంచేసి రొంటారు, 


ఈ ఉపన్యాపంలో రాముడు పాపలక్షణమునుగూర్చిగానీ, లేక 
పావమనేది ప్రపంచంలో ఏవిధంగా ఉన్నది? ఎవరు దీన్ని తెచ్చారు € 
ఎప్పు డిది వచ్చింది? కొందరుమానవులు మరికొందరుమానవులకన్నా 
ఎక్కువపావులై ఎందుకున్నారు!, కొందరికి ఇతరులకన్నా ఆశ ఎందుకు 
ఎక్కువగా ఉన్నది? మరికొందరికి ఆశకన్నా ఆక్రోశం ఎందుకు 
ఎక్కువగా ఉన్నది? అన్న విషయాలనుగూర్చిగానీ చెప్పబోవడం 
చేదు, ఈపశ్నేలు, అవకాశంచిక్కి నన్వుడు, వేరొక ఉపన్యాసంలో 
వివారింపబడ తాయి, 

ఈరాథి, “పాపం”అ నేపదం, నర్వసామాన్య మైన అర్థంలో ణా 
ఉపయోగింపబడుతుంది, లేక వై /_స్తవ్నపాపంచక దృష్టిలో : సీక్‌ 
రింపబడుతుంది, 


భారత చేశమున, ఒకానొక చేవాలయంలో, ఒకమనిమ్సీ మధుర 
పదాగాలను పంచిపెడుతున్నాడు, ఆనందోతోహ శుభనమ మాలలో, 
థ 
బీదలకు మధురపదారాలుపంచడం, అన్న దానాదులు చేయడం భార 
థి 
లీయులకు ఆవారం, ఆ దారిన పోతున్న వ్య _క్రియొకడు, ఆలయంలోకి 
వచ్చి, ఆ సంతోపషనంరంభాలకు కారణ మడిగాడు, మధురపదార్జాలు 
పంచుతున్నమనివీ, “నాగుజ్జమును పోగోట్టుకున్నాను, ఇదే నా 
సంతోపానికి కారణం” - అని చెప్పాడు, ఆమాటలు విని జనులంతా 
1 
ఆశ బర్యోపడి: “బలే బాగున్నది. గుక్టాన్ని పోగొట్టుకొని, విచారపడ 
డానికి బదులు సంతో" పపడుతున్నా వేమిటయ్యా!” - అన్నారు. ఆత 


109 మవోాప్రము.2 పరమాత్మతో దానికిగల సంబంధము 


డప్పుడు ఇట్లు సమాధానమిచ్చాడు: నన్ను సరిగాఅర్థం చేసికోండి, నేను 
అశ్యాన్ని పోగొట్టుకొన్నాను, కానీ అశ్యికుని పోగొట్టుకో లేదు, 
ఆశ్వ్‌కుని రథీంచుకొన్నాను. నాఅశ్వం దొంగ లగుంవుచేత అపహారింప 
బడింది, ఆ సమయంలో అశగంమిగాద నేను (పయాణంశేయడం లేదు, 
అశంమాశత్ర మే ఆపహరింపబడి౦ది, నేనేగనుక అశగంమోద ఉన్నట్ల 
యితే నేనుగూడా అపహరింపబడేవాడినే, అశగంతోపాటు నేనుగూడా 
అపహరింపబడనందుకు నేను అదృష్ట వంతుణ్ణి, ఆక్విగుకుపో లేదు, అశ్వం 
మతమే పోయింది”, ఈజవాబు వీని జనులంతా హృజత్చూర్యకంగా 
నవ్వుకొన్నారు, ఎంత అమాయికమానవుడు! 


సోదరీసోదరులా రా! ఈకథ మోకు పహోస్యాన్పదంగా కనబడ 
వచ్చు, (పతివ్య క్రి ఈకథను ఆత్మీయం చేసికోవాలె ఆ ఆశింకుని 
కంకే తా నేవిధంగా వివేకియో ఆలోచించుకోవాలె, అతడుఅశా న్ని 
పోగొట్టుకున్నాడు, కానీ అకశికుడై న తనను రశ్నీంచుకున్నాడు, 
ఆహా! వేలకువేలు_ కాదు - కోటానుకోబ[పజలు అ వంచే స్తున్నారు 
అశ్వపని కోల్పోయి, అశ్వాన్ని రథ్నీంచుకోవడానికి (పయల్ని స్తు 
న్నారు, ఇదే శోచనీయ్యమెన మౌఢ్యం. ఆతడశ్యాన్ని పోకొట్టు 
కున్నా, అశ్వీకుని రవీంచుకోవడంచేత ఆనందపడడంలో అనుచితం 
లేదు, సత్యశ క్కి- నత్యాత్న - నిజమైన అహం - అళా నికీ ఆశకు 
నగూ ఎట్టిసంబంధము న్నదో-సూత్ష శరీరంతో అట్టి సంబంధాన్ని కలిగి 
యున్నదని అందరికీ తెలుసు, కానీ, ఎవరిదగ్గర కై నాపోయి, నీ వెవరు 1 
నీ నత్యపకృతి ఏమిటి ? _ అని అతని సమాచారమడగండి, “నేను 
ఫలానాఫలానా వుల్లయ్యను, నేను ఫలానా ఉద్యోగ శాలలో పని 
చేస్తుంటాను” - అని వవేవో వకరువుపెడతాడు, ఇవన్నీ సూలశరీ రానికి 
నంబంధించినవి మాత మే, అడగ బడిన (పశ్నహా అతని సమాధానా 
లకూ సంబంధం లేదు, మన మడుగుతున్నది- “నీ వెవరవు! నీ వనగా 
ఏమిటి?ో_అని, ఆతడెవరో - ఆతని నిజన్యరూప మేమిటో _ మనకాతని 
సమాధానంలో లేలడంలేదు, మన మడిగిందొకటి. ఆతడు చెప్పేది 
వేరొకటి, మన మాతని నిజన్యరూపమైన ఆకికునిగార్చి అడుగు 
తున్నాము, కాని అతడు తన చేవామనే అళ్యమునిగూర్చి చెపుతున్నాడు; 


శ్రీరామతీళ్ళ వేదాంత భాష్యము 110 


నునం అశ్వికుని విమయమడిగిలే, అతడు |ప్రశ్ననుమార్చి మన మెన్నడూ 
అడుగని “విషయాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు, ఆది అశ్గమును, 
అరింకునిగా చూడ్డం కాదా? అశ్వం పోయింది, పోయింది, పను 
అని ఉద్దోషించడాని కిది మంచి సమయం, పోయింది; పోయింది; తప్పి 
పోయింటి-అని వార్తాపతికల్లోకూడా (పకటించండి, పోయిం చేమిటి? 
అశ్యమా! లం పో లేదు, ఎవరుబ్టినా అశ్వమునుసాశ్చే అధ 
వచిసాడు, పేర్లూ, ఊార్లూ, - మొదల న వ్యక్తి కి గత విషయాలను 
వకరువు= పెట్టడానికే (పతి మానవుడూ “సంసిదుడొతుంటాడు, కోలో 
ఖడింది-అశ్య్‌ సను. కోల్పోబడింది-అత్మ - స్వన్వరూప మైన న త్యాత్న 0 
ఎంత విచిత్రం ! 


న త్యాత్మను- ఆశ్వికుని-మన మెలా కనుగొనడం?! గతవారం 
(పతిదిన మిచ్చిన పాం. ఈ (పశ్నకు సమాధానాలు చెప్పబడి 
నవి, కానీ, ఇవ్వాల మన మొక నూతన దృక్పథ మునుండి-పాపసంఘ 
టనములనుండి-నమాభధానం వపొందడానికియల్ని దాము, పాపానికి కారణ 
మేమిటి? పాపం [పపంచంలోవవిధంగా ప వేశించింది! ఈ వ్యాఖ్యానము 
వింతగా విపరీతంగా తోచవచ్చు. మోరు వింతపడనవరంలేదు, మోకు 
వింతగాదోచే ఈ వ్యాఖ్యానము, మో బె బీలులోని [పబోధాల ననున 
రించే నిరూపింపబకుతుంది, బై బిలును, ఐరోపా (పజానీకం, భారత [పజా 
నీశంవలె, అర్హంచేసికో శేదు, “ఎందుకంయే- కీ సు సు ఆసియాఖండవాసి, క్రీస్తు సు 
భారతీయుడని కాడా రాముడు సిర్వచించగలడు, బైబిలు (గంథంలో 

నబడే ఉపమానాలు అలంకారాలు - మొదలె లై నవన్నీ - హిందూ 
శాస్త్రాలలో ఉన్న వె, అందుచేత, ఆ పరిభాపాపరిచయముగల (పాచ్యు 
లైన సాందవు లే, పా శ్చాత్యులకన్న ఎక్కువగా బై వీలును అగం 
చేసికోగలరు. ఇప్పుడు చెప్పబోయే వివరణము వింతగా, విపరీతంగా, 
స్వీయాభిమాన ఏిశ్యాన విరుద్ధంగా, తోచినా, ఇది మీ బై బిలులోని 
(పబోధాలకు విరుద మైనది కానందున మీరు దీన్ని మన్నించక తప్పదు, 

పము యొక్క సమస్యలో దిగేముందు, కొన్ని (పాథమిక వీపు 
యాలను విచారిద్గాం. 


111 పాపము. పరమాత్మతో దానికిగల సంబంధము 


జన్మించిన (ప్రతి మానవుడూ మరణించి తీరవలసించే. కానీ, 
మానవులు, మరణిస్తామని తలచరు - కారణ మేమిటి? మరణ మనే 
విషయం మతికిరాగా నే మానవులు గడగడ వణకిపోతారు, నఖశిఖా 
సర్యంతేం (పకంపిసారు, ఎండువల్ల ? మహారాజులు మరణించారు, 
మృతులను ఫునర్టీవింప జేసిన మహా (పవ క్షలుకూడా మరణించారు, 
మహామహా భాగ్యవంతులు మహామహా బలనాలురు నురణించారు, 
మానసికదృష్థ్యా మరణం తప్పదని మనకు తెలుసు, నీవు డెభై యేండ్లు 
(బతక వచ్చు. తేక, నూటనలశా ఏండ్లు (బతకవచ్చు. కాక్‌ రెండు 
పందల ఎనె ఏండ్లు (బతకవ చ్చు ఎన్నాళ్లు (బతికినా-నీవు మరణించ 
వలసించే, సవ్ర మరణాన్ని తప్పించుకో లేవు, మరణం అనివార 
మైంది, అనుల్ల ంఘసీయ మెంది, కానీ మహా విచిత్రం ! ఎవ్యడు 
కూడా తాను మరణిస్తానని ఆచరణాత్మకంగా విశ్వసించడు, (పతి 
మానవుడు, మరణమునుగూర్చిన భావాన్ని దగ్గరకు రానియ్యడు, 
మృత్యువును గూర్చిన తలంపును అసహీంచుకు(టాడు, వ్యుతిమిత్ర 
కళ తాదులతో మమకారబంధాలు పెంచుకుంటుంటాకు, తన కర నత 
మును విశాలంచేసి కుంటుంటాడు. మృత్యు వ నేది తనకు లేనట్లుగా, 
తాను మరణించేలాగా జీవమాతి సాగిస్తుంటటాకు, కారణ 
మేమిటి? మరణమనే మాట వింకే చాలు-మానవ చదేవాంలో 
ఆపాదమ స్త్లకం భయకంపం బయలు చేరుతుంది, ఎందువల్ల? మరణం 
తప్పసిదై నా మరణాన్ని మానవుడు మనస్సుకు దూరంగా ఉంచుతాడు, 
పవ్నీ, తన రెక్క_లకు నీళ్ల ంటినప్పుడు, ఆ నీటిని విదల్సి వేస్తుంది, మర 
గాన్ని మానవుడు అంతమాతంగూడా మనస్సుకు తాకనియ్యడు, 
ఆచరణలో మనం మరణిస్తామని నమ కపోవడానికి కారణమేమిటి? 
మృత్యువును వర్లి ంచే గీతాలు మీరు ఆలాపించవచ్చు. కానీ, ఆచరణలో 
మీరు మృత్యువును నమ్మరు, కారణ మేమిటి! మరణరహీత మైన 
మీ న్యన్గరూపమైన స త్యాత యీ సత్వకారణమని- వేదాంతం వ్యాఖా 
నిస్తున్నది, మరణశీలమెన, అనుక్షణము మరణ[గసి తమగుచున్న, 
చణశ్షణము పరివ ర్హనమొందుచున్న చేహం-మో న్వన రూపమైన, 
న త్యాత్శకాదు, మిలో, ఎప్పుడూ మరణించని ఒకానొక వస్తువున్నదిః 
మోాలో అనశర మైన నిత్య సత్యమైన అత్మ ఉన్నది, కానీ మరు 


శ్రీరామతీర్ష వేదాంత భాష్యము 112 


“వూ ఆచరణలో, మా దై నందిన జీవితంలో, మేము ఆత్స మరణించదని 
నమ్నం. చేవాం మరణించకుండా శాశంతంగా ఉంటుందని నము) తా” 
మంటారు. హీిందూమతమందలి వేదాంతదర నం అనశ్వర మైనది ఆత గన 
నశ్వరమెనది దేహం, అయినా ఆత్మయొక్క. విశేవణాలు- సత్యమైన 
ఆత్మయొక్క. (ప భావవిశేపాలు, (భాంతి చేత, అనిత్య మైన దేహానికి 
అధ్య సింపబడిన వనీ (ఆరో పింపబడినవని)- నిర్వచి స్తున్నది, ఈ విప 
ర్యయభావానికి మూలం అజానమే, ఈ భావం విశ వ్యాప పమై 
యున్నది. ఈ భావన, సమ స్తబేశాల్లో, సమ_న్నప టేశాల్లో, జంతు 
(పపం చంలోకూడా వ్యా ప్పమైయున్నది, వేదాంతముతప్ప వ యితర 
దర్శనమూ, ఈ విశ్వాసముయొక్క_ (ఈ భావముయొక్క) విశ్వ 
వ్యాపకతనుగూర్చి వ్యాఖ్యానంచేయ లేదు, ఈ విశ్వ్యాసముయొక్క_ 
విశ్వమయత నిజమెన బే, ఈ విషయం వినరింపబడాలె, (పకృతిలోని 
సమ స్తవిమయాలను సమ్మగంగా వివరించ లేనిదర్శనం దర్శనం కాదు. 
అనేక ఇతరదర్శనాలవ లె, 'వేదాంతదరి గనం ఈ విషయాన్ని సమ. 
(గంగా వివరించంది వదలిపెట్టదు. కారణం సవాజమైన దై యుండా లె, 
విషయాలకు చావాగకారణాలు అంటగ కేరోజులు పోయినవి. ఒక 
మనిషి [కిందపడతాడు, ఆ పడడానికికారణం, ఆతనిలోనే మనం 
కనుగొనగలం, అతడు, భూమి జారుడుగాఉన్నదనో మశేమనో చెప్ప 
వచ్చు. కారణం, కార్య మందుగాక అన్య(తా కనుగొనబడదు, కారణం. 
శార్యమంచే కనుగొనబడగలిగినప్పుడు, “వేరుగా కారణాలను "వెదకడం 
వెల్లితేనం, బం కరమ్‌ Sa 
బాహీరముగాని ఆంతర్య కారణం చేత ఏవిధంగా వ్యాఖ్యానించగ లం ? 
దేహంలో, అమృతత్వవి శ్వాసమున గా శే కారణ మొకటికూడా 
నకు కనడదు, మనస్సులోకూడ, అమరత్వ ఫావమునుకలిగిం చేకార ణ: 
'మేమిాకనబడదు. మనో చేవాల నధిగమించండి. మనో చేహోల కతీతులు 
కాండీ. వేదాంత మప్పుడు స చూావి స్తుంది, పూర్యోపన్యా 
నంలో వర్లి ంపబడినపర మాతను చూపి స్తుంది, కః అత్మ అమర మైంది, 
అది జ కస అది సర్వకాలస ర్వావస్థలలో అవిశ ల్బమై వెలుగొందు 
తుంటుంది, ఈ ఆత్మలో, అమరత్వమును గూర్చిన (మరణ రాహిత్య 


చునుగూర్చిన) విశ్వమయవి శ్యాన ము యొక్క_ కారణాన్ని మనం మూడ్‌ 


113 పాపము = పరమాత్మతో దానికిగల సంబంధము 


గలం. 7లీలియోమహాశయుని జన్మకుపూరం మున్న మానవుని భాంతి 
లాంటి చే,మానవుని వ్యావహారిక జీవితిమందలి ఈ 'బేహాత శ, భాంతికూడ 
భూమియొక్క పరి భమణం సూర్యునకు ఆపాదించారు. ఆత్నయొక్క_. 
దివ్య మైనసిత్య త్వాన్ని (అమర త్వాన్ని) దేహానికి అధ్య_స్తంశేోయడంలో 
కూడా ఇచే పార పాటున్నది, 


ఇప్పు డ్మీపశ్నవస్తుంది: నిత్యమైన అతృడన్నది, ఏటితోపాటు 
అజ్ఞాన మున్నది. ఈ అజ్ఞానం ఎక్క్‌-డనుంచి వచ్చింది! ఇక్కడ మనం 
చూస్తున్నాము -_ అజానమూ, మానవునిలో నే యున్నది, దిన్యాతే 
కూడా మానవునిలో నే యున్నది, చేహాంకూడా, మానవునిలో నే 
యున్నది, ఇవన్నీ అంతర్జితమై యున్నవి, ఇవి చెలిగా లేవు, ఇ వేపే నీకు 
"వెలిగా "లేవు. ఈశ రీరముయొక్క_ 3 మనస్సుయొక్క- నిత్య మైనఅక్మయొక్ష, 
అబ్జానముయొక్క్‌_ (పభావంచేత జ చేహముయొక్క__ అనిత్యతను ఆచర 
ణాత్మకంగా విశ్వసించక పోవడం జరుగుతున్న ది, 


ఇంకొకవీమయం : (పపంచంలో (పతిమానవుడు తాను స్వతం 
(తొడుగా ఉండ లేకపోయినా, తాను స్యతంత్రుడుగా ఉన్న కై భావిస్తాడు. 
స్వాతం త్యాన్నే వాంభిసాడు, స్వాతంత్ర్యంకోసం పరితపినాడు, మిరు 
మేము స్వతం్యతుల మనవచ్చు. మోలో రాగ బ్నేషవ్యామోహ 
వాసనలు లేవా! అటువంటప్పుడు, మేము న్వతం[తుల మని మి 
శేవిధంగా చెప్పగలరు? మధురఫలాలు, రుచ్యాహారాలు, మిమ్ము 
బానినలుగా చేయగలను. ఏ అందమైన రంగానా మిమ్ము ఆకర్షించి 
ఒక్కా తిణంలో బంధించగ లదుః వ పాపంచిక భోగ వాంఛా లేశ మైనా 
నే మిము దాసులనగా చేయగలదు, ఇట్లుండికూడా 
మేము నంతంతుల మని మూ రనుకొంటుంటారు, సంపూర్ణ మైన 
స్వాతం త్యంత", మిోారొెక్క_పనై నా చేయగల రేమో. ఒక్క- నిమిష 
మాలోచించండి, వనో మో వ్యావహారిక జీవితాలలో లోటుపాట్లు 
కలగడం, మిరు మోమనస్పమతను కాపాడుకో లేకపోవడం జరగడం 
లేదా? మిరు కామ క్రోధఢలో భాదులకు దాసులై యున్నారు, ఇట్లు 
మానవులు నిజానికి సంపూర్ణ న్వతంత్రులుగా ఉండకపోయినా, నర్వదా 
స్వాతంత్ర్యము నే వాంఛిస్తారు. ,జేమిస్తారు. దీనికి కారణ మేమిటి? 

(15) 


శ్రీరామతీర్డ వేధాంత భాష్యము 114 


హీందూ దేశంలో ఆదివారం స్వాతంత్యదినం, స్యాతంత్య చింత 
నతో,ఆదివారాన్ని అభిలవ.స్తూ, పిల్లలుదినపాఠాలు చదువుకుంటారు, 
(పతిరోజూ, “ఇవ్వాళ వవారం[ి _ అని తమతేల్లులను అడుగు 
తుంటారు, తల్లులు, సోమవారమనో, మంగళవారమనో, బుధవార 
మనో, చెవుతుంటారు, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని _ (వేళపై 
వాండ్లు వారాలు "లెక్క పెడుతుంటాసి, [స 


(పపంచమందలి మహారుధిర పాఠానికి కారణ మేమిటి ? సాాతం 
(శ్యేచ్చ. తవు మాతృభూమితో ఉండే సంబంధాలను అమెరికా బీళీ 
యులు వదలుకోవడానికి కారణ మేమిటి? స్వాతం(త్యేచ్చ, నర్వమతాల 
యొక్క పరమాశయ మేమిటి ? మోక్షం, సంస్కృతంలో “మోక్ష” 
మంకు స్వాతంత్యం, కీ-పాూ | స్వాతం్యత్యం ! స్వేచ్చ ! విము కి, ! 
మధురాతిమధుర్వమెన ఆ స్వాతంత్యం కోసం, (పతిమానవుడు పరి 
తపీ స్తుంటాడు, కానీ, సత్యంగా స్వతంతులై న మానవులు ఎంతమంది 
ఉన్నారు! బహుకొద్దిమం దే, 


ఈ (పపంచమున కాల బేశనిమి త్తము లనే కుడ్యాలతోకూడిన 
కారాగారంలో మిరు సరదా బద్దులె యున్నారని _ వేదాంతం చెవు 
తున్నది, మీ (పతిభావన, మో (పతికర్శ, “నిమిత్త” మనే శృంఖల 
ముచే నియమిత మెయుండగా, మో రా శృంఖలము చే బద్దులెయుండగా, 
ఈ |పపంచంలో ఎటు మిరు నంతంతంగా జీవించగలరు ? అయినా, 
సర్వులూ స్వాతంత్ర్యము నే అిలివి స్తున్నారు, ఇది పరస్పర వ్యతి లేక 
వాదంగా కనబడడంలేదా 1? దీనికి కారణ మేమిటో వీవరింపబడుతుంది. 


రజ స్వాతంత్య వాంఛకు కారణ మున్నది, ఆ కారణం మీలోనే 
ఉన్నది, మోకు వెలిగా లేదు'__అని వేదాంతం సిరంచి స్తున్నది, 
గ ౧ శ త్ర a 

మోలోని ఈ స్వాతం ల్యేచ్చ, ఈ విశ్వాత్మక మైన స్వాతంత్య భావం 
“ర్చ్కింల్రో ఒకవస్తు వున్నది, అది మొ స్వన్వరూప మైన న త్యాత్మి, అది 
మాలోని సత్య మెన “అహం, మో స్వాతంత్ర్య భా వానికి అచే 
మూలం - అని పవచి స్తున్నది, మాలో సత్య స్వాతిం(త్యదీ ప్ప మెశ, 
అఖండమయిన, నిత్యము కృమయిన ఒకపరమవస్తు నున్నది, ఆ శుద్ధ 


115 పాపము - పరమాత్మతో దానికిగల సంబంధము 


ముక న్యరూప పరమవస్తువు మో న్వన్వరూప మను న త్యాళ్మయె 
యున్నదని -స్వాతం్యత భావముయొక్క_ విశ్వమయలత్వం చక్క-గా ఉద్బో 
ధిస్తున్నది, కానీ అజ్ఞ జ్ఞ మానవులు భూపర్మిభమణాన్ని సూర్యునకూ, 
నూర్య(ప్రశాశాన్ని భూమికీ ఆపాదించినట్లు, మనంకూడా "దేహాత 
(భాంలిచేత ఆత్మయొక్క. స్యాతంత్యమును దేహానికి ఆపాదించుకొంటు 
న్నాము, 


(పపంచంలో ఇంకొక విచితపివమయాన్ని చూస్తాము, చేహ 
దృష్ట్యా (పతిమానవుడూ పావియే, (పతివ్య_క్రికీ వదోఒకలోపం ఉండే 
ఉంటుంది, కానీ, అంతరాంతరాలో ఎనడుకూడ్యాా తను పాపి నని 
తలంచడు, ఈ యావత్సృథ్వీమండలంలో_ ఈ యావద్విశాలవిశ్వంలో- 
ఒక్క_వ్య కీ కికూడా తనపాప (పశ్ళతిని నమ్ము, హృదంత రాంత రాల్లో, 
తాను పవితు ణ్ణనే సంభావిసాడు, ఆచరణలో, తాను పావీ సని 
ఎవడూ అనుకోడు, బైటికి పొవీ నని చెప్పితే నేం? లోపల ఆశయం. 
(పజలచేత తాను పవితుడుగా ఎంచబడాలనే, మేము పావుల మని 
చెబుతూ, పరులు తమ్ము పవితులుగా గారవించాలని వెల 
వాంఫసారు, కానీ, తమలఅంత రాల్లో తనుపాప్మపకృలీయందు ఎవరికీ 
విశ్వాన ముండదు, (పలివ్య కో కీ తనకుతాను పవ్మితుడ ననే భావిసాడు, 
నిక ఏప్రాపరాధాలు చేసిన వాండ్లుకూడా, సీఛాలతినీచములై న నేరాలు 
చేసిన వాండ్లుకూడా, నా యస్టానంలో “మోరు పాపంచేశారా?” అని 
(పళ్నించిన నప్పుడు, “మేము * పాపం చేశా” చెప్పుకోవడం అరుదు, 
బలవంతము చేత, ఒక వేళ బైటికి “పాపం చేశా” మని చెప్పినా అంతే 
'రాంత రాల్లో ఆ చెప్పడం తప్పని వాళ్ళ నవముకం, తాము పాపం 
చేయలే దనే వాండ విశాంనం, అలయాల్లో |పజలు మతాధిపతుల 
ముందర పాపపశ్చాత్తావాన్ని (పక్‌ టిసారు, ఏధిలోకి రాగా నే, ఎవడైనా 
కొం చెం, “దొంగా” అని పిలిచాడా గిబ్డున 'వెనక్కులిరిగి ఎగిరి మెడ 
బట్టుకుంటారు. లేదా కోర్టు క్కు తారు, గుకిలోనే పశ్చాతాపం, 
గుడిగ డపచాటితే జీవుని క ండల్లో స దుమ్ముగొట్టడానికీ యల్ని స్తు సుంటారు, 
అలయంలోమాత మే అపరాధ 'కమాపణాదులు, 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 116 


ఈ విషయంకూణా (పపంచమందలి వె పరీత్య విశేషమును 
చూపుతున్నది. ఈ వై పరీత్యము చే విధంగా వ్యాఖ్యానించడం ? మేము 
పొవులం కాదు, మేము పాపాలకు అలీతులం _ అన్న మానవుల అతి 
హతభావం, మానవులు తమ పాపరహిత (ప్రకృతిలో కలిగియున్న 
ని త్యానుభూత విశ్యానముయొక ( విశాంత్నకత _ మానవులలోని 
సం సట సిత్యెవినిర్శల సీప్పాప (ప్రకృతికి (పత్యకు నిరూపణ 
మని వేదాంతం ట్‌ స్తున్నది. స త్యాత్న - మన స్వస్వరూప్యమైన 
నత్యాత్మ - పాపర హీత మెనది, పరిశుద్ధ మైనది, పరమ పవిత్ర మైసది, 
ఈ వ్యాఖ్యానం మోకు  నచ్చనన్లుశే ఈ వై పరీత్యమునుగూర్చి మీ 
రింటొక విధంగా వ్యాఖ్యానించగలిగ్‌ తే వ్యాఖ్యానించండి, 


మానవుల ధనతృ్ఫన్ల కు కారణ మేమిటి? మనం నిత్యం చూస్తు 
న్నాము, (ప్రపంచ సంపదనంతా తాను శై వశం చేసికోలే నని (ప్రతి 
పూన ననూ "తెలుసు, తన తృేప్చిదీర తనకు సంపద లభింప దని (పతి 
వ్యక్కకీ తెలుసు, కోటేశ్యరుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు తపి ఉన్న 
చేమో అడగండి, మాకు తృప్పి శ్ర దంటారు. ఇంకా ఇంకా మాకు 
కావా లంటారు, నాలుగు డాలర్ల డబ్బున్న చేదవారితో సమానంగా 
వాండు లోపల పేదరికంతో 'సములుతుంటారు. నాలుగు రూపా 
యలు. గానీయండి, నాలుగుకోట్ల రూపాయలు గానీయండి 
మన శాంతిని సంత్భ విని, (పసాదించ లేవు, ఈ భాగ్యభేగ్యాలవల్ల 
మనశ్శాంతి కలగదు, అయితే భాగ్యభో గ్యాలుక లిగియున్న వాండ్లు 
కూడా కొందరు, మన శాంతిని కలిగియుండవచ్చు. వాండ్ర శాంతికి 
కారణం వాండ్లసంపద కాదు, వాండ్ల శాంతికి కారణం - వెరాళ ము 
యున్నది, వాండ్ల శాంతికి కారణం - వేదాంతమును వాండ్డు వాండ్ల స్‌! 
తెలియకుండానే ఆచరణలో పెట్టడమైయున్నది. అంతేగాని మానవ 
మన శ్ళాంతికి కారణం కేవలం ధన మెప్పటికీ కాదు, 


భాగ్యం, భౌతిక మైనసంపద, మనశ్శాంతిని (పసాదించలే దని 
మనకు తెలుసు, అయినా, (పతిమానవుడు, నంపదకొరకు నంతవీస్తుం 
టాడు. ధనాశాదాహంతో తహతహపడుతుంటాడు, ఈ విచిత్ర విపరీత 
విషయాన్ని వ్యాఖ్యానించండి, ఈ వీిషయమునుగూర్చి వీ యితర 


117 పాపము - పరమాత్మతో దానికిగల సంబంధము 


త్ర _్వ్వదర నొదులు సక్రమంగా నిరగచించడం లేదు, వేదాంత మ్‌ట్లు 
నిర్వచిస్తున్నది ; ఈ ఐశ్వర్యతృన్ల, ఈ సమస్తాన్ని పొందాలచేఆశ, చేని 
వల్ల ఉన్నది? శరీరం ఎప్పటికీ సర్భప్రపంచాన్ని సంపాదించ లేదు, ఒక 
వేళ, నీవు సర్వ్యప్రపంచాన్ని సంవాదించినప్పటికీ నీకు తృప్టి కలుగదు, 
ఆపైన చందలోకాన్ని ఆకమిద్దా మనే ఆశ పుడుతుంది, నమస్త (ప్రపం 
వాన్ని పరిపాలించిన చక్రవ రులను - రోమచక్రవ రులను _ కొంచెం 
గుర్తుకు తెచ్చుకోండి, వీజరు నీరోలను _స్ఫుతికి తెచ్చుకోండి, మో శరీ 
రాలు (పకంపిసాయి, ఆ సీజరు నీరో మొదలై నవారి మానసిక సితి 
గతులను గూర్చి ఆలోచించండి, వాండ్లు సుఖపడ్తారా? సంతేప్రి 
పడ్డారా? శాంతి ననుభ్గవించారా ? వాండ్లలో భోజనవియు డొక్ష 
డున్నాడు, వారికి దివారాతులు కమ్మని తిండి కడుపు కెక్కించడమే 
పని, వాడు కడుపునిండా తినేవాడు, ఆశ తీశేదికాదు, మాతలు 
(మింగి ఆ తిన్నది కకోని, మళ్ళీ కొత్త పదార్ధం కడుఫునిండా 
ముక్కుకు నేవాడు, ఇట్లు కడుపు పట్టకుండా తినడం, ఆ తిన్నది మందుల 
నహాయంతో కక్కో_వడం, మళ్ళ కడుపు పట్టకుండా తినడం, ఆ తిన్నది 
మళ్ళీ మందుల సహాయంతో కకో,వడం-9ఇ టే వాని దైనందిన జీవి 
తం, మరి వానికి తృ ప్రికలిగిందా? శాంతి లభించిందా? లేదు, ఇది 
మనకు నిగూఢమైన విషయం, జగ చృర్వస్వాన్ని మనం నంపాదించ 
శేకపోయినా, లేక నంపాదించగలిగినా, అడే కక్క_లోకి వస్తుంది ? 
సర్వ (ప్రపంచాన్ని సంపాదించగలిగినా స్యాత్శను కోత్ఫోవడంవల్ల 
లభించే చేమిటి? ఈ నమస్త పృథ్యిమండలం, (గ హగణతంలో కొన్ని 
నశ కాలలో పోల్చబడేటప్పుడు, ఒక బిందుమాతేంగా పెగణింపబకు 
తున్నది, 


ఈ మో పృ ఎంత అల్పమైంది! ఈ జం వుండలాన్ని 

వొందడంవల నిజమైన సంతృ స్త, నిజమైన శాంతి, ఏ విధంగా కలుగు 
య ఎంవి 

తుంది? మ్యద్రమైన ఈ (పాపంచిక సంపద సంతృ ప్రినీ శాంతిని సమ 

కూర్చ లేదని మనకు మానసికంగా తెలుసు, అయినా మనం, (వొపం 


చికనంపద వెంట పరుగిడకుండా ఉండలేము, ఎందుకంశే- మీలోని 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 118 


సనత్యాత్శ- మీలోని సత్యమైన ఆ “నేను”. సమ_స్తజగత్పరిపాలకశ క్తి 
యని వేదాంతం నిర్వచి స్తున్నది. 


భారత దేశంలో, కుమారునిచేత కారాగృవాబంధితు డైన ఒక 
రాజుకధ ఉన్నది, రాజ్య కాంక్ష చేత, కుమారుడు తండీని బంధించాడు 
ఒకసారి, తండి కొడుక్కు కొందరుపిల్ల లను తనదగ్గరకు పంపించవలసిం 
దని ఆ పిల్ల లకు పాఠాలు చెప్పి కాలంగ డుఫుకుంటా నని లేఖవాసి 
పంపించాడు, అప్పుకు కుమారుడు, “విన్నారా, మా మునలివాడికో౭క? 
ఎన్నోసంవత్సరా లతేడు రాజ్యాన్ని వరిపాలించాడు. ఇప్పటికీ ఆ పరిపా 
లించే పాతఅలవాటు అతనికి పో లేదు, ఇప్పు డాతడు పిల్లవాండ్ల ను 
పరిపాలించడానికి అభిలవీ. స్తున్నాడు, ఎవరినో ఒకరిని పరిపాలంచా లని 
ఆతనికోరిక, వనుకటిఅలవాటు ఆతడు పోగొటుకో లేడు”- అని సేవకు 
లతో అన్నాడు, | క్‌ 


మనవిష యంకూడా అశ్లే ఉన్నది, మనము మనపూరపు అల 
వాట్టును ఏవిధంగా వదలగలం ? వదలలేం, మిసత్యాత “'పాహీజ 
పోన్‌”, (Shab-i-jJakan- పాహీజ హాన్‌ - అనగా సమ స్మప్రపంచ చక్ర 
వర్తి యని, నమ_స్తజగత్సేభు వని అర్థం) ఈ (ప్రభువును మిరు "దేహ 
కారాగారంలో- ముద్రాహంకార కా రాగ్భహంలో. బంధించారు, ఆ 
సత్యాత్శ- ఆ జగత్ర్రభువు- తనపూర్వపఫుఅలవాట్లను ఎట్లు విన్నరి 
సాడు ? తననె జ పకృతిని వవిధంగా వదలుకోగలుగుతాడు ? తన నైజ 
(పళ్ళతిని ఎప్రుడి వదలుకో లేడు, తేననై జృపకృతినుండి ఎవడూ అవలికి 
దూక లేడు, అశ, మీాలోోని స త్యాళ్ళ వవిధంగా తననై జపకృతిని 
విడనాడగలుగుతుండి? మీరు మో సత్యాత్శ(వభువును చేహకారా 
గారంలో బంధించారు. అయినప్పటికీ ఆ ఆత (వభువు సమ_స్హ పపంచాధి 
పత్యాన్ని చెలాయించడాసికి అభిలవీ. స్తున్నాడు, ఎందుకం కు ఆతడు 
తన సర్భవ్రపంచాధిపత్య స్వఫావాన్ని వవిధంగా వదలుకోగలడు ? 
“ఆశను విడనాడండి. తృెప్టను పారద్రోలండి”- అని బోధించి ఈ 
తృస్తాశ క్స్‌ని ఈ అశాతత్వమును (పపంచమానవులలో మిరు శమింప 
జేయగలరా? ఇది అసాధ్య మైనవిషయం, 


119 పాపము - పరమాత్మతో దానికిగల సంబంధము 


రాముడు బలీయ మైననత్య వాక్యాలు చెపుతున్నందుకు శ్‌మిం 
చండి, రాముడు వ్య కులమిదకన్నా ses ఎక్కువ గార వాన్ని 
పూవు తౌడు, సత్యంవద- అసి ఆర్యో కి కి, టై బిలుగంథంలో యిట్లు 
చెప్పబడింది; ని న్నెవరై నా ఒక చెంపమోాద కొడితే ఇంకొక చంపకూడా 
చూపు, పవిత్రమత బోధల [పచారంచేసేటప్పుడు, నిర్భనులై, పాదవా 
రులై నిరాడంబరు లై పోవాలె, న్యాయస్థానాలకు “పలువబడి నప్పుడు, 
అక్కడ వమి చెప్పాలో ముందుగా ఆలోచిం చుకోగూడదు, నోరు 
తెరవండి, నత్యవాణి నినది స్తుంది, అరణ్యపషములను, శ్నేత్రసీమలలోని 
పుష్పాలను చూడండి. అవి శీపటినిగూర్చి ఆలోచించుకోవు. ఆ అరణ్య 
పత్నులు, శ్నేతవుప్పాలు, సోలమన్‌ (పభున్రుఘాడా ఆసూయపడేటంత 
ఘనంగా అలంక రింపబడుతున్నాయి, బైబిలులో మరొక చోట, “ఒంకు 
సూది బెజ్జంలోనుంచి దూరవచ్చుగాని, ధనికుడు స్వర్గ రం తెలిసి 
కోలే”డని ఉన్నది, బై బిల్లో విగారు చదివిఉంటారు: య స్తుదగ్గరకు వచ్చి 
ఒక్‌ ధనికుడు, ఉప జేథం చెయ్యమన్నాడు, క్రీస్తు వ న. శాంతి కొవా 
లంకు నర్యభాగ్య పరిత్యాగం చెయ్యి. ఇ్రెంతేకంశే నీరు వేరు 
మౌర్లం లేదన్నాడు, 


ఈ వ వైరాగ్య తత్త్వాన్ని ఫ ఫొరత దేశంలోని వస నవ మిషనరీలు, 
శంకా చెప్పాలంశే యావ(త్పపంచంలోని మిషనరీలు, పూర్త 0గా 
విస్మరించారు, ఈ నై రాగ్య త_త్త్యం వేదాంతమే, ఈ పరిత్యాగ ప్రబో 
ఛాలను, భారతీయ నన్నా్యాసులు నేటి సమాచరి స్తున్నారు. ఈ పవిత్ర 
మతం పేరిట, ఈ పరిత్యాగ (పబోధంపేరిట, ఇక్కడనుంచి (పచార కులు 
చున్నించా లె, భారతవర్హానికి పోతున్నారు, రాముణ్ణి మిరు 
తము చాహంకృతినిగూర్సి ఏదైనా న్యతి రేక (పనంగం వచ్చినవ్వుడు 
అకోశపడడానికి ఎవరికీ అధికారం లేదు, 


కై )_స్త్వవమత్యపచారకులుు పరిత్యాగధర్థం పేరట హిందూ 
చశానికివచ్చి, పరిత్యాగ ధర్మాన్ని (పచారంచేస్తామంటూూ, భోగ భాగ్య 
లాలసులై జీవించడం ఎంత ఆశ్చర కర మెన విషయం! ఐశ్వర్యఆ శా 
దాహాన్ని (పార్గనా వేదికలనుంచి చేసీ పబోధాలద్యారా, మారు 
ఎన్నటికీ అణచలే రని వేదాంతం చెపుతున్నది. మా న త్యాత్మయొక్క_ 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 120 


విశ్వ పాలకత, మును- మో సత్యాత్శగయుక్క. జగ దాధిపత్యమును- 
మోరు గ మిరు అశాదాహోన్ని నశింప చేయ 
లేరు. అయితే ఈ రోగనివృ తికి మార్షం లేదా? ఉన్నది, ఉన్నది, ఈ 
మహాతృస్ల కు కారణం- అజ్ఞానం, ఆత్మయొక్క పరిభను దేహానికీ, 
చేహముయొక్క 3 చె దె న్యాన్ని ఆత్నకూ అధ్య _స్త నంచేసే అజానం, ఈ అజ్ఞా 
నమును షు నం లేగుండ నే మానవుడు మహాధాగ్య శాలి అవు 
తాడు, ఏ రాజ్యలు లేకుండ నే మానవు ఏశ్వసామాట్టవు తాడు, ఎంత 
నరశె తే అజ్ఞాన ముంటుందో, అంతవరకు, మారు ఆశాదాహాత ప్రులై 
అవస్థపడవలసీం చే, వేరొకమారం లేదు, ఈ జానాన్ని పొందండి, ఈ 
(బ్రహ్మజ్ఞానాన్ని కొళదలద్‌, See oe అతును 
వదలి పెట్టండి, అంక మో న్యన్వరూపమెన, సత్వ మైన, శాశ్వతమైన, 
నిత్యమైన, జగన్నాథ ష్‌, న తెలుసుకోండి | ఆ మూల 
త _త్వమును తెలుసుకోండి | | తెలుసుకున్నా రా, మీరు పవి.తాతి 
పవితులాతారు, పరమపావనులౌ తారు, అప్పుడు [పాపంచిక భాగ్య 
వాంఛా లేశంహాడా మోకు అగౌరవంగా, పాపంగా కనబడుతుంది, హ్‌ 
లోని అత్ను శ్రి) మిమ్ము నిల్యసంతృ ప్ర లనుగా వే స్తుంది, 


(పపంచంలో సరగ రాజ్యాలను జమించి, అ లెగ్టాండరు మహో 
రాజు హీందూదే శానికి వచ్చాడు, విథ ఏఖ్యాతిగ డించిన పీందూ 
చక మహాజనులను తాను చూడా లనుకున్నాడు, సింధు నదీతీరమున 
గల ఒక సన్నాసి సన్నిధికి ఆతడు తీసుక పోబడ్డాడు, ఆ నన్న్యాసి దిగం 
బరుడు, య. ఏమిలేదు, నదీతీరంలో సై కతశయ్యపై ఆతడు 
నిశ్చింతగా అసీనుడె డై యున్నాడు, శాజవస్త్రాలంకారాలతో Es యా 
నుండి చేబడిన వజవె వెడూర్యాది మణుల చే వెలిగిపోతున్న కరీింతో 
అలగ్జాండర్‌. మహారాజు ఆ నన్నాాసి చెంత నిల్చున్నాడు, వివిధాభరణ 
భూవీతు డన అలగ్జాండర్‌. చక్రవ రి. అతనిపక్క-_ దిగంబరుడై డైయున్న 
ఒక సన్నాసి, ఉభయులమధ్య ఎంతవ్య త్యాసం ! జగ ద్భాగ్యమం ఆ" 
అలగ్జాండర్‌ శ శరీకం పెన "తాండవి స్తున్నది, 'బావ్యాదారి ద్యమం ౮ 
ఆ సన్న్యాసి శరీరంమిద గోచరిస్తున్నది, కానీ ఆ యిరునురి అంత రై శ్వ 


121 పాపము - పరమాత్మతో దానికిగల నంబంధము 


ర్యాన్ని గానీ, దరి,దాన్ని గానీ కనుగొనడానికి వాండ్ల ముఖాల 
నవలోకి స్తే తెలు స్తుంది, 


సోదరీ సోదరులారా! మోరు ధనదాహంతో పరితవీసు స్తున్నారు, 
కనబడకుండా 3 వై పట్టుగుడ్డ కటు కట్టుకొని మా (వణాలను దాచుకుం 
టున్నారు. ఆత్మ శ్రీని దర్శించిన వుహర్షి ! ఆతని (ప్రక్క, ఆత్మదారి 
(ద్యాన్ని కప్పిఫుచ్చను బహీరలంశారాలు చేసికొన్న అలెగ్జాండరు 
మహారాజు! శేజోమయమై ఆనందమయమై మహర్షి ముఖారవిందం 
(పకాశ్‌స్తున్నది. అకించనుడై ఆనందన్య్వరూవుడై. యున్న ఆ మహారిని 
చూచి, అలెగ్జాండరు మహా రాజు (పముగ్ధుడె న్య దేశ్యమెన (గీసుకు 
ag స్‌ అ క, మహారి రి నవ్వి, ఇసు (పత్యుత్త తర మిచ్చాడు : 
“బహ్నాండమంతా నాలోనే ఉన్నది, (బహ్మాండం తనలో నన్ను 
ఇముడ్చుకో లేదు, (గీసూ, రోమూ మొదలై న చేశాలన్నీ నాలోనే 
యున్నవి. సూర్యచంద తారాకోటులు, నాలోనే ఉదయించి 
నాలోనే అ స్తమిస్తున్న వి.” 


అలెగ్జాండరు మహారాజు ఈ పరిభావను అర్థం చేసికో ఖీక్ష 
ఆశ్చర్య చకితుడయ్యాడు. “సీకు నేను కావలసినంత * ధన మిసాను, 
నిన్ను భోగ భాగ్యాల్లో తులతూగేలాగు చేస్తాను, నర్వ సౌఖ్యాలు ౨ నీకు 
నమకూరుస్తాను, దయచేసి నాతో (గీసుకు పయనించ వలసిందన్నాడు 


మహర్షి పకపకానవ్వి ఇట్లు (పత్యు త్త త్తర మిచ్చాడు : “నమ 
మణులు, సూర చంద తొరకకోటులు నావల్ల నే (వకాశిస్సు న్నవి 
నమస్తాకర్ష ణీయ (పకృతి, నమ సవాంఛనీయ వస్తుజాలం, నావల్ల నే 
ఉద్దీపింప "బడుతున్న వి, ఈ జగ ద్వస్తుజాల మంత టికీ నేనే (పతిభను 
(వసాదించి, తిరిగి వాటిని జేను భివీంచడం నా గౌరవానికి భంగకర 
మైన విషయం, ఈ [పావంచిక భోగ భాగ్యాలను యాచించడం, 
ఈ దై పీక పాశవిక సుఖాలకోనం అరించడం ఆతృగారవానికి తగని 
పని,  అంతదై న్యస్థితిక చే నెప్పడూ దిగజారను, ఈ వివషయవస్తు 
కవాటాలముందు నే నెప్పుడైనా సశే బిచ్చమెత్తను” 


(16) 


శ్రీరామతీర్హ వేదాంత భాష్యము 122 


అలెగ్జాండరు మహారాజు అశ్చర్యపోయాడు, మహర్షి యొక్క. 
శిరస్సును ఖండించడానికి ఒజనుండి ఖడ్గాన్ని ెరికాడు, మహర్షి 
హృత్పూర్వకంగా నవ్వి ఇట్లన్నాడు : “అలెగ్గాండర్‌ |! నన్ను చంపుతా 
నంటున్నావా! ఇంతి అబద్ధం నీవెప్పుగూ అడియుండవు, చేతనై తే 
చంపు! చంపు! తత్‌ క్షణం చంపు! నన్ను చంపగల ఖడ్గ మెక్క డున్నది? 
నన్ను నంహరించగల ఆయుధ మెక్క_డున్నది? నా ఆనందాన్ని 
భగ్నంచేయగల ఆపద ఎక్కడున్నది 1 నా సుఖాన్ని నివారించగల 
దుఃఖ మెక్క_డున్నది ? నిత్యమైన, నిర్వికల్ప మైన, నిర్మలమైన, నిఖల 
విశ్వాధి నేతయెన పరమాత్తనునేను! ఈ శరీకం పోయినా నేను 
వావను, నీచేతులను కదలించే శ కిని నేనే! నీ కండరాలను నంచ 
లింవజేసే శ క్రిని నేనే!” అలెగ్ధాడర్‌ హస్తంలోనుంచి ఖడ్గం (క్రింద 
పడిపోయింది, 


పరిత్యాగ త_త్త్యమును తెలిసికోవడానికి ఒక్క శు మార్లమున్నది: 
పారమార్ధిక దృష్ట్యా మనం (శ్రీమంతుల మైనప్పుడే, (పాపంచక దృష్ట్యా 
మనం సర్వస్వాన్ని పరిత్యాగం చేయడానికి నంసిదులమవు తాము. 
చారి ద్యంలో నంపాదించుకొన్నది మూతమే శాశ్వతంగా నిలు స్తుంది- 
అన్న నిరూఢ మైన వెజ్ఞానిక స్ఫూతాన్ని మిరు వినలేదా? ఆంత 
రంగిక మెన పరిపూర్ల తిను-అంతర్లతే మైన సా మిత్వమును-అఆల్నీక మైన 
సామాజ్యాథిపత్యమును-పొందినప్పుడే, మానవుడు, బాహీర మైన పరి 
"త్మ్నాగ ధర్మమును పరిగపీంపగలుగు తాడు, ఇంతికంళు వేరొక 
మార్గం లేదు, వేరొక మార్గంలేదు, 


(పపంచమందు [కోధముయొక్క_ ఉరికికీ కారణ మేమిటి? 
చార్చాలా న్ని జయించాలని, (కోధాన్ని నిగ హీంచాల౦, మనం 
(పలి దినం, "పెద్దపెద్ద బోధలు వింటున్నాం. ఎంత వింటున్నా, నమయం 
వచ్చినప్పుడు, మనం చౌర్చల్యానికి నశంకాక తప్పడంలేదు. ఎందు చేత? 
స్యాతిశయాది సమ స్త పాపాలకు కారణ మేమిటి ? ఈ సమ స్త పాశవిక 
వికారాలప హేతువేమిటి? ఈ నమ స్త పాపాలకు కారణం-ఒక కనని 
వేదాంతం నిర్వచి స్తున్నది. ఒక్కొక్క పాపాన్ని తీసికొని ఆ యా 
పాపాలన్నిటిని గూర్చి వివరించడాని కిప్పుడు వ్యవధి లేదు, వివరాం శాలు 


128 పాపము - పరమాత్మతో దానికిగల సంబంధము 


కావలసిన వాండ్లు, తదుపరి, రాముణ్ణి కలుసుకొని, శెలిసికోవచ్చు. 
ఇప్పుడు సారభూతంగా విషయం నిర్యచింపబడుతుంది. ఈ పాపాలన్ని 
టికి కారణం-అవిద - లేక - అజ్ఞానం, ఈ అజానంచేత బేహాత్ళ (భాంతి 
కలుగుతున్నది, మనోచేహాలను ఆత్నగా తలచే ఈ అజ్ఞానాన్ని 
పరిత్యజి స్తే సే ఈ పాపాలన్నీ పారిపో తొయి, అజ్ఞానాన్ని విడనాడ కుండా 
అన్వయ త్నాలు మా రెన్ని చేసినా అపజయం తప్పదు, ఎంగుకంశు_ 
పదార్థం నాశం చేయబడదు, శకొనీ అజ్ఞానాన్ని నాశం చేయవచ్చు, 
అజ్ఞానాన్ని నివృత్తి చేసికోవచ్చు. శిశువులు జన్మించినప్పుడు వాండ్ల లో 
(పాపంచిక మై మెన అజ్ఞాన ముంటుంది, అమునా లోకవిషయాలకు 
సంబంధించిన ఆ అజ్ఞానం క్రమక్రమంగా వాండ్ల ను వదలిపోవడం మనం 
చూస్తాము. కనుక అజ్ఞానాన్నిమ్మాత్రేం మనం ' నివృతి, చేసికోగలం, 


కామ।క్రోధలోభమోహోది పాపవికారాలకు దారితీసే ఒకానొక 
శక్తి లోపల ఉన్నది. ఇది మీ (ప్రబోధ్యపచారాలద్య్వా రా నశించదు, 
ఈ శ్ర కిని మారు అణచలేరు, దీన్ని మో శేవిధంగానై నా నిగహీంచ 
లేరు. అయితే ఈ శ కి క్యియొక్క మూలతత్త్యాన్ని గ్రహించి, ఈ శ కిని 
వఏతదభిముఖంచేసి MR రా మనం దురికారా 
లను జయించగలమని వేదాంతం నిర(చి స్తున్నది, ఈ శక్తిని దుర్విని 
యోగంచేయక గక తారం చెమ్యూలె, సమస్త జగదీశ్వరుడై న 
అద్వితీయుడై న మోన న్యన్వరూపమై న మో సశ్యాత్శయెన పరమాత్మ 
యొక్క. శక్తి యిది, ఈ శక్షిని పర మేశ్వ రాభీముఖం చెయ్యో లె 


(పతిమానవుడు స్వేచ్చను స్వాళేం త్యాన్ని అకాంవీ, సాడు, ఈ 
స్వాతంత్ర్య వీవానయొక్క_ [పధానలతు.ణ మేమిటి? తనకం"కు రెండవ 
వాడు లేని ఒకానొక అద్వితీయ స్థానము నధిరోహీంచడమే. సత్యాత 
శకి నంపూర్త ర్ల స్యాతేంత్రపదాన్ని పొందమని తనకం శే రెండవది లేని 
అద్వితీయ స్థ సానమును పొందమని మానవుని _పేరణ చేస్తున్నది, మానవ 
న్వళ్యరూవ మైన పరమాత అద్వితీయమై మైనది, (ప్రాపంచిక మైన స్వార్ధము 
నుండి సాాతిశయాభిమానాదులనుండి విముక్రి పొంచాలంశ1ు విదమైన 
శ క్రిని చంపడానికి వీల్లేదు, శక్తి నశించదు. శాశ్వత మైన అళ్న నశీం 


శ్రీరామతీర్ధ వేదాంత భామ్యము 124 


చదు, నిత్వమయిన ఆక ఏవిధంగా” నళి స్తుంది? కానీ శ కిని సృక్ర్షమంగా 
పయోగించడంద్యారా నర కాన్ని నాకం౦గా (స్వర్గంగా) మార వచ్చు. 


ఇంగ్లండు దేశపు నై వ. సృ్వవ మశాధిపలిని గూర్చిన కథ ఒకటి 
ఉన్నది. అతడు డార్విన్‌ హశ్షే మొదలె న గొప్ప వ్‌ లం 
మరణాన్నిగూర్చి చదివాడు, వాండ్లు 'న్వన్హానికిపోయారో, నర కానికి 
పోయారో _ అనే నంచేహూం అతెసికి కలిగింది, “వాండ్లు వ పాపం 
చేయ లేదు, కానీ వాండ్లు బై వీలును నము లేదు, క్రీస్తును. నము లేదు, 
వాండ్లు కై కై?న్త వమతంలో చేర శేదు, కనుక వాండ్లు నరకానికే పోయి 
ఉంటా”- రనుకొన్నాడు, మనస్సును సమాధానపర చుకో లేక పోయాడు, 
“*వాండు హహ 1 , వాండ్లు (ప్రపంచానికి కొొంగ మేలు చేశారు, 
వాండ్లు నరకానికిపోవచానికి తగరు, మరి ఎక్కడికి పోయిఉంటారుఖో 
అని తలపోయసాగాడు. ఆ ఆలోచనలో ని దపట్టింది, అ నిదలో అతని 
కొక విచిత్రమయిన కల వచ్చింది, తను మరణించినట్లు, తనను సరా 
నికి తీసుకపోయినట్లు అతడు కలగన్నాడు. అతడు న గంలో ఉంటారను 
కున్న వాండ్ల ందరూ స్వర్గంలో కనపడ్డారు, తన చర్చీకీ వ స్తుండే కె వన్న నవ 
సోదరులందరూ అతనికి న స్వర్షంలో కన పడ్డారు, డార్విన్‌ , హావ్హేలుమ్మాతం 
స్వర్గంలో కనబడ లేదు, స్వర్గ ద్వార పాలకుల నడిగి తే డార్విన్‌ హశ్లేలు 
పాతాళనరకంలో ఉన్నారని చెప్పారు, 


మతాధిపతి వెంటనే ఆ పా తాళనర శకానికి వెళ్ళి, ఆ విజానతాన్త 
జలను కలుసుకొని బై బిలును నమ్మానందుకు వాండ్లకు గలిగిన దుగ్గ జిని 
తెలివి మై బిలును బోధించి రావడానికి అనుమతీయవలసినదిగా స్వర్గ ద్వార 
పాలకుల నరించాడు, చివర కెట్లాగో దాంరపాలకు లనుమతించి పాతాళ 
నరక పయాణాని కాతసనికొక టిక్కెట్ర చ్చారు. సర నరకాల్లోగూడా 
fe రె ళ్ళున్నాయం బే మ్‌ రార ద తారు, ఆ వముతాధథిపతి రె చైళ్ళూ 
"బలి గాఫ్రలమధ్య పుట్టి "పెరగడం చేత అతడు కలగంటున్న న్వర్లనర 
కాల్లో కై బృంజడంలో ఆశ్చర్య మేముంటుంది + 


సరే _ ఆ మఠాధిపతి ఒక ఫస్తుక్లాసు టిక్కెట్టు తీసికొన్నాడు, 
రై లుపోయింది, పోయింది, మధ్యమధ్య ఎన్నెన్నో గే “సేవన్లు దాటడం 


125 పాొపము.= పరమొత్మతో దానికిగల సంబంధము 


జరిగింది. ఎందుకంశు ఆతడు సరోోన్నత స్యర్లంనుంచి అధమాభమను నర 
శకానికి వయాణం చే స్తున్నాడు, పాయ్యేకొద్ది సే స్రేమన్న లో నరకవాన 
నలు కనవడసాగాయి, ఇంకొక స్తే షనుకు పాతాళనరకం వ స్తుందనంగా 
అసహ్యామయిన దుర్వానన కొంది, దుర్భరమయిన ఆకందనాలు విన 
బడ్డాయి, అత డాదుర్లంధాన్ని భరించలేక ఆ ఆకందనాలు విన లేక, 
ఎందుకు నరకానికి పయాణం చేశానా అసి పశ్చాత్తాప పడసాగాడు; 


కొలది నిమిషాలో, స్లాట్‌ ఫారంపైన “ఇ బే పాతాళ నరకం! 

పాతాళనరకం!” అనే శీకలువినబడ్డాయి. ' “పాతాళనరకంి'అని [వాయ 
బడ్డ బోర్డు కనబడింది. రై లాగింది, జనులు డిగుతున్నారు, మఠాధిపతి 
అశ్చర్యపడ్డాడు. ' “ఇది పాతాళ నరకమా? మహాూన్నతే న్వర్షంలాగా 
ఉంచే! ఇది పాతాళ నరకం కానేకాదు, మహోన్నత స్వన్గమై తీరు 
తుంది, నిజంగా ఇది పాతాళ నరకమా 1?- అని ఆతెకు (పతి వ్య కినీ 
(పశ్నించాడు, చివరకు గార్డు నడిగాడు. “ఇదే పాతాళ నరకం, చివర 
ప్రేమ౯ా దిగి పొమ్మన్నాడు" గాద్దు” 


మఠాధిపతి దిగాడు, ఆశ్చర్యపడ్డాడు, ఈ అంతిమ నరకం అతి 
పోరంగా ఉంటుందని అత డూహించాడు, కానీ అది అతని ఉన్నత 
స్వర్షంలో పోటీచేస్తున్న ట్లున్నది. స్టేషనులో నుంచి ఆవల అడుగు 
బెట్టగా నే, అద్భుతోదా న వనాలు మధుర సుగంధ ఫుహ్సాలు, 
చల్లని పిల్లగాడ్పులు అతణ్ణి పరవశుణ్ణి ee అక్క_డ ఒక పొడ 
గాటి మనిపి కన బడ్డాడు, అతడే హన, “ఇది నరకమా?” అని 
మ తాధిపతి హేను ప్రశ్నించాడు. “అవును, ఇది నరకమే _ 
నన్నాడు హ' EX “మశాధిపతి, “నీకు చేను మతబోధ చేయడానికి 
వచ్చాను, కా కానీ ముండు నాకు కనపడుతున్న ఈ విచిత్ర ద్భ్ర BS 
గూర్చి చెప్ప మన్నాడు, “నిజంగా ఇది నీచాతి సీమయిన నరక మే, 
మొదట మేము ప పరమానహ్యశరమయిన నరకంగా ఉన్న 
మాట నిజమే- నని హన్హ, పూర్వం మురికినీళ్ళ గుంటలున్న 
పచేశాలను, ఇనుమును శాల్చి కరగీస్తున్న కొలుములున్న [సచే 
నాలను, దుర్గంధమలకుండా లున్న (పచేశాలను, మాపి, ఇట్లు నంభా 
మీంచాడు : 'సురి!ి గుంటల్లోని నీళ్ళు తోడి, ఒడ్డున ఉన్న ఫొలుములనార్సి 


శ్రీ రామతీర్థ వేదాంత భామ్యము 126 


ఆ యినుముతో కావలసిన పనిముట్లు, ఆయా యం(తాలు తయారు 
చేసి కొన్నాము. వాటి నహాయంతో భూమిని బాగాదున్ని మల 
కుండాల్లోని మలాన్ని ఎరువుగా ఉపయోగించి, సారవంతంచేసి, తోటలు 
పెంచుకొన్నాము, ఇట్లు కృషిచేసి, (క్రమక్రమంగా ఆసహ్యాకరమయిన 
నరకాన్ని ఆనందకరమయిన స్వర్గంగా చేసికొన్నాము.” 


నరకంలోని ఆయా పనా వాలను నక మస్థానాల్లో ఉంచి 
సద్వినియోగం చేయడంవల్ల అవహ్యకర మైన నరకం అత్యున్నతమైన 
స్వర్షంగా మారిపోయింది, వహంతం దీన్నే సూ శ్రీకరిస్తున్నది, మాన 
వునిలో భవ్యమయిన పరమాత్న జ్యోతి ఉన్నది. మృదమైన చేహమూ 
ఉన్నది, మానవుడు, చేవాస్థానంలో చేవుని (పరమాత్మను), చేవువి 
సానంలో చేహాన్నీ ఉంచాడు, బండికిముందు ఉంచడానికి 
బదులు, గుక్చాని నికిముందు బండిని ఉంచాడు, అందుచేతనే ఈ |పపంచా 
న్నొక నరకంగా అనుభవిస్తున్నాడు. మిరు బేన్నీ నాశంచేయ 
నవసరం లేదు, మో వాంఛా క్రిని, మా స్యార్షభావనాశ క్రిని, మీ క్రోధ 
(ప్రకృతిని, మి పాప న్వభావమును, మిరు చంపలేరు, కానీ మిరు 
దానిని సక్రమ సానంలో చెట్టవచ్చు. ఆ విధంగా నరకాన్ని స్వర్గంగా 
మార్చవచ్చు, 
వేదాంతం సమస్త wise: దుఃఖనివృ కత్తికి ఒక్క_ కే మార్లం 
చెపుతున్నది. ఏడుపు ముఖాలళే ఈడువు కాళ్లతో పరిస్థితులు 
చక్క_బడవు, నమస్త పాపనివృ త్రిక, సమస్త వ్యసన విము క్షికి వై క్ర 
మార్గం-ఆత కాలం న్యన్యరూప సత్యాత జ్ఞ me మిము జ్జ ఆకరి రిస్తున్న, 
మిమ్ము బంధి స్తున్న ఈ మాయా (భింతులపే మిరు అశతీతులుకాంది, 
మిరు పశువికారాలను జయించలేరు, మీరు అత్త్సజ్లానులుకాగానే, 
(బహ జానులుసాగానే నమ స్త పశువాననల కరీతులొ తారు, సంపూర్ణ 
ముక్రీ స్వరూవులై (పకాశిస్తారు, పరిపూర్ణానందమయులై వెలుగొందు 
కాప, ఇచే స్వర్గ జీవనం o! 


ఓo! boll boll! 


ఓమ్‌ 


పొపలక్షణము . సాపనిర్హ తుము 


[ 1902, డిశంబరు 20వ తేదీ కాన్‌ ఫాన్సిస్‌కో_ఎకాడమీ ఆఫ్‌ 'సెన్సెస్‌లో 
ఇచ్చిన ఉపన్యాసం, ఈ ఉపన్యాసం వెనుకటి ఉపన్యాసముయొక్క అనుబంధమే] 
అక్మ స్వరూపులైన మహాజనులాగా ! 


(పపంచములో ఆశ్చర్యకరమయిన విషయాలను మోర దర్శిస్తు 
న్నారు, 'తాతిగకుల మనస్సులను కలవర ప్పెఫ్టే విషయాలను _ విజ్ఞాను 
'లను ఆందోళనపరశచే నై లికమత విషయాలను విగారు గమనిస్తూన్నారు, 
వీటినిగురించిన వె దాంలిక వ్యాఖ్యానము ఈ రాతి చెప్పబడుతుంది, ఈ 
వె చ్యిత్యాలల్లో పాపంకూడా ఒకటి, |పపంచంలో జని ంచిన (పతివారు 
విధిగా మరణించవలసింబే అనే సూతం నగ్యులము ఎటా తెలుసు ? 
భూమిమోద దర్శింప బడుతున్న (పతివృతము ఒకరోజుకు నళి స్తుంది, 
'భూమిమిదదూడ బడుతున్న (పతిజంతువు నశిస్తుంది, మానవుడికి మరణం 
విధి, పతివానికి ఈ విషయం తెలుసు, అనంతకోటి మానవుల మరణానికి 
కారణమయినమ హోయోధులు అ లెగ్ధాంచర్‌ , నెపోలియన్‌ ,వామీంగ్‌ టన్‌, 
వెలింగ్‌ టన్‌ మొదలై న వారందరూ వర్శించ రాని ఒక్‌ నిత్వవిధికి ఆహుతి 
వనారు, ఎవరిసాస్తాలవల్ల ర కృపాతేము, ఘోరవాత్యేలు జరిగినవో, 
వారందరూ మర ణాన్ని జయించ కేక పోయినారు. మిరణించినవారిని 
జరిగి (బతికించినవారుగూడా మరణించారు, చెహాలు అ శాళ్యతములై న 
వని మనకు తెలుసు, (పతివాడికి తెలుసు, తెలిసినా జీవి తాచరణలో 
ఎవ్వరూ దానిని నమ్మరు, మానసికంగా (పఠివారు చేహాలు అశాశగతా 
లనే సూత్రాన్ని సమ్మితీరు తారు, కాని ఆచరణలో ఎవరూ దానిని 
నమ్నరు. ఈ సూత్రివిషయమయి మానసికంగా ఒప్పుకుంటాకుగా సి 
ఆచరణ సూర్యకి మయిన నమ్మకం లేదు, అది ఎందు చేత ? శత్రవృద్దుడు 
కూడా సంసారాన్ని విడిచిపెట్టడానికి వాంఫించడు, |పపంచంలో శాక 
తంగా బ్రతక వాంఛిస్తాడు, మరణాన్ని తృణకరిస్తాడు. అసహ్యించు 
కుంటాడు, దై నిశ మయిన అచరగాత్మశమయిన కరుజీవితంగో మర 
శాన్ని గురించి చింత చెయ్యనే చెయ్యడు, ఆస్థిని వృద్ధి చేసుకోను 


శ్రీరామతీర వేదాంత భాష్యము 128 


వాంభిసాడు, స్నేహితులను బంధువులను ఎక్కువ చేసుకోను ఆశిస్తాడు, 
తన అధికారం [క్రంద ఇంకా ఇంకా ఆస్తి ఉండాలెనని దురాశ పడ 
తాడు, శాశ్వత మైనదని దై న హికజీవి తాన్ని (భాంతిచేత అపేవీ సాడు, 
అ వృద్ద మానవునకు ఆచరణాత్మక మైన కర జీవనములో-మరణములో 
నమ్మకం చేదు. అంతేకాక మరణనామమే వృద్ధ మానవునకు 
చేవాంలో భయాన్ని, నం పాన్నిళలగ చేస్తుంది. మరణనామమా(తాన్నే 
వణికిపో తాడు, మానవుడు. మరణ భావాన్ని సహించలేక పోయి 
నప్పటికీ మరణనామాన్ని అనహించుకున్న ప్పటికీ మరణం సత్యమని 
మానసికంగా నము కౌడు. అది ఎందుచేత? ఇది పరన్సర వ్యతి రేక 
విషయం, వ్యాఖ్యానం చేయండి, మానవునికి ఆచరణాత్శక మైన కర 
జీవితమందు, మరణవిధిలో నమకం లేకపోయినా, మరణమును 
గురించిన మానసిక విజ్ఞానం వ విధంగా ఉన్నది? వేదాంతము ఈ వివ 
యాన్ని ఈ వధముగా వ్యాఖ్యానం చేస్తుంది, “మానవునిలో 
సత్యాత్శ ఉన్నది, అశభంచలమై, భూతభవిమ్యద్య ర్త రమాన కాలాల్లో- 
సర కాలన ర్యావసల్‌" నిత్యమ్‌ మిన పరబహ్మా ఉన్నది, మానవునిలో 
మార్చు లేని - మరణం అంకే వమిటో తెలియని - సనాతనత త్త(ం 
ఉన్నది. కర్న జీవితంలో మానవునికి మరణం అంశే నమ్మకం శేకపోవ 
డానికి కారణం-అతస సలోనిత్వే మై మరణరహీతమై ఉన్న చై చైతన్యమయ 
న త్యాత్మియె, 

నం మరొక న చచిలాన్ని గురించి విచారిద్దాము, మానవుని 
యొక్క. స్వేచ్చావాంఛ : (పప౧-చంలో ఉన్నటువంటి (పలిజీవి _ 
కుక్కలు, సింహాలు, వ్యాఘాలు, పమయులు మానవులు - (పతిబీవి _ 
స్వారేం త్వాన్ని, స్వేచ్చను, వాంఇంచడం చూస్తాము, (పేమించడం 
చూసాము, సేవా భావం య న. అతు ర కృపాతం 
చేస్తున్న వి, భూమిని, ర_క్షంతో తిడువుతున్నవి, భూమియొక్క. సుంద 
రముఖం - సే స్వ చ్చ వేరట రిలే ర_క్రపా తానికి, ఫఘోరహత్యేకు సిగ్గుచేత 
తలనంచుకోవలసి వస్తుంది, శై9)_స్త స్తవ్రులు,హిందువులు, మహమ్మదీయులు, 
సర వం ళు ఒకే ఆ అంత్య్యాన్ని చూస్తు న్నారు, అజేమిటి ముకి, 
దాని అర్ధోలేశమే శే స. 


129 పాపలక్షణము = పాపనిర్ణయము 


కుమ్మారినురుగు బురదలో తిరిగినప్పటికి దాని కాబురద అంటదు, 
చేదాంగి మిలా నిర్వచి స్తున్నది - “అదేమాదిరి ఓ మానవుడా ! నీలో 
అతి పవిత్రమైన, దోషరహితమైన, శిరీర వాననారహితి మైన, పర 
మాత్ని ఒక టి ఉన్నది, పాపపంకిలమయిన యీ (పపంచములో, 
ఆ పరమాత్మ నిరంతరము పరిశుదముగా వెలుగుతుంటుంది. అయితే 
దోషం పుస్టేదెక్క_డ ? పావిత్యము నిజానికి నత్యాత్మి సంబంధమైనది, 
కాని ఆ పవ్వితతి (భమచేత చేహానికి అధ్య స్తంచేస్తున్నారు” ఈ మనో 
"చీహశీలు పరిశుద్ధములయినవ నే భావము దేనివల్ల కలిగింది? మానవ 
హృదయాల్లో యీ భౌవము నెవరు నాటారు? ఎవరూ నాటలేదు, 
వెనుంచి వ సె తానో దిగి వభూతమో దిగి మో హృదయాలలో 
యీ భావాన్ని నాటలేదు, ఇది మోలోనే యన్నది, ఈ కారణము 
మీలోనే యున్నది, లోపలి కారణాలను బయటి విషయాలకు అంట 
గై రోజులు పోయినవి, ఎవరైనా మనిషి [క్రిదపడివోలే దానికి 
కారణం - ఒక భూతి మనుకొనేవారు. ఆ రోజులు పోయినవి, విజాన 
తత్త శాస్త్రాలు యీ నమాధానెలకు అవకాశ మివ్యవు 1 న! 
మా నమాధానాలను లోపలే చూడాలి. శరీరము పాపమయ మెందని, 
ఎప్పుడూ దోపభూయిష్టమయిందని మనకు తెలుసు, అయినా మనము 
మనలను పవితులుగ నే చూచుకుంటాము, దీసి నెలా వ్యాఖ్యానం 
చేయడం ? వేదాంత మిలా నం బేశి స్తుంది, “ఏదో బయటనున్నదనే 
సె తానుకో, ఏదో భూతానికో యీ కారణాన్ని అంటగట్టబోకండి, 
ఈ కారణము మిలో ఉన్నది, పగమ పవ్నితమయిన - పాపరహీత 
మయిన - పరమాత్స అవినా శిమయిన - అ(పతిహతే మయిన పర (బహ 
మాలో నలుగుతున్నాడు, శరీరం ఎంత పాపపంకిలలో వున్నా, 
సత్యాత్శ, సెిరంతరం (పకాళిస్తూ ఉండడము చేతి, ఆ స త్యాత్మయొక్క_ 
పవ్మితానుభూ తే మనకు నిరంతరము నిలిచియున్నది, అది అవినాశ 
మయినది” 


మనమిప్పుడు వివిధపాపాలనుగురించి విమర్శిద్దాము, వివిధ విం 
తులనుగురించి వి చారిద్దాము, 


(17) 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 180 


పొగ డ్డ : ఇది పాపాలలో (పధానమయినది,. ఈ పాపం మృత 
(ప్రాయమయిందికాదు. ఇది నమ స్మ(ప్రపంచములో' వ్యావించింది. నీచుని 
దగ్గరనుంచి చేవతనరకు పొగ డ్తను ఆహ్వానిస్తారు. (పతివారు పొగ 
డక చాసుతాతారు, ఇది ఎందుచేత 1 (పతివాడు గాౌరవింపబడాలని 
సమాదరింపబడాలని స్తుతింపబడాలని ఆశిస్తాడు. ఎందుచేత ? 


చివరకు కుక్కలను చూడండి, పఏీఫ్రుదువ్వి కొంచెము పొగడండి, 
ఉత్సాహంతో పొంగిపోతవి, వాటికికూడ పొగడ్త యిష్టం, గుక్ణాలకు 
గూడా పొగడ్త యిష్టం, యజమానివచ్చి వెన్నుజరచి జూలు దువి 
ఉత్సాహపరుస్తాడు, గుజ్లం చెవులు నిక్కబొడుచుకొని శక్తిమంత 
ని యి న. 
మౌతుంది, 


హీందూ బేశంలో వేటకొజనె రాజులు కుక్క_లబదులు పెద్ద 
వులుల నుపయోగిస్తారు. వేటలో ఆ పెద్దపులి మూడు దుముకులలో 
జంతువులను పట్టుకోవాలి, జంతువు పట్టుబడుతుందా ననే, లేదా 
ఆ పులి గుండె సడి నిరు త్పావాంతోో నిలుచుంటుంది. ఆ సమయాల్లో 
రాజకుమారులు స్రలిధయయిక్క వెన్ను జరచి పొగడుతూ ఉత్సాహ 
పరుస్తారు, దాని కప్పుడు ఇ ర్యము, ఉత్పాహము నరన రాలలో పొంగి 
పోతుంది. చూచారా ! పెద్దప్రులులుకూడా పొగ డ్లను (పేమి స్హవి, ఇక 
మనివీ విషయం చూడండీ, ఎందుకు పనికిరాని మానవుని _ విలువ లేసి 
మనిషిని చూడండి, అతని దగ్గణికు వెళ్ళీ కొంచెం తమాసాగా పొగ 
డండి, ఓహో! అతని కఫము ఆనందంతో వికసిస్తుంది, ఆతని బుగ్గల 
మిద అరుణకాంతలు వికసాయి. రకరకాల జేవతలను పూజించే 
చేశాలలో, ఆ చేవతలుకూడా పొగ డకు వశులు కావడం మనం 
చూస్తాము, వకేశంరవాదుల (పార్గనల చూడండి, ఏమిటి వాళ 
ప్రార్థనల్లో కనబడేది ? పరీకీ ంచండీ, నిప్పాశీ కంగా పరీశీంచండి, 
వాటీలో పాగ _డ్లతిప్ప చేశేమో కనబడదు. ఈ పొగ డ్త యింత వశ 
మయంగా ఉంటానికి కారణ మేమిటి ? ప్రతివ్య క్రి పొగ డను (సేమి 
సాడు, కాని యిలా పొగడ్తల (పేమించే మనుష్యులలో ఆ పొగ డకు 
తగిన మానవుడు ఒక్కడైనా వుండడు, ఈ అనవసర గెరవాలకు 
ఒక్కడైనా అర్హుడుండడు, దీనికి కారణం- వేదాంత మో రంగాక 


131 పాపలక్షణము - పాపనిగ్ణయము 


నిరూవిస్తున్న ది. _ పతి వ్య కిలో, (ప్రతి మానవుడిలో న త్యాత్న్మ 
ఉన్నది, యథారంగా ఆ పరమాత మహాపూజ్య మెంది. మహోన్నత 
మెంది. అత్యధిక మైన, అన్ని టికం కే ఎక్కువైన, ఒక నత్యెవ స్తువు 
లోపల ఉన్నది, వాగడినప్పుడు, ఉత్సాహపరచినప్పుడు, మనం 
నంతోవ. పడుతున్నాము, ఎందుచేత ! కారణం యీ పొగడే విష 
యూలన్నీ నిజమని కాదు, ఈ పొగడ్తకు తేగిన అ ర్షత, యీ భౌతిక 
"దేహంలో లేదు, నిజమైన కారణము నిజమైయున్న ఆ పరమాత్మలో 
ఉన్నది, ఈ తెరల వెనుకు యీ మాయాయవని కలవెనుక, ఒక దివ 

శ క్రియున్నది ఏదో ఒక సుస్థిర మన, వదో ఒగ అఖండమైన, వదో 
ఒక మహాధిక్యమెన వదో ఒక మహో ఘన మైన దివ్యశే క్తి ఉన్నది, 
ఆ సత్యాలే మీ స్వరూపం, ఆ నత్యాత్మ స్నో తార్హమైంది. నత్యాత్త 

తప్ప గౌరవ నీయమైంది, పూజ్యమయినదీ, యింకొకటి లేదు, 
వ్‌ పొగ డ్లన్సు వ్‌ స్తోత్రాన్ని వ (పఠిభను సత్యా ల్నేతర 
మెన  చేహాో?కి యివకూడదు “సీజరు వస్తువులు. సీజరు 
కివ్వండి, భగవంతుని వస్తువులు భగవంతుని కివ్యండి”. భగవంతుని 
కివంవలసిన వానిని సీజరుకివ్యడం, వీజకున కివంవలసిన వానిని భగవం 
తుస కివడంలో నే - 0౮ పొగ డ్రయొక్క_ పొపం పుడుతున్నడ్‌, 
ఈ తెల్ల క్రిందుల విధానములోనే యీ స్తోత్ర బానిసత్వ మనే పాపం 
ఫుడుతున్నది. ఇదే పాపకారణం, గుజ్జం ముందర బండి ఉంచబడింది, 
నీవు ఆత్మజ్ఞానం పొందితే (తిలోక పూజనీయమైన, దివ్యాతిదివ్యమైన 
పరమాతేను నీ నంనంరూపంగా గహించగల్లినప్పుకు, శరీఠమనస్సులకు 
అతీతుడ వై నప్పుడు సిజంగా నీవు మహాత్స్నుడను, పరమపూజ్యుడవు, 
సీకు నీవే ఆదర్శము, నీకు నీవే భగవంతుడు. నీవే సామాత్‌ భగ 
వంతుడవు, (బన్నాజ్దున 5 విముక్తులు గాండి, కాని ఆత్మయొక్క. 
మహా (ప్రతిభను, సత్యాత్నయొక్క_ ఉన్నతిని, శరీరానికి యివడమే 
చేస్తువ్న పొరపాటు, ఈ చెహాధిమానమే, పాపకారణము, ఇందులో నే 
దోషమున్నది. (పతి వ్య క్షీ, పతి మానవుడి , ప్రతి జంతువుకూడా, 
“పాగ డీ అనే గర్వంఅనే విష రోగానికి గురి గావడం చేనికి? 
అహంకృళి, గర్వము, డాంబికత, సమ స్త విశ్వంలో రాజ్య మేలడం 
నకి? 


శ్రీరామతిర్హ వేదాంత భాష్యము 162 
| 
ఓక పెద్దమనివి. రామునితో యిలా అన్నాడు = “చూడండీ ! 


మా మతంలో చేరినవాళ్లు అనేకమంది ఉన్నారు, మా మతములో 
అనుచరుల నంఖ్య చాలా ఎక్కువ. అందుచేత మా మతము వాలా 
గొప్పదిగాకవో తే, యింతమంది చేరుతారా?” శాము డతనితొో 
యిలా అన్నాడు. “తమ్ముడా ! సరిగా ఆలోచించు. సె తానును నీవు 
నముతావా ? “ఆ, నముతాను" అన్నాడతడు, “అయితే చెప్పు, 
మై తాను మతము నమ్మే జనసంఖ్య ఎక్కువ వున్నారా? నీ మతంలో 
జనసంఖ్య ఎక్కువ యున్నారా! జనసంఖ్యయొక్క- ఎక్కువ చేత నే 
న త్యాన్ని నిర్ణయించవలసియుంకే అన్నిటికంకే సైతాను మలానిశే 
(పథమ నం వ స్తుంది,” 


సై తానుయొక్క_ ముఖాల్లో ఒకకైన గర(ము లేక డంబము, 
ఈ (పపంచంలో (పతివానిలో పాతుకొనివోయింది, శరీరానికి గర్యపడ 
దగిన కారణాలు లేవు, దాని శే అధిక్యతా లేద నేవిషయం ,పతివావికి 
"తెలుసు, కాని ఒకవైపు తదేక సమయంలోనే ప్రతివ్య క్కి గర్వపడు 
తుంటాడు. ఇలా ఉంటానికి కారణ మేమిటి? ఈ విశమయమైన 
డాంబికరోగం ఎక్కడనుంచి నచ్చింది? ఇది నీలో నే పుట్టింది. కారణం 
దూరంగా లేదు. నీలో న రాధిక మైన న త్యాత్మ వున్నది, తలు 
నీవని తెలుసుకోవాలి. ఆ సత్యాత్మ జ్ఞానము కలిగినమ్లై లే, 
ఈ శరీరాభిమానం నశిస్తుంది. అహంకృతి అప్పుడు నిలువలేదు, 
నీవు నీ న త్యాత్శను తెలుసుకొన్న ట్రయి శే, నీవు నీ హృదయోన్ని 
సంస్క_రించుకున్న ట్లయి శే నిన్ను నీవు ఉద్దరించుకుంటావు, నీలోని 
భగవంతుని సందర్శించినత రాత, నీలోని పర్వబహ్మను తెలుసుకున్న 
తరాంత, నీ క్రీ దేవాసంబంధ మైన గౌరవాలు సో(తాలు, ఆడంబరాలు 
అత్తను అగారవించడంగా, శువ్మ్క_ంగా మిథ్యగా క నబడతవి, 
న వప్పుడుశరీ రాహంకృతికి, స్వార్థిగ ర్వాసికి అతీతుడ వై నిలబడగలవు, 
ఇదే గ ర్యాహంకా రాలను జయించడానికి మార్గము, 


నీలోని స త్యాత్మ అన్ని టికంటు మ" పారా_త్తమమెంది, పీభో 
చేవాదిచేవు డున్నాడు, ఆ పరబహ్మ తన సహ జుప్రతిభను ఎలా 
పదలగలడు ? సరోగన్నితే మైన యీ ఆతు, తనను వ రకంగా నూన 


188 పాపలక్షణము - పాపనిర్ణయము 


పరచుకోగలదు? అది ఏరకముగా తననుతాను దారిద్యవంతంగా, 
నీచ మెనదానిగా, క్షు దకీటకంగా, నంఫావించగలదు ? ఇంతి అజ్ఞానపు 
అడుగుల్లో ఆ ఆగ ఎలా తనకుతాను తలవంచుకొనగలదు? ఆ ఆత్మ 
తన సహాజ (పకృతిని వదల లీదు, గరాగవహాం కారాలు సమస్త (పపం 
చంలో నిండివుండడానికి కారణం యిదే, అయితే యీవీవరణ 
శరీ రానికి అహంకారముతప్పక ఉండాలనా? గరా హాంకృతులు శరీ 
రానికి ఉండాలనా? గ ర్యాహంకృతులు వరీరాసికి ఉండాలని యీ 
వివరణం తీర్పు జెప్పదు, 


భూమి తిరుగుతున్నది. సూర్యుడు నిశ్చలు.డై యున్నాడన్న 
సంగతి మన కందరికి తెలుసు, అయినా మనము (భమపడుతున్నా ము, 
భూమియొక్క_ పరిభముణాన్ని సూర్యుసికి, సూర్యునియొక్క_. నిశ్చల 
తను భూమికి మనము ఆవాది స్తున్నాము, గ రాహంకా ల నెంట 
దాహంతో పరు? త్తే మానవులయొక్క_ పొరపాటుకూడా యిబే. 
నిశ్చలమైన, నిజముగా సమ న్నపతిభకు మూలకంద మైన, పరంజ్యోతి 
మైన, సత్యిసూర్యుడై న పరమాత ఉన్నది, చంచల మైన, గారవా 
నర్హమయిన, (పతి భావిహీనమయిన భూమివ(టి ఫరీర మున్న ది*శిరీరము 
యొక్క నై ఛ్యాన్ని, అ శాశ్వత త్యాన్ని. న త్యాత్మకూ అత్మియొక్క- 
మహ్మపతిభను, వావ్మిత్యాన్ని శరీ రాసికి- మనము అంటగట్లు తున్నాం. 
ఈ పొరపాక్కే ఈ అజ్ఞాన మే, యోత్మద చేహావాంకారి తృన్హకు 
కాంణం. ఈ అజ్ఞానమును _సెతానని మనము వ వహరిద్దాం, ఈ అజ్ఞాన 
రూప సై తానే విషయాలను తల; కిందు చేసి ఆత్మియొక్క_ (పతిభను 
బీహోః కీ, చేవాముయొక్క.. నైచ్యతను ఆత కూ” ఆపాది స్తున్నాడు, 
ఈ అకాల తెలగించుకో, గ ర్యాహంకారాలు అదృశ్యమాతవి, 


ఆశ (పపంచమం తా నిండియుండడానికి కారణ మేమిటి? జంతువు 
లకు ఆశ ఉన్నది. సమస్త ప్రజలకు ఆశ ఉన్నది? ఇంత విశ్యమయంగా 
ఆశ ఉండడానికి కారణమేమిటి ? (పలివ్య కి తనయింట్లో సమ స్త 
వస్తువులు (పోగుచేయాలని కోరుతుంటాడు. ఎంత కూడబెట్టినా ఆశకు 
అంతు లేదు, ఎంత ఎక్కువగా సంపద కూడుతుందో, ఆంతే అత్యధి 
కంగా అ శాజ్యూల నాలుకలు చాఫుతూ చెల శేగుతూంది.నీవు చకవ లివి 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 184 


"కా, అప్పటికీ ఆశ నిలిచేయున్నది, అయితే ఆయాశ రాజ్యాళ, నీవు 
బీదవాడై యుంటావనుకో, ఆ యాశ బీదవానిఆశగా యుంటుంది,అంతే, 
ఈ అశ యింత విశ్వమయంగా ఉండడానికి కారణ మేమిటి? చర్పీలలో, 

హీందూ చేవాలయాలలో, మహామదీయ మసీదులలో, ఎక్క_డబట్లినా 
(పబోధకులు “సోదరులారా! ఆశవద్దు, ఆశవద్దు, ఆశ వద్దు” అని పెద్ద 
పెద్ద (సబోధాలు చే స్తుంటారు, ఈ కళను అణచడానికి” (పబోధకులు 
తమశ _క్రీనంతా ఉపయోగిస్తారు, ధారపోస్తారు. ఎంతచేసినా ఆశ 
వావదు, ఏమిటి కారణం? అశ చావదు. ఆశావిము కి గలుగదు, 
ఈ ఆశను వ్యాఖ్యానించండి, ఈ ఆ శారోగాన్ని చంపడానికిముందు, 

దానికి కారణాన క లుసుకోండి, రోగ కారణాన్ని తెలుసుకోకపోతే, 

రోగనివృ తికి మార్లము దొరకదు, కారణము (గహీద్దాం, వెలుపలి 
హతాను యీ యాశే మనలో పుట్టి స్తున్నడి అని చెప్పడం - విజ్ఞాన 
తత్వశాన్ర్ర) వు ౦, సమ స్ప "తార్కిక కన్యాయాలకు ఏరుదం. 

విషయాలకు, విజ్ఞానశాస్త్ర వివరణాన్ని యివ్వ లేకపోయినట్లయితే 
ఫుక్కిటివివరణాలు చేసికి ? ఎందు కీ ఆశ _ విశ్యమయంగా 
యున్న ది? వేదాంత వ్యాఖ్యానమిది, మానవుడిలోన త్యాత నయం 
భూతమై యున్నది, అది అవినాశమయినది. శక్తి సథించదు. శక్తి 
యొక్క. రతీణ ధర్మమును గురించి శ_క్రియొక్క. So 
గుగించి, పదార “a సిద్దాంతాన్ని గురించి, న! కితీక్ష తా నర 
తాన్ని గురించివింటాం, వేదాంతమిలా చెబుతున్నది జూ ష్‌ మరేతు 
లారా! ఓ శె కై) స్త నవులారా! క్రీ హీందువులా రా! ర్డీ మహమ్ముదీయు 
లారా! అశాస్వరాపముతోఉన్న యీశ కిని మారు అణచ లేరు, 

మోరు అణచ లేరు. అనంతకొలాలనుంచి సర౧మతాలు అశాపరిత్యా 
గాన్ని బోధి స్తున్న వి, ఎన్ని వేదములున్నా, ఎన్ని బె బీళున్నా ఎన్ని 
కొ రాను లున్నా ఆశ పోలేదు, శ _క్రివావదు, అయిశతేఆ శ శ్రీని మిరు 
నక) మోప యోగ పథంలో పెట్టవచ్చు. వేదాంత మిలా 1 ల స్తున్నది 
ళీ (పపంచమానవుడా! మహో పవిత్రపదమయిన ఆ D. (భగ 
వంతుడు) అన్న మూడు అకురాలను లీసుకోండి. ఈ అక్‌ రాలను 
తల క్రిండు చేసి చదవండి, ఏమి అర్థ మొ స్తున్నది! ౨.06. (కుక్క): 
నీవీ విధంగా పవి,తాతిపవ్మితమయిన పరమపావనమయిన నీలోని 


185 పాపలక్షణము - పాపనిర్హయము 


భగవంతుని వ్యత్య స్తం చేస్తున్నావు, అపార్థం చేస్తున్నావు, 
తల్లకి/0దులుగా చూస్తున్నావు. నిన్ను నీవు కుక్కగా మార్చు 
కుంటున్నావు. నిజంగా నీవు పవితాతిపవ్మితమయిన భగవంతు 
డవు, ఈ దోషంచేత _ యీ అనాత్మ (భాంతిచేత - యి ేహాత్న 
(భాంతిచేత _ నీవు ఆశాగ్నిలో పడిపోతున్నావు, నీదోషాన్ని సవరించు. 
శీవ్రు శాళ్యత పర(బహ్న్మమూా ర్తి వాతావు. నీలోని నతా న 
ఉద్ధరించుకో. న త్యాత్మలో సుసికుడవు కా, నీవు చేవాది బేవుడు నని 
పరమపావనుడ వని, జగన్నాధుడవని, పర మేశ్ళరుడవని, అత్బన్వరూపు 
డవని తెలుసుకో, అప్పుడు యీ మిథ్యావ స్తువులు, యీ మిథ్యా 
నంపదలు, యీ మిథ్యాభోగాలు నిన్ను వశం చేసుకో లేవు ఆశా 
తాపం చల్లారుతుంది.”” 


మన మింక 'రాగంి, లేక “మోహోన్ని” గురించి విచారిద్దాం, 
మోహోసికి కారణ మేమిటి? వస్తువులు మారకుండా పోకుండా ఉండా 
లనే యీ రాగానికి కారణ మేమిటి? తన |పీయబంధువుడు చనిపోయి 
నపుడు మానవుకు దుఃఖమగ్ను డౌతున్నాడు, అతని శో కాందోళన ల్లోని 
అర్హ మేమిటి? ఈ దుఃఖం నిరూపించే చేమిటి? ఈ (పాపంచిక వస్తువులన్నీ 
కుణభంగు రాలని, అశాశతములని, మనకు మానసికంగా తెలిసి 
నప్పుడు యీ (పపంచ వస్తువులను, మన [వియబంధువులను సింంగా 
మనయెదుట ఉంచుకోవాలని ఆశించగలనూ ? అయినా మనం, 
వస్తువులు మారక శాశ్వతంగా నిలవాలనే కోరుతున్నాం, దీవి షై. 
మేమిటి ? వేదాంతము ఈ విధంగా నిర్వచిస్తున్నది - “ఓ మానవుడా ! 
నీలో అవికల్పమైన, సర్వకాల స ర్వావస్థలయందు ఇాశ్వతి మైన, సుస్థిర 
మైన (బహవస్తువున్నది, అజ్ఞానంచేతి ఆ న త్యాత్మయొక్క_ _అవినాశ 
(పకృతిని చేహానికి ఆపాదిస్తున్నావు, ఇచే రాగ కారణం, అరా 
వదలు, (ప్రాపంచిక వ్యామోహవలయాలకు నీ వతీతుడ వౌతావు.” 


సోమరితనానికి కారణ మేమి? 'వేదాంత దృష్టా విశ్వమయంగా 
ఉన్న సోమరితనానికీ కారణం _ సమ _స్తజనుల్లో ఉన్న సత్యాత్శ, 
పూర్ల శాంతిమయం కావడమే, నత్వాత్న అనంతమయింది కావడమే, 
అనంతేం నిశ్చల మైందిక దా, పరిమితం కల బే కదలగలదు, అరల 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 186 
| 


ఏవిధంగా చలిస్తుంది? ఇక్కడ ఒక సున్నా ఉన్నది. ఇక్కడ ఇంకొక 
సున్నా ఉన్నది, ఈ ఒక్క సున్నే ఉండాలంచే, నెండో సున్నా 
ఉండదు. ఒకే సున్నాతో లా ఆవృతం చెయ్యాలం'శే, సున్నా 
అనంతం అవుతున్నది, చిన్న సున్నాకు అవకాశం ఉండదు. ఈ సున్నా 
అనంతం కావాలం కే, దీన్ని పరిమితంచేసే వేచే పరిధి యింకొకటి ఉండ 
గూడదు, అనంతం నర ఇార్ట ప్తమయినది. అది నంచలించడానికి వేశే 
అవశకారి మేది? అనంతేతెగం అవిక ల్పమయింది, అంతే రార? సత్యాత్న 
అనంత్నమెంది, అపరిచి న్న మెంది, పరిపూన్ల మైంది పూర్ణ శాంతి న్వరూ 
పం, అది నిశ్సల మెంది, అందు చేత, ఆక్ళియొక శాంతి, అనంతేతేంం, 
అజ్ఞానంచేత దేహానికి నంక్రమింప బడుతున్నది, ఇదే నమస్త విశ్వం 
లోని జడ త్వానికి, సోమరిననానికి కారణం, 


సపంచంలో ఎవరుకూడా తనకు ఎదురు లేకుడా ఉండాలని 
కోరుతారు, కారణ మేమిటి? (పతి వ్యక్తీ, తానే సర్వాధిపతియైన 
ఏకైక పరిపాలకుడు కావాలని వాంభిసాడు, 


“నర్యళోకాలకు నేనె .పాలకుడ 
ఎవరు నా ఆజ్ఞను జవదాట రాదు” 


పతి వ్య క్రీ ఇశ్లే అనుకుంటాడు, సమ స్త విశ్యజనీనమై ఈ భావం 
ఉండటానికి కారణమేమిటి? ఈ సుస్థికసఈ్యాన్ని వాఖ్యానించండి, 
వేదాంతసిరంచన మిది :- మానవుడీలొ సత్యాత్శి ఉన్నది, అపర 
మాత్త అది తీయ మెంది. ఏకై క మైనది, శెండవదిలేనిది, అనుపమాన 
మెంది. ఎదురు లేనిది, (భమచేత, అజ్ఞానం'చేత, ఆత్మయొక్క అద్వితీయ 
ప్రతిభ "దేహానికి ఆపాదింప బడుతున్నది. 


ఇతర పాపాలను గురించి చెప్ప నవనరంలేదు, వాటిసికూడ 
వేదాంతం యీ రకంగా నే వ్యాఖ్యాని స్తుంది, నర్వ సాధారణమైన 
భయంకర పాపాలన్నీ వ్యాఖ్యానింపబడినవి ఈ సర పాపొలనుంచి 
విము కీపొంచే మార్గం - ఒకళే ఉన్నది, అది చేహాళ్శ (భాంతిని 
తొలగించుకోవడం మాత మే, 


187 పావలక్షణము - పాపనిర్ణయము 


ఒక మనిషి రెండు రోగాలతో బాధపడుతున్నాడు, కండ 
రోగంతో కడుపు రోగంతో బాధపడుతున్నాడు, వై ద్యుణ్ణి రోగ 
నివారణకు నలహాో అడిగాడు, వె వై ద్యుడతసికి చెండు రకాల బెొషధథాలు, 
రెండురకాల పౌడరి రి చ్చ్బాడు, ఒకటి కొండకు, ఇంకొకటి కడుపులోకి, 
కండ్లల్లో వేసుకొనే మందులో తుత్తునాగము కలిసి ఉంది, అది కడువు 
లోకీ తీసుకుంశే విషం, కాని కండ్లల్లో అది ఉపయోగించవచ్చు. రెండో 
మందు కడువులోకిచ్చాడు. ఇది గెకండ్రల్లో పెట్టుకోకూడదు, కాని 
ఆ మనివీ. (భమచేత పొరపాటుబడి కండ్ల మందును “కడుపులోకి, కడుపు 
మందును కండలోోకి తీసుకున్నాడు. కండ్లు పోయినవి. గర్భకోశం 
'చడిపోయింది. 


(పజలుచే స్తున్న పొరపాటి చే, పపంచంలోని నమ_స్త పాపాలకు 
కారణం = ఈ విభ మే, మూలో పరంజ్యూతియైన ఆత ఉన్నది, 
బేహదృవ్లీతో ఆత్మను చూ స్తున్నారు, ఆత్మయొక్క. మహో (పడిభా 
విశేషాలను చేహానికి అపాది స్తున్నారు, (ప్రతి విషయాన్ని తలకక్రిందు 
చేశారు, పతివీ కలగాపులగమయింది. ఇచే (పపంచ పాపానికి కారణం, 
వస్తువులను నశ్రమవిధానంలో ఉంచు, భౌతికంగా నీవు అభివృద్ధి పొందు 
తావు, ఆధ్యాత్మికంగా సీన్స బేవాది చేనుడ వను తావు, 


మోలో సమ స్తమూ ఉన్నది, అజ్ఞానము చేత భగవంతుణ్ణి (క్రింద, 
వ స్తువులను - లేక్ర _ శరీరాని న్ని పెగా- 'ఉంచారు. స్వర్షం తలక్రిందులు 
చేయబడి ఘోర నరకంగా మార్చబడింది, వీటిని సమస్థానాల్లో 
ఉంచండి, ఈ భయంకర మైన నరకంకూడా - ఈ పాప (పఫంచంకోాడా - 
మోాలోని దివృతాంచ్వే, పావ్‌ త్వాన్వే, ఉద్లోవీ. స్తున ది నకమ 
దృవ్చితో వ్‌. హస పరీ మేశ్వర “స్వరూవునై 
ప్రశాశిస్తారు, 


ఒక నాస్తికుడు - ఒక భగవద్వి శ్వానం లేని మానవుడు, తన 
యింటి గోడలమీద, “60461 19 Nowhere” ( దేవుడు లేడు) అని 
ఎక్కడ బట్టినా (వాశాడుః అతడొక లాయరు, ఒకసారి ఒక ఫర్యాది 
వచ్చి వదో ఒక దావాలో రు, $0000 లు ఇస్తానన్నాడు, స ఫీ డరు 


(18) 


శ్రీరామతీర్హ వేదాంత భాష్యము 188 


“కాను "వెయి ఇవ్వా 'లన్నాడు, ఫిర్వాది *నశేలేండి, మిరు దావా 
గెలివి స్తే వేయి ప్రాపాయలిస్తాను. గెలిపించినపిదపనై తే, వేయి 
రూపాయిలిసాను, ఇప్పుడే కోవాలనే అయిదువందలిసాను _ ”అని 
సమాధానం చెప్పాడు. లాయరుకు తప్పక యీ శేసు గౌలు స్తుందని 
నమ్మక మున్న ది, అందుచేత 7లిచిన తర్వాతనే వెయ్యిఇ చ్చేలాగు 
ఒప్పందం చేసుకొని చావా తీసుకున్నాడు, అంతా సరిగ్గా ఉందనే 
ఛె ధైర్యంతో నీవిగా కోర్టుకు వెళ్ళాడు, శేసంతా బాగా పఠించాడు, 
ఆర. వేష వికార సోకు (పతివాది తరఫున లాయరు ఒక గట్టి 
పాయంటు తీసి వాదించాడు. మన స డరు ఓడిపోయాడు, వేయి 
రూపాయలు పోగొట్టుకున్నాడు, విచారంతో ముఖం (వేలాడ వేసుకొని 
యిల్లు చే రాడు, దిగాలాపడి కుర్చీలో విచారంగా కూర్చున్నాడు. 
ఆ గదిలోకి అప్పుడప్పుడే మాటలు చదవడం చేగు? కుంటున్న ఆతని 
చిన్నకుమారుడు వచ్చాడు. ఆ పిల్ల వాడు ముద్దుగా గోడమిదిమాటలు 
చదవడం మొదలు పెట్టాడు, GOD 15 = గాడ్‌_ఈజ్‌ తరువాత 
పదం అతనికి దీ మయింది, ఆ పసిపిల్ల వాడు య తేక పోయాడు, 
ఆ పదాన్ని ఛగించి, (Now here) “నా, .హి...యర్‌®ో అని 
ఉచ్చరించి, తాను విజయంపొందినందుకు ఆనందంతో ఒక్క గంతు 
వేశాడు, (604 is Now here) “గాడ్‌ ఈజ్‌ నౌ హియర్‌” _ అని 
బిగ్గరగా ఉచ్చరిస్తూ గంతులు వేశాడు; శిశువు, చూచారా! “గాడ్‌ 
ఈజ్‌ నో వేర్‌, “God is Nowhere” (చేవుడెక్క_డా లేకు) అనే 
పదం “God is Now here, గాడ్‌ ఈజ్‌ నౌ హీయర్‌, (చేవుడిక్ష_డే 
ఉన్నాడు)” అనే పదంగా పఠింపబడింది, 


ఇదేమాదిరి విషయాలను (వస్తుఫులను) నకకుంగా పకిం 
చండని, నరిగా ఉచ్చరించండని వేదాంతం చెబుతున్నది, “God is 
ao where” అన్న పదాని సరిగా చదవండి, Gd is now here’ 
గా మారుతుంది, పాప (ప్రపంచాన్ని సరిగా పఠించు, స్వర్గంగా 
మారుతుంది. నీ పాపాల్లోకూడా నీ దివ్యత్వం, నీ ట్రవ్మా పకృతి 
బుజువయింది. అంత[రృహ్మ జ్యోతిని దర్శించు. నమస్త (పపంచం 


189 పాపలక్షణము = పాపనిర్ణయము 


ఒక మనోహర స్వర్గంగా మారుతుంది, నీను వివరించే వైకుంఠ 
మవుతుంది. 


ఒకసారి ఒక పరీకులో విద్యార్థులను, క్రీస్తు నీటిని దాత 
రనంగా మార్చిన విషయాన్ని గుంచి వ్యాసం (వాయమని అడిగారు, 
పరీశూ శాలంతా విద్యార్థులతో నిండీవోయింది. సవా జవాబు 
వా స్తున్నారు, కాని ఒక పిల్ల వాడుమా త్రం, వినోదంగా, కూన 
రాగాలు తీస్తూ ఈలలు వేస్తూ నిర ర క్యుంగా దిక్కు లు చూస్తూ కూర్చు 
న్నాడు, ఒక్కా అపాన అతడు [వాయ లేదు. పరీశ్రా శాల్లో 
కూడా అతడు వినోదంగా స్వానందమగ్ను డై యున్నాడు, ఓహో! 
అత డెంత న్యతంతుుడు! కాలపరిమితి అయినతే ర్వాత, పరీకా ధికారి 
వచ్చి ఆతి కొంచెం హేళనగా “ఓ! చాలాపెద్ద వా వ్యాసం వాశావే” 
అన్నాడు, “్జారక ఆపిల్ల వానివేరు, బైరన్‌, కాగితం తీసుకొని ఒక 
వాక్యంమూ తేంవాసి పరీకాపతం ఇచ్చాడు. పరీక్రూప తాలు దిద్దిన 
త ర్వాతచూ సే స్త సోమరిగా కూర్చున్న - ఆ ఒక్క వాక్యంమా్ర మే 
గీకిన = బైరన్‌ కు, (పథమ బహుమానం వచ్చింది. మొట్ట మొదట 
బై రన్‌ను సోమరిగా తలచిన విద్యాధికారి అశ్చర్యపడ్డాడు. మిగ తా 
విద్యార్థులందరూ టై. బి రన్‌ [వాసిన ఆ ఒక్క. వాక్యం చదివి వినిపించండని 
పరీశ్షూధీ కారిని (పార్టించారు. బైరన్‌ వా్రాసిన వ్యాన మిది:-“నీరు తన 
(సభువునుదూచి సిగ్గుపడి ఎజ్జనయింది. ” నీరును దాక్షరనంగా 
మార్చిన శ్రీ స్తుమాహాోత్ళ్యమిది. టై బైరన్‌ వ్యాసమంతా ఈ ఒక్క మాకే, 
నిజంగా యీ వ్యానం అతృద్భుతేంగా లేదా? సిగ్గుశేత ముఖం ఎజ్జ 
బడదా? నీరు ఎట్జని (దాక్షరనంగా మారింది, మ తేన (వియుగ్లే 
చూచినప్పుడు సిగ్గుచేత ఆమె ముఖపద్మం ఎజ్జబడుతుంది, అ చేమాదిరి 
నీరు, తన పభువునుచూచి సిగ్గపడీ ఎద్రబడింది. ఇదీ వ్యాన మంఠె, 
అద్భుతంగా లేదా ? 


“మోాలోనినత్వాత్శను తెలిసికోండి. మోస్యన్యరూప మైన 
పర|బహ్నమును ెలిసికోండి, త (భగనంతుడు), కొడకా 
(మానవుడు) ఒక్క కేనని తెనిసికోండి! ' “నృష్ట్యాదిని శబ్దం దన ఇ 
ఆశబ్దం భగవంతునితో కలిసి ఉన్నది” '_ అన్న సత్యమును జెలిసికోండి! 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 140 


"తెలిసికోండి! మహాన ర్లం మోిలోఉన్నది. ఆ మహోస్వర్గమును తెలిసి 
కోండి! మీ రడుగుపెట్టిన చోట, ఏ అనహ్యాక్షర మైన మురికినీరై నాన శే 
ఆనందకర మిన దావారసంగా మారిపోతుంది. ఫఘోరనరకాలు మహో 
సన్తాలుగా మారిపో తాయి, వ బాధగానీ, వళష్టంగానీ మో కుండదు, 
మిరు సశ్వేశ్వర న్వరూవ్వులె (పకాశిస్తారు ! 


ఓం! ఓం!! ఓం!!! 


కీమ్‌ 
ఉ నాగరకత 


కీ నాగరకత 


శీ మాయ న్య ప్నమా ! ఓ నాగరకత! 
నామరూపాదినన్నానాల నీవు 

కనులకు గొకఫుద వవివేకధూళి 

నీవు చీకటి నుంట చెబుగవగాద; 

తల దువ్వుకొనుటకు కొండ (పాశెదవు 
విషయసుఖాలకై. ఆత్మ జంపెదవ్రు 
పరులను నంతోషపరుపగా నీవు 
అత్నవాత్యను చేయు వట్టి మూఢుడవు, 
అకట నాగరకత కంథ బానిసలు 
గారవరూపవంచకులు మోదింప 

నీవు నీచత కొడిగట్రినా వహవా! 

ర్‌ తిను వేషంబు డాంపిక వృ్తి 
అడుగడ్గునకు, “మన "శివి లాభంబు” 
జను లేమి అనుకొనుచున్నారొ ?” అనుచు 
పరులకుగల యభిపాయాలమోద 
ఆధారపడి హతమాచు నున్నారు! 
స్ఫోటకగ స్తు లాశాజ్యంరతప్పు 

లైన ఓ జనులార ! ఉన్నత్తులగుచు 
పరుగిడుచున్నట్లి ఓ (పజలార ! 

ఈ యువ(దవమార్లముల, డాంబికముల 
వదలండి, వదలండి సులు నండీ | 


౨ నాగరకులకు 


సోమరితనమున కక్క టా మోరు. 
వశులాచు బలహీను _లెపోయినారు, 


శ్రీరానుతీర్ధ వేదాంత భాష్యము 142 


మారు స్వార్థంబుత్‌ భారుణి నెల్ల 
మోనమ్ము సేయు న భ్యాసంబుపడిరి, 
వి భాంతిపీడితక లుసాత్సులార 

వల మొరలు పరాభిపాయములకు 
చానినతై వేషమోహాంధు లగుచు 
అత్నగౌరవమును తోసివేసెదరు ? 
గడియారమున చెండ్యులముచందముగను 
అల్లాడు చున్నార లటునిటు ౫ాగి, 
ఆసిర వ స్తునంపాదన కొరకు 

మో ఆననంబులు పాౌలిపోయినవి. 
తృస్తావిశాచికర్క శవహా_నములను 
చిక్కి మి లెల్ల రు గగ లల లెరి, 
వ్యా పారబుద్ధియు వ్యయు, కలసి- 
మో (పేమ నక్కటా! పారదోలినవి, 
ఫనవీశాచము కప రవ్య లేకుండ 
చనల “గరం గమన నల్పుచుండె కా 
"సంచ మో కున్నదా నవుంకొనంగ 
చివర కేడ్చుటకై న స్యేచ్చయే చేదు, 
(వేమించుటకు స్వేచ్చ రవ ౧త లేదు, 
సిదించుటకు మోకు స్వేచ్చయ "లేదు; 
కృతిమనటనాపరాయణుల్‌ మిరు 
అవమానధరులు మో రవమానధరులు! 
పేరుకు ప్ర రికి పరితెపించెదరు ! 

మ్‌ శిరీరపుశోభ స 
మ్‌ మంచివన్ని యు పొడుగు లే సుమ్మి, 
అసిరంబగు నా స్ట్తి మిమ్ము బాధించు 
వస్త్రాలు షాలు ఇండ్లు గోరీలు 

చేసి మో ఆత్నను పూడిచి పెట్టి 
వనరుచున్నా రహా ! వనరుచున్నారు, 
చెత్తనుదాచి, ఆత్మను పూడ్చినారు; 


148 


నాగరకత 


ఒక భాగమును గాచు ను శ్రైళ్యమునను 
నర్వంబు గోల్పోవుచున్నారు మోరు, 
అస్తులక మోరు ఆస్తులె నారు, 
పరులకుగల యధి|పాయోలమోాద 
ఆధారపడి మిరు నివాతు లయ్నెదరు, 
లండు! లేలెండు! లేలెం డిదెవేగ! 
మాయానరణముల ఇేదింపుడింక ! 
అజ్లాననిదను విడనౌడు డిం ! 
చేవతల్‌ మో రహా బేవతల్‌ మీరు, 
దయ్యాలు కా రహా దయ్యాలు కారు ! 
వాంఛల వదలండి, సూర్యులపగిద్వి 
తారల విధమున, జ్యాలలవో లె 
"వెలుగండి వెలుగండి నిర్హింభ బిల, 
నిర్భయులై మిరు (వజ్యలించండి ! 
వాంభానికాయవి భాంతుల కెల 
కర్మల నొనరించి గంభీర ఫణితి J 
మారణమం, తాలు చదువండి మీరు! 
విమలమం,తాలను వినుడి వినండి ! 
ఆనంద మోహో ! మహానంద మోహో ! 
భేదాలు నళియించి [వీలిపోయినవి, 
ఆస్తులు పాస్తులు వాంధింపవదు, 

లే దసూయభయంబు లే దహా లేదు, 
అఖలవ స్తువులలో నతి పియం బేను ! 
ముడి రహాస్యము లన్ని విడివడిపోయె, 
చేను ([బహ్మానందమగ్నుండ నైతి | 
సూర్వునిలో జేరు చుక్క_లవో లె 
అల్పమా సంగీతయం(తేశబ్దములు 
ఘనమృదంగ ధ్వని కలసినయట్లు 
వనధిలో జేరుడి కాల్వలపగిది 

జాగ దవస్థలో స్వప్నాలవో "లె 


శ్రీరామతీర్ద వేదాంత భాష్యము 144 


[ 

పేమలో భయము కంపించి నశించు, 

ఆ విధంబుగ నేను నకల బాధలను 

బలహీన తాసూయమృతు దేవతల 
పారదదోలితి నహో పార దోలితిని, 
సర్వగోళములార ! జలరాసులాక ! 
హొడురులు మిరు, నా కూతుళ్ళు మోరు, 
నా దివ్యమధుర గా నంబున నహవా 

పరిమితు లెలను హారియింపబడియె, 

జయ చేవ! జయ చేవ! జయ జయ "దేవన! 


కాన నవ్వాపుకోలేను 

ఒక భయాకులకంపనముు జనించె 
నరములు స్తంభించె వణకెను తనువు; 

ని కెలను కారణము సంశయంబె 
నంశేయంబను నీడ యజమాని నవావా ! 
తల కిందుగా పడదోయు చున్న దిగ, 
ఆపగా లేను న వాంపగా లేను! 
ఒక కుక్క రొశ్సుముక్క_ను నోట గొనియు 
వోవుచు నీటిలో తన పాప చూచి 
(పతిబింబమున గల రొ నాళించి 
నోటిలో రొమైుసై తము జారవిడచె, 
క తిమసుఖమున కాళించి మతిని 
వల న త్యానందమును కోలుపడుట ? 
ఇది ఎంత నవ్వించు మల మోహో! 
ఆపగాలేను! న వ్యాప పగా'కేను ! 
అంత మైనది యాత, అవధి చేరితిని, 
తీ వసాధనయు ను స్తీర్మింపబడియె. 
డీనిశే విశంము నాచుట్టు నిట్లు 
చేయుచున్నది (పదథ్నీణముల నహాహా ! 
కాపరి శే రీతి గొక్హాలన్ని యును 


145 


(19) 


నాగరకత 


సాంగతనంతోవమ మందించు నై 
నూర్యనకుతాదు లిప్పుడు నాకు 
అభివందనము లిచ్చు చున్న వోెహాూాహ్‌ోా |! 
ఆపుకోలేను ! న వాంఫుకో లేను! 

ఆ మహాశ క్రితో, ఆ (పేమతోడ 
వకీభవించితి, నై కమ లిపుడు ! 

ఆ యనంతునిలోన (శుతిగల్పినాడ, 

ఆ శాశ్వతునితోడ నే నొక్క మెరి, 

ఆ న్యర్గసం బేశమం దక మైతి 
ఉచ్చనీచంబుల, చాహ్యాంతరముల 
నర్వంబులో పరమాత్నశే గనుచు 
పరమశాంత్య్వానందమం చేశ మెతి 
శీపకోహోా |! ఎటువంటి ఆనంద శాంతి 
అఖిల పకృతియు నా కానందమయము 
విశ్వనంగీతంబు చేను వాజెదను 
నవుతన్ఫ త్యాల నే తాండవింతు 

చే సముదములలో గంతులు వైచి 
చప్పట్లు చరతు నుక్చాహ ముప్బ్పొంగ 
భయదనం[గామముల్‌ నాయాట లహహ ! 
ఆప్రకో లేను! న వ్యాఫుకో లేను ! 

శీ ఉదయార్కుడా! ఓ బాలసూర్య ! 
సిగోల 1 భయ ముందె బేల రావోయి 
కొట్టను చెంపపై కొట్లను రము 

నా ముద్దుబిడ్డ ! ఓ (ప్రకృతి ! రారమ్ము 
నా కన్న ముద్దుకుమార రారమ్ను ! 
రము కౌగిలిలోకి రావోయి తనయ ! 
నాకన్న దయగల "బీదియు లేదు 
ఆపుకోలేను, న వావుకో లేను! 

చేను (పేమింపలే నెందుచే ననగ 

నేనె _పేమనుగాన, (పేమించు నెట్టు ? 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 146 


"జీని నే నానింతు వాఛింతు నోహోొ ? 
ఈ విశ్వనర్యన్య వ్యాదయంబు నేను 
వాంఛించుటకు బదుల్‌ సంతసించెదను 
నర(వస్తువుల నావలె మూచుకొొందు 
సర్వంబు శే నిత్తు జీవ తేజముల 
(పతినావ నడిపెడు నావికు డేని! 
అపగా లేను! న వాంపగా లేను! 
అప్పుడే విచ్చు గులాబిచందమున 

* అపణకాంతుల జిమ్ము (వీయు రాలి చెంప 
తు మెదవిధమున నాళించునట్లి 
(వీయుని మనోవార చేతముల్‌ నేను, 

తల్చేమలో నుండు తీపిని నేను, 

తళతళ మరసెడి హీమములో నేను _ 
_న్తంభించియుండెద జడతను పూని, 
అగ్నిలో నేనె పకాశించుచుంటి. 
నీ విచారము పోవు పథము నే చెపుదు: 
సీదగు కఠినసమస్యలు, (పకృతి 
నాలోన నగు పరిహ్మృతము తల్‌ క్షణము: 
నన్ను పెండ్లాడుము, నన్ను [7 కొనుము 
నాలో విలీనమై కలిసిపా మిఫుడె, 
ఇంతియే కాదు నీ వెరుగు మో ప్రీయుడ ! 
నీవు మహాజగన్నాధుండ వరయ, 
ఇదివర కే నీవు విజేశ్యరుడవు, 
సర్యంబులో వెల్లు పర మేశ్వరుడవు ; 
నీవె పళ్ళతివి, ధర్మాలు, లోకములు 
గుర్వవాజా ననగోచర మైన 
పరమాత్న వీ వహో! పరమాత్మ వీవు 
ఓ నంశయాకులదుఃఖనిమగ్న ! 
టీ మాఢ్యచిత్తుడా ! ఓయి ఖేదాత్త! 
ఓయి తృస్థాకుల భార వి చార | 


147 


నాగరకత 


అఫవ్హుల బాసియు హా యని యేడ్చు 

ఓ ఖన్నవాదయుడా ! ఓ యవివేకి 

వల నోయీ! సీ వె నీచేతులార 
దుఃఖభారము నెత్తిపై నెత్తుకొనుట? 
దావాంబుతోడను తపియించుచున్న 

శీ చేపలార ! ఓాహూ జనులారా! 
అంబుధి యుండ చాహాంబు మా కేల? 
మోలోననే మహాన్వర్లంబు గలదు, 

మో చిత్తమో, బాహా వ స్తుజాలముల 
పై శేగుచున్నది పక్నీ చందమున ! 
అంతర్ముఖుడ వౌచు పరమాత గనుమి, 
నర్యదుఃఖములు భఛస్నీభూత మగును ! 
నీలోని రాముని తెలుసుకో వోయి 
ఆనంద మానంద మానంద మహాహా ! 
ఆనవుకో లేను, న వ్యాఫుకో లేను ! 
గట్టినేల యటంచు (భమనొంది మనము 
నురుగుపై కాలు బెట్టిన నేమి యగును. 
బురదలో దిగబడి తన్ను కోవలయు, 

ఆ విధంబుగ మిథ్యయా స హంకృతియు 
నిజముగా గనువించి నిను ముంచు వనట, 
'రాగరోవంబులు, కామతృన్హలును 
వెదకుచు వెదకుచు పరు గ్న్సివచ్చి 
అంటింతలట్టుల నతుకు గాఢముగ, 
కాని న త్యాత్మదర్శన మైనయపుడు 
సూర్య తేజమున చీకటి [వీలునట్టు 
అవీయెల్ల పంచబంగాళ మై పారు, 
పశుల 'మృదువై న శెక్క_లచేత 
విదలింపబడు వర ర బిందు వులట్లు 
దూరమై చను సంటుకోకుండ సుంత, 
నతము నే నిమ్మ ళంక స్వరూపుడను ! 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 148 


ఆపుకో లేను, న వ్యావుకో లేను ! 

నిస్పంగసావీ, శేజంబులోపలను 

చి త్తవికారంబులకు చోటు లేదు, 

వాని ముఖాలపై దృష్టీ సారింతు 

నీ విచిత్రఫు టల్ఫకీటకొవళులు 

తత్‌ క్షణంబే భస్మృపటల మైపోను, 

జీవితర క ప్రవాహనాళమున 

దై హీకాహంకార మే అడ్డు చెకుగు; 

ఆ ఆ అవాంకృలియను సుడి "పోయె నింక 

సర్వరూపంబులు నా స్యరూపములె | 

తుమి తాదొల చేహాల వెనుక 

చె చె.విథ్యవ్య క్కి క్రి తముల సృష్టి జేసి 

నో భారము గూర్చు చున్న దోహోహోొం 

అజానమే సుమా! అజ్ఞాన మేను ! 

ఈ భావమే బంధనము దుఃఖకరము 

ఈ భేద భావము పారివోయినది 

రామున కే వ్య క్తి భావాలు లేవు, 

తనువు లనంఖ్యాక ములు, ఆక ఒకు, 

ఆ పరమాత్మ యేదో కాదు నేనె, 

కరియు, సావీయు, న్యాయాధి కారి 

(పతివాది, హీతవాది నరులు నేనె! 

ము క్ర్తులు, ము కులు, నేను నర్వులును. 

బంధంబు హద్దులు నోవంబు లెచట 

కానవచ్చుట లేదు నాకు రవ్వంత, 

బుణబాధ, విధి, భయాపాయముల్‌ లేవు 

సరగత్ర సరగకాలంబులం దున్న 

వక్ర నత్యస్యరూపుండను నేశు, 

సర్భవాంఛల ముఖ్య మూాలంబు, నురియు 
చి త్తవికల్పాల మూలకారణము, 

సౌందర్యనూలంబు, (పేమహృదయమ్ము, 


149 


నాగరకత 


ఖగమయూర శు కాదిపక్షుల ఆత, 
వాంఛాంత రాంతేర కేం[ద్రంబు, మరియు 
(పతిబొమ్న నాడించు నాపరాశ క్రి, 
సర్వకారణముల మూలకారణము, 
ఆక రణారూపమున (పకాశించు 

నది, నేనె, అది నేనె, సర్వ్యంబు నేనె! 
(పతిడానిలోన నాయెద సనిశంసించు, 
సూర్యభూ చందాదిగోళంబులందు 
నేనె నృత్యము సేయుచున్న దీ రీతి, 
గాలిలో వీ చెద; గరికలో మొలుతు; 
నదులలో చాగరద; గిరులలో నిలుతు, 
ఉన్నది, 'లేనిది, దూరంబు, దాపు 
భూత భ విష్యుత్తులును, వర్తమౌాన 
గతులు, ఫుష్పుంబులు; తా రాగణంబు, 
నీలికన్నులును, మనోజ్ఞగానంబు, 
మోహనోన్న త భావసంచయంబులును 
తీయని రతనాలవంటి వాక్యములు, 
తేనెలు చిలికెడి మృదులాధరములు, 
పట్టుకుచ్చులవంటి నీల కేశములు, 
అనురాగ పూర్తగాఖాలింగ నములు, 
నావలె ; నావిగా ఆనందపడెద ! 
ఓెపహాూూ ! మహానంద మానంద మహహా! 
భావరాజ్యముకన్న విపులమై శ” 
ఆపగా లేను న వ్యాపగా లేను ! 


రి చందదబింబం౦ 


*ఆ కాస మంకుడి కొండపై నుండి 
తొెంగితొంగియు మాచుచున్నావు నీవు, 


న స్ట్‌ కు ళో ¢ ళు యనే 1 
ఈ గీతము అర్ధర్యాతి (వాయబడినది, రాము డప్పుడు కాస్తాపర్ప తాల్లాశి 


ఉ న్నాడు, ఆయన పర్షశాలలాోకి వెన్నెల (పాకిన సనముయ మడి, 


శ్రేరామతీర్ధ వేదాంత భాష్యము 160 


బాగుగా గనుము నా వకాంత శాల 
లృణమణపగిదిని, లజ్ఞావినర్ల 
ముఖములో ముగ్గకన్యక చందముగను, 
ఎవరైన (ప్రక్క నున్నా శేమొ యనుచు 
నలుదిక్కులను నీవు తొంగిదూ చెదవు; 
సిగ్గుతో చల్లగా నున్నను నీవు 
అతిసాహసముతోడ కిటికీని దూరి, 
నాతృణశయ్య చెంతకు 'జేరవచ్చి 

నా కపోలారుణరాగంబు, దొంగ ! 
అపహరఠించుచునుంటివా నిశీధమున; 
నాకనుబొమ్మల, నాన్నేతములను 

ము ద్దాడుచున్నావు నను మేలుకొలుప, 
భవదీయకిరణకరన్పర్శనంబు 
గునగునవోవు నీయధ రాల వెలుగు 
మేఘవిహీన వీనగ ్న లేజంబు 

సీ మహాపరిమళ మోవ్రీయా! చంద! 
నా నిద్ర నపహరించిన వెట్టివ్‌ను, 
నీవ నేనును గూడి యూ 
శయనించుదము (పియా! ఒళళొంత సేపు 
నీ 'బాహులతల నామెడ చుట్టివె చి 
అలిగాఢముగ కొగలింపుమా నన్ను; 
ఒకరిలో ఒకరము, లీనమాదనుక - 
చేను నీమధువు నాస్యాదించుళొ నెద, 


ఓమ్‌ | ఓమ్‌ |! ఓమ్‌ |! 


రానుతీర వెదాంతభాస్యముం 
@ 


© 
రామతీర్ణసంవూర్ణసారస్యతము 


(as (on 


ద్వితీయ సంపుటము 


శ్రీరామతీర్హ సేవాశ్రమము 


పిడుగురాల (పోష్టు) గుంటూరు జిల్లా - ఆంధ 


న్తర్తిసవ౦తి 
అనువాదకులు ; 


శ్రీ కేశవతీర్థస్యామి 


న్‌ రామతిర్హస్వామి 
౪ థి 





( విశాలవిశ్వ మ నొ గృహం. మంచిచేయడము నా మతం.” 


SRI RAMA TIRTHA SEVASHRAM, PIDUGURALLA (P. ౦) 6౮౫౫౮౫ ౨, A. P. 


శ్రీ రామతీర్థ స్వామి.మానవకోటికి 
ఆశాజ్యోతి 


డాక్ట ర్‌ శ్రీ రాధాకుముదముఖర్టి, 
యం ఏ వీహెచ్‌, డిం; పీ, ఆర్‌, యస్‌, 


శ్రీ రామతీర్థ సా(మివారి జీవితం మానవ లోకానికి ఒక 
మహోన్నత ఆశాజ్యోతి, అతి సాధారణ జీవిత పరిసితులలోనుంచి, 
పద్మం బురదలోనుంచి వెలువడి సౌందరంరూపంలో వికసించినట్లు, 
మహావురుషస్థితికి అధిగమించటానికి (క్రీ రామతీర్థ జీవితం ఆదర్శ 
(పాయం, మానవుని వెన్నాడే అవస్థలన్నీ శ్రీ రామతీర్థ స్వామి అనుభ 
వించాడు, వారికీ కలిగిన అవరోధాల్లో "పెద్దది అయనకు పదేండ్ల వయ 
స్పులోనే జరిగిన 'బాల్యవివాహం, లేన (గౌమంనుంచి నిత్యం అరుమైళ్లు 
నడచి పాఠశాలకాయన పోవలసి వచ్చింది. పంజాబు విశ విద్యా 
లయంలో (పవేశపరీక్షలో డఉ శ్తీర్ణుడు అయినపిదప, లాహోర్‌ కాలే 
జీలో ఆయన (ప వేశించాడు, అక్కడ ఆయన నెలకు ఒళరూపాయ అదె 
గల ఒక చిన్నగదిలో నివసించాడు, తన చదువునిమి త్తం నెలకు 
రు 5-0-0 లు వెచ్చించడావికి ఆయనకు చార్మిద్యంచే కనాక ప్లమె 
పోయింది, తండ్రి అభిమతానికి వ్యతిరేకంగా ఆయన బి, వ, తరగతిలో 
చేరినప్పుడు తండ్రి ఆయనను పరిత్యజించాడు. సహాయం చేయడం 
నూనాడు. ఆ సమయంలో, ఇంటిఅ దై, కాలేజీ జీతము తన భార్యపోష 
ణము- మొదలై న వాటికిపోగా ఆయన దినానికి మూడుపె పై సలమోద 
జీవించవలసి వచ్చింది. ఇంక రోజుకు ఒకపూకే ఆహారం రీసుకోను 
(పారంభించాడు, గణితఖా న్తృంలో ఆయన ఒక విశిష్ట (పతిభా కాలి, 
ఒకసారి ఒక గణిత సమస్యాపరిప్కా_ రానికి, ఒక రా్రీ పగలల్లా 
24 గంటలు పనిచేశాడు, ఈ ఈ (శ్రద్ద, ఈ సామర్థ్యము, ఈ కార్యశరార 
తగము, (శ్రీ రామతీర్థని గొప్పతనాన్ని మాపుతుంది, ఆ పిదప లాహోర్‌ 
ఫోర్మన్‌ క్రిష్టియన్‌ కాలేజీలో గణిత శాన్త్ర) పండితుడుగా పనిచేశాడు, 
అక్క_డే ఆయన జీవితంలోని పరిన _ర్షనాధ్యాయం (పారంభించింది, 


4 


దానికి కారణం గీతాధ్యయనం, శీళృష్తభ కిలో ఉన్నత్తు డై పోయాడు 
కృష్ణ నామన్నరణలో మునిగి ఆయన రావీనదీతీరంలో కృష్ణ(వణయ 
వేదనా మాధురలో సిళిధాలు గడుపుతుండేవాడు, భగవత్మ_థా 
గోషులందు, ఆయన పరపకుడై నమౌాధి పొందేవాడు, 


2, భఛక్రివికసించి ఆయనను వేదా న్తిగా నిర్మించింది. “వేద 
మంత్రే శబ్ద శేవణ మాంచేత నాకు నమాధికలుగుతున్న ది, నేను 
అనం తానందంలో మునిగివోతున్నాను” _ అని సామి వచించేవాడు. 
వేదాంతదీ ప్రుడై ఆయన అదర్శనన్నా్యానమును స్వెకరించాడు, బుపీ కేశ 
మందలి పవ్మితగంగానదీ తీర భూములలో ఆయన అత్నసామోత్క్మృతి 
పొందాడు. ఆపయి ఆ ఉత్తరఖండమందలి పరమై కాంతిక హీమా 
లయక్భెంగాలకు, ఆ మహాపురుషుడు నిర్లమిం చాడు, హీమాలయసు కౌగి 
శ్ళను ఆ బువీ.వదల లేక పోయాడు, హీమాలయపు పిల ఫుకు ఆయన 
వశుడై నాడు, అంతెకింతకు ఆయన పకృతి మూలాగాధాల్లోకి నిర్ణహిం 
వాడు, వేని అగాధ గర్భాలలో ఆయన విరాట్‌ పురువదర్శనాన్ని 
పొందాడో, ఆ హీమాలయ దివ్య సౌందర్యములో ణీ రామతీర్థస్వామి 
విలీనుడై నాడు, తిన అనుభూతిని స్వామి ఈ రకంగా వ్య క్షీకరించాడు é 
పకృతి నా శరీరం ఈ నదీనదాలు, నానాొడులు, పరతి శ్రేణులు నా 
ఎముకలు. కాళ్ళకు చెప్పులు తొడుగుకొని ఈ కొండ రాళ్ళ పై నడవడరి 
పాపం, ఈ నగ్న భూమిస్పర్శ నా నగ్న పాదములంగు సర్వజ్ఞ తంమును 
(వేరితం చేస్తున్నది, పరస్పర ఐక్యతను నంపూర్మంగా తెలుసుకోడానికి 
ఈ శరీకమూ, సర్వత శరీరాలు పరస్పరం స్పర్శించడం అవనరం._ నేను 
శివుడను. మలబార్‌, కారమాండల్‌ నా పాదద్యయం, రాజప్రుకానా 
ఎడారులు నా వక్‌ స్థలం, వింధ్యాచలాలు నా కటిమండలం. నేను (పాక 
శ్చీమ దిశలను సమానంగా కొగలించుకొనడానికి నా బాహువులను 
చాచుతున్నాను, హీమాలయాలు నా శిరస్సు, నాజటామండలినుంచే 
రజతేగంగ (పవహీ స్తున్నది. శివోఒహం, నేనే ఇందుడను, నేనే మాన 
వునను, ననే పథఘుపవ్నీ మృగ జూాలమం తా, నేనే పరబ్రహ్మా జ్యోతిని,” 


8, ఈరకంగా (శ్రీ రామతీర్థ స్వామి (పకృతిమయ  దివ్యమవో 
శవిమె గానంచేశాడు, (పకృతియొక్క_ ఆరాధన అబుషీకి జగన్నాధుని 


$ 


ఆరాధనలోని బే, చాహ్యాభ్యంత రాలమధ్య, సదసష్భలమధ్య భౌతిక 
'అధ్యాత్నిక తలమధ్య భేధం ఇక్కడ అధు, సమ_స్తమైన అనుభూతి ఒక శే, 
నర్వంలో వాసు బేవుడూ,వాసు జేవునిలో నర్వమూ ఉన్న మహాను 
భూతి అది |! 


4 నమస్త భూతకోటులూ తన రూపాలే, అన్న ఆతోశ్తే 
TP (శ్రీ రామతీర్థ స్వామి గండు సోదర పజల 
సేవాశయం, స్వామిలో ఆపిర్భవించింది, తేనకుగల సర్యోత్కృృష్టమెన 
పరెపక్యజేవిత (ప్రదానం చేసి మానవలోకోద్ధరణ చేయడానికి స్వామి 
సముద్యు క్రుడై నాడు, 


క్‌, తన నమాజాసికి తన దేశానికి మానవుడు సర్యోత్క్బృష్ట 
మైన సేవ చేయడం అత్మసాశూత్కార నంతృ ప్పి చేతనే తన నరో 
మును అత్మజ్యోతికి సమర్పించగలిగిన మహార్పణ చేతినే జరుగుతుంది. 
పతి వ్యకి, (పజోద్ధరణశకా ర్యాని! ముందు తనను తాను సము రం 
కోవా లె, దురదృష్టవశాస్వు యువకులు భావా వేగవగులై అత్నవికాన 
స్టతిని పొందడానికి తగిన [కమశిక్షణపొం బే ఓర్పు వహించడం తేదు, 
మానవుడు తన జీవితాశ యసిద్ధిని పొంచేముందు, గడుపవలసిన శిక్షణా 
వధిని గూర్చి-దాని ఆవశ్యకతిను (పగాఢంగా (గహించిన స్వామి, ఈ 
కింది వాక్యాలలో ఎంత్‌ బాగా వర్లించాడు : “పపంణానికి నా 
పూలతోశే పని, నేను పూలరూపంలో కనపడినప్పుడు, (పజలు నన్ను 
చూచి అనందిస్తారు. కానీ భూగర్భంలో, అంధకా రాజ్ఞాత సీమల్లో, 
నెనపూసే పూలకూ కాసే కాయలకు ఆహారాన్ని సళుకూర్చేలోని 
నా మూల (వేళ్ళకడ) స్థానంలో, చేనెంతగా పర్మిశమించాలో వారికి 
శెలియదు, నే నిప్పుడు అడుగున మూలస్థానంలో వున్నాను, శంకరా 
చార్యుని (పదీ ప్రిజయ కర్శల వెనుకాలగల మహాకారణం - గౌడ 
పాద గోవించాచార్యుల మహోమౌన మే.” : 


6. స్వామి ఇప్పుడు, మానవ కోటమధ్య- ధర సందేశ వాక్కు 
లతో మహ్మాపవక్ష్తగా నిల్చాడు, ఆయన  మెహూాూపనా సాలతో 
(ప్రజా కోటులు (ప్రముస్ధులుకాసాగారు, వి వేశానందస్యామివలె శ్రీరామ 


శి 


తీర్థస్వామి నత్యసం దేశమును, భారత వర్ధపరిధులదాటి జపాన్‌ అమె 
రకా ఖండాలకు పాకించాడు, ఇతర ఖండాలలో భారతమత 
రాయబారిగా (శ్రీ రానుతీర్ణస్వామి రెండు సంవత్సరాలు పనిచేశాడు, 
భారత పరమసత్య నం బేఇన్ని పాశ్చాత్య ఖండాలకు అందించాడు. 
ఆ సత్యం వె కొం. దాసికి స్థలకాలనియమాలు లేవు, పాశ్చాత్య 
భూములందు (శ్రీ రామకీర్థసా్టేమి ఇచ్చిన ఉపన్యాసాలు మహోశ క్రి 
మంతములు, ఎందుకం శు వానిలో విశాల విశ్యాత్నక నంబేశం ఉన్నది, 
అదిగాక సత్యమును నేరుగా సందర్శించిన మహానుభాతిలోనుంచి 
వచ్చిన నం దేశంలో (పచండశ క్రి ఉంటుంది, 


7. నమస్త ఆధ్యాత్మిక సంపదలతోపాటు, (శ్రీ రామతీర్థస్వామికి 
భారత చేశపు రాజకీయాలు వాని (వాముఖ్యతలు, జాతీయసంస్కృతి, 
ఆధ్యాక్ళికతల్లోకూడా పూర్హాభిని వేశం ఉన్నది, భారత ేశముయొక్క_ 
ఆ "బానిసత్వ దినాల్లో సా మహిత మత |ప్రచారకుని యొక్క. 
భ్‌ _రకునియుక్క_, ఉద్యమాలుకూడా (పభుత్వ గూఢ చారుల చూపులకు 
గురికాకతప్ప లేదు, ఆయన (పజ్ఞాహృదయం ఇట్లు గర్జించింది. “నేనాక్ర 
భారతీయునిగా నాబేశం విము డిని కాంటీ. సాను, ఒక్‌ నాటికది సాంతం 
(త్యం పొంది తీరుతుంది, ఈ రాముడే దాని విము ర్రీని చేకూరుసాడో 
లేక ఇంకా అనేకమంది రాము బే చేకూరుసారో ఎవరికి తెలుసు,” 


8, చేశభ కులలో అగగణ్యుడు. నిజమైన భగవద్భక్తు డే, 
నత్వమెన మతం రాజకీయాలనుండి వేరుపడ కుందు, పురాతన కాలం 
నుంచి, మపహాత్నా గాంధీయుగం వరకూ, భారత దేశం తన రాజకీయా 
లను ఆధ్యాతీ కరెంచింది, (పపంచ నిసృంగుడై న బుదుడు ఆయన 
కాలంలోని రాజకీయాలలో ఎంతో సజీవశ్రద్ధను తీసుకొన్నాడు, 
ఆయన (పపంచంలో ఉన్నా, దానికి అతీతుడై నిలచాడు, ఆయన 
ఆధ్యాతి కత్క నిజమైన నమాజ సేవాదర్శ్నానికి అనుకూలించింది. అందు 
చేతనే బుదభగవానుని హితబోధ రాజులచేత, స(మాట్టులచేత, (పజా 
తంత నాయకులచేత సైతం వారి రాజ్యాంగ వ వహోరాలలో అచర 
ణలో 'పెట్టబడీనది, బింబిసారుడు, అజాతథ తుడు, (పసేనజిత్తు, లేక 
విరూధకుడు 'ముదలై న రాజులు, శాక్య మల్ల లిచ్చవన ప్రబాఠంత 


7 


నాయకులతోపాటు బుదుని ఉపజేశాలను సీ స్వీకోరిస్తుండేవా ౭డ్డు. వాంిడ్డ 
కాయన మార్గదర్శి, గురువు, త _ర్వీవేత్త త్త మిత్రుడు, సత్య భారతీయ 
మతము ఆధ్యాలిశమును, ఐహీళమును వేరుచేయదు, మళానికీ 
రాజకీయాలకూ మధ్య భదమును చూడదు, 


9. మానవులను, సత్యాభిముఖులనుగా, _ విము క్కిపదాభి 
ముఖులనుగా నడిపించ నవతరించిన మహానాయకుడు (శ్రీరామ తీర్థ 
సామి. ఆ మహావురుషుని నిర్వాణంతో ఆయన కుర ఆనీ 
పోలేదు. తన రచనలరూపంలో వారి జీవితపబోధ సంపేరణచే 
నిర్మితము లై న అనేక సంస్థల రూపంలో ఆ ధర్మవీరుడు మన మధ్య 
నిలిచియే యున్నాడు, శమన సాంఘీక ఆధ్యాల్సిక నమున్న తిక 
పరమోపయోగక రమైన (శ్రీరామ తీర వాజృయమును, సంపూార్లంగా 
భద్రపరచి, విశాల(వ చారం శేయనలసీన సమయ మిజే ! 


విజయరహస్య౦]1 


(1902 అఆక్షోబరు మానమంచు టోకియో (జపాను)లో 
హై కమర్షియల్‌ కాలేజీలో ఉపన్యసించినడి) 


ఉపాధ్యాయ విద్యా 9 బృందరూపమున _ వెలుగొందుచున్న 
ముదాత్నా! భారత జే; ంలోకన్నీ జపాను చేశంలో ఎక్కువ సామర్ధ్యంతో 
సాధింపబడే ఈ విషయాన్ని జీను మాట్లాడడం అశ్చళ్యకరేముగా 
కండవచ్చు. అనేక కారణాలచేత ఇప్పుడు “మోాముందర చేను ఉప 
"బేళకుడుగా నిల్చున్నాను, 


ఒక భావాన్ని చతురతతో అభ్యసించడం వేరు, దాని 
షన. (గ్రహించడం చేరు, కొన్ని న 
అమలులో "పెట్టడంవల్ల ఒకజాతి చేడు వా ఆ సిధ్ధాం 
తాలను ఆ 'జాతీయహృదయం (గహీ పీంప లేక హోయినట్లయిే, ఆ 
సిదాంతాలకు ఒక పునాది శేకపో తే, అట్టి జాతికి పతనం "పా క్రి వింప 
వచ్చు, ఒక కూలి కొన్ని వస్తువుల సమ్నేళనంచేత ఒక నూతన 
వస్తువును తయారు వేసినంత మాతాన, ఆతడు రసాయన హనాన్త 
జూడు కాలేడు, అతసికి ఆ శాన్తము వమో తెలియదు. ఇంజనులో 
బొగ్గు వేసినంత మా,తొ న బొగ్గువేసేవాడు యంత వేత్త అవడంలేదు, 
ఒక వైద్యుడు (వణచికిత్స చేస్తూ, (వణం'పె దూదిక ట్లు గట్టిగా క్‌ి 
దాన్ని క క్ర గిత్రో స్పృశించుచుం డేవాడు, వారం దినాల్లో పండు 
మానిపోయింది. కట్టుకడుతూ శీతాతపాలనుండీ కాపాడడంచేత అది 
మానిపోయింది. కాబట్టి ఆ వైద్యుడు అదంతా ఆ కత్రినువా తృనిన్నీ, 
దానితో తాకడంచేత అది మానివోతున్నదని చెప్పడం మొదలు 
పెట్టాడు, ఇట్టి భాందనంలో మునిగి, కొన్ని పరిస్థితుల్లో అతడు కట్టు 
కట్టినమా(తొన అది మాననిచోటలో, లేతడు విఫలమనోర ధు 
డయ్యాడు. కనుకనే నిజమైన పంచక నిజమెన ఆచరణం - ఈ 
రెండూ ముఖ్యావసరా లే ! జవాను చేశం, నా చేశమని జపానీయులు 
నా చేశసులని నేను నిర్వచింపగ లను. మో పూరుంలు భారత చేశం 
నుండే మేదట జపానుకు వచ్చారని చేను రుజువు చేయగలను, 


§ విజయ శహెగ్యరీ 


మి పూర్వులు మొ పూర్కలే! కనుక నేను నూతనాగంతకునొ 
వలెగాక మీతో మి సోదరునివలె కరన్పందనం చేయడానికే 
వచ్చాను. నాకు మరో హక్కుగూడా ఉంది, నా పుట్టుక్‌నుండి నేను 
స్వ భావముచేత, భావము చేత, వర్తనచేత జపానీయుక్ణి, ఈ పరిచయ 
వాక్యాలతో అనలు విషయానికి వస్తాను, ' 


౧ విజయ సూూతములు- క్ర ర్మని ప్ప 


(పకృతిలో కార్యసిద్ధి వవిధముగా సాధింపబడుతున్న దో 
చూడండి, నద్మీపవాహమేమి సంచేశమిస్తున్నది ? పర్వత పంక్తులు 
వం బోధిస్తున్న వి? కృషి! నిరంతరకృవీ.! ఎడ తెగని కర్మనివ్య! ఇదే 
వాటి (ప్రబోధం, దీపము మనకు దృష్టిని (పసాదిస్తున్నది. అట్టి దీపం 
ఈ విషయమై మన కేం ఇవుతున్నదో చూడండి, ఒక మామూలు 
దీపాన్ని తీనుకోండి. చాని కాంతికి దాని కేజస్సుకు మూలరహస్య 
మేదో మికు తెలుసా? అది దాని వ త్తినిగాని, చమురుగాని, దాచు 
కోడంలేదు, వ ల్లీ చమురు చాని బాహ్యాశరీరం, ఈ చావ్యాశరీరం 
నిరంతరం దహింప బగుచుండడంవల్లనే ఈ తేజం ఆవిర్భవి స్తున్నది, 
ఆ దీపం వమి బోధి స్తున్నది! సీ లోభంవల్ల సీ వొక్క నిమిషం 
ఊరకున్నావా, నీ బావా శరీరం దాచుకున్నావా, ఈ నిమివంలో నే 
సీ కాంతి నాశనమవుతుంది. దీప మారిపోతున్నది. మీరు విషయ 
సౌఖ్యాలను మరగిి దెహిక సుఖాన్ని చూచుకుంటూ, 'కొయమును 
కష్ట పెట్టకుండా కాపాడుకుంటారా మో కిక అశ తీదు, జడతం లేక 
సోమరీతేనం మృత్యువుచై తన్యమే (పాణం, (కుళ్లు గుంటక నిర్శల 
(ప్రవాహానికి భేదం, చూడండి, సృటికనై ర్శల్యంతో ఉండే (పవాహ 
జలము ఎప్పుడూ పరిశుద్గంగా, వ్‌సిర్శలంగా, "పాన యోగ్యంగా, నేత 
పర్వంగా ఉంటుంది. (కుళ్లుగుంటలో నీరు దుర్గంధం, మురికి, పునుగులు 
మొదలై నవాటితోనిండి చూడడానికి అనవ్యాంగా ఉంటుంది, కార్యసిద్ధి 
శావాలంళు మో రా నదీజలాలవిధముగా నిరంతర చైతన్యాన్ని 
పూనా లె. కార్యదీత్షను వహించాలె, తన వత్తిని నూనెను చాచుకో 
చూచువాడు నిర్భాగ్యుడు, వాటిని అతడు దుర్వినియోగం చేసి, 
భసుడవుతున్నాడు, ఆనిర ల జలాలవిధంగా నిరంతరం (ప్రవహిస్తూ, 

(2) 


శ్వీరొముళీర్ణ లా భామ్యము i@ 


వృద్ధి చెందుతూ, అ క్యావగతం చేఘకొంటూ, పరిస్థితులకు తగినట్లు 
ప్రవే త్తి శినూ నిరంతరళ్న్ళమి చేయాలె. కృషి, కృవి!! ఇచే శార్య సిద్దికి 
(పథమసూ[ఠం, 'దినదినాభీవృది పొందాలో అనే సూ తాన్ని అనీన 
రిస్తూ పనిచే స్తే అల్పులు గావడం ఎంత సులభమో గొప్పవారు 
గావడంకూడా అంత సులభంఆని నిర్ధారణ చేయవచ్చు, 


౨స్వార్ధత్యాగం౦ 


(పతివాడు తెల్లటి వస్తువులనే _పేమిస్తాడు, ఈ తెల్లటి వస్తువులు 
ఇంత (పేమపాతం గావడానికి శారణం వీమిటో కొంచెం విచార 
ణీయము, నల్ల టి వసు స్తువులు (పలివాడూ జ్వేషిస్తాడు, వాటిని తృణీశ 
రిస్తూ ఆవల "తోసివేసాడు, దీనికి కారణం ? ఈ రంగులు వవిధంగా 
తయారు శాబడుతున్నవో, వాటి విధానం వమిటో మనకు పదార్థ 
విజ్ఞాన శాస్రం బోధి స్తున్నది. ఎరుపు ఎరువు కాదు, పసువువర్ణం 
పసుపువర్ల ంకాదు, నలుపు నలువు కాదు, బాహ్యానికి గోచరము 
దంతా యభార్థంకాదు, ఎజ్జ్బటి గులాబిఫువ్బం ఎరుప్పురంగునే (తోసి 
వేస్తున్నది, దానినే ఇచ్చిే స్తున్నది, కనుక దానికా రక్తవర్ణం 
(పా ప్పించింది, సూర్యకిర ణాలనుండి (గహింపబడిన వర్ణా లన్ని టీసీ 
గులాబిఫువ్బం తనలో ఇముడ్చుకిొంది, కాని దానికి ఆ రంగులన్నీ 
ఉన్నవని ఒక్కడు భావించడంలేదు, అది ఏ రంగు (ప్రదర్శి స్తున్నదో 
ఆ రంగే దాని నిజవర్ణమని (ప్రతివాడూ భావిస్తున్నాడు. ఆకుపచ్చ 
రంగుగల ఆకు అన్ని “రంగులను తనతో అంతర్గతం చేసుకొని ఒక్క 
ఆపపచ్చరంగే బహిర్గతం చేస్తున్నది, మన కది ఆ రంగులోనే నన 
నవ కాంతులతో కనపడుచున్నది, నల్లని వస్తువులు అన్నిరంగుల్ని 
తామే (మింగుచున్న ఏ. అవి ఒక ,-రంగునుగూడా ఇవ్యడం లేదు, (తో సి 
కేయటంలేదు, వానిలో త్యాగంలేదు, అవి తాము పొందిన వాటిలో 
నుండి ఒక్క వణ మైనా దానంచేయడానికి ఒప్పుకోవు, ఈ నల్ల వస్తువులు 
మో శే పాఠాన్ని బోధి స్తున్నవో మోకు తెలుసా ? ఎవరు తాము 
సంగహీంచే దానిలో లవమైనా తమ ఇరుగు పొరుగువారికి ఇవ్వడానికి 
ఇవ్టవడరో వాండ్లు తమలాశే శారునలువు, రాశ్తసిబొగ్గునలువుగా 
థ్‌ నుపించుకారు. ము సర్వస్వాన్ని తమ ఇరుగు పొరుగువారికి ఇచ్చి 


1 విజయ 'ఈహా న్యం 


చేయడమే, సంపూర్ణ త్యాగమే 'తెల్లవ స్తువుల న్వధావం, ఈ నభా 
వాన్ని మిరూ అలవరచుకోవచ్చు. మికు జయం (పాపి స్తుంది, 
"తెలుపు అంకే వమిటి ? తెల్ల వాడనా? తెల్లటి అద్దమా + తెల్లటి 
ముత్యమా 1 తెల్లటి పావురమా ? తెల్లటి మంచా ? పవిత్రతను, 
సత్యాన్ని, ధర్మాన్ని బోధించే లెల్ల వస్తువులన్నీ, నీ క్ర విషయాన్నే 
బోధి స్తున్న వి, తశ్యాగసూ తాన్ని (గహీంచి మన కున్న దాన్ని ఇతరుల 
కిచ్చి వేయా లె, సాం పూర్ణ ౦గా నళ్తి స్తే నీవు పవితుడ నౌతావ్రు 
ధవళమూ ర్తి నౌతావు, మహావృక్షం కావాలంశ#ే విత్తనం మొదట 
భూమిలో నశించడం లేదా? ఫల్యపా_ప్తే ఈ పరిపూర్ణ త్యాగానికి 
పరంవసానం, మన మెంత జానదానం చేస్టే మన కంత జ్ఞానం, దానం 
చేసినకొద్ది చేసూగుతుంటుంది, 


3౩ అహంకార విస్మ భ్రతి 


విద్యార్థులు ఉపన్యాస వేదికలపై మాట్లాడేటప్పుడు “నేను 
మశ+ట్లాకుచున్నాను నేను మాట్లాడుచున్నాను” అను అవాం (ప వే 
శించగ నే తమ ఉపన్యాసం చెడిపోతున్నట్టు ఇదివరక నేశ సార్త అనుభవం 
వల్ల తెలుసుపనేవుంటారు, నీవు కృషిచేసే టప్పుడు నీ దేహోభిమానం 
పూర్తిగా మరచిపోయి, సీ కార్యంలో నిమగ్నుడ వై పోవాలి, అప్పుడు 
నీకు జయం తప్పదు, నీ వాలోచించేటప్పుడు నీవు ఆలోచనలే అయి 
పోవాలె, పని వేసేటప్పుడు ఆపనివే ఆయిపోవాలె, ఇదే కార్యసిద్ధికి 
మార్గం, 


“సే నెప్పుడు ము క్రుణ్ణి అవ్రతాను?” ఆ “నేను” నశించినప్పుడు, 
ఇద్దరు రాజవుతులు అక్చరుపాదుపావద్దకు ఉద్యోగంకోనరం వెళ్లారు, 
అక్బరు వారి గుణగణాలనుగురించి (ప్రశ్నించాడు, “వేము వీరులముి” 
అని వారు (పత్యు త్తర మిచ్చారు, తమ శక్తిని (పదర్శించమని పాదుషా 
తకు పంలాకుః వెంటనే ఇద్దరూ ఒరలోనుండి కత్తులు దూశారు., 
ఖడ్లాలు మెరుఫుల్లాగ ధగ ధగ మెరిశాయి, కత్తులు ధగ ధగమనే 
కాంతి వారి పౌరుషాన్ని రగులొ-ల్పింది. ఆ రెండు మెరుపులు వారి 
"ఇంకు కగీగాలను అఆాకినవి, వాళ్ళిద్దరూ, ఒండొరుల జేవోల్లోకి తమ్‌ 


శ్రీరాములీర్ణ వేదాంత భామ్యము it 


ఈమ కత్తి మొనలను. పోనిళ్చారు. "పెదవులు కద ల్లేము, శైర్యం చెదర 
"లేదు, స్టర్యం నడల లేదు, ఖడ్గాలు ఇరువ్సరి శరీభాల్లో గుచ్చుకున్న వి, 


Se (క్రిందవడిపోయినవి, ఆత్స్నలు కలుసుకున్న వి, వారి పౌరుషం 
బృఢపడింది. ఈకథ బోధించే నీతి మనకు ఇక్కడ కావాలి, నీ అవాం 
శారాన్ని త్వజించు, నీ శార్యంలో నిమగ్నడవై నీ అహంకారమును 
మరచిపో, అవుడు నీకు కార్యం సిద్ధి స్తుంది, తిశేకం ఎప్పుడూ 
తటస్థించదు. కార్యం నెర వేశేనరకు మోకు ఫలాన క్కి ఎవ్వడూ ఉండ 
కూడదు, 


౪విశ్వ(పేమ 


కార్గసిదికి (సేనుకూడా ముఖ్యావసరం, ( చేమించడం, 
(సేమింపబడడం ఇచేకగా పరమావధి. ఈ చేయి సరిగా ఉండాలంళే 
శరీరంలో ఇత రావయవాల నన్నింటినీ |పేమించాలే, అట్లుశాక, అది 
సా ర్ధంచేత, “నాపల్ల ఈ శరీరంలోని అవయవాలన్నీ పోవింపబకు 
తున్నవి, నావల్ల శరీరమంతా ఎందుకు లాభం పొందాలె 1” అని 
ఊరఠసన్నదా, దాని కచే చేటు శేచ్చుకొంటుంది, అటే నశిస్తుంది, 
ఈ సా రంనల్ల అది ఆహారపానీయాలను నోటిలో పెట్టడం "మాని 
వేస్తుంది. తత్పూర్వము వా స్తే శరీరానికి అన్ని టిని సమకూరుసు స్తున్న 
విషయం మనకు “తెలుసు, "ఇప్పుడది తనకోసరం చర్శముగుండా 
ఆహారపదారాలను బలనంతముగా చొొప్పించుకుంటుంది, ఈ విధంగా 
తనవల్ల పరులకు ఎట్టి లాభము లేకుండా అదిచేయగలదు. కానీ దీని 
ఫలిత మేమిటి ? ఈ విధంగా తనలోకి ఎక్కించుకొన్న ఆ హారంవల్ల 
అది లావుగా ఉండవచ్చు. చేయంతా వాయవచ్చు. కాని వాపు 
బలం కాదు, అది ఆరోగ్యాన్ని సూచించదు, అది చివరకు చావునే 
“తెచ్చి సెట్టుకొంటుంది. చేయి ఈ విధముగా జీవించ లేదు. దాని 
స్వార్థ మే దీసకంతకూ కారణం, చేయి తనలో ఉన్న అల్మే ఇతేందది 
యోలీతో కూడిన శరీరంలోగూడా ఉన్నదని (గహించి చాన్ని సా 
భవంలోకి తెచ్చి తనువుయొక్క_ మంచే తన మంచి అని భావించే 
నాడే దానికి మేలు పావ్విస్తుంది, స్వార్థం ఆ న “హేతువు, 
సహశకారమంకే (చీమను కావ్యం (ప్రదర్శించడమే అని మోకు 


18 చిజయ గ హనక్టం 


"తెలును, మిరు చేసే సహాకారం మో హృదయంలోనుండే, మ్‌ 
పేమ స్యభావంలోనుండే రావాలె, నీవే (వేమైతే, సీకే విజయరి 
తథ్యం, తన ఖాతాదారుల ప్రయోజనాలను, తన ప్రయోజనాలవలెశే 
చూడని వర్తకుడు వృద్దిలోకి రాడు, తాను అభివృద్ది చెందాలం'కే తన 
ఖాతాదారను |పేమించాలె, తన దయంలో వాళ్ళకు సాన 
మియ్యాలే, . ర్ట 1 క్‌ 
ఇ|పనన్నత 

సుముఖత్వము, (పనన్నత, మరొక ముఖ్యసూ త్రం, మారు 
న భావసిద్ధంగా చాలా సుపనన్నులు, మీ ముఖాంబుజాలనుండి 
బయలు చే శే చిరునవ్వులు మాకానందాన్ని కలుగే స్త వి, మీ రానంద 
పరిమళాన్ని వెదజల్లే వుప్పాలు, మానవలోకంలో వికసింపనున్న ముకు 
శాలు ఆనందానికి ఆటపట్లు, మారు సర్వ కాలాల్లో మో (పనన్న త్వాన్ని 
కాపాడుకొంటారని నే నాశిస్తున్నాను, మిరు దాన్ని ఏ విధంగా 
సంరవీంచుకంటారు ? 


మీరు మో నిరంతరళ్ళషిని సాగిస్తుండండి, దానిఫలం కోనం 
ఎట్టి ఆదున్చాను పెట్టు కొనవద్దు, భవివ్యత్తునుగురించి, జయాపజయా 
లనుగురించి విఛారించవద్దు. కృషీ. చేనుడమే మి ధర 0 కవి 
కోసర మే మిరు కృషిచేయాలి. కృపే దాని ఫలితం చేసినదానికి 
అసంతృ _ప్రిపడపలసిన అవసరంలేదు, చేయబో యేదానికి సంశయం 
వద్దు, (ప్రస్తుతాన్నే పరిగణిస్తూ కృషి చేయండి, ఈ భావం మిస్థితుల్లో 
నంతోవమును చేకూర్చగలుగుతుంది, భూమిలో నజీవముగా ఉన్న 
విత్తనాన్ని గాలి, నీరు, మట్టి మొదలైన భూతాలన్నీ వాటంతటవే 
స్యయంగా అనివార్యమైన అకర్ష ణసూత్రంవల్త వచ్చి చేరుతూ తగిన 
చోహాదాన్ని ఇస్తున్నప్‌, ఇళ్లు (పకృతి, (ప్రనన్నతతో చేసే క్ఫవీ.కి 
తప్పక సర్యసహాయం చేస్తుంటుంది. “మన కున్న దాన్ని విశాాసంతో 
ఉప యోగించడమే నూతనజ్ఞానార్జనానిక్‌ మౌార్షము అనే సామెత 
ఉంది, అమావాన్న రాతి, నిశీధములో ఒంటరిగా ఇరవై మెళ్టు పోవ 
లసిఉంటుంది. నీచేత ఉండేదీపం పది అడుగులవరశే నిన్ను తీసుక్ల 


శ్రీరోమతిర్హ వేదాంత భాష్యము 14 


బోగలిగితే, తక్కిన మార్గమాంతా చీకటిగా వున్న బే అని తలచవద్దు.. 
'వెలుగు (పనరించి నంతవరకు నడచిపోతే, మరి పదడుగులు షట 
టీ శేబోవంతములొ తాయి, పోయేకొలది నీకు చీకు ఉండదు. 


నిజమైన కార్యతత్పరత్వముగ ల మానవులకు విఘ్నాలు అడ్డం 
రావు, ఫలిలము విషయమె నంచేహపడిలే, మన (పసన్నతనూ, మన 
మేలునూ వోగొట్టుపంటాము. కాలుజారి నీళ్ళలో పడిన మనివీ. ఈత 
చేతగాకపోయినా న స్టుడెయుండి తన సమ త్వాన్ని పోగొట్టుకోకుండా 
ఉంకీ అఆతురతక్షణం చేసుకోగల్లు కాడు. ee జహాబంగో నీటి 
కన్నా -కేలిక కాబట్టి కేలిపోతాడు. కాని సాధారణముగా మానవుడు 
సీటిలో పడడంతో నే అసనంసుడె, "లేలాలె అని గిజగిజ కొటుకొని దాని 
వల్ల నే చివరకు తస కనుక అనేక చోట్ల, ముందు కలుగ 
బోయే ఫలితముకొరకు పడేపరితాపమే విఫ ఫలత్వానికి చారితీస్తుంటుంది.. 


భవివ్యత్తుకొరకు విచారపడుతూ, జయంకొరకు తొందర 
పడుతూ ఉండడంవల్ల వం జరుగుతుంది! దీని ఫలితం ఏవువుతున్నది ? 
ఒకడు తన నీడను పట్టుకోవా లెనని పరు గెత్తుతుంటాడు, అతడు 
అన్థాంత రాల వరకట్లు పరుగాత్తినా లాభంలేదు. దాన్ని పట్ల పట్లుకో లేడు, 
అతేడు నీడ వెంట బడీపోకుండా వెనక్కు తిరిగి సూర్యునకు అభిముఖంగా 
పోతే నీడే వాణి అనుసరిస్తూ వాని వెంబడే పరుగెత్తుతూ. వస్తుంది. 
నీవ య. తపించకుండా లాభా లాభా లనుగురించి ఆలోచించ 
కుండా నీ (ప్రస్తుత విధాయక ధర్మ్శ్మముపై, నంపూర్ణలక్ష్యుముంచి పని: 
చేస్తే ఈ క్షణమందే జయం -పెంప్రుడుకుక్క లాగ నీ వంటబడుతుంది. 
జయాన్నే పరమానధిగా ఉంచుకోకుండా ఉంశే, నీకు జయం తప్పక 
న్‌ న్యాయసళభను తీర్చి నాాయాధికారి ఫొలువుకోనం పార్టీ 
లను, వ్లీడర్లను, బంటోతులను, పిలవ నక్క-ర లేదు. ఆయన వచ్చీ 
గద్దెమోద “కూప్పంే, వాళ్ళంతా ఎవరంతటవారే తమ తమ. 
స్థానాల్లో చేరుకుంటారు, అలాేేే మో రందరు అత్యు'త్సాహముతో 
కామా కార్యాలను ఆరంభీ స్టే జయం సపరివారంగా దానంతట 
అడే మిపాదాలకడ నిలుస్తుంది, 


1§ విజయ ఠహనస్యఢ్తి 


౬నిర్భయత్వం౦ 


మో కండవలసీన మరిఒకీ లక్షణం నిర్భయత్యం, ఒక్క_చూవుతో 
సింవోలను మచ్చిక వేయవచ్చు, ఒక వీశణతో ఎలాంటి విరోధినై నా 
సాధువుగా చేయవచ్చు. నిర్భయంగా చేసీ ఒళ్ళు (పయత్నంచేత 
జయాన్ని సాధించవచ్చు, నేను హిమవత్పర్వత సానువులలో, సాందా 
రణ్నగ ర్భాలలో నంచరించాను, పెద్దవులులు, ఎలుగుబంట్లు, తోడేళు 
మొదలై న [కూరమృగాలను కలుసుకున్నాను. వాటిచేక నాశెట్లి అవ 
కారం జరుగలేదు, ఆ యడవి మృగాలను చేను ముఖాముఖి శేపార 
చూచాను, మా వూసులు కలుసుకున్నాయి. ఆ వనమృగాలు నా 
దృష్టికి ఆగలేక నెన్ముదిగా తోకరూడిస్తూ పారిపోయేవి, కనుక మిరు 
నిర్భయంగా ఉంళేే మిమ్మెనరూ స్పృశింపలేరు, మో క పాయం చేయ లేరు, 


పిల్లి ని చూడగానే పావురం కండ్లు మూసుకుంటుంది ! పాపం! 
తాను పిల్లిని చూడడంలేదు కనుక పిల్లిగూడా తన్ను చూడనట్లుగా 
అది భావిస్తుంది, పిల్లి చానిమిద కురికి ఒక్కసారి దానిని కబళి స్తుంది, 
నిర్భయత్యంవల్ల ెద్దపులినె నా సాధువు చేయవచ్చు. భయపడే పిరికి 
వారి పిల్తి కూడా పీకి చంపుతుంది. 


మనం ఒక పాతనుండి మరొక పాత్రలోకి నీళ్ళుపో సేటప్పుడు, 
చేయివణుకుతుం#ే నీరంతా [కిందనే ఒలికిపోతుంది. కాని నిర్భయంగా 
నణుకు లేకుండా పోసే హ స్వమెలే ఒక్క_చునకై ,-నా |క్రిందపడదు, ఇది 
మన నిత్యానుభనంలో ఉన్నవిషయం, ఇట్లు (పకృతి మోకు అనేక 
పాఠాలను ముకృగళంతో బోధి స్తునే ఉంటుంది, 


ఒక పంజాబు సిపాయి ఒకప్పుడు పెద్ద రోగంవల్ల బాధపడు 
తున్నాడు, అతడు ఓడమిోాద (పయాణం చేస్తున్నాడు. వెద్యుడు 
అతణ్ణి పరీఖీంచి ఆశ లేదని, సముద్రంలో అతనిని (తోసి వేయండనీ 
కంచాలు 


పాపం ! వైద్యులు ఇంతక న్నా వమిచేసారు ! వా రప్పుడు అట్టి 
శిక్షలనే విధిస్తూండేవారు, ఈ నంగతి సిపాయికి తెలిసింది, నంకటా 


శీరామతిర వేబొంత భాష్యము 1 


వస్లలు సంభవించినప్పుడు సాధారణ మోొనవులుగూడా అసాధారణ 
ధైర్యం పూనుతారు, అత డెక్కడలేని శక్తిని తెచ్చుకొని, నిర్భ 
యుడై, తన శయ్యపై నుండి వేచి, చిన్నగా అవై ద్యునివద్దకుపోయాడు.. 
అతడు తన పిస్తోలు తీసి వై ద్వుమోద గురిపెట్టి “నాకు నిజంగా రోగ 
మున్నదా? నీ వలా చెప్పగలవా? నిన్ను నేను కాల్చి వేస్తాను” అని. 
బెదరించాడు, వంటనే ఆ వై ద్యుడు అతడు ఆరోగ స్థ్రముగానే ఉన్నా 
డని (ధువపత్ర మిచ్చాడు, నిరాశే దుర్చలత 0 ఈ దుర్బల త్యాన్ని 
పార (దోలు, నిర్భయత్వంలోనుంచే అఖండబలం నముదూతమనవుతుంది. 
ఈ మాటలు గు రుంచుకోండి | నిర్భయులు కాండి! నిర్భయులుకాండి!! 
౭ఆత్మవిశ్వాసం౦ 

వెనుక చెప్పిన అన్ని టిక ౦కు ముఖ్యమైనది అత్యవసర మైనది, 
జయలవ్నీకి ముకాహారంవంటిది-అఆత్మ విశాానం- లేక “ఆత్మజ్ఞానం”. 
అనినేను చెపుతాను, ఓ మానవులారా ! వినండి ! మిమ్ము మిరు 
తెలుసుకోండి. మోకు మోరు నహోయం చేసుకుంకు ఛభగనంతుడు విధిగా 
మాకు సహాయం చేసాడు జా అన్న వాక్యం సత్య వాక్యం, వేదవాళ్యం, 
సీ అత్మే భగవంతుడు, అనంతుడు, సర్యశ కుడు. దీనిని నిధారణ. 
చేసుకోవచ్చు. అనుభవంచే (గహించండి, ఈ సత్యం ఈ యధార్థం, 
నన్ను మో అనుభవంచేత రుజువు పరు చుకోండని మిమ్మాహ్యాని స్తున్నది. 
మో శక్తిపై మోరు ఆధారపడండి, మిరు దేనినైనా సాధించవచ్చు. 
మ్‌ క సాధ్యమైన చేదీ ఉండదు, 


మృగరాజైన సింహం అరణ్యానికి అధిపతి, అది తనపై-తన 
అత్సపై తానాధారపడుతుంది. అది తనలో 'తానుండుట వేత ధ్ర ర్య 
బలసావాసాలతోో ఒప్పుతున్న ది, అన్ని నంకటాలను అవలీలగా దాట 
గల్లుతుంది, క దలే పర్వతాల్లాగా ఉండే మత్సగజాలెప్పుడూ తమ 
విరోధులకు భయపడుతుంటవి, అవి ఎప్పుడూ గుంపులు గుంపులుగా 
జీవిస్తూ, నిద్రపోయేటప్పుడు కొన్నిటిని తమకు కాపలాఉంచుకొని నిది 
స్తుంటవి, అం దొకటిగూడా, సశ క్రిపై అధారపడదు. తాను దుర్చ 
లులనుని అవి చింలి స్తుంటవి, యద్భావం తద్భవతి, చివరకు ఆవిధంగానే 


17 విజయ రహన్యం 


అవి తయారవుతున్నవి. సింహంగర్భించి, వనుగుపై ఒక్క దూకుదూక 
గానే, ఎక్కడి వనుగులక్క_డ కశావికలై పారిపోతవి, ఎంత ఆశ్చర్యం! 
పర్వత సమాన మైన మదపు కునుగు కాలికింద ఎన్నిసింహాలై నా నలిగి 
పోవలసిం చేకదా! 


ఇద్దరు అన్నదమ్ముబున్నారు, వా రిరువురూ నమానంగా తమ 
షి తార్జితే మును పంచుకొన్నారు, కొన్ని నంవత్స రాల్లో ఒకడు అంతా 
పోనొట్టుకొని నరంళూన్న్యుడుగా తయారయ్యాడు. రెండోవాడు తన 
ఆస్తి 'వృద్ధిచేసుకొని లహోధికార య్యాడు, దీసికికారణం వమిటని 
లవాధిశారీని పిలిచి అడిగితే, తనసోదరు డెప్పుడూ, “వెళ్ళు వెళ్ళు”, 
అని చెప్రుతుండేవాడనీ, నేను “రండి, రండి అని అంటుండేవాడననీ 
చెప్పాడు, అంశ మొదటివాడు, హాయిగా హంనతూలికాతల్పంపై 
ఫయసించి నౌకరులతో ‘పోండి! పోండి! మోారది చేయండి” అంటుండే 
వాడు, రెండోవాడు నడుంబిగించి, తనపని తానుచూస్తూ, తన నౌకరు 
లను సహాయానికిపిలుస్తూ, “రండి, రండి! మి రిదిచేయండి అంటుండే 
వాడు, రెండవవాడు తినగ కి పెననే తా న్‌ా 1 కాబట్టి తన 
ధనాన్ని సేవకుల్ని వృద్ధిచేశాడు. మొదటివాడు * వెళ్ళు వెళ్ళు “అనే 
ఎంత సేపూ ఆజ్ఞావిస్తూ “ఉండేవాడు. దానివల్ల అతని నౌాక్రర్లు “వెళ్లు, 
వెళ్లు అనే ఆజ శిరసావహించి పెళ్ళిపోతుండేవాంద్లు, రాము డెప్పుడూ, 
“రండి, రండి” అని చెప్పుతుంటాడు. నా అనందాన్ని, నా జయాని 
మిోరుకూడా పంచుకోండి, సోదరులారా! స్నేహితులారా! "జీలీయు 
లారా! ఇది నిజం. మానవుడు తనగతికి తనే కర్త, అధిపతి అవు 
తున్నాడు, మోరు ఫుక్కిటికథలను నమ్మి మొామిోాద మాీారాధారపడక 
బాహ్నవిషయాలపై ఆధారపడడం అత్మిహత అని మోాకీంకా రుజువు 
చేయగలను, న తంత్రెతేవల్ల నే మనము విజయాన్ని పొందుతాము, 
మన స్యాతేంత్రెంవల్ల నే మనం బాధలు అనుభవిస్తాము, మన 
సా తే౦ంత్రేంవల్ల నే మనం బానిసల మవుతున్నాం, మన మింక గెౌణగడం, 
నాదుపొందడం దేనికి? మసకున్న సత్యన్వాతం, త్యాన్ని ఉపయోగించి 
ఎందుకు శారీరిక, సాంఘిక, అధ్యాత్నిక స్వాతం, త్యాలను పొంద 
కూడదు? 


(3) 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 18 


బుద్ధ దేవుని అనుచరులు క తాభ్రాల( క్రిందట బోధించినమ తా న్నే 
'రాయుడిప్పుడు మోకు బోధిస్తున్నాడు, కాని ఈ మతాన్నే మనం 
(ప్రస్తుత యుగానికి అనుగుణ్యముగా ఉండేలాగున, నూతనదృష్టితో 
చమూడవలసిఉంటుంది, పాశ్చాత్య శాస్ర (Science) తా _క్లికదర నా 
లతో దానికి కొంత మెరుగుపెట్టవలసి ఉంటుంది. నా మతముయొక్క_ 
మూలసూూ తాన్ని 7ధీక ఏమాటలతో ఇట్టునిర్వచించవచ్చు. “మానవ 
పరమార్థాన్ని మిరు గుర్తి సారుగాక! నాకు పూర్వం (పపంచం లేదు. 
దాన్ని నేనే సృష్టించాను, నమ్ముదగర్భంనుండి సూర్యగోళాన్ని 
ఉదయింపచేసింది నేనే! నాతోనే చందుడు, తన శుక్ల, కృష్ణ పతక 
గతులు [పారంభించాడు, 


దీన్ని మరొకసారి (గహీ స్తే, మో రీ నిమిషమునం బే ముకు 
తాతారు, దీన్ని మరొకసారి (గహి స్టే మోకు శాశ్యతజయం సమ 


కూూడుతుంది, దీన్ని మరొక సారి గహి స్తే మోరున్న నరకగహ రాలే 
స్యర్లమంగదిరాలుగా ఉ త్తరకుణంలో వూరు తాయి. 


ఓమ్‌! ఓమ్‌! ఓమ్‌!!! 


విజయ రహస్యం 2 


[కాన్‌ ఫాన్‌సిస్కో గోల్లెన్‌గేట్‌ హాలులో 1008, జనవరి 26 వ శేదీ 
ఉపన్యసింపదిడింది. టోకియో లోజరిగిన ఉపన్యాసంకం టె 
ఈ ఉపన్యాసం మరింత విపులీకరింపబడిండి.] 


నభికమహాజనరూపమునగ ల మదాశ్నా? ఒక గురువు ముగ్గురు 
విద్యార్థులకు అయిదణాలిచ్చి నమంగా పంచుకోవలసిందని కోశ ఫీం 
వాడు, “వారాడబ్బు లతో ఎదోవ స్తువును కొనాలనే ఉద్దేశంతోబయలు 
చేరారు. ఒకడు os ఒకడు పరిషి.యా టేశ్‌ యుడు, ఒకడు 
ఆంగేయుడు, వారికి ఒకరి భాపు ఒకరికి పూర్తిగా తెలియకపోవడంవల 
వమికొనాలనే విషయంలో చాలాసేపు చర్చజరిగింది, ఆంగ్లేయుడు 
మ మెలన్‌ (Water melon) కావాలనీ, హిందూ బాలుడు 
ఫీందాంనా” కావాలనీ, పరిషియా వీల్ల వాకు “తార్ఫూజూ' కావాలనీ 
పరన్సరం కలహించుకున్నారు. చివరకు  వాళ్ళేమికొనాలో నిశ్చయం 
చేసుకో లేకపోయోరు, (పతి వాడికీ తనపట్టు నెగ్గాలని పట్టుదల, వారిలో 
వారికీ పెద్దతగువుబయలు దేరింది, వాండ్లు పోట్లాడుతూ, ఏధుల్లో 
పోతుంకే ఒకపెద్దమనివి. వారినికలుసుకున్నాడు, అతనికి ఆంగ్ల షు? 
హిందూస్థానీ, పరిషియన్‌ భాషలు మూడూవ చ్చు, వాండ్లతీగాదా 
వినడంతో శే అతనికి సవ్వువచ్చింది. మి తగాదా నేను. తీరుస్తా 
నన్నాడు, చాసికా వీల్ల వాండ్లు ఒప్పుకున్నారు, ఆ పెద్దమనిషి. ఆ అయి 
య వాండ్రనొక చోట ఉండండని చెప్పి, “కాను ఒంటరిగా 
పోయి ఒక్‌ పె దఫుచ్చకాయకొన్నాడు. అతడు దాన్ని బట్టచాటున 
దాచి పెట్టి, ఒకొ_కరిని పిలిచి ఆకాయలోని మూడుభాగాలను 
ముగ్గురికీ । సనమంగాపంచి3 పెట్టి, వాండ్లకు సంతృ ప్తి వీగలిగించాడు. అందరూ 
కోరింది ఆ వుచ్చకాయే,.. 


వాండ్లలో తగవు వవిధంగావుట్టిందో చూచారా? ఈ తగవుకు 
కారణం? చేరులు! - నామాలు! ఇంతికుతప్ప కారణం వమిో లేదు, 
పేద తొలగించిచూ స్తే ఒక్క_ శే! వాటర్‌ మిలన్‌, హీంద్యానా, 
తార్పూజా - ఇవి మూడూ ఫుచ్చకాయకు పేర్లు పేరు, ఒక్‌ పదార్థ బు ఏవిధ 
చేశాల్లో వివిధనామాలతో చీరొ_నబడుతుంది, 


శ్రీరామతీర్హ వేదాంత భాష్యము 20 


ఇదేవిధంగా వివిధమతాలవారు తమలో తాము పోరాడుచుం 
డడం చూచి రాముడు సరా k వ)_న్త సవులు యూదుమతస్థుల 
తోను, యూదులు మహముదీయులతో ను, మహమ్మదీయులు (బాహా 
ణులతోను, |బాహ్నాణులు బౌద్దులతో ను, బొద్భులు మరొక రితోను 
వాదులాడడం, పోరాడడం, తగనవులాటలు ఇెంచుకోవడం హాస్యాస్సదం 
గాక మ రేమనుతుంది? ఈ అన్నిటికి పేర్చే కారణం, ఈ తెరను తొలగించి 
యథార్గాన్ని మా స్తే భేద మేమో కనువించదు, 


వేదాంతం అనుపచాన్ని రాముడు, తరచు వాడుతుంటాడు, ఈ 
చేరు వినడంతో శే వినడానికిగూడా ఇప్పపడనివారు కొంద రుంటారు 


ఒకడువచ్చి బుద్ధుని చేర, బోధచేయడం ఆరంభిసాడు. కొందరు 
అతని మ *టలను వినడోనికి ఇష్టపడరు, తమకు ఇవ్షంశేనికే పేరు పేరో. 
వడ మే దీనికి కారణం, ఎంత అన్యాయం? మస మంతక కన్నా ఎక్కు_వ 
వివేకంచూపాలె. ఇరువదోశ తాబ్బంలో నామరూపాలకతీత్యులై (ప్రవ 
రించవలసిన  సమయమౌాసన్నమయింది. రాముడు మా శేది 
బోధించినా. లేక మరి ఎవశేమి బోధించినా దాని గుణగ ణాలనుబ శ్లే 
మోరు దాన్ని స్వికరించాలె, మోరు (పతిదాన్ని పరీకీంచికొనండి' 
'పిర్ల వల్ల మోసపోకండి, దాన్ని అనుభవంవల్ల రుజువుచేసుకోండి, అతి 
ఫురాలిన మైనదని మో రొక మతాన్ని స్వీకరంపన వసరం లేదు, అతి 
పురాణతే నత్వా! కి రుజువుకాజాలదు, ఒక్కొ్క్కొ-క్క- ప్పుడు, చాల పాతి 
బడిన, బీర రగ్భృహోన్ని మనం పీక వేయక తప్పదు, పాతబడి చినిగిపోయిన 
గుడ్డలను "'మార్చివేయాలె. అది [కొ త్తపరిశోధన మెనా, హేతుబద్ధ 
మెలే, నవనవో న్నేష కాంతులతో (పకాళిం చేగులాబిలాగ ఆకర్షణీయమే 
అవుతుంది. కొత్త తడికదా అసి, ఏ మతాన్ని స్వీకరింపవద్దు. కొత్త త్ర 
దై నంతమా (తన నరంమూ మంచిదికాజాలదు. అది కాలపరీకుకు 
చెగాలె, మానవకోటిలో చాలమంది విశ(సించినమా(త్రంచేత మన మే 
మతాన్ని స్వకరింవ నవనరం లేదు, మానవకోటిలో ఎక్కు_ వమంది 
సె తానుముతాన్నే నము తుంటారు, వారికి అజ్ఞానమత మేశరణ్నం, 
ఒకప్పుడు మానవకోటిలో చాలమంది 'బానిన త్యాన్ని నమ్మారు, అంత 
మాతంచేత బానిసత్వం పవిత్రనంస్ల కాజాలదు, కొద్దిమంది ఎనరో 


21 విజయ రహస్యం 


గొప్పవారు అవలంబించినంతమా, తాన, మ్‌ా రొకమ తాన్ని స్వీక రింప 
నవసరం లేదు, ఒకొక్క. పడు అట్టి కొద్దిమంచే తప్పుదారి తొక్క 
వచ్చు. అజ్ఞానకూపంలో పడవచ్చు. నమన సృపరి త్యాగం చేసిన ఒక 
గొప్ప నన్న్యాసి బోధించినంతమా తాన, మిారొక మతాన్ని స్వేకరింప 
వద్దు, సమస్తాన్ని త్య కృం చేసిన సాధువు అెందరో జ్ఞాన లేశంగూడా 
లేనివా రున్నారు. రాజులు, చక్రవర్తులు బోధించినంత మా(తాన 
మీ రొకమశాన్ని స్వీకరింప నవనరంలతేదు. రాజులు తరచుగా 
ఆధ్యాణ్నిక దారిద్యం చేత వీడింపబడుతుంటారు, 


గొప్ప శీలవంతుడు బోధించినందున మీారొకమతాన్ని సీ స్వీకరింప 

పద్దు, సత్యప-చారం చేయడంలా*, అతిశీలనతు లెందరో విఫలులై నారు, 
ఒక్‌ని జీర్ణ శ కి మరింతగొప్బది కావచ్చు. కానీ జీర్ల ర కోశాన్ని సరించి 
అత జీమా ఎరుగకపోవచ్చు. ఒకళిల్సి అద్భుతి మెన, కన్నుల ఒండువు 
చేసేక భాకొశలంతో ఒక చి తాన్ని రచింపవ చ్చు, కాని ఆతేడు, (పపం 
చంలో అందరి కన్నా అనాకారి కావచ్చు. కొందరు చూడడానికి చాలా 
అందవికారంగా ఉంటారు, కాని పరమ సత్యాలను బోధి స్తుంటారు, 
మహో వేదాంతి “సోక్రటీసు ఇలాంటి వాదే, (ఫాన్సిసు బేకను నీతి 
మంతుడు కాడు, నత్పివర్తన కలవాడు కాడు, అతడు (4[041%101- 
క2n0n) అనే ఉత్కృప్ప (గంథాన్ని (వాసి, CE మహోప 
కారం చేశాడు, అతిని సిద్దాంతెం అతి ఉన్నతి మైంది, కీ రిమంతుడై. 
సంతమాతించేత, సుక మతాన్ని స్వీక నింబ సెవసరంతేదు, వాక 
న్యూటను బాలా కీ రి శాలి, అయినా అతిని తేజః పసారసిద్ధాంతము 
తేప్పి పోయింది, మారు దేన్నైనా ఏమతాన్నెనా చానిగుణాన్ని బట్టి 
(గహించండి, విశ్వసించండి. దాన్ని మో శే పరీకీంచండి, మథనం 
చేయండి, “మో స్వాతం త్యాన్ని, ప జీవసు, మవావ్మదు, 
కృష్ణుడు- మొదలై న వాండ్లావ్యరికీ అమి) వేయకండి, బుదుడు, జీససు, 
మహాముదు మొదశై నవా రొకవిధంగా మరొకరు మరొకవిధంగా 
బోధింవారని మో రననచ్చు. వారి కాలాలు వేరు, వారి పరిస్థితులు 
వేరు, అప్పటి సమస్యలు వేరు, చేశ కాలప్వాతాలు అప్పటిపో వేరు, 
ఇప్పటివి వేరు. వారు సర్వవిషయాలను కూలంకషంగా తరచి, వారి 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము లలి 


వారి మేధస్పుల నుపయోగించి, కాలోచితధ రాలను కనిపెట్టారు, 
మన ఇప్పటికాలం వేరు, పరిస్థితులు (కొత్తవి, మన సమస్యలు మనమే 
పరీకీ ంచుకో వాలి, విమర్శించుకోవా లె, మన బుద్దిబలాన్ని వినియో 
గించుకోవాలె, (పతి విషయాన్ని, మన దృవ్చితో మనం చూచుకోవ 
డానికి స్వాతంత్యమున్నది, మ్‌ా పూర్వులు వారి మోశ్రూన్ని వారు 
చూచుకున్నారు, వారు నమ్మిన మతేము వారికి (కేయస్క_రమే, 
ఇప్పుడు మో విముక్తి మీ చేతుల్లో ఉన్నది, దీన్ని పొందవలసినపని 
మిాదిగాని మీపూర్వులది కాదా వాండ్లు వ ఒక్కమతాన్నో ఎరిగి 
ఉండవచ్చు. ఇప్పుడు మోకు సమస మతాలూ, సమ న్నన త్యాలూ 
నమస్త తాత్తి శ్‌ పథాలూ నమస్త శాస్త్రాలూ, సేవచే స్తున్నవి, 
మీ పూరు(ల మతం మి ముందర ఉన్నంత మాతంచేత మి దైతే, 
బె "ద్ధము, వేదాంతము మొదలై నవి కూడా మోవే, అవిగూడా 
ఇప్పుడు మో ముందరి ఉన్నవి. 


సత్యిం ఒళరి సొత్తుగాదు, అది జీనసు, బుద్ధుడు, ముహమ్మదు, 
కృష్ణుడు మొదలై నవాండ్ల సొత్తు గాదు, కనుకదాన్ని మనం, వారి 
పేర్ణతోనే బోధింప నవసరం లేదు, సత్యం మన అందరి సౌత్తెయున్నది, 
నీకు పూర్వం ఎవడైనా సూర్య కాంతిలో ఆనంది స్తే ఇప్పుడు నీవూ ఆ 
తేజాన్ని అ శ్లెషింపవచ్చు, 


ఒకి దొళ నదీజలం (తాగితే నే డా నదీజలాన్ని నీవ కూడా 
తనివిదీరం (తాగవచ్చు. అన్ని మతాలపట్ల మీ రట్టి భావాన్నే కలిగి 
ఉండాలె, పొరుగువాని కున్న ఆస్తిని తాను తీసుకోవాలనే (పతివ్య క్రీ 
చూ స్తున్నాడు, కానీ మో ఇరుగు పొరుగువాండ్లు తేమ ఆధ్యాత్మిక 
నంపదను మోకు స్వేచ్చగా సమర్పిస్తామని చెప్పుతుంకే, దాన్ని మహా 
నందంతో సీంకరించక, వాండ్రపై క తిదూయడం ఎంత ఆశ్చర్యకరం ! 
రాముడు మోకు వేదాంతాన్ని (ప్రసాది స్తున్నాడు, దాన్ని మీరు తీసు 
కోండి; జీర్ణి ంఏ చేసుకోండి, మొ నంంతం చేసుకోండి, దీన్ని మారు 
శై _స్తవమతనునే వీలుచుకోండి, పేర్ణతో మాకు అవసరంలేదు. 
రాముడు మోకు బోధించేమతం బై బీల్లోను, అతి పురాణ మతగంధా 
ల్లోనే గాకుండ, అతినపీన వేదాంత [గ ంధాల్లోను, శాస్తాల్లోను కనబడు 


28 విజయ రహన్యం 


తుంది, రామునిమతం మోాకొన్ని చోట్ల కనబడుతుంరి. మిరు దాన్ని 
వీధుల్లో చూడవచ్చు, నదుల్లో వృతూల్లో, వాయువులో- సమ స్తంలో 
ఈమతేం సిండిఉన్నది, లది సీనాడీ మండలంలో స్పంది స్తున్నది, ఇది మో 
నిత జీవితాని క్రీ మ్‌ హృదయానికీ, సంబంధించింది, దీనివల్ల మ్‌ 
శే ఒక్క మతానికో బద్దులెయుండ పనిలేదు, దీన్ని మిరు మా సత్య 
జీవితంలో, అడుకొ వేటప్పుడు, పాడుకొ నేటప్పుడు, నర్వ కాలన ర్యావ 
స్లో ఆచరించవచ్చు. ఆచరించాలె, మీరు దీన్ని వేదాంతి మనవద్దు, 
మ యిష్టంవచ్చిన చేరుతో దీన్ని న్యవహరిం చుకోండి, చేదాంతిమంశే, 
మూలతేతేంమని అర్థం, ఇది మోస్వంతిం, ఇది మో కెంత స్వంత మో, 
రామునకం తే! ఇదీ యే ఒక్క-రిసాత్తూ కాదు. (పతి మానవుడు (పతి 
వస్తుపూ దీనిసా లే, ఈ వేదాంతం మన మారన్హాన్నీ సి సిష్క._ం౦ంటకంగా, 
మన భారాన్ని అలి ఆనంద పదంగా చేసి, జీవితాన్ని సారవంతం చే స్తుంది, 
మనము ‘అనుభవ వేదాంతంి, లేక విజయా న్నే విధంగా పొందు 
తాము?” అన్న విషయాన్ని గురించి నేడు చర్చిద్దాము, వేదాంతాన్ని, 
ఆచరణకు చేవడమే, విజయ భేరీని (మోగించేమార్లం, (పతిశాస్తాానికి 
కళ ఉంది, శొ,న్ఫం (5016006) సిదాంత భాగం; కళి దాని ఆచరణ 
భాగం, మన మిప్పుడు వేదాంతకళినుగురించే తీసుళొందాము, 


కొంతమంది, వేదాంతం సోమరితనాన్ని, _స్తబ్ధ త్వాన్ని కార్యో 
త్పాహళూన్యతను, నిరాశను కలిగి స్తుందని చెపుతారు. మో రట్టి 
తర్క_ంవల్ల మోనపోవద్దు, వివేకాన్ని . యితరులకు అమ్మి వేయకుండా 
వేదాంతబోధలు న్‌ కి సాముత్యాన్న కార సిద్ధినీ ేకూర్చుగలవో, 
లేవో, మారే విచారించుకోగోరు తాను, హిందువులు ఆవిధంగా చేస్తు 
న్నా రా? అని మోరడగ వద్దు. ఇది మాయందరి సొముగాని, హిందువులది 
మాత మేక్రాదని, నే నిదివర శే చెప్పాను, sme అ మెరికను 
లెంతోమంది, తమకు తెలియకుండానే వేదాంతేమును అనువ్యీంచడం 
చేతి ఐళ ర్యవంతు లె నారు, హిందువులు దీన్ని మోావిధంగా ఆహం 
చడం లేడు, అందుక నే వాండ్లు చాలా వెనుకబడ్డారు, నిర్భనులై నారు, 


రాముడు మికు తల ల్ల క్రిందుల వేదాంతాన్ని భబోధింపడు, (పకృతి 
యొక్క నిరంతర జీవ పవావామునుండి బయలు చేశే యథార్థ వేదాం 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 24 


తాన్నే మీముందు పెడుతున్నాడు, ఇచే మో జీవితకార్యంలోని వివిధ 
శాఖ లన్నిటిలో సంపూర్ణ విజయం చేకూరు స్తుంది, (ప్రతి మానవుడు 
అవ్య కృంగానై నా ఈ మార్గాన వోకతప్పదు, 


కార్య సాధనకు అనేక ముఖ్యసూ(తా లున్నాయి. మన 
మొక్టాక్క. సూ తాన్ని తీసికొని, హైందవ శాస్రో క్ష వేదాంతముతో 
వానికిగల సంబంధాన్ని దర్శిద్దాము, 

మొదటిసూతం-కర్మనిప్వ 

కృపి, నిరంతిరం కగ్గనిష్థ, సంతత పరి,శమ, తీవసాధన- 
కార్యసిద్ధికి కీలకమన్న విషయం నిరూఢ సత్యం, “కృషీ చేయందే నీవు 
చేన్నీ నాధించ వేను, సోమరిపోతు జీవన నంగా మంలో నలిగిపో తాడు, 
నశిస్తాడు. సు క్ట సిర్వికార, నిర్ణుణ, సిశ్చలాతృత త్వానికీ 
సనవునయం వీ విధంగా కుదురుతుంది ? ల వలు అత్మ ఇట్టి దనే 
కదా చెప్పడం ? అని మిోరు అడుగ వచ్చు, వేదాంతం, నస్న్వ్యసాన్ని 
శాంతిని, ఆత్మేజ్ఞానాన్ని బోధించడంచేత సోమరితనాన్ని, జడ తాని 
బోధించడం లేదా? అని మిరు (పశ్నించవ చ్చు. కర్న అం#ే వమిటి? 
సన్నా్యాన మంశే ఏమిటి? ఈ 'రెంటిి సరిగా అహగాహనం చేసుకోక 
పోవడంవల్ల నే ఈ అనర్థం వాటిల్లుతున్నది, 


కే సీ. నిరంతరక రే- వీ భాంతి. అని వేదాంతం బోధి స్వ సు 
న్నది. కృషే. వి శాంతి, షస విశాంతే! ఈ మాటలు మోకు 
వరస రపు వంగా కనుపీ స్తున్నవి, మోరు సిరంతీరక్భమలో మగ్ను డై న 
గొప్పవ్య క్షి కిని ఎవ్వరినె ౫ నా పరీవ్మీంచండి, అతడు ఒకో లి స 
వృథాపుచ్చకుండా పనిచే స్తుంటాడు, మాచేవారందరికీ అతడు ఉచా 
నిశ్వాసాలు లేకుండా పనిచే స్తున్నట్లు కనిపిస్తాడు, కాని మో రతనిబ్యిష్టి 
తోనె చూస్తే అతడు పని చేయడమే లేదు, అతడు కర్తే కాదు, 
ఇం్యద్రధనుస్సును మనం దూరంనుండి పరీవ్నీంచినవుడే మన న కది విచి 
(తంగా కన్సి స్తుంది, దాని నమాపానికి పోయి పరీఖ్నీ స్తే రంగు లేవీ 
కనపడవు, యుద్దరంగంలో తాండవించే ఒక వీర వరుణ్ణి పరీవ్నీంచండి, 
నెపోలియన్‌, వాషింగ్లన్‌ , లశ్ష్మీ బాయి మొదలై నవారు వీరవిహారం 


శిర విజయ రవాన్యరి 


చేస్తున్నప్పుడు మోశేం కనుపిస్తుంది! శరీరం చానంతటజే పనిచేసు 
కొని పోతుంటుంది. మనస్సు ఆ పనిలో లగ్నమై పోవడంచేత, “నేను 
చేస్తున్నాను అనుకొ నేవాడు త నశించి పోయినాడు, గొప్ప 
వింతను తనపై వేసుకోజూచు “అహంి తొలగిపోయింది, ఇట్టి నిరంతర 
కే మిము లను మోకు తెలియకుండగ నే, మహాయోగసిద్డికి తీసుక 
పోతుంది. నిరంతరకర ద్వారా మో అహంకారమును మోగు జయిం 
చాలని వేదాంతం నిర చిస్తున్నది. మా మనఃకాయాలను నిరంతర 
కర్శలో నిమగ్నంచే స్తే సే (శమ అనేది మోకు ఉండనే ఉండదు, కవి తన 
అహోన్ని తన చేహ భావాన్ని ఏడి “చేను క్ర విత(ం చెపుతున్నాను” 
అనే నలి పోగొట్టుకున్న ప్పుడే, (పబోధతరంగాల్లో ఓలలాడుతున్నాడు, 
గణెతశా నవే త్సను ఎవరినై నా చూడండి, కవ సమస్యలను సాధింప 
వలసినప్పుడు చేను చేస్తున్నా” ననేథావం పూర్ణంగా అతనిలో నించి 
నప్పుడే, అది సాధింపబడుతున్నది, “అహంి ఎంత ఎక్కువగా నశిస్తే, 
వానిలో అంత మహో తృమళశ క్రి (పజ్వలిత మౌతున్నది, 


వేదాంతం, కర వల్ల చే “అహాంిను మరచిపోయి, అవ్య క్రానిర్వచ 
నీయ Wg “ఆత” లేక భగవంతునిలో మగ్నంశకావాలని వాంఛి 
స్తున్నది, వేదాంతి, కవి, శాన వేత్త, ముని- మొదల వైనవాండ్డు, ఇట్టి 
అవ్యక్త (భావంలో (ప వేశించి అవాంకారళూన్యు లై) తవు వ్యకి 
తాన్ని దాటినపఫుడే, వేదాంతం అనుభవానికి వ స్తున్నది. అప్పడే భగ 
వరతుడు, వేణుగానలోలుడు తన దివ్యక రాలతో ' అట్టి శరీరమనో వేణు 
వును చేతబట్టి, అమృతగీతికాసుధార సాన్ని మనోహర[శుతులతో 
పూరిసాడు. అట్టివానికి, య మావేశించిందని [పజలు చెపుతారు, 
కాసి అతనికీమా త్రం ఆ స్థితిలో *వాడు- నేను లు లేవు,. అతని దృష్టిలో 
కార ట్ట చేదు. క ర ర్భృత ౦ “లేదు. అతడు వేదాంతాన్ని తనకు తెలీషండా, 
ఆచరణలోకి తేవడంవల్ల నే, ఇట్టి అద్భుతాలు చేకూరుతున్న వి, 


వేదాంత యోగాన్ని సాధించడానికి మనం అరణ్యాలకు పోనక్క_ర 

లేదు, విపతీతయోగసాధనలను, అభ్యసింప నవసరంలేదు, నీవు సీ 

కృవిలో మగ్నుడవై తే నీవే అన్ని యోగాలకు జనకుడవాతావు, నీవే 

శివుడ వెళతావు, శరీరం నీ ఆత్మ కా నేరదని వేదాంతం చెప్పుతున్న ది, 
(4) 


శలామకీగ్గ వేజూంత భావ్యము 28 


ఈ సత్యాన్ని నీవు అనుభవంచేత. (గహించేటప్వుడు, నీ శరీరమనస్సులు 
లేనప్పుడు, నీలో ఆనంతశ కి సంభూత మవుతున్నది, అనంతశర్మ వెలు 
వడుతున్న ది, 


కవీ. అంజు వమిటో, దీపము చక్కగా బోధించగలదు. తన 
శరీరాన్ని, తన వత్తిని, చమురును, నిరంతరం దహించి వేయడం చేత నే, 
దీప మంత (పకాశవంత మగుచున్నది, నిరంతరళృవిలో, అది తన 
శరీరాన్ని ఆహులిచే స్తున్నది, ఒక నిమిషం అది బద్ధకం పూని శే, ఒక్క 
నిమిషం శరీరాన్ని దాచదలచి'కే, అంతా అంధకార మవుతున్నది, 
'తేజోవిహీన మవుతున్నది, పరాజయము, విఫలత(ము నంభవి స్తున్న వి, 
నీవు అభివృద్ధి పొందాలంశే, నీవు జయ భేరీ (మోగించాలంశే, నీ నిరం 
తరక్ష ్రమీవల్ల, సీ కార కలావాలద్యారా, సీ నిత్యజీవితంవల్ల నీచేహాన్ని, 
నీ కండరాలను దగ్గీభూతం చేయాలె, వాటిని సంతతిక ర్నానలంలో 
దగ్ధం చేయాలె, చివరకు “కర్మ అంకే ఏమి తేలుతేన్నది + 
నీ మనో చేహాలు మాయావాగురలని [గహించడం, భమలో పుట్టిన వని 
"తెలుసుకోవడం, నీ ఆత దృష్టీ చే అవి శూన్యాలని అవగతం చేసుకో 
వడం, ఏటిని త్యజించి ముందుకు పోగలగడ మే, 


అక్చరుపాదుపా నభకు ఇద్దరు రాజఫు! (తులు వచ్చారు. వారతని 
కొలువులో ఉద్యోగాలు కోరారు, అక్బరు వారి శక్తిసామర్ధ్యాలను 
గూర్చి (ప్రశ్నించాడు, మేము యోధులమని వాకు వ్రత్యు త్త తర 
మిచ్చారు, వారిని తమ పరాక్రమ (దర్శనం చేయమని పాదుషా వగ 
వీంచాడు, వాళి దరూ వెంటనే తమఖడ్డాలు ఒరల్లోనుంచి ఊడ బెరి 
కారు, అవి ధగధగ మెరు స్తున్నవి, ఆ మెటువుల్‌ వారి పౌరుషాన్ని 
రగులొ_ల్పాయి, (తుటిలో ఒకరిపె పె ఒకరు దుమికారు, వారి ముఖ 
శాంతి తరగలేదు. చేతులు వణక లేదు, ధైర్యం నడల లేదు, ఆ ఖడ్ల 
ధారా(గ్రాలు (వారి ఒండొరుల శరీరాల్లో - గుచ్చుకొన్న వి, వారీ 
ఆళ్ళలు స్వర్గంలో కలుసుకున్నవి, వారీ శరీరాలు ర కంలో తడిసి 
భూమిమిద కలుసుకొన్నాయి, పాదుపా ఆశ్చర్యపడ్డాడు. “నేను 
చేస్తున్నానని అహంకరించు కర్త నశించినవుజే సత్యమైన కర్మ జరుగు 


®7 విజయ రహన్యలీ 


తున్నదని వై కథ బోధి స్తున్నది, తేనెటీగలు కుక్టేటవ్పుడు, తను 
ప్రాణాలను ఆకుట్టులో ఉంచుతున్న వి, 


“తన్ను తాను జయించనివానికి కవిత్వకవాటాలు 'తెరవబడవు 
అని ప్లేటో వా(కుచ్చాడు, 


కనుక వేదాంతాన్ని ఆచరించువాడే, అభివృద్ది పొందగల్లు తాడు, 
జయశాలి కాగల్లు తాడు, నిరంతరకృ్ళపే ఈ (ప్రపంచవాసులకు మహో 
యోగం, నీకు నీను అధిపలి వై నఫుడే, (ప్రపంచానికీ అధిపతివి కాగల్లు 
తావు, 


మనం ఎట్టి అవస్థలో ఉన్నపుడు, ఎట్టి ట్టి మనఃస్థితి గలిగఉన్నవ్వుడు 
కార్యాలు సుసాధా లవుతున్న వి 1 నహజంగా సిద్దీ స్తున్నవి? “కృషి. ! 
శృషి! [55 అనడం చాలా సులభమే! కాని పనిచేయడం చాలా కొన్గం, 
(పతివాడు గొప్ప చిత్రకారుడు కావాలనే కోరుతాడు, గొప్ప పండి 
తుడు కావాలచేకోరుతాడు, కాసి (పతివాడు తానుకోరినట్లు అవడం 
లేదు, మిమ్ము జడశ్యానికి వురికొ ల్పేబేది? మిరు పరిశ్రమను ' సంతోమ 
పూరంకంగా సీ కరిం చేటట్లు చేసే జేమిటి? చాలా సారులు పని 
చేయాలచేకోకిక వుండి, ఏమి చేయలేక పోవడం మికు తేలుసుగచా ! 
ఒకొొ_క్క_వ్వుడు మికు వపనీ చేయాలనే కోరిక లేకపోయినా, అద్భుత 
మైన పని జరుగుచురడడం చూడ లేదా ? మో |కియాశ శ్రీని సెనుండి 
పాలించే శక్తి ఒకటి ఉన్నదని మీ శెఫ్పుశూ అనుభవంలోకి థా లేదా? 
సీ వనేకసారులు ఉదయం లేవగానే ఒక అనిర్వచనీయస్థితిలో, దివ్యా 
హే ఉండడం లేదా + (పకృతితో సంపూర్ణ సామరస్య మనుగ విం 
చడం లేదా? నీ వప్పుడు కలం బట్టి వాయబూని శే, అద్భుతమైన 
వేదాంతాన్నో, క విత్వాన్నో మధురంగా వర్షి ౦చడంలేదా! చితకా 
రుడు మంచి చి తాన్ని (వాధ్దామని కూర్చుంటాడు, కాని అత 'డెంత 
తన్నుకులాడినా లాభ ముండదు, ఒకనాడు సూర్యోదయాత్పూర్వ మే 
లేస్తాడు, అతనిలో దివ్యతీరంగాలు ఉప్పాంగినట్లవుతుంది, అప్పు య. 
చిశాలు అనంతకళలతో అతని చేతినుంచి రాలుతాయి! వమిచి[తం ! 
ఇది నిజం కాదా? 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 28 


మో (కియాశ క్షుల్ని, అత్యు త్త తమని స్థితిలో ఉంచే దివ్యశ క్రి క ఒకటి 
ఉన్నదని దీనివల్ల మీకు “తెలియడం కేదో! ఇట్టి దివ్యస్థిలిని, మిరు 
ఉప యోగించుపంశు, మో రెప్పుడూ, ఉత్కృమ్టులుగా పీ ఉంటారు, 
మిరు చేసేపనులుగాడ క ళావంతముగాను, పరిఫూర్ల ముగానుఉంటవి, 
ఆ ఉత్తమసితినే, ఆ ఉత్తమరవాసా న్నే వేదాంతం మోకు (పసా 
దిస్తున్నది. అది ఈజగ త్తంటితో, దివ్యత్యంతో, సామరస్యంపొందడ మే! 
వీ సత్యాత భో నీ వుండడమే! అంతఃస్థితుడై. ఉన్న పరమాత్మలో 
లీనమై, చేవాభావవిము క్రి క నొందడమే! జానౌల'కెల్ల జానమై, లేదాల 
కెల్ల కేజమై, అంతర్గతంగావున్న మూలళ కి ని ఉపయోగం చెకొనడము 
చేతనే, నన క్రియలు అద్భు తాలవ్రుకాయి. 


చిత్రకారుడు వీధుల్లో తిరిగేటప్పుడు, అనే ముఖపద్భాలు 
చూ స్తుంటాడు, ఒకరి విశాల నే తాలు అతన్ని అశర్షి ౦పజే న్తవ్‌, వెంటనే 
అని అతని మనస్సులో శెక్కు_తవి ఆతడు మరి ఒకస్ణిచూస్తాడు, అతని 
గడ్డము ఎంతో అందంగా ఉంటుంది, అది వేంటనే చిత్రకారుడి 
మనస్సులో లిఖంపబడుతుంది, మరి ఒకడు అతని దుకాణానికి చి తాలు 
కొనడానికి వస్తాడు, పటాలు కొని వెళ్ళిపోతాడు, కాని, చిత్ర కారుడు 
అతని ముంగురుల సౌందర్యాన్ని దొంగిలించిన విషయం అతనికీ తెలి 
యదు, మరొకడు ఏదో పనిమిోద అతనివద్దకు వస్తాడు, పని ముగించుకొని 
వెళ్ళిపోతాడు, కాని అతని చెవులను ఆ చిత్రకారు డదివర కీ అవహా 
రించాడు, 


ఈ విధంగా ఆ చిత కారుని మనస్సు అవ్య కృంగా పనిచే స్తునే 
ఉన్నది, చిత్రకారు డీవిధంగా, ఒకనికండ్లను, మరొకని గడ్డాన్ని 
ఇంకొకని ముక్కును తీసుకుంటున్నా అత డట్లు చేసేసంగతి రత్రడిశీ 
"లె వేదు, అవ్యక్తంగా, అమనన్క_౦గా, ఆ పనిజరిగిపోతున్న ది. కొన్ని 
శోజులై నత ర్వాత, అత డొకచి(తాన్ని (వాయబూని కూర్చుంటాడు, 
వెంటనే, వానికి ఆ న్మేతాలు, మరొకనినాసిక, ఇంకొకడి ముంగురులు 
ఇవన్నీ స్ఫురించి ఒళచ్చితం కూర్చబడుతుంది, ఈచిత్రం మాతృకల 
కన్నా అద్భుతంగా తయారవుతుంది. ఈ కళ వ్‌ విధంగా సాధింప 
బడిందో, చూచారా? దీన్ని వవ్య క్షి చేశాడు! ఇదంతా అవ్య కంగానే 


29 విజయ రవాన్యం 


జరిగిపోయింది, “చేను మా స్తున్నాను” ఆనే భావం పోయినస్థితిలో నే 
ఈ కార్యమంతా జరుగుతుంది, ఆ చిత్రకారుడు, ే్యషంచేతగాని, 
మాన్యాధిక వికారం వేత గాని, కలుషితుడై ఉంశు, సెంటనే అతని 
మనస్సనే గడియారం ఆగిపోతుంది, అతడు తన న్వస్థతనుంచి పతితు 
డవుతున్నాడు, అతనిలో ఉన్న అవ్య క్రశి క్రిపోయింది, నరం అతన్ని 
ఆవేశించింది, మనలను విశ్యమంతటితోో సామర స్యానికి దెచ్చె "వేదాంత 
తత్వానికి బదులుగా, "బ్యేషం లేక మోహం (ప వేశించింది, ఇప్పు 
డా మనస్సు పూర్వంలాగా, అవ్య కంగా వివిధప్రురుషులనుండి రూప 
శేఖలను [గహించే సామర్థ్యాన్ని కోల్పోయింది, అనుభవ వేదాంతము 
నశించింది, దానితోపాటు, అద్భుతకళలను నృష్టించే దివ్యశ కిసై తం 
నశించింది, “కర్శకోసం కర్శనాచరించోమని నేదాంతం చెపుతున్నది. 
మో కర సఫలం గావాలంశ1శు మీరు ఫలిత మాశించకూడదు. మో 
ఫలమూూ, సాధనా శెంటినీ కలిపి “కర్తే మా ఫలమని పనిచేయండి, 
మిరు నరందా న స్గులె ఉండాలె. మా చేహా లెల్లప్పుడు, కార్య 
నిమగ్నత్వములో ఉండాలె, శరీరం జంగమధర్నాన్ని ఆత్మ స్థావర 
ధర్మాన్ని అవలంబించాలె, శరీరం పరం క సన్ని స్వార్థం చేతి అవలం 
బి స్తే, మన స్వ్వాస్థ ం పోతే కార్యాలన్నీ విఫలమాతాయి. శాంతి 
కొర శే-నిర్వాణంకొర శ్రీకర శ్ర ననుష్టించు, 
౨ స్వార్థత్యాగం 

ఒక నదికీ, ఒక గుంటకు తగాదా వచ్చింది. ఆ గుంట ఇట్లు 
సంబోధించింది : “ఓ నదీ! నీవు చాలా మూర్తరాలవు, నీ సంపద 
నంతా సముదుడి కెందుకు నమర్పి స్తున్నావు ? నేనొక చుక్కను 
గూడా పోనీయను, నము[దదుడు విశ్వాస ద్రోహి. మన నీరు వాని కవ 
సరంలేదు, నీ సర్వస్వాన్ని (పతిక్షణమూ, సముదునికే ఇచ్చివే స్తున్నా, 
డాని ఉప్పదనం ఒక వినమైనా తగ్గడంలేదు, దాని గరగము ఆవంతా 
తగ్గదు, అది ఒక అంగుళమైనా పైకి లేవడంలేదు. మన (శ్రమంతా 
వృథా అవుతున్నది. బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతున్నది”, 
ఈ మా 'కాయువ్యుం, మా కారోగ్యం, అనడం ప్రావంచికజ్ఞానం, 
ఫలితాన్ని, లాభాలాభాలనుగూర్చి విచారించాలని గుంట నదికి బోధి 


శ్రీరామతీర్థ, వేదాంత భామ్యము 80 


స్తున్నది. తన నంవద నంతా తానే ఉంచుకోవాలె నట! ఆ నదికి 
కొంత వేదాంతజ్ఞానమున్న ది, అది ఇట్లు బదులు పల్కింది: “ఫలితంతో 
లాభాలతో నాకు నిమి త్త ౦ లేదు, జయాపజయాలు నా శకవసరం లేదు, 
నేను కర్మనే (పేమి స్తున్నాను, కనుక నే నీవిధంగా నే పని చే స్తుంటాను, 
శృవీ.యే నాలక్ష్యం. నిరంతర చైతన్న్వమే నాకు పాణం, శశ్తేనా 
సత్యాల , చేను పని చేస్తూనే ఉంటాను”, ఇట్లా నది ఎంత జలం అ: 
ee అర్పించిందో "లెక్కలేదు, దా న్నివరు గణిస్తారు ? పాప 
మా పీనాసి గుంట మూడు మాసాల్లో, ఎండిపోయింది, అది (కుళ్ళు 
తోను, ఫురుగులతోను నిండిపోయింది. నది ఎప్పటివిధంగా శుభ)జలా 
లతో పారుతున్న ది. దాని ఉత్ప ల్తిస్థానము ఎప్పటికీ ఎండేదికాదు 
నము(ద్రాన్నుంచి నీరు మెల్లగా గ హీంపబడుతున్న ది, నీరు నదీమూలా 
నికి నిరంత ర(పవా హాన్ని (పసాది స్తున్న ది, ఆ బురగగుంట తతంమొ 
నామోదింపవద్దని "వేదాంతము చెపుతున్నది. మోకు, “నే చేమవు 
తాను? నాపని వమువుతుంది 1” అని స్వార్గపరత ముతో నిండిన చిన్ని 
బురదగుంట లే వడు స్తుంటాయి, పనికొర కే నీవు పని చేయాలి. పనే 
సీకు పరమావధి. ఐలే, లేనిపోని విచారాలు ని న్నెష్పుడూ బాధిం 
చవు, వాటినుండి నీవు ముక్రడ వెళతావు, నీవు (పజలనుండి వమా 
కోరవద్దు, సీ పనినిగురించి జరిగే పూర్యంపత సిదాంతాలకుగాని, 
సుముఖ విముఖ విమర్శనలకుగాని, విచారపడవద్దు, నీ పని జరుగు 
తుందా, జరగదా, అనే విచారముగూడా నీ కుండకూడదు, నీ పని 
పని చేయడమే, ఈ విధంగా నీవు నిప్కూ-నంగా కర చెయ్యా లె. 
కానీ సోమరివి కాకూడదు, అవ్వు డద్భుత మైన కార్యం జరుగు 
తుంది, నిన్ను సర మోాహాోలనుండి, బలవ (దాగాదులనుండి, 
వ్యాధులనుండిగూడ తప్పించేది పనే అని నీ అనుభవము వల్ల సి 
కెన్చుడూ తట్టలేదా? నిన్ను చెడుగునుండి రశీంచడమే గాక 
విశాంసముంచి చేసే కర వల్ల కలిగే ఆనందము, ముక్తి యొక్క 
అంశమే! అచే ప సత్య క్ష ముగా సిద్ధించే ఆత్మజ్ఞానం, అది నిన్నా పవితుని 
చేస్తుంది, నిమ్క-ళంకునిగా చేస్తుంది. ప్‌ై (బ హ్మాక్యాన్ని (పసా 
ది స్తుంది, ఇలాంటి దివ్యసుఖ మే, “పనివల్ల గలిగే సత్యమైన బహుమానం. 
పనికి స్వార్ధ (ప్రయోజనాలను కల్సించుకోని, ఈ ద్నివ్యెశ్వ ర్యాన్ని 


శ్ర! విజయ ఠహన్యలి 


చులినం చేయవద్దు, ఇట్టి వాంఛలు నీ అభివృద్ధిని అరికట్టి, సీ శాంతిని 
పోగొడతాయి, “బావ్యామాహాలూ, పారితోకీకాలు, మీ పరిశ్రమ 
పటుత్వాన్ని, సారాన్ని తీసివేస్తవి, పనివల్ల విాకు కలిగే ఆనందం 
కన్న, ఘనతరమైన ఫలం “వేరొకటి లేదు." కనుక “నది బోధించే 
త్యాగాన్ని సేవను (గహించడానికే నీవు కర్న నాచరించాలి. తక్కిన 
పనికిరాని ఫలాలను సరకు చేయనద్దు, నీపై 'బాధ్యతనుగాని, బహుమా 
నాలపై అశగానీ “పెట్టుకోవద్దు. (ప్రజలు మొదట సీ వరృతను సంపా 
దించుకో, తరాత కోరుకో అని చెప్పుతారు, “నీ వర్ష్యతనే సంపా 
దించుకో, నీకు కోరికతో అవనరమే లేడు” అని వేదాంతం చెబు 
తున్నది, “గేడకు ఉపయోగించే రాయి, వీధుల్లో పడి ఉండడంలేదు, 
స్రీ రర త ఉన్నప్పుడు నమ నమూ, నీ పాజాలకడ శే వస్తుంది, దీపము 
పశాశించేటప్పుడు, పురుగులు వాటంతట అమే వచ్చి (వాలుతుం 
టాయి, వాటి నెవరూ ఆహో(నించడం లేదు, నిర లోదకాలు (పవహి 
స్తుంటవి, మనుషులు వారంతట వాశే వచ్చి (తాగుతుంటారు, 
(పవాహం వారికొరకు చూడాలా ? చందోదయం కాగానే (ప్రజలు 
తమంతట తామే వన్నెల నాశ్లేవించడానికి పరిగిడుతారు, చారి 
స్‌ రావ్యోని స్తున్నారు! కృషి! T కృవి ! నంతతకృపి.వలన సీ చేహ 
రాహిత్యాన్ని, న త్యాత్మయొక్క- నిత్యసత్యతను (గ్రహించు, ఈ విధ 
ముగా నీవు బాహ్యానికి కర్శమేత్రంలో మగ్నుడ వై నప్పుడే- వ 
సుఖాన్ని రుచిచూడ గ క సీ అహంకారాన్ని సీ వ్య కాన్ని 
నీ వీవిధముగా కర ్రపీఠంమై బలి యిచ్చినప్పుడే జయం నిన్ను అనున 
రి స్తుంది. (పజలు వారంతట వాశేవచ్ని, ని న్నభినందిస్తారు, జీనసు 
శీవించినంత కాలం (పజ లతన్ని ననా నించ లేదు, అతిడు శిలువపై (పాణా 
లర్పించాడు, (ప్రజ లతేణ్ణి నీవించడం ఆరంభించారు, సత్యాన్ని పాతా 
భానికి అణగదొక్క-ండి ! అది యథాపకారంగా, మరల (పకాళి స్తుంది, 
బీజ మేదై నానే మొదట భూమిలో సశి స్తేనేగాని, (బాహ్యాశరీరం) 
"మొల త్త డంలేదు, కనుక జయాసికి రెండో సూత్రం త్యాగం, 
ఆతా ర్పణం, సన్యాసం, ననాానమంశే, దండకమండలాలు ధరించడమే 
కాదని (గహీంచాలి, (పలివాడు (వ కాశ వంతంగా ఉండాలనే కోరుతాడు, 
చీ వే విధంగా 'తేజస్వంతు డవుతావు! వస్తువులు తెల్లగా ఉండడానికి 


శ్రీరామకీర్ణ వేదాంత భాష్యము 88 


శారణ మేమిటి? త్యాగ మే దీనికి కారణమని విజ్ఞాన శాస్త్రం చెవుతున్నది, 
సూర్యకిర ణాల్లో ఉన్న న _ప్పవర్ణాలున్నూ, వ స్తువులపై బడతాయి, చాల 
వస్తువులు ఈరంగులన్ని టినీ తమలో ఇముడ్చుళొని, వదో ఒకరంగు 
మాతమే 'బాహ్యానికి (తొోసీవే స్తున్నవి. అవి తమలో ఉంచుకొనక, 
(తొోసివేషే సేరంగునే, మనం దాని కావాొది స్తుంటాము, అది చాన నంచేసే 
వర్గంతో శే మనం దాన్ని చూ స్తుంటాము, గులాబీపువం మనకు 
ఎరగా కనుపిస్తుంది, కాని ఆ రంగు దానిలో ీనేలేదు, దానిలో 
తక్కి.నరంగు లన్నీ ఉన్నవి, కాని ఆరంగులు మన కీమో కాన్పించడం 
లేదు, అవి దానిరంగులని మనం చెప్పనేచెప్పం, నల్లవ స్తువులు అన్ని 
రంగుల్ని తమలో నే ఉంచుకుంటాయి, అవి ఒకరంగైనా తిరిగి దానం 
చెయ్యవు. స అవి నల్లగా ఉన్నవి, వాసికి త్యాగంలేదు, 
సా ర్ధ్‌మే వానికి ఆ నల ల్ల రంగు తెచ్చి వెట్టి "పెటింది, తెల్లటి వస్తువులు ఒక్క. 
రంైో సా Mose అవి అన్ని వర్ణాలను ఇచ్చివే స్తున్నవి, 
దాచుళొనేతతంం వాటిలో లేదు, స్వార్ధము లేదు, అందుకనే అవి 
ధవళవర్ల ౦లో (పకాళి స స్తున్నాయి. 


సీనుకూడా అభివృద్దిపాందాలంకు సా sia గం చేయాలి, 
నిత్యళా గివి గావాలి, స్వతింతుడవై పని చెయ్యి, దీన త్వాన్ని, ఆశను 
పోదోలాలె, నా దనే సామ బుద్ధిని విడనాడా లె, నీ శాంసకో శాలలో 
ఉన్న గాలి అందరిదీ కాదా? అదిగాక నీ శాంసకోశాలలో ఉన్న కొద్ది 
గాలినిమాత మే, సీ ps కోకపోలే వాతావరణమంతా న్‌జే 
అవుతుందికదా? నీ ఆ స్పి ఇప్పుడు అనంతమవడం లేదా? ఈ విశ్వమంతా 
పూరింపబడిన [పాణవాయువును అనందంగా అన్వాదించు. 


అహంభావాన్ని గ ర్వాన్ని వదలిపెట్టు, నీ వేవస్తువును నీదని 
ఎప్పుడూ అనుకోవద్దు అది భగవంతునిది, "అది నీ నిజాత్సది, ఇజాక్‌ 
న్యూటన్‌ (ప్రపంచదృషిలో, గొప్పవా డెట్టయ్యాడు! క్రీ ర్లిశాలి వ 
విధంగా అయ్యాడు? అత డెలాంటి తత్వంలో పనివేశానో, , అతేని 
అవసాన కాలంలో (పపంచానికి బహిరంగపడింది, (పపంచంలో 
ఉత్కృష్టవురుషుడివి 5 అనిన్లాఘీస్తే నే అతడు ఈ విధంగా ఉత్తర 
మిచ్చాడు: 'అట్లనవద్దు, ఈ నా బుద్ధిలేక ఈ స్వల్పవ్య కి క్రి అఖండమైన 


$8 విజయ రహన్యం 


ఆపఫార మైన జ్ఞాననము[దతీరాన చిల్ల "పింకు లేశే చిన్నపిల్ల వానిలాగా 
ఉన్నది” ఆ పండితుడింకా సముదతీరాన చిల్ల సెంకులే వశే పిల్లవాడే 
నట! స్వార్థాభివృద్ధికి ఆశింపక, చేను చేస స్తున్నా' ననే అవాంక _క్భృత్యం 
చేకుండా అవ్య క్ష కంగా పనిచేసే తతంమే నీ కపారళ కి క్కీసామర్థ్యాలనుు 
కార్యధురీణతను, (ప్రనాది స్తున్నది. ఇటే వేదాంతతత్యం, 


నీకు అ నేకవాంఛ లుండవచ్చు, అవన్నీ నఫలంకావాలనే నీ 
కుంటుంది. కాని, ఈ కోరిక లేవిధంగా సిద్ది సవో నీవు గుర్తించాలి. 
వాంఛారహీతుడ వె వై నప్పుడే అవి సిద్ధిస్త నవి, బాణా లేవిధంగా పోతున్న వి? 
నీవు విల్లుచేతబట్టి, నారిని బాగా వెనకకు గుంజి "బాణాన్ని సంధించి 
ఉంచుళావు. నివు వింటిని (తాటిఏ ఎందాక లాగిపె పెట్టిఉంచినా, బాణం 
శత్రువును తాక డంలేదు. అది నీతో శేఉంటుంది , నీవా (తొడువిడిచి పెట్టి 
నప్పుడే, బాణము, వాయువేగంతోపోయి శతుసంహారం చేస్తున్నదీ, 
నీ వెంతకాలం కోగుకుంటావో, వాంభిసావో, కోరికలనుపట్టుకొని 
ఉంటావో, అంతకాల మా కోరికలు ఫలించవు, లకు మును భేదించ లేవు, 
శీను వాంఛలను విడిచి పెట్టినవు డే వాంఛలు సిద్ధిస్తాయి. 


ఇద్దరుసాధువులు పోతున్నారు, వారిలో ఒకడు డబ్బు కూడ 
చెకేగుణంకల వాడు. "రెండో వాడు త్యాగి, శిండవవానిక్‌డ ఒక పైపైనా 
"లేదు, వాళ్ళిద్దరూ, "త్యాగాన్ని గురించి, అర్టననుగురించి చర్చించు 
కుంటూ, ఒక నదీతీరానికి చేరారు, అప్పటకప్పుడే సంజచీకటు ప్ల శమ్ము 
కుంటున్న వి. వా రానదిసి చాటవెను, త్యాగాన్ని గురించి వాదించిన 
వాడివద్ద పె సకూడలేదు, కెండోవానివద్ద ధనమున్నది, అప్పుడు 
త్యాగిమైన ౩ సాధు ఏవిధంగా అన్నాడు: “మనం ఫరీరంకోనం ఆలోచింప 
నవసరం లేదు, పడవవానికీయడానికి మనవద్ద పైసళేదు, భగవన్నామ 
స్మరణం చేసుకుంటూ మన మీారాతి నీ ). నదీతీరాన్నే సుఖంగా 
గడుపుదాము,” ధనమున్న సాధువు ఈవిధంగా జవాబిచ్చాడు: “నున 
మోర్న్మాతి యీ నదియొడ్డునే ఉంచే, మనకు దిక్కెవరూ ఉండరు, ఈ 
ప్రాంతంలో ఊరులేదు, ప'ల్లెలేదు, చివరకు ఒకకొంపై నాలేదు, మానవ 
శబ్దం వినిపించడం లేదు, మనల్ని తోడేళు మింగి వేస్తాయి, (తాచులు 
కరుస్తాయి, చలిబాధ వీడి స్తుంది, నున మవఠలితీరానికి పోదాం, 


(5) 


శ్రీరామతీర్ధ చేదోంత భామ్యము 84 


నావద్ద డబ్బున్నది, మన యిద్దరికీ an నే నిస్తాను, మనీ 
మూనలిరీ రాన సురథీతంగా నిదపోవచ్చు.” ఇంతలో వడవవచ్చింది. 
వాళ్ళిద్దరూ శేవుదాటి అవతలివొడ్డుచేరారు. రాతి ఆ ధనికుడు 
((పథమసాధువు) త్యాగి (రెండవసాధువ్ర సీ విధంగా మందలించాడు. 
“డబ్బుండడంవల్ల లాభం నీ కిప్పుడై నా తెలిసిందా? నేను డబ్బు 
చాచానుగాబ్యక్టు, మన ఇరువుర్మిపాణాలుదక్కి.నవి, ఈ దినం మొదలు 
నీ విక ఎప్పుడయినా త్యాగాన్నిగురించి ఉపన్యసించవద్దు. నీవలె నేను 
గూడా నన్నా సినై లే, మన మిద్దరం చలిచేత, ఆకలిచేత చచ్చిపోవల 
సించేకదా?ో అప్పుడా త్యాగి వాని కీవిధంగా ఉ _త్తరమిచ్చాడు: “నీ 
వాపైళం నీదగ్గర నే ఉంచుకుంశే, నీవు దాన్ని విడిచిపెట్ట్లకపో శే నీవా 
నావీకునకు పెక మియ్యనియెడల, మన మళ్లు చనిపోయేవాండ్లం, నీ 
డబ్బును నీవు | త్వజి స్తేనేగదా మనం రథ్నీంపటడింది. నా జేబులోధనం 
లేదని నీవు నన్ను 'మందలింపవచ్చు, కాని నీజేబే నాజేబు నా 
విశాానమే నాకొరకు నీజేబులో ఆ 'పైకముంచింది, నే చెప్పుడూ 
బాధపడి ఎరుగను, నా శెప్పు డేది కావలసివచ్చినా, నమకూరుతు నే 
యున్నది, ” ఈకథ మిం బోధి స్తున్నది? సీ వాంఛలను నీ వెంత 
శాలం నీజేబులో నే ఉంచుకుంటావో అంతకాలం నీకు రశణఉండదు. 
ఇొంగతీలేదు, సీకోరికను నీవు త్వజించినప్పుడే, నీకు ద్వివిధనుయిన 
(పశాంఠిచేకూరుతున్నది. తత్‌ త(*మే, శాంతి చేకూరుతున్నది. చివరకు 
నీ కోరికలన్నీ గూడ ఫలి స్తున్నవి, నీవు బుద్ధిపూర కంగానో, అబుది 
పూర్వళంగానో, నీదివ్యతతగంలో మగ్నుడవై నఫుడ్కే సీ కోరిక లన్నీ 
ఫలోన్ముఖమాతున్నాయి, 
3 | పేమ 

(వేమ మూడవసూ[తం, అంశే విశగంతో నాం అనుభ 
వించాలి, పరిసితులకు అతీతులమై (పవ ర్తించాలి. (పేను అంటే, నీ 
నీకు సంబంధముంజే ప్రలివానితో ఐక్యం కావడ మే, 
ఏకత్వం అనుభ వించడమే ! నీవు దుకాణదారు వై తే, నీ ఖాతాదారుల 
(వయోజనాలను నీ స్వప యోజనాలన లె చూచుకోవాలి, లేకపోతే 
సీను అభివృద్ధి పొందలేవు, చేయి ఇతరశరీరావయపాలతో ఐక్యం 


థిస్‌ విజయ రహశ్యం 


పొందళపోలే దానికే కష్టంకలుగుతున్నది, ఒక కుడిచేయి తనలో తౌ 
సీవిధంగా తర్కించుకొన్నది; “చేను ఈ శరీరాన్నంతా పోమీ స్తు 
న్నను. అన్నిపనులు నేను చేస్తున్నాను, నాక ప్రంవల్ల ఇతశేంద్రి 

లన్నీ సుఖపడుతున్నవి, నానంపాదనంతా పొట్టకు సమర్పీంచడమూ, 
ప తదితరావయవాలకు పోనడం నమంజనంగా లేదు, నేనే 
సర్వం అనుభవించాలి” అని తలపోసి అన్నం తనచర్శంలోకి ఎక్కించు 
కున్నది. కాసి ఇట్టి సంకుచితత్వంవల్ల చదానిశేమైనా ప్రయోజన 
ముంటుందా ? చానివల్ల చేయి లావెక్కి_౦ది. వాచింది. కాని వాపు 
బలంకాదు. అరోగ ంకాదు, అది ఒక కందిరీగను తీసుకోని కుట్టించు 
కుంకు వాయడంలేదా ? ఇత కేం ద్రియాలకన్న, బలంగా ఉండడానికి 
మార్లమి దేనా ? ఇట్టి స్వార్థపద్ధతులవల్ల $ అత్నవంచనే జరుగుతుంది, 
న్యనొశనమే సంభవి స్తు సుంద 


ఈ (వపంచమంతా ఒక్క._కే శరీరం, దానికి నీ శరీరం ఒక చేయి 
లాంటిది కనుక, నీవు జయం పొందాలంకే [పపంచమంతా వేరు, 
నేనొక కాకి వేరు అనే పాటీ కబుద్ధిని పరిత్యేజిం చాలి, చెయ్యి అభివృద్ధి 
పొందాలంశు, శరీర ప్రయోజనమే తన్నపయోజనమని (గ హీంచవలపీ 
వచ్చింది, తన ఆత్మే మణికట్టు మొదలు, బుజాలకర కే బంధింపబడి 
ఉండ లేదు, శరీరమంతా ఉన్న ఇగ) తనఅల్నే అని చేయి గుర్తింప లేక 
పోలే, స్యనాశనం సంభవి స్తుంది, నాకు విశ్యానికీ భీదంలేదు. £ విశ్వమే 
నేను, నేనే విశంం నేనే 5 -బేవ్చడను మేమిద్దర ముక్క_కే అని "స్య 
(గహిస్తేనేకాని, నీకు పరిపూర్ణ జయ మెన్నటిశకై నా కలుగదు, భిన్నత్వం 
అనేకత్యం అనే తతా(న్ని శెచ్చి3 పెట్టుకుంశే, , ఈ బురదగుంటలోపడోతే 
నీకు డుఃఖం, అశాంతి, రోగం మొదలై నవి తప్పవు. నమస్తాన్ని అనంత 
వ్‌ శ్వాన్ని నేనే-అని. [గ హించినపుడే సవ్ర పరిపూర్ణుడ వవుతున్నావు, 
ము క్ర్తుడ వవుతున్నావు, ఇదే అనుభవవేదాంతం, ఈ పవిత్రన త్యాన్ని, 
ఈ దివ్యత త్వాన్ని సీ వతిక్రమి స్తే ఆ చేయివిధంగా నీవు బాధపడక 
తప్పదు, కాలరెడ్డి, బైరను అను ఆంగ్లేయకవులు ఈత త్వాన్నే బోధిం 
చారు, ప్రకృతితో 7 సామరస్యమును కోల్సోయినవుడు, మానవుడు 
దుఃఖ స్తున్నాడు. “నీ తోడివారతో, నీవై వైక్యమయినవుడే, నమస్త 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము $8 


సౌఖ్యాలను పొందుతాను అని వారు బోధించారు, “మానవపపశే 
పత్యూదుల నన్నిటినీ అత్యాదరంతో ఎవడు (బీమిస్తాడో, వాడే నిజ 
మైన భక్తు కుకు, భగవ క్పేవకుడు, అణువు మొదలుకొని (బహ్మాండం 
వరక, పిపీలికాది (బ్రహ్మపర్యంతం, ఎవ వం (శేమిసాడో, 
వాడే యథార్థభ కుడు; భగవ ల్సేవకుడులో 


ఒక రాజు అడవికి వేటకిబోయాడు, ఆ వేటమధ్య అతడు తన 
పరివారంనుండి చీలిపోయాడు, సూర్యుడు ఆకాశములో మండి 
పోతున్నాడు, ఆ రాజుకు “దాహంి మించిపోతున్నది, ఆ (పాంతంలో 
అతనికొక చిన్నతోట కనబడింది. అత డాతోటలో (పవేశించి తోట 
మాలిని చూచి తన దప్పికతీర్చవలసిందని కోరాడు. ఆ తోటమాలి, 
అతడు రాజ నేసంగతి ఎరుగడు. వాడు వెంటనే తోటలోనికి పరుగెత్తి 
కొన్ని దానిమ్మపండ్ర రసాన్ని వీండి, ఒక గ్గాసునిండా పోసుకొని తెచ్చి 
రాజు కిబాాడు, రా జూ రనమంతా ఒక్క గుటకలో (ఆాగివేశాడు, 
కాని అతని దాహం తీరక పోవడంచేత, మటిళొంతరనం తెచ్చి పెట్ట పెటమని 
అతణ్ణికో రాడు, మళ్ళీ వాడు తోటలోనికి పరుగెత్తుకొని వెళ్లాడు, చిట 
మాలి ప పరు గెత్తుక వెళ్ళిపోగానే, రా జీవిధంగా తలపోయడం (వారంభిం 
చాడు, “అహో! ఈ వనం చాలా ఫలవంతమైందిగా ననుపి స్తున్నది, 
జక్క అరనిమిషంలో వీడు నా కొక పెద్దగ్గాసునిండా పండ్లరసం 
తెచ్చి పెట్టాడు. ఈ తోటయజమాసికి మన మెంత శాబడీపన్ను 
విధించినా విధించవచ్చు” అతి డీవిధంగా ఆలోచి నున్నాడు, ఈసారి 
తోటమాలి ఎప్పటికీరా లేదు, ఒకగంట గడచిపోయింది. అత డింకా 
రాలేదు. రా జాశ్చర్యపడుతున్నాడు, “నేను తోటలోనికి వచ్చి 
నపుడు, ఇతడు అరనిమిషంలో నే గ్లాసునిండా రసం లేచ్చి పెట్టాడు, 
ఇప్పుడు గంటకాలమైనా ఆ గ్లాసునిండ లేదా! వమిశారణం? అని 
అతడు తర్కించుకొంటున్నాడు, చివరకు తోటమాలివచ్చాడు, కాని 
ఈసారి రసం గ్లాసునిండాలేదు, రా జాతోటవా్లి దానికి కారణ మేమి 
టని ప్రశ్నించాడు, అ తోటమాలి ఒకజ్ఞుని. అతడు వెంటనే ఈ 
విధంగా (పత్యు త్తరమిచ్చాడు, 


$7 విజయ రవాన్యళ 


“నను మొదటిగ్గానుతో, రణం కేవడానికిపోయినప్పుడు, మా 
శాజుగారి ఉచేశాలు" నదుదేశాలుగనే ఉన్నవి, కాని రెండో 
పర్యాయం వెళ్ళినవుడు, ఆయన | ఉదేశాలు మారిపోయి ఉండాలి, 
నిత్య ఫలరనవంతేమెన నావనం ఒక క్షణంలో ఈ విధంగా మారిపోవ 
డానికీ నే నింతక న్నా మరోకారణం ఊహీంపలేను* రా జూామాట 
విని ఆశ్చర్యపడ్డాడు, అతడు మొదట తోటలోకివచ్చినవుడు, అచటి 
(ప్రజలు చాలా కష్టిస్తారనీ, వాండ్లు భాగ్యవంతులుకారనీ, వారికి 

నహాయం చేయడము "తనధర మనీ తలంచాడు, వారిని సే ప్రేమించాడు, 
కాని ఆ తోటమాలి కొద్దికాలంలో నే గ్గాసునిండా పండ్లరసం తేవడం 
లోనే రాజుయొక్క... బుద్ది మాగిపోయింది, [పేమపోయి చేంవం, 
"9 తలయె త్తింది, ఈ విధంగా అచ్చటి పళ్ళతిని ద్వేషించడం 
తోదీనే, దానిమ  చెట్టుకూడా తమ ఫలరసాలను మాయం వేసినవి, నీ 
ఫ్‌ ర సామరస్యం అనుభవి స్తే ఈ సర్వాన్ని నీ స్వరూపమే 
అని (గ్రహిస్తే స్కి నమ _స్హపరిసితులు సమ నభూతాలు ని అజ్ఞ లనే సీకసా 
వహీ స్తవ్‌, నీగ్రో విశ్యసోమరస్యం ఎప్పుడు నశీ స్తుందో, ఆక్షణంలో 
సీ బంధుమిత్రులు నీకు ఎదురు తిరుగుతారు. ఈ (పపంచమంశా, నీతో 
ఢీకొంటుంది. (వీమే సమసానికి మూలం, _పమే జయానికి ముఖ్య 
సూత్రం, 


9 ప్రసన్నత 


ss లేక (పసన్నత నాల్లవసూ|త్రం, ఇది వ విధంగా లభి 
స్తుంది? “స్వస్టులు కాండి, (పసన్ను లుకాండి, ఎట్టి విపరీత పరిస్థి తుల్లో 
నైనా శాంతి ననుభవించండి”అని బోధించడం సులభ మే, కానీ అట్టు 
చేయడం బహుకష్టం, అట్లుండవలె నని శాసనం చేసుకున్న ంఠమా శాన 
లాభం లేదు, మనం నర దా ఆనందంగా ఎెట్టుండగలం ? మన సంతోష 
విచారాలకు మూలకారణ మేమిటి! మనం “మనశరీర దృష్టి కి- విషయ 
వికారస్థితికి దిగ జారినప్పుడు అనందవిహీనులమై, నిరంతర విచార(గస్సు 
లె, దుఃఖభాజనుల మె, శోకభయా ప్ర రల వైపో తాము, 


శ్రీ రామతీర్ణ వేదాంత భాష్యము 88: 


అవ్పుడే మన స్వస్థత చెడిపోతుంది. మనకు కడువునొక్సి వచ్చి 
నవుడే కడుపుభారం తెలియవ స్తున్నది. జలుబు చేసినపుడే ముక్కు 
మనకు భారమవుతున్నది, చేయి వాచినవుడే మన కది భారనువు 
తున్నది, మనకు అధ్యాత్మిక పసన్న త్వం చెడిపోయినపఫుడే వ్య క్తీజ్ల కిబానం౦- 
శరీర భారం- కలుగుతున్నది, చై హికలాలసతా(లు విజృంభించి, స్య కి 
భోగాలకొరకు మనస్సు &ోేభించేళొద్దీ ఆధ్యార్నిక విహీనతారోగం 
(పబలమవుతుంటుంది, మనం శరీరదుర ల తానికి స్వాధీన మై మైనకొద్ద్‌ మహ 
చానందానికి, స్వర్గానికి దూరమవుతుంటాము, ఆత్మ స్థితినుండి పతితుల 
మవుతాము, భిన్న త్యం, అ నేకత్వం అనే ఫలరసాలను* మనం గోలిలే, 
ఆ శణమంచే స(ర్లక్రవాటాలు బంధింపబడు తాయి, మన చేహ భాంతిని 
దహించినపుడే, ఫేరీరజ్ఞానం గతించినవుడే మనం తిరిగి స్వర్ణ స్థితిని పొంద 
గలం, కామ [కోధాదులనుండి ముక్తుల మెనవ్పుడే, సీ సంపూర్ణ 
(పశాంతి నీకు చేకూరుతుంది, 


కనుక వేదాంతబోధలలోని [పథానసూతమూ, సనాతన 
తత్వమూ ఐన “తత్వమసి! నే నాత్మను -అదొక్క_ కే సత్యం” అనేదాన్ని 
అనుభవానికి తెచ్చుకున్న ప్పుడే,  (బహ్మానందం, పర మసన స్థత కలుగు 
తున్నది, స్‌ వాల్మీయుడ వై ఉన్నప్పుడే, ఈ మిధ్యా (పపంచ పరిస్థితు 
లన్నీ నీ కంత గానమై పోతవి, అదృశ్య మవుతవి, నే సీ శరీరాన్ని 
కాను, ఈ శరీరానికి సంబంధించిన వన్నీ, తత్సంబంధ బాంధవ్యా లన్నీ 
(శ్రీడావస్తువులు. మన 'చాంధవ్యమంతా నాటకరంగంలో పాత్రలకుండు 
"'బాంధవ్యంలాంటిది. నే నొకవాత ధరించినవుడు నా కొకడు స్నేహీ 
తుడు, ఒకడు శటతువు, ఒకడు తండి, ఒకడు కొడుకు, ఈ విధంగా 
అ నేకనంబంధా లుంటాయి, కాని నిజానికి నేను తండినిగాను, కోడు 
కునుగాన్సు స్నేహితులు న్నేహితులుగారు, శత్రువులు శత్రువులుగారు. 
చేను బవ్మాను. (ప్రాపంచికనంబంధాలు నన్ను "బాధించవు, ఈ జగన్నా 
టకంలో పాత్రధారు లందరూ తమతమ పాత్రల్ని యథోచితంగా నిర్వ 
హీంచాలి. కాని నాటకంలో చూపు రాగ ద్యేపాలనే ఎవడు నిజంగా 
తనకు చెందినవిగా తలుస్తాడో వాడు పిచ్చివాడు, ఈ (పపంచనుంతా 
ఒక్‌ నాటకరంగ మైఉంకే, నేను నిర్వహించవలసిన చాహ్యధ ర్నాలకుః 


5§ విజయ రహన్యళ 


ఎందుకు ఇంత అనవసర ప్రాముఖ్య మియ్యాలె? ఒకడు రాజై తే అతన్ని 
మాచి నేనెందుకు అసూయపడాలి? ఒళడు బిచ్చగాడై కే అతణ్ణి చే 
నెందుకు ్వేషించాలి! “మన భాగ్యభోగ్యాలనుపట్టి G4 "త్తములం గాని, 
పీచులంగాని కాజాలం, నీ సంధరా న్ని నీవు యథాశ కి క్రి గా నిర్వ 
హీంచు, అ చేఘనత; ఉత్కృష్షత!” 


నీప పరిస్థితులకూ, పరిన రాలకు వీచారించవద్దని వేదాంతం బోధి 
స్తున్నది, సత్యాన్ని తెలుసుకో, నిర్భయుడవు కా, 'న్యాయమూ రి రి నభ 
నలంక్‌రిసాడు, అంతకుముందే క థీ దార్లు, నాాయవాదులు, గుమా 
సాలు పరివారమంతా అతనికోసరం వేచి ఉంటుంది, న్యాయాధికారి 
న్యాయవాదుల్ని గాని, ఫి ర్యాదీలనుగాని, తదితరులనుగాని వీలువ 
నవసరం లేదు, అతడు గదులు ఊడువనక్క_ర లేదు. దుమ్ము దులప 
నవనరంలేదు, బల్లలు, కుర్చీలు అమర్బనవసరంలేదు. " నదులు, 
వృశ్రాలు, పక్షులు, జంతువులు మొదలైన నమ _న్వపకృతి సూర్య 
సందర్శనమా, తాన, జాగరిత మైనట్లు, ఆ న్యాయమూర్తి రాక నర 
నభికులను (పబుద్దులనుచే స్తు సుంది, అక్లే నీవు నీ య థార్గతత్యమున 
స్థిరుడ్నవె ఉంటే, ఆ నా్యాయమూ ర్రివిధంగా ఏపశక్షుం వహీంపని ధర్మ 
పీక నులంకరి స్తే , నీఆత్నతన దివ్య కాంతులతో (పకాళి స్తే మ, చరినళా 
లన్నీ స. 'మేల్కొంటవి, నీ దివ్య లేజంముందు అన్నీ 
మంగా ఉంటవి, అనన్యభారత యోధుడై న (శ్రీరాముడు సీతాన్వేమ 
ణార్థం (అంజే దివ్యజ్ఞానం) బయలు దేరినప్వుకు నదులు, గిరులు, 
పక్షోలు, వానరాలు, ఉడతలు, రాళ్ఫుకూడా ఆయనకు సహాయ 
భూతాలైె నవి, పంచభూతా లాయనకు సేవ చేసినవి, నీ నిజ(ప కాశంతో 
నీ అత్మ దీక్తితో సీవు జ్యలి స్తే, సమస్త దేవతలు, సమస్తశ కులు నీకు 
చానినల్లాగ పనిచేయకపోతే వారికి చేటుకాలం సంభవి స్తుంది! ప్రతి 
వాడు పసిపిల ల్లల్ని చేసికి (పేమిసాడు! పిల్ల వాడు ఎంత ఆజూను బాహుని 
తలపైనెనా + ఎక్కి (తొక్కుతున్నాడు, 'నిరంకుశులకు అతడు నిరంకుశు 
జవుతున్నాడు, ఎంతటి కీర్తిళాలినై నా, వాడు జుట్టుపట్టుకొని లాగు 
తాడు, ఇ చేవిధంగా జరుగుతున్నది! శిశువు పరిస్థితుల కతీతుడై తనకు 
తెలియకుండానే దివ్యత్వంలో సంస్థితు డై ఉండడమే దీనికి కారణం, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 40 


స్‌ ధర్మాన్ని నీవ నిర్యర్తి ర్తి స్టే సీకార్యంలో నీవు భ క్యు 
'క్సాహాలు చూవికే, చావా సహాయాన్ని గుజీంచి నీవ చింతింప 
నవసరంళేదు, సహాయం తనంతట బే సీకోనం వెతుక్కు_ంటూవ స్తు స్తుంది, 
సీవేదైనా ఉపన్యాసం ఇస, దానిలో జ్యాగత్తపరచాలసిన మహో 
విషయా లుంకే, దాన్నెవరు (వాసుకుంటా'రు? ఎవరు (ప్రచురిస్తారు? 
అనే ఆందోళన సీకవసరంలేదు, సీవొళ న్యాయమూ లాగ, సుస్థిరు 
డవై ఉండు, నీమహ _త్వంలో నీవుండు, చాహ్యవిషయాలకు, పరిస్థి స్‌ు 
లకు అంటకుండా నిలువు, 


సీ శరీరంలో ఎచ్చశైనా జిల చైలుబేరుతుంది, వెంటనే. 
నిద్దరలోనై నా పీచేయి, తనంతట తాను అచటికిబోయి  గోకుతుంది, 
ఎందువల్ల? చేతిలోవున్న ఆత్మశక్తి క్రి, దురదవుట్లిన స్థలంలోఉన్న అత 
శక్ర ఒళ శే, అ దేవిధంగా నీలో వున్న ఆత శశ నీ పరిసరాల్లో 
కూడా ఉన్నది. పరమాత్మతో నీమనస్సు వీశీభవించి ఉన్నప్పుడే-ఈ 
(పపంచమంతానీ శరీర మైనఫవుదే _ 'బాహ్యస హాయాలన్నీ తమంతట 
తాము చేయి దురదపుట్టిన స్థలానికి పరుగాత్తునట్టు పరుగెత్తుకొని 
వస్తాయి, 


నీడకొరకు దానివెంట పరుగెతి తృీనవుడు మనం దాన్ని ఎన్నడూ 
పట్టుకోలేం. ఇది నమనకంకు ముందు పరు7ాత్తుతుంటుంది, మనం 
సూర్యుని కభిముఖులమై మన వీఫ్రలు వెనుకకు తిప్పగానే నీడ మనల్ని 
కుక్క లాగ వెంటాడుతుంది, అప్లే నీవు బావ్యావిషయాలను పట్టుకో 
వాలని పరు” _డినంత కాలం, సీకన్నా అవి ముందు పరుగిడుతుంటోయి. 
నీ కవి అందకుండా పోతుంటాయి, కాని నీవు వానికి వీముఖుడ్నవై నం 
తనే, జ్యోతిర్జోలియెన అత్మజా తి కభిముఖుడవు కాగానే, సుముఖపరి 
సరం లన్నీ వాటంతేట అమే నీకోసం "వెతుక్కుంటూ వసాయి, 
“విధ్యు కృధర Qe అనేమాట కొంతమందికి (పాణాంతకంగా ఉంటుంది, 
వా రామాట వినడంతో'టే వివర్ణులా తారు. అదొక దయ్యంలాగ 
వాళ్ళను 'బాధి స్తుంటుంది. వెంటాడుతుంటుంది, దానివల్ల వారికి శాంతి 
ఉండదు, నిమిషమెనా వి.శాంతి ఉండదు. అది వారిపె వెశెక్కి (తొక్కు 
తుంటుంది. అటి తొందరపాటు చూపే బానినలు విధ్యుక్త ధర్మానికి 


41 విజయ రహన్యం 


కీలుబొమ్మిలై నవా రెంతశ కిని గడిస్తారో అంతక క్రిని పోగొట్లు 
కుంటారు, “విధ్యు క్ష” కర్మ నిన్ను సీ న్వస్థానంనుండి, ప ఆతా కరదం 
నుండి పదమని చేయకూడదు. ఈ వీధ్యు క [కియలన్నీ నీకు నీవు 
సైనశేసికొన్న వే, నీకు నీవే యజమానివి, నీ సితిని నీచే నిక్నించు 
కున్నా వు, సేవక తాని కొడంబడి నీపై అధికారుల్ని న్‌ చే నిర్మించు 
కున్నావు, నీవు వారి ధనాన్ని ఆశించినమాట నిజమే. కానీ వారు 
మత్రం నీసేవ ఆశించడంలేదా? ఒకరిపై ఒకరు ఆఛారపడియుండడం 
వల్ల ఇద్దరికి సమాన(పప శ్రే ఉంటుంది. నీ ఇచ్చనే నీవు సేవి స్తున్నావు, 
5 (ప స్తుతి పరిస్థితులన్నీ స్‌ సృే. ! ఈ సల్ప(పపంచ ణా ధవ్యాలన్నీ 
నీ నిర్నాణాలే! నీ భవిష్యత్తుగూడా సీ కృత్య మే, కాని ఇతరంకాదు, 
నీ విధికి నీవే యజమాివి. దీన్ని (గహించు. అనందనునుభవించు ! 


మంచిగాని, చెడుగాని మన భవిష్యత్తును మన మే నిర్శించుకుంటు 
న్నాము, భావమే విధికి నామాంతరం, కనుక నీ విధిని నీవే నిర 
యించుకో, తెన పరిస్థితులకు మనస్సే యజమాని, న. శాంతే 
డవు, శద్ధాళుడవు కా! భయూనికి భయమే శత్రువు, నీలో వున్న 
భగవంతుడు, లేక ఆత ఏిపరీత పరిస్థితులను, “ఆగండి. పభేయులుగా 
ఉండండి” అని కాపి బుందిగాక | వీ ఇచ్చే నెర వేరుతుంది. 


సీ పనిని విధిలేక చేసే కూలివానిలాగా గాక, బంతి ఆడే రాజ 
కుమారునిలాగా ఆనందంకొర కే నిర్వహించా లె, భయకంవితుడ వై, 
నీవ వ పనినీ (పారింభించవద్దు, అత్నస్థితుడ్నవై ఉండు, రాజులు, అధ్య 
ములు మొదలై నవా రంతా నీకు సేవకులని [గహించు. నీవు తారా 
గణంవ లె పని చెయ్యి. బాధ్యతా భా రాన్ని సీనె త్తిపె వేసుకోవద్దు, 
(పతి ఫలా న్నా వించకు, అధికారాలకు సీవధిపతి-వై నిలువు, నీకు నీవే 
అధిపతివి, విధులుగాని బాహ్యాధికా రాలుగాని, సీ యానందాన్ని 
కప్పి వేయగూడదు, 


౫ నిర్భయత్వం 


నిర యత్యమం శే వమిటి? మాయను విశ్వసింపక నజీవజ్ఞానాన్ని 
కొలిగియుండడం; న త్యాత్మలో నంపూర విశ్వానమును కలిగిఉండడం, 
2 లం 
(6) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 42 


అన్నిభయాలకు నిలయమైన ఈ చేవామే మన మని భాపంచినప్పుడే, 
మనకు భయం కలుగుతున్నది. 


ఈ శరీరా న్నెప్పుడు బాథావిచారము లనే కీటకాలు తిని 
వే స్తుంటాయి, ఈ యల్ప దై హికజ్ఞూనా న్ని ఏడినప్పుడే మనం నిర్భయుల 
మవుతున్నాం, దివ్యజ్యోతివె జీవించు! వేదాంతము ననుప్పి ంచ్చు 
ని న్నెవరూ స్పృశింపలేరు, సీకెవ్యరూ  కీడుచేయ లేరు, నిర్భయత్య మే 
"వేదాంతం, వేదాంత మే నిర్భయత్వం! 


జయాానికి నిర్భయత్వం వవిధంగా (పాముఖ్య మనుతున్నది? నా 
అనుభవమే మా కుదావారణంగా చూప్రుతాను,. రాముడు 
హిమాలయారణ్యాలల్లో తిరుగాడుతుం శు, ఒక ప్పుడు అయిదు ఎలుగు 
బంట్లు అడ్డంవ చ్చాయి, కాని వానివల రాముడి శెలాంటి ఆపద 
కలుగలేదు, దీనికి కారణ మేమిటి? నిర్భయత్వం! స సీశరీ రాన్ని గాను, 
చే సీమనస్సునుగాను. నేను పరమాత్శను, దివ్యత్యమును అ నేతత్వమే 
రాముని శరీరమంతా నిండివున్న ది. “అశ్చేద్యోయ మదాహోో౭_య 
మ న్రేద్యోఒశోమ్య ఏవచ 


వాటిని రాముడు తీక్షంగా చూడడంతో పే అవి పరుగె త్తినవ్‌, 
ఒకసారి ఒక అడవిశొడేలు పారిపోయింది. మరొకసారి ఒక పెద్దపులి 
కాలికొద్ది పరుగెత్తింది, వీల్లినిచూచి పావురం కండ్లుమూసుకుంటుంది. 
తాను పిల్లిని చూడ్డం లేదుకదా, పిల్లి గూడా తన్ను చూడడం లేదని అది 
భావి స్తుంది. ఇంతలో పిల్లి దానిపోబడి (మింగివే స్తుంది, నీవు భయ 
పడితే, పిల్లి గూడా నిన్ను (మింగుతుంది, నీ వేమా(త్రం ఛయంహదూవించినా 
కుక్క లుగూడా నీపై బడి చీల్చి వేస్తాయి. మనం నిర్భయులమై శే, 
పులులు సింహోలుగూడా మచ్చికగావచ్చు. మనం ఒకపాతనుండి 
మరొక పాతలోకి సీరుపోసేటప్పుడు, చేయి ఏమాత్రం వణికినా, 
నీరంతా [కంద నేపడిపోతుంది, నిర్భయముగా, వణక్కుండాపో స్తే ఓక్‌ 
చుక్క_యినా క్రిందపడదు, 


సంశయం చేత భయంచేత, నీదుఃఖాన్ని నీవే తెచ్చుకుంటు 
న్నావు, నీసమ త్వాన్ని వదీ భంగంచేయ లేదు, విశ్వమంతా ఏవే, శరీర 


48 విజయ రహన్యం 


లంపటత్యమే భయానికి మూలకారణం. కనుక ఇట్టి సక్షతను నాశనం 
చేయాలె. ఈ నూట యీబదిపొనుల శరీరం ఒక చిన్న ఎలుకనునూచి, 
కదిలే చిన్న ఆపనువూచి, చివరకు నీడనుచూచి భయపడు చుండడం 
ఎంత విపాదళరం! దుఃఖాలకన్నా దుఃఖమయిన భయమే మహోనరం, 
చేను చనిపోవడానికి ఇష్టపడతాను గాని మరణానికి మూ్మూతం ఎన్నడూ 
భయపడను, 


నీ మనస్సులో తేనిచేదీ నీకు ప్రా _ప్రించదు. సీ మనస్సులో 
(చేమ వుం#ే నీక్రు సర్వ_తా (పేమే కనబడుతుంది, 'ద్యేషముం పే, 
నీకోనం చేంవషమే ఎదురుచూ స్తుంటుంది, నిన్ను నంచపలు మోసం 
చేస్తారని భయపడితే తప్పక నిన్ను వంచించేవాండ్లు బయలుదేరు 
తారు, స్వార్గపరులు, మోసగాండు నిన్నేమిచేసారో అని భీతిల్లి తే 
వాండ్లు అన్ని దిక్కులనుండి గుంపులుగా వచ్చి నీ పెన బడతారు, 
నిర్భయత్యమే నీకు పట్టుగొమ్మ, నీ హృదయంలో ఎప్పుడు పవిత్రే 
నిల్పుగాక ! అప్పుడు నీకు అమంగళం ఎన్నడూ" జరుగదు, జీవిత 
ఏీజయం- అధ్యాత్మిక విజయం- ఈగెండూ ఒక శే, వీనిని విడదీయ నెంచే 
వాండ్లు వి భాంతులు, 


తగిన బందోబస్తు లేనవ్సుడే, దొంగలు ఇంట్లో (ప వేశిసారు, 
ఇంట్లో దీపం వున్నంత సేపూ వారు బొరబడరు. నీ హృదయంలో సత్య 
దీపం జాజ్వల్యంగా (పకాళి స్తుంశ, ఛయమోహా లనే దయ్యాలు సి 
న్నెఫ్పుడూ బాధింపవు, ఈ దివ్యతే త్వాన్ని నమ్ము?! (పాపంచిక జ్ఞానంతో" 
(వేలాడుతూ మో జీవితాలను దుర్భరంగా చేసుకుంటారు! పిరికితనంలో 
కలసి మెళుకువచే మీరు శుద్దనా స్పికులే అవుతారు. పరిస్థితు లనే 
మాయా మేఘాలు మి మెందుకు ఆవరించాలి ( నీవ సూర్యుల కల్లా 
సూర్యుడవు గాదా? నీవు విశనాధుడవుగావాః నీముందర, పరు7 తక, 
మాయంగాక, పరాజయ మొందక, అంతర నంగా నిలబడే పరిసి 
తులు వ మున్నవి? ఎట్టి భయంకర పరిస్థితిగూ డా, యథార్థం కాజాల 
దని ముమ్మాటికి నమ్ము, నిర్భయత్వం ! నిర్భయత్వం ! నీవే 
నిర్భయత్వం ! 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 44 


౬ ఆత్మవిశ్వాస 

అత్నవిశాంసం ఆరవసూూత్రం, వనుగు an చాలరెట్టు 
పెద్దది, సింహశరీరంకన్నా వనుగ శరీరం ఎంతో బలిష్టంగా కనబడు 
చ. అయినా ఒక్క. సింహం ఏనుగుల తండాన్ని ఒక్క 
(వేటుతో అదల్సివే స్తు స్తుంది, సింహానికి ఇంత శక్తి ఎక్కడనుండి వస్తు 
న్నది ? దీనికి ha సింహం అనుభ వచేదాంతి; ఏనుగులు తులు, 
వనుగులు తమ చేహమంచే నమ్నక ముంచుతాయి, సింహం శరీరం 
గాక, దానికన్నా ఉత్కృష్ట మెన ఆత్మనే విశ్వసి స్తు సుంది, సింహ శరీరం 
చిన్న దై నాతన ఆ లేల క అనంతం, అఖండం అనే అది పిశ్వెసిస్తుంది, 
ఏనుగ లెప్ప్ఫుడూ వందలకొద్దీ, ఒక గుంపుగా నివసిస్తూ, నిద్రించే 
టప్పుడు, కొన్నిటిని కాపలా ఉంచుతివి, నతు వెప్పుడు నచ్చి మోద 
పడతాడో అని ఎప్పుడూ భయపడుతుంటాయి, ఆత్మవిశ్వాస మే 
ఉంశు తమలో ఏ ఒక్కటో వేలకొద్దిసింహాలను నలగ దొళ్ళ_గలదు- 
అనే జ్ఞానం వాటికి శూన్యం, 


అత్మవిశ్య్వాన మే అనంద్యసధానసూత మది దీనివల్ల తేటపడడం 
లేదా! “నేను పాపిని, నేను మూర్చుణ్ణి, నేను నీచుణ్లి, చేను దీనుణ్ణి” 
అని దీనాలాపాలు చేయ వద్దనే సే దాంతేం భోధి స స్తున్నది, న్‌ కత్శ 
న్‌ విశ్వసించు. నీవు అన ంతేడివి, అఖండిశ కిని, పర బ్రహ్మ 
న్యరూపుడివి, నీవు దీన్నే సమ్మాలె, ఆహా! ఎట్లి ట్టి దివ్యనత్యం ! నీవు 
బాహ్యాన్ని విశ్వసిస్తే సే విఫలుడవుగాక తప్పదు, 


ఇద్దరు అన్నదమ్ములు ఒక వయ సంగ న్యాయాధి కారి 
యెదుట హజరు కాబడ్డారు, వాళ్ళల్లో ఒకడు లహోధికారి, మరొకడు 
ఛిశవాధికారి, న్యాయమూ రి రి, ఆ లమోధికారిని ఆతడావిధంగా ధనవం 
తుడుగా ఉండడానికి, ఆతని సోదరుడు ధనహీనుడుగా ఉండడానికి కారణ 
మడిగాడు, అత డీ విధంగా బదులు చెప్పాడు. 


“అయి దేండ్ల క్రితం మేము నమాన వ్మీతార్జి తాన్ని పంచు 
కొన్నాము, చెరి 'వీఖై వేల డాలర్లు మాకు వచ్చినవి, ఇతడు వాల 
ధనికుడన నే గర్వంతో, (కొంతమంది ధనికులు పనిచేయడమే తమ గౌర 


40 విజయ రహస్యం 


వానికి లోటని తలుస్తారు. సోమరివోతై వప్మనె నా నౌకర్ల కే వదలి 
పడుతుండేవాడు, ఉ త్ర రమేదైనావ స్తే, దాన్ని నాకుకిచ్చి. వెళ్లండి, 
ఈ పన భూడండి” అని  చెప్పుచుండేవాడు. అతెడు కౌలమంతా భోగ 
లాలసత్వంతో గడి చే స్తుండేవాడు, నౌకర్ల నెప్పుశు, 'వోండి, పోండి. 
ఆ పనిచేయండి’ అని ఆజాపీ స్తుందేవాడు", తన్ను గురించి అతెడిట్లు 
చెప్పాడు : “నాకు వబదివేల డాణర్లు వచ్చినపుడు, నా వ్యాసాగం ఇతి 
ర్ల ను ఒప్పు జెప్ప వేదు, (పతి పసి నేనే స యంగా వేసుకుంటుండే వాణ్ణి, 
స నెప్పుడు న "కర్ష న్కు రాండి! రాండి! నేను చేసేటట్లు చేయండి” అసి 

చెప్పుతుంటాను, "నా సోదరు డెవ్వడు “పోండి! పోండి!” అనే పలుకు 
తుంటాడు, అశ్లే అతెసి ఆ స్పిఅంతా పోయింది, న "కరు, స్నేహితులు 
ఆస్తి, చివరకు సర్‌ కేం ర్వాలు తొలగిపోయినవీ, “రంగడు, రండు అన 
డమే నా సూత్రం, స్నేహితులు చేరారు, ఐశర్యం అభివృద్ధి అయింది. 


య రో 
నరం సమృద్ధ మయింది”, 


మనము ఇతరులపై ఆధారపడియున్నప్పుడు " వెళ్ళండి, వెళ్ళిండి” 
అంటుంటాము, దానితో ; నర్వ 0 వెళ్ళిపోతుంది, మన్నకైె నునం తస 
పడినప్పుడు, మన ఆతి నే మనం వి విశ్విసించినపుడు సకం మనకు చేసారు 
తుంది. నేను దీనుణ్ణి, పాపిని, కీటక మువంటివాల్లి అని సీవనుకుం శే, 
నిస్సంచేహంగా నీ వావిధంగా నే అవుతావు, నిన్నా నీవు గౌరవించు 
వంశ నీ షష. స్న్నీ పీడకుం శే నీవు మహత్తును గడినావు, 
“యద్భావం తద్భవతి. 


ఒక సరీమాధికారి, ఒక పాఠశాలను పరీశీంచడానికి వచ్చాడు, 
ఒక విచాంరినిచూవి ఉపాధాాయుడు ఇతెకు చాలమేధావి అనీ, బాలా 
సాహీత ౦ “లవాడనీ, పెద్ద పద్ద (గంధాలనే కంఠస్థం చే శాడనీ చెప్పాడు, 
ఆ విల్ల వాణ్ణి పరీకూ ధికార ముదుట*ె పెట్టారు, వాప మా విల్ల వాడికి 
కు చేదు. అతెనికి తెగ సిగ్గు పరీశ్రూధి కారి *నీ కీ (గంథం 
వన సమైరదా ?” అని పశ్నించగానే,. “లేదు, నా కేమోరాదు, నేను 
మూధ్గుణ్ణి' అని చెప్పాడు. ఆమాటలు వినమతాసూచకాలని అతని 
తలంపు, పరీత్షూధి కారి మళ్ళీ మళ్ళీ అశణ్ణి ప్రశ్నించాడు. ఎన్నినార్జడి 
గినా ఆతడావిధంగానే చెప్పాడు, ఉపాధ్యాయుడు తెల్ల బోయాడు, 


శ్రీరామతీర్ణ వేగాంత భాష్యము 46 


మరొక పిల్లవాడు, వుస్తకాలు సాంతంగా పఠించక పోయినా, “చేను 
చదివాను, నన్నెక్కడ (పశ్నించినా చేను చెప్పగలను” అని అదురు 
బెదురు లేకుండా చెప్పాడు, పరీశ్షాధి కారి అతన్ని అ నేక చోట (పశ్నిం 
చాడు, అత డన్నిటికి నరయెన సమాధానమిచ్చాడు, అతనికే బహు 
మానమోయబడింది, నీవు నీకిచ్చుకునే విలువకన్నా, ఎక్కువ విలువ 
నీకెవ్యరూ ఇవ్వరు, 


ఒకనా డొక వేదాంతి ఇంటి కొకమనిమీ వెళ్ళాడు, ఆ వేదాంతి 
ఇంట్లొ లేకపోవడంచేత, అతడు ఆ యజమానివీఠం తా నధిష్టీం చాడు, 
కొంత సేపటికి యజమాని వచ్చాడు, ఆ యజమానిని చూడడంతో శ, 
“ఓ నేదాంతశిఖామణి! చేవుడనగా ఎవరు? మానవు డనగా ఎవడు?” 
అసి ఆ నూతనవ్య కి క్రి (పళ్నించాడు, ఆతడు ఆతని కెటి సమాధానం 
7. తన నెకర్ణనుపిలచి, వాళ్ళపై బిగ్గరగా కలు వేస్తూ, ఆ 
కొ త్తమనిమ్‌ని ఇంటినుండి పంపండని తపం చూడ ఆతడు భయ 
(భాంతుడై, ఆ వీళంవదలి పిల విధంగా కిందికి జారాడు, ఆ వేదాంతి 
వెంటనే తన పీఠాన్నక్కీ_, (తన్ను చూి) భగవంతుడివే అయీ 
వాడివి, నీ భయం, నీ దివ్యత్వాన్ని నమ్మకుండడం, ఇవే నిన్ను దీనుణ్ణి 
వేసినవి, నీవు 'బాహ్యంపై ఆధారపడినంత కాలం విఫలుడవౌ తావు. 
సీ అంతరంగ ౦లోవున్న చేవుని విశ్వసించు, నీలోని దివ్యతే మును 
విశ్వసించు. జయం నిజం, పర్వతం మవామ్మదుదగ్గరకు రాకపోతే, 
మహమ్మ చే పర్శతందగ్గరకుపో తాడు, ఒకమానవుడు చాలా ఆకలి 
గొనివున్నాడు, అతడు తన అకలి తీర్చుకోవాలి అని ఒక చెట్టు క్రింద 
కూర్చొని, కండ్లు మూసుకొని, అన్నందింటున్న ట్లు టూాహిసూ లొట్టలు 
వేస్తునా న్నాడు, ఈ విధంగా కొంతే సెపె నతరా త్ర , అతడు నోర కారంగా 
ఉండడంచేత వగర్భ్చుచున్నాడు, ఎందుకా విధంగా "బాధపడుతున్నా 
వని ఒక డతని (పశ్ని స్తే తన భోజనంలో "పెద్దమిరపకాయపచ్చిందని 
అతడు చెప్పాడు, అప్పుడు ఆ (పక్క_నవున్న మరొకడు 9 ట్రన్నాడు: 
“కరి మూర్లుడా! నీవుతిన్నది హుళక్కి భోజనంకాదా! అటువంటప్పుడు 
కారంగావుంకే మిరపకాయనుమాని మశేదై న యటం దడా రాన్ని సీ 
వేల ఎన్నుకోలేదు? అది నీ నృస్టేఅయినప్పుడు, నీకే అయినప్పుడు, 


47 వీజయ రహస్యం 


నీ ఊహే మైనప్పుడు, ఈ కర్మ మెందుకు? నీవింతకన్నా యోగ్యమైన 
దాన్ని ఎందుకు కోరుకోక పోయావు?” అని బుద్ధి చెప్పాడు, 


ఈ [పపంచమంతా నీ నే, నీ భావమే అని వేదాంతము 
బోధి స్తున్నది, అటువంటప్పుడు “నేను అధముశ్ఞి, దీనుణ్ణి, పావీని” అని 
సీ వెందుకు బాధపడడం? నేను నిర్భయుణ్ణి, నర్వశ క్తుణ్ణి కుణి, దివ్య తాన్ని 
నేనే అని నీ వెందుకు భావింపకూడదు? సత్యాన్నే "విశ్వసించు. ఈ 
పరినరాలకూ, పరిస్థితులకూ, వానికి స దై ఇవ్వు, (పపంచ 
మంతా మిథ్య అనేటంత తీవ్రతతో ఆకృవిశ్వాసివి శ"! ఖగోళ 
శ్యాన్ర్రంలో సిరనక్ష తాల దూరాలు కొలవవలసివచ్చినవుడు, ఈ 
(పపంచం ఒక చుక్క_లాగ పరిగణింపబడుతున్నది. నకు(తాలముందర 
ఇది శూన్యమవుతున్నది, ఇది నిజమయినప్పుడు ఈ (ప్రపంచం ఆ దివ్య 
న క్రి ముందర, అనంతునిముందర, నీ ఆత "లేజంముందరి వ లెక్కకు 
వ స్తుంది? తేజస్పులోకల్ల తేజస్సువు, శకుల్లోకల శ కివి నీవే ఐనప్పుడు 
ఈ పేర్ముపఖ్యాతులు, (పపంచ బాంధవ్యాలు గారవా గౌరవాలు, 
దూవణభూప ణాలు, మి తేత్వశ (తు త్యాలు, ధనకనక్ష వ స్తువాహనవాలు 
మొదలై నవన్నీ మిథ్యలని, అనత్యాలనిగు ర్రించు, నీ జమాని కిచే 
రహాస్యం, “నయాగ రానదిలో” ఇద్దరు మనుష్యులు కాబటుజూరి కొట్టు 
కొనిపోతున్నారు, అందులో ఒకనికి పెద్దదూలందొరిక్రింది. వాడు దాన్ని 
గట్టిగా పట్టుకొని ఆతురవుణ చేసుకోదల్చాడు, రెండోవాడు గట్లు 
వింద ఉన్న వారు తమ్ము రశీంచడం కోనరం వేసిన (తాడు పట్టు 
న్నాడు, ఇది దూలంలాగా బర్నువెంది కాదు. ఈ_తాడంత సూల 
మైందికాదు, అచె వాళ్లో రథ్నీంచింది. ఈ నూలము పట్టుక న్న వార్త 
నదీ వేగం దూలంతోపాటు ఈడ్చి వేసి సుడిగుండాల్లో ముంచి వేసిం 


ఓ మాననుల్లారా! _సపంచవాసులారా ! మిరు (పతెప్టలు, 
ధనకనక వ స్తువాహానాలు, భూవనతులు మొదలయిన Ss 
లను విశ్వసి స్తున్నారు, అవి దూలంవిధంగా మిక్కిలి పెద్దవిగా కనబ 
తున్నవి, కాసి ఇప్‌ మిమ్మల్నీ రవ్నీంచే సూ. తాలు గావు, 
రకీంచేది-ఆ (తొడువీధముగా చాల సూశ్ష మంది, నీవు దాన్ని 
ఇ౦ంద్రియాలద్వారా తెలుసుకో లేవు, అది విషయన '0బంధ మైందికాదు, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 49 


అసూతం, ఆ సత్యం అతిసూత్ము మైంది, సున్నిత మైంది, చాహ్యవిమ 
యాలన్నీ నిన్ను చిట్టచివరకు నాశనం చేస్తాయి. బాధ్య విచారం, 
అగాధ మైన నిస్సహాయం-ఇ వే వాసి ఫలితాలు, బాహ్యాం ఎప్పుడూ, 
నిన్ను ముంచకమానదు. నీ ఆశే నిన్ను రథ్నీ, స్తుంది, ఇందియాలనే 
తస్క_రన గ్గానికి మీరెందుకు చిక్కు_తారు ? 


మో ఇరుగు వొరుగువారి భావాలు, తత్వాలు మిమ్ము లాగి 
వేస్తుంటాయి. ఇట్టి (పొపంచిక బంధాలు మిము లాగి వేస్తుంటాయి, ఇట్టి 
(ప్రాపంచిక పాళాలు మిమ్మల్ని అధోగతివాలు చేస్తాయి. శోక మే దీసి 
ఫలితం, నీ దివ్య త్వాన్ని _నంభావించువో, ఛాపతో ఏకంగా, నీవు 
ము కుడవవు తావు, సి న్నేదీ చాధింపకుండా ఉంటుందిగాక! వై వైద్యులు 
రోగులకు చికిత్స న్‌ స్తుంటారు, కాని ఆ రోగులవ్యాంధిని వాండ్లు ల ల చ్చు 
కోవడం లేదు. ఆ విధంగా సీవ్ర కర్న చెయి సీవ్రు సామీమాతుడ వై 
నీ యుద్‌ న్యోగాలను సాగించు, అప్పుడవీ సి న్నేమో అంటవు, 
బాధించవు. 
౭ పవితృంత్ర 
పవితతకూడా చాలా ముఖ్యమయింది, “భావమే విధికి 
నామాంతరం.” యద్భావం తద్భవతి, మనం అపవ్‌త భావాలను, 
దుస్పంకల్పాలను, దహ్‌ి స్సే, అవి మనకు దుఃఖము, దున్పవామయిన 
మనోవ్యధ తెచ్చిపెడతివి, ని న్నెప్పుడు విచార మే పట్టిపీడి స్తుంటుంది, 
మూర్షుకు తాను ఇందియభోగాలను అనుభవి స్తుర్నానని అనుకుం 
టాడు, కాని దానివల్ల అతని (పాణశ కై పోతున్నదనీ, దహన 
మవుతున్న దనీ తెలుసుకో లేకుండా ఉన్నాడు. కర్మను 
స్యార్థాల కొరకు దుకినియాగం చేసినపుడు, కర్శసూత్రం నీపై 
దీర్పుకుంటుంది. వీవు నీ ఇచ్చల క్రై భగ వంచుని ఆ'ేశించకూడదు, [. 
"జె బై హీక వాంఛల విషయమె, భగవదభష్ట మే నెర వేరుతుంది గాక! ఈ 
విషయంలో భగవదిచ్చే నీ ఇచ్చశావాలి. నీకున్న పరిస్థిశులన్ని టిసీ 
ed సృష్టించిన దివ్వళే క్తి, నీ వే అని [గహింవాలి, నీదార్మిధ్యము 
నీ కర్మే అని నీవు శెలిసికోవాశె, ఇంద్రియాలు చెలశేగి ని న్నొక 


49 విజయ రహన్యం 


వంకకు లాగివేస్తూ, వీసయలాలన త్యాని కీడ్సి వే స్తే, నీవు ఉర్టితుడ వై 
నీ అద్వితీయ ఇచ్భాశ క్త కిని పయోగించి, CEs న్ని నిల్వుకో వాలి, 
ఈ దేశంలో మన్నధవి కారాన్ని (చమ అనే ON న వీలు స్తు 
న్నారు. ఇంతకన్న నగు బాటిం శేముంది! (ప్రజలు పవిత్రజీవనాన్ని కోరరు. 
అనహజవాంఛలు అపరిమిత రాగాలు మన అభివృద్ధికి భంగక రాలు, 
సంపూరగ్మ మానవుడు, మన కెచ్చటా కనపడడు, అతడు సాధారణంగా, 
అరమనమీ, పావుమునిషీ, పావుపాలిక మనిపె ఉంటాడు, అతనిలో 
నగంభాగం అతని భార్యపై నా కొంత మరొకవ సువుపె న), మరికొంత 
మరొళదానిపై నా, వినియోగింపబడి ఏ దశాంశమో శ తాంశమో చివ 
రకు మిగులుతుంది, మో రావిధంగా చేయకూడదు. మోప (చేమిం 
చండి. మోచేయి యెచట ఉంటుందో హృదయాన్ని గూడా అక్క_డనే 
ఉంచండి. మో చేతులు, కాళ్లును పరిశమచే అధికోన్లంగా ఉన్నప్పుడు, 
అ= బాలా నిరలంగా, |వశాంతంగా ఉంచాలె, మో ఆలోచన 
లెప్పుడు అత్మపై "కేందీకరిం వాలి. పరిస్థితులను ఎప్పుడూ లెక్కించ 
వద్దు, మానవలోకానికి కల్యాణం సమకూర్చాలి అనేచింతగూడా నిన్ను 
చోొధింపగూడదు, నీ అనుగ హానిశై (పార్థింపవలసినంత డచార్నాగ 
స్థితికి (పపంచం ఎందుకురావాలి ? నీము_ క్రోసరమే, నీఛరీరము పని 
స్పై స్తుంటుందిగాక! మూర్తులు హి నులు, జ్ఞానార్థం వృధాగా (పారి 
స్తుంటారు. వాపోవుచుంటారు. నీ కొ వాంఛగూడా ఎందుకు ఉండాలి? 
జ్ఞానంకోసం నీవు చేవిరించినకొద్దీ, నీవు అంధకారంలో నే ఉంటావు, 
ఒక్క నిమిషం వాంభావిదూరుడీవి కా! ఓం ఓం అని గానం చెయ్యి, 
రాగబేంషనంగాది విహీనుడవు కా! పరిపూర్జ్య పశాంతి! న స్వస్థత | | 
అప్పుడు య రి సర్వమూ 'తేజోమూ శ్రే అవుతున్నది. (పాపంచక్ర 
వాంభావిహీనుడ వై, ర్‌ం చెయ్యి, సీ కర్ణనంతా పవితేవంతేం చెయ్యి. 
సక్షతను, నంగాన్ని వినర్శించు. నీ వొక వ స్తువుకు అస కుడ వై నపుడు, 
విశంనుండి విడిపోవడం తెప్పదు, స్వార్ధ్వపయోజనాలే సీ కర్మను, నీ 
జీవి తాన్ని (పాపంచిక ముఖానికి ఈడు స్తుంటవి, పర్మిశ మవల్ల, బుది 
పూర్వకంగా సన్న్యానం ఆపాదించడానిశే క కఠ చేస్తూ సీ శరీర జానం పీడ్రి 
(కర్మ నిన్ను భగవత్పన్ని ధానంలో ఉంచుతుంది) ఈ ఉండాలి. కర్ననుండి 
కోరికను తీసివేస్తే దానికే మహో_త్తమమైన సన్నా్యాసం, లేక సేవ అని 
(7) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము ర్‌( 


నామాంతరం, కర్మ వెనుక నీకు వాంఛ ఎందుకుఉండాలి? కర్నచేయడం 
కంచు మేము దీన్ని సాధించాము, దాన్ని సాధించాం అనడంలో 
ఆనంద మున్న దని మారులు తలు స్తుంటారు. ఫలితాలకన్నా ఎక్కు 
వగా కర్చే మహదానందాస్ని ఇస్తుందని మూథులు తెలుసుకో లేరు, నీ 
జయ మెప్పుడూ నీతోశే వుంది. ఈ విధంగా నీ వీ (ప్రపంచా న్నొక 
పవిత్ర చేవాలయంగా, నీ జీవితా న్నొక నిరంతరదివ్య్వగానంగా చేయ 
గలవు, ఫలితంకోసరం ఎందుకు నీవు పరితపించాలె? జీవితభృతులు, 
(పతిఫలాలు నిన్నె వుడూ బాధింపగూడదు, నీకు గొప్పపదవి దొరక్క 
పోతే, ఏధులను తుగవడానిశై నా సిగ్గుపడవద్దు. నీవు మున్ముందు చేయ 
వలసిన ధర్మాన్ని నిర్వహించడానికి ఎంతమా తెం ఆలస్యం చేయగూడదు, 
పదిమందిలో చిన్నతనంగా ఉంటుందని ఒకపని విడవడం ఆత్మగౌరవం 
కాదు. యథార్థమైన ఆత్నగారవమం శే, మన నిడాత్నను, అంతరంగ 
ములో ఉన్న భేగవంతుల్లి గారవించడ మే ! చేహాభిమానం నరకానికి 
నమిపమౌర్షం; సుకృళానికి కేవలం వ్యతి శేక మై మెంది, నీ వేపనికై నా 
సనుకట్టిన ప్పుడు ఉత్తమోత్తమ ధర్మాలు, గొరవపదాలెన వృత్తులు, 
తమంఠి తామే నిన్ను వరిస్తాయి, పరిశమలో ఉన్న భగవంతునకు విము 
ఖత్వం మూాపకపో తే, నీఠంశు ఎక్కువ గౌరవంగా అతడు (పవ ర్తిసాడు, 
అతడు నీ శెప్పుడు బుణపడడు, నీ పన కి లేకుండా తేజస్సు నీయం 
దావిర్భవి స్తుంది. 


మానవలోకంలో చేసే నిందా స్తుతులను సీ'వెష్పుడు విశ్వసింప 
వద్దు అవన్నీ నిన్ను దుష్పథానికి దారితీస్తవి, వంచనచే స వి, స్‌ న్వర్షం 
సీ అంతరంగంలో నే ఉన్నది, సీను బాహ్య విషయభో గాల్లో చిక్కు 
కుంశకే, వ్యభిచారదోషానికి పాల్పడిన వాడ వొతావు, kz భాతిక 
భోగాల్లారా ! పొండి పొండి! ఓ సై తానువర్ణ్షమా! తొలగండి ! 
తొలగండి ! నేను బూ సంపర్మా_ల నెప్పుడూ అంగీక్రరింపను !' అని 
మోరు విషయాలను (త్రీ సి వేయండి, మ సము రవి నీవే! 
“అసూయాకలువి.తాలె బుతువులు, తమ తమ (ప భావాలను (పక 
టింపవచ్చు. కాని నిత్య స లేజస్యంతుడై న సూర్యునిలో ఈ వీ వికారాలు 
ఉండవుకదా కోకిల నవభత వృశ్లూల నధిరోహి స్తుంది, వెంటనే 


1 విజయ రహన్యం 


వికశస్వ్యరస్వనాలు దిక్కులు కిక్క_టిల్లుతాయి, నీమనస్సు స్యస్థానము 
నలంకరి స్వే అృపయత్నింగా నే, పర్వత పవాహంలాగ అనందం పొంగి 
పోతుంటుంది. నీ (బహ్మత్వ్యం నీవ నూతనంగా సాధింపవలసిన విషయం 
కాదు. ఆత్సజ్ఞానంకోనం నీవు నూత్నంగా కృషి సల్ప నవనరంలేదు, 
దివ్యదృష్టిని సంపాదించుకోడానికి నూతన (ప్రయత్నాలు చేయ నవసరం 
లేదు. సీ విదివరలో సీ చుట్టూ సృష్టించుకున్న కామపాశాలను ఫుటు 
క్కు-న (తెంచుకోవడమే నీ విప్పుడు చేయవలసిన కార్యం, భయపడ 
వద్దు, సీను సంతంతుడివి, నీకు కనబడే బంధాలుకూడా, నీ కున్న 
స్యాతింత్వ్యేం మూలకంగా నే గల్లుతున్న వి, సీ యాహాంనం లేనిదే నీ 
శెట్టి బాధలు దాపఫురింప లేవు, కో స్తుందని నిన్ను కోసుకుంశునే గాని 
కల్సి నిన్ను కోయజాలదు, 


నీ బంధాలను, నీ పాశాలను అలంకా రాలవిధాన నీవు (పేమించ 
నవసరం లేదు, సర్వవాంఛలను వినాశనం చెయ్యి, సమక సర్వ 
ములో ఆరాధించు. అప్పుడు ఈ (పపంచ మెంత మహాశ కైనా నీ 
పాదరక్షలు మోయడమే మహాభాగ్యమని, నీకు అంజలిచేస్తుంది, నీ 
Bre సీవెప్పుడు మరువగూడదు, నీవ్య కి త్వాన్ని, సీచేహాన్ని 
లేనిదానివలె పరిగణించు. చేవావిన్భృతిపొందు, చిన్న నీటిబుడగ పగిలి 
పోతూ, నము[దమంతా తానే అవుతుంది, నీ వఖండమూ ర్తివి! అనంతు 
డివి! సర్వవిశ్యం సీకే! వ్‌ న్య(వభలతో (పకాశించడ మే నీపని! ఓ సిద్ధుడా 
నీవు నిర్వ ర్మించాలసిన విధి కాని, కర్మగాని ఏమిలేదు, (పకృతి సర్వం 
చేష్టలుపిడి సీకోసం నిరీఖ్రీ స్తున్నది. సిన్ను సేవించగలగడమే మహా 
(పసాదమని నత్షత్ర రాశితో ఈ (పపంచం వేనోళ్ల కొనియాడుతున్నది, 
(పళ్ళతిశ క్తులన్నీ సీక్రోనం సనీముందర మోకరిసూ, (ప్రణామాలు 
చే స్తున్నవి, వానిసేవలు (గ్రహించు! 


౮౪ 


నమ్ముము నమ్ముము పరమాత్మ నొకని 
మం చుబిందువులటు తరళంబులె న 

య వూ. 
ల స్తువులందు నమ్మక మె 


శ్రీ రామతీర్థ వేదాంత భామ్యము ర్‌లీ 


మూలకారణ మాతృలో నశాంతికిని, 
నిను నీవు పరిశుదునిగ నుంచుకొనగ 
(పతినిగూఢ (శ్రీని తెలుసుకొనంగ, 
మార్ల మే మందువా చెప్పెద వినుము: 
తుచ్చమా మాయభోగంబుల వదలి 
న త్యాత్ననే (పతిపాదింపవలయు, 
నీవు సేల్‌ ర్హింపనలసినయటి 
విధి లే దహో అద్వితీయ! ' నర్వన్య! 
కర్శనై వల చిరాకు, తాపంబు, 
తెలుసుకో! “తెలుసుకో! పర మసత్యమును 
ఆ వేదనానరం మంతరించెడిని, 
“ఒహోొహో! బలేపని చేయుచున్నావు!” 
అని పల్కు జన వాక్యముల నమ్మవద్దు: 
కలనై న నమ్మకు వారిభూవణల, 
గారవాగారవా లనునవి (భాంతి, 

ఏ నెప్పుడును స్వార్థక రచనే యెటతుగ 
ర్‌ _ర్త్రుల్యేరహీతెపర బ్రహ్మ మును 
పిచ్చి తార్కి కుల వృధా వాదనములు 
విభమచంచ లేందియవర్గ్లములును 
న న్నెజుంగగ లేవు నిజముగా నెపుడు, 
సర్వశ రణ్యుడ వాసుచేవుడను 
ఓంకారమును నేను! ఓంకార మేను! 


2D 


పరమదివ్యానందపరనళుం డగుచు 
ఇాంతుడై నిర్శలనిశ్చలుం డగుచు 
రాము డున్నాడు దివ్యానందమూ ర్తి! 
ఆనంద మానంద మానంద మహావా! 
అస్నదీయానంద మ(పలిహతము 
అడ్డ మే లేదు నాగమనంబు శెపుడు 


ఫ్‌లి 


విజయ రవాన్యం 


నర చేవ మృగ పవీ. సంఘంబు లెల్ల 
నే వేయు వేషమే నిజముగా కనిన, 
నా మహోనందము జగముల దాశె 
అఖిలయబు నేని నరంంబున నేనె, 

వ నెక్క డున్నా నే (ప్రశ్న "లేదు, 
ఎపుడు చే నున్నాననే (పశ్న చేదు- 
అవా! త తంమసి! నేను అనునది యేమి 
అను ల లేదు (బ్రహ్మను నేను! 
(పశ్న కతీతెవాా (బహ్నను oe 
అద్వితీయుడ నేను! ఆదిని నేను! 
అఖలంబు నేనె ఈ నరంంబు నేనె! 
ఎక్కువ నేనె, ఆ తక్కువ నేనె! 
నేనె సంఖ్యలును, నేనే క్రమంబుగను 
ముందు కే సాంఖ్యపుంజంబు నేనె! 
(పశ్న కతీతమై భాసిల్లు నటి 
వకనత్వము “నేనె! భూత కొలంబు, 
ముందు కాలము, వర్తమానంబు నేన! 
సర్వకాలము నేనె సర్వంబు నేనె! 
జ్ఞాతయు, శ్రేయంబు, జానంబు లేనే! 
నుధు రాతివుధుర మా ఆత్నను నేనె! 
చేను నీవును లేదు వాడును లేదు 
వక నత్యం బగు నేనె సర్భంబు; 


3 


పరిపూర్ణ మది, మరి పరిపూర్ణ మిద్ది 
పరిపూర్ణ మెన్నడు మారుట లేదు, 

పూర్ణ మందుండియు న చనిన 
అవికల్ప మగు పూర్ణ మె నిల్సీ యుండు 
అవా! పూర్ణ మును క్షీ ఇన్ఫద్ధు లెప్పుడును 
మోసగింపగ లేవు, వై పె కిచూచోటకు 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము ర్‌4 


ఎన్నివచ్చినను మరెన్ని పోయినను, 
పూర్గ్ణంబు నిలుచును పూర్ణ మై సతము- 
ఎట్టి అద్భుత కాంతి వ్యాపించె నహాహ |! 
(పతికొండ పై నను, లోయలయందు 
రంగురంగులతోడ నతిసుందర ముగ 
వెలుగుచున్న వి నామృదుశ య్య లవావా |! 
(పతితుఫానున రాళ్ళవానలపై న 
(పసరించు నత్యద్భుతిం బగు కాంతి ! 
సౌందరరదమయముగా నర విశ్వమును 
సలువుచున్నది న్యర్లనం చేశ మహావా ! 


ఓమ్‌ ! ఓమ్‌ !! ఓమ్‌ ! ! 


భగవ త్చేరణారహస్యం 
[1908 ఫ్మిబివరి 21న శాన్‌ ఫ్రాన్సిన్‌ కోలో గో లైన్‌ గేట్‌ హోలులో 
ఇచ్చిన ఉపన్యాసము] 

ఈ నభిక జనస్యరూపంత్‌' ఉన్ననా అత్మా! 

భారతవర్ద ౦లో ఒకసారి ఒక మహాసభ జరుగుతున్నది, అక్కడ 
కూడినవారు మ హోబుద్ధిశాలురు, పాందూశా న, ములు, అధ్యాతి క్ర 
గంథా లక్క_డ పఠించబడుతున్న వి. ఒకనాడు సభాంతింలో, ఆ నభికు 
లలో ఒకరు, పట్టణంలోకివచ్చి సదీతీరంలోనివసి స్తున్న ఒకమ హోల్ళుని 
గురించి ప్రసంగించి, ఆ మహర్షిని మహాపురుషుడని కీ రించాడు, సభా 
నదులు ఆ మహోాతు నిగూర్చి ఇంకా ఎక్కు_వవిషయాలు తెలుసుకోవా 
లని కుతూహలపడ్డారు, అక్కడ ఉన్న ఒక చిలుక ఈ విషయనుంతా 
విన్నది, చిలుక అంశే ఒక బానిస లేక అన్వతంతిమానవు డని మిరు 
భావించవచ్చు. పంజరములో బంధింపబడిన ఈ చిలుక (లేక ఈ బాసిన 
వ్యక్తి) పట్టణంలో నదీతీరంలో వసించే మహాత్ముని తనయొక్క 
విము క్రి ఎలాకలుగుతుందో అడిగిరాపలసిందని ఆ (పనంగి స్తున్న 
సజ్జనుని (ప్రార్థించింది. మంచి చేనని ఆ నుహాత్మునిగూర్చి ప్రసంగించిన 
సజ్జనుడు ఆ మహాతు నిదగ్గరకు వెళ్లాడు, ఆ నుహోత్ము డప్పుడు 
నదిలో స్నానంచే స్తున్నాడు, ఆ మనివీ ఆ మహార్మునిట్లు (పళ్నించాడు: 
“అయా! పంజరంలో బంధింపబడ్డ చిలుక (లేక బద్ధమానవుడు) 
విము కి పొంచే మార్గమేది?” ఈ (ప్రశ్న వినగానే ఆ బుషీ నదిలో 
విరు చుకపడి నిముషములో మృతేక భేబరంగామారి కొట్టుక వోతున్నాడు, 
పట్టణ (ప్రజలందరు బువమీ. నీళ్ళలోచచ్చి "తేలిపోవడం చూచారు, 
చూచిన జనమంతా ఆశ్చర్యపడ్డారు, చిలుకనుగూర్చి (పశ్న వేసిన 
వ్య కిని దూవీంచారు, “పాపం! ఈ మహాత్సుడు, బంధింపబడినచిలుక 
(అస్థతంగత్రుడై న 'బానిన) మోది |పేమచేత (ప్రాణాలు విడిచాడు,” 
అవి జనమంతా అనుకున్నారు, ఆ రోజు ఆ బువీ. తేరుకోలేదు. 9క 
చనిపోయిన శేక చా! మరునాడు సభాసలములో ఆ చిలుక _ నేక 
(బానిసవ్య క్రీ) వచ్చిన సజ్జనుని తనవిమయ మై ఆ మహాత్ముడు వమి 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 56 


చెప్పాడని అడిగింది. ఆ సజ్జనుడు “el విన్న వించాను, కానీ ఒకనీచుని, 
ఒక విచారమగ్నుని, ఒక బద్ధజీవుని (చిలుక) విషయమా మహాత్నునికి 
చెప్పినందుకు నేను విచారపడుతున్నాను”_ అని విసుక్కున్నాడు, ఆ 
చిలుక (బానిస, “విచార కారణమేమి? టని అడిగింది. ఆతడీవిధంగా 
చెప్పాడు: 


“నీవా రనంతా చెప్పేసరికి ఆ మహాత్ముడు (పాణంవిడి చాడు, 
చూచిన జనమంతా అశ్చర పడ్డారు, ఇదేం (పారబ్దమో నా కర 
కాలేదు,” చిలుక (భానిను ఈ విషయం విన్నది, బువీయొక్క 
సం బేశంలోని అంత రార్తాన్ని పూర్ణంగా (గహించింది, ఆ చిలుక 
(బానిస) చాల తెలివిగలది, ఆబుషీ తనమాటవిని | పాణాలువిడిచాడు 
అన్న మాటవిని వంటచే పంజరంలో విరుచుక పడిపోయింది, నతి 
విహీన మై చచ్చిన శ్రుపడిపోయింది, ఆక్క_డున్న జనమంతా అశ్చర్య 
పోయోరు, “ఇది ఎంత విచ్చితం! "రెండ[పాణాలు నేడు పోయినవి, 
మాటలువిని ఆ బుమ్మపాణం విడిచాడు, తిరిగి ఆవా ర్లవిని పాపం ఈ 
చిలుక (బానిస) (పాణంవిడిచింది. అని జనం అశ్చర్య పడ్డారు, తర్వాత 
ఏమిజరిగిందో మోకు తెలుసా? చిలుక చనిపోవడం చూడగానే జనంీఇంక 
ఎందుకు చచ్చినచిలుక పంజరంలో” అని జాలిపడ్డారు. పంజరం తెరి 
చారు, చిత్రం! త్నురునఎగిరి చిలుక ఒక చెట్టు కొమ్మమిదకూర్చున్నది, 
“ఓనభికులారా! ఓజనులా రా! నిత్యమూ భగ వత్సంబంధ మైన శాస్త్రాలను, 
ఫురాణేతిహాసాలను వినడానికి మోరిక్కడికి వ స్తున్నారు. నిత్యం మిరు 
(శ్రవణ ముచే స్తున్నా, మోకు భగ వద్దర్శనం, (బహ్నజ్ఞానం, మోక్షం 
తన్నయత౧ం౦ పొం చేమార్లం తెలియదు, ఆ బుషీ పంపిన దివ్యనం దేశం 
వల్ల చేడు నేను విము _క్రిపథాన్ని తేలుసుకున్నాను, ఆ మహాత్ముడు 
చావ లేదు. చచ్చినట్లు పడి సమాధినిమగ్ను డై నాకు (బహ్మజ్ఞాన ముప 
జేకించాడు, విము_క్రిపథం- (బహ్నజ్ఞానపథం- మరణంలో, అహంకార 
మగణంలో, పరిత్యాగ మనే చేహవాననామరణ మనే మరణంలో నే 
ఉన్నది, ఆ దివ్యతన్గయతేకు ఇటే వ కై కమార్షం, శరీరానికి అతీతులమై 
దివ్యస్థితికి, ఆ అంతెర్నుఖసితికి అధిగమించడ మే. మెోాకుమార్లం, 
శరీరాభిమానం చచ్చి, అవాంకృతి నశించి, పరిపూర్ణంగా విషయ 


క్‌? భగవ|త్సేరణా రహన్యం 


వాసనా రూపచేవా భావనురణమే- నిజమైన జీవితానికి మార్గం, 
సంన్కృృతములో రెండు నునోహర మైన పదాలున్నవి, ఒకటి భోగము, 
శెండోడి యోగము. సామాన్యులు "రెండూ వ్‌ కర నం పదా 
లనుకుంటారు. “భోగిమంే సుఖము, అనందము, * యోగము” అంక 
చై. రాగ్యము, నర సంగవరి త్యాగమని అర్థం, ఆనందమం కే, సుఖ 
మంశే, ఏమిటి? ఆనందము అనేదాన్ని కొంచెములోతుగా విచారించి 
చూ స్తే యోగమే ఆనందమని, యోగమే నిజమైన భోగన్వరూప 
మని మారు తెలుకోగలుతారు, చె వైరాగ్యానికి మించిన భోగం లేదు, 
సర్వసంగ పరి త్యాగానికి ముంచిన ఆనందం లేదు. విరాగాసికి, సత్యనన్నా్య 
సానికి మించిన ప్రార్థన లేదు, అహంకృతి ఉన్నంతకాలమూ ఆనందం 
అనుభవించ లేరు, పరీమానందభూతి ఎక్కడ ఉంటుందో, అక్కడ * నేను 
అనే అవాంకృతి ఉండదు, తన్మయత ఉదయించినతేత్‌ క్షణమే, “నాకు 
"తెలుసు, నేను చేస్తున్నాను అనే మృదభావాలు అ స్తమిసాయి, 
మహామహులై న అచార్యవురువులు (పబోధించిన దీ పిషయమే, తనకు 
తాను (వభువైన మాననువిలోనుంచి అతనికి తెలియకుండగ నే క విత్యం 
పొంగి (పవహిస్తు సుంది, “కవిత్వం "బాగుండాలి, నాక విత్వం మనోవారంగా 
ఉండాలొఅని తనక విత్వాన్నిగురించి ఆనందింపదలచిన మానవుడు, కవితా 
రచన చేసే సామర్థ స్థితిలో ఉండ లేడు. (వా స్తున్నాననే బేహన్నృతి 
ఉన్నంతకాలం (వోయేలేడు, "తెలివే తానె నైపోయి, తెల్లీ నుడె డై లేనేగాని, 
ఆనందపార వశ్యము నందుకో లేడు, కళాకారులు, కళకొలనై ఆహుతి 
కావాలె, నీ వొక మహా కళాకారుడవై శే, ఇతరుల దృష్టిలో 
మహాోకళాకారుడివి కావాలిగాని, సీ కాన సతి ఉండకూడదు, సమ _స్త 

విశరూప పరమాత్మలో నీవు ఏకీభావం పొందినప్పుడు, “నను 
చేస్తున్నాను” అనేభావం నీలో జనించదు, నీ కప్పుడు నేను కళాక రృను 
అనే సృకే ఉండదు, నీదృష్టిలో నీవు కళాకరృవుగావు, ఆ స్థితిలో 
నిన్ను అభినుతించేవాడూ రచయిత, రచన, వకీభవిస్తాయి. అప్పుడు 
విభదత్వమం తా అదృశ్యమవుతుంది, ఇలాంటి సీ స్థితిలోనే తేన్నయతే, 
పారవశ్యము, ఈక(ర|పేరణయుక్క- రహస్యమున్నది, (ప్రజలు *ఇడుగో 
ఈయన మహాత్ముడు”, అని ఒళనినిగూర్చి అంటారు, అతడు తన్మయుడై 
(బహ్మానందపర వశుడై, ఆత స్థితుడై యుండడంచేత, అతనిదృష్టీలో 


శ్రీరామశీర్త వేదాంత భాష్యము రత్రి 


అతనికీ మహాత్సుడనని తెలియదు, ఇందధనుస్స్పును చూచి జనులు 
దానిలోని నునోహరమైన రంగులకు ముగ్ధులె “వమిరంగులు ఏమి 
రంగులు అని పొగడుతారు. కాని, ఇందధనుస్సుదగ్గరకుపో తే, అక్కడ 
ఇంద్రధనుస్సే కనబడదు, ఇతరులదృప్తిలో ఇంద్రధనుస్సు ఉన్నది, కాని 
ఇంహొక న్గలదృస్త్యా, లేక ఇతరులకు ఇ్రందధనుస్సు ఎక్కడ కనబడు 
తున్న దో ఆ య. ఉండి చూచేవానిదృష్ట్యా, బ్రందధనుస్సు లేదు, 
ఈవిధంగా నే ఫలానా వ్యకి చె దై_వానందతేన్గయుడు, మహోత్సుడు, లేక 
గొప్పరచయిత, గొప్పభావుకుడు, గొప్ప తాత్తి (కుడు, అసి ఇతరుల 
దృష్ట్యా వీలువబడవచ్చు. కాని అతని న్వదృష్ట్యా న ఫలానావాణ్ణి, 
చేను (వా స్తున్నాను, చేను భక్తుడను, నేను చై దై వానందమగ్ను డను” 
అన్న "జె దై హికాహంకృతి ఉండదు, చితకారుడు, తన కళాకర లో 
ఆహులికావాలి, శేనెటీగలు, తమకుట్టులో (పాణాలను ఉంచినట్టు 
క్ర భాభిజ్ఞాలు తమ క భాకర్నలో మగ్నంకావాలె, ఇక్కడే తన్గయత్యము, 
లేక అనంద పారవశ్యతయొక్క_ రహస్యమంతా ఉన్నది, తేనెటీగ కట్టిన 
తర్వాత చచ్చిపోతుంది. ఇ చేవూదిరి తన్నయుడు, దై వపేరితుడు, 
కళాభిజుడుకూడ తమ బేవాదృష్టిని, అహంకృత్‌ని చంవు తాడు. ఈ అహం 
కారవినాశనంలోచనే రహన్వమంతా ఉన్నది, నీకు ఆనందించాల నే కోరిక 
ఉన్నంత కాలం, నీవు ఆనందతన యత్వేం పొంద లేవు, ఒక వ స్తువుతో 
ఆనందించాలని (ప్రయత్నించు. నీ కానందతన్గయత కలగదు, నీవ 
అనందతన్గ్నయుడవై యున్నప్పుడు, ఇతరులు నిన్ను చూచి అనందిస్తారు, 
కాని నీవుమాతం ఆనందించేవాడుగా. ఉండవు, ఆనందతన 

ఉంటావు, అంశు ఇతరులు ఆనందించే త బేశనమయంలో (gE 

కంకి అధిక స్థితిలో ఉంటా'వు. ఆనందిమే నీవై యుంటానవు, 


మిడుత దీపఫు మంటలో పడిపోయి, తన (పేమను రుజువుచే స్తు 
న్నది, సామాన్యమైన ఈగకూ, ఆ మిడుతకూ మనం భేదం మాడగల 
అవకాశం ఎప్పుడు వర్పడుతున్నది ? జ్యోతిచే తన శరీరాన్ని దహనం 
చే స్తున్నది, అప్పు డది మిడుత అని మనం రుజువు చేయగలం, అచే 
మాదిరి ఆనందపరవశుడై న మానవుడు, అతని అనందతన్మయతను 
రుజువు చేయడానికి అతడు యోగి కావలసియున్నది, భయా 


59 భగవ(త్చేరణా రవాన్యం 


లీతుజె నర్వ(పాపంచిక విషయ వాననాదూరుజ ఆ మానవుడు 
రా 
నిర్లమిస్తాడు. 


వ మహామేధావికూడ నిజమైన ఆనంద తన్మయతను, సజీవ 
(పళ్ళతినుంచి తప్ప "వేరుగా (గహించ లేడు. (పకృతినుంచి ఒక ఉదాహా 
రణ తీసి ఈ విషయాన్ని విమర్శిస్తాను. నీరు భూమికి జీవాన్ని ఇ స్తుంది, 
శేజన్సువలె నీరు (పపంచవృద్దికి కారణభూతం, పంటలు జలముచేత 
కదా అభివృద్ధి పొందడం, జలము భగవంతుని మహావరపసాదం, ఈ 
"జీశంలో జనులకు వర్షం అయిష్టము, కాని భారత చేశములో ఉత్తర 
చేశాలన్నిటిలో వర్షము దివ్యవర ప్రసాదం, మహాోమ హోత క రల, 
మజోశవులు, మహాపురుషులు, ఆకాశంలో మేఘాలు గరి రి స్తున్నప్పుడు 
కుంభవర్గ్శం కురు స్తున్న ప్పుడు, అనందతన్మయు కాశారు సానుభము 
ద్వారా చెబుతున్నాను, మేఘాలు క్రమ్మి వర్షము కురు స్తున్నప్పుడే, 
ఎవ్పుడై నానే రాముడు ఇతరనమయాల్లోకంచు ఎక్కువగా కవిత్వం 
(వాశాడని చెప్పగలడు, వర్షము కురియబో యేముండు, తుంపరగా 
చినుకులుపడుతున్న ప్పుడు, ass అచే మనస్సు వికసించి, ఒక 
కవి తాస్థితిలో మగ్నమవుతుంది. (పతిదీ అప్పుడు అనందతన్మయత 
కలిగి స్తుంది, దీనికి కారణం, వర్ష ధారల చేత పృధివీస్వర్లాలు ఏకం 
కావడమే, సర్లమూ, పృథివీ వర్ష ముచేత వళమవుతాయి. సాధార 
ణంగా వర్ష కాలంలో నే భారత దేశంలో వివాహకా ర్యాలు జరుగుతవి, 
“పృథివీ స్వన్హాలు వళ మైసరీతి, దంపతులిద్దరూ వకమనుతారుగాకి అని 
జను లనుకుంటారు. ఈ; వర్ష వాకా. వ విధంగా ఆనందతన్నయత 
కలిగి స్తుంది? వర మ ఛారలను, ' తుంపరులజల్లులను, ీతల సుగంధవాయువు 
లను వర ర వాతావరణాన్ని (పకృతి “"వీవిధంగా (పనాది స్తున్నది! 
సమస్తాకాశాన్ని ఆనందమయం వేసే చేమిటి? ఆకాశములో కలిగే 
ఆనందతన య తేకు కారణాన్ని విజ్ఞాన శాన నం - పూర్ణ స్థితి (Satura- 
tion) అని నిరంచి స్తున్నది, ఈ పదమును వివరించవలసియున్నది, ఒక 
శ్నీరప్యాతను తీసుకోండి, శ్రీరములో చక్కెరవేయండి. ఆ చక్కెర 
శరిగిపోతుంది, ఇంక కొంచెము కలపండి అదికూడా కరిగిపోతుంది, 
కాని చివరకు చక్కెరవేస్తే కరిగిపోని ఒక స్థితివస్తుంది. ఇప్పుడు 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 40 


చక్కెర వే స్తే యిక కరుగదు, పాలకు కొంతవరకు చక్కెర కరిగించి, 
ఇంక వ కొంచెముగూడా చక్కె_రకరిగించుకోలేని ఒక నిర్భరస్థితి 
వ స్తుంది. ఈ నిర్భరస్థి సితినే పూర్ణ 28 (Saturation) అని అంటాము, 
ఒకసితివరకు లవణం నీటిలో కరుగుతుంది, ఆ సితి దాటితే లవణం 
సీటో కరుగదు, ఆ సితి దాటినత ర్వాత, wea సీటిలో వేస్తే కరగక 
మ. దిగి ఊరుకుంటుంది. కాని కరుగదు. ఇక్కడ ఉప్పుతో నీరు 
పూర్ణ స్థితిపొందింది, అజేమాది జలం భూమితో పూర్ణ స్థితిపొంద 
గలదు, మనం మట్టిని నీటిలోకలువు తాము, కొంతవరకు మట్టికరుగు 
తుంది, ఒక స్థతికినచ్చినవిదప, ఇంక వ కొంచెము వేసినా మట్టికరుగదు, 
అంజు సం భూమితో పూర్త ర్ల స్థితిని పొందింది. ఇక్కడ వాతా 
వరణంలో ఈ భాగా లున్నాయి, న్నైటోజిన్‌ (ఉదజని) ఆక్సిజిన్‌ 
(ప్రాణవాయువు) కార్య సన్‌ డయాక ఎయిడ్‌ (బొగ్గువులుసు వాయువు) 
ఆర్గానిక్‌ మాటర్‌, మెటీరియల్‌ పార్టి కల్సు, ఎక్యూయన్‌ వేపర్‌ 
(aqueous vapour) జలకణాలు గాలిలో వదలబడినవి. ఒక స్థిరివస్తుంది, 
అప్పుడు వాతావరణం, ఎక్యూయస్‌ చేపర్‌ (తడితోకూడిన అవిరి 
aqueous vapour) తో పూర్షస్టితి పొందుతుంది. ఒకొ_క్క-సారి 
వాతావరణం జలకణాలతో “aqueousvapour) పూర్ణ సితిపొందని 
సమయాలుకూడా ఉంటవి, కాని, వాతావరణం “ఎక్య్యూయ 'వేపర్‌ * 
(నీటితుంపరల ఆవిరితో బాగా పూర్ణ సరస పొందినప్పుడు, గాలి 
వీటిని భరించ లేదు, ఎక్కువగా ఉన్నజలం, లేక వాయువుకం'కే 
అధికంగా ఉన్న జలం, వర్ష రూపంగాపడుతుంది, వాతావరణం జలంతో 
పూర్ణ సితినిపొంది నిర్భర సెతినిపొందినప్పుడు మనకు వర్షాలు, తుపానులు 
మంచుకుంపరులు, జల్లులూవ స్తున్నవి, నిర్భరస్థితిలో శ్లీలాంటి మనోవార 
దృశ్యాలు మనం మూలం ఇప్పుడు మనము తేలు సుకున్నాము; జ 
వాతావరణము అనందపరవశతపొందాలంశ్రే, మనకు వర్హాలుకావా 
లంశ్షే, పూర్ణ స్థితిని వాతావరణము అందుకోవాలి, ఎంత నిర్భరస్థితిని 
పొందితే, అంగీ (పవారానికి మేలు జరుగుతున్నది, అ'జేపకారేము 
మన మనస్సున్నది, ఈ మనస్సును మనము వాతావరణములో శేక 
గాలితో పోల్చవచ్చు. మనస్సు ఒళభావంతో పూర్ణ తపొందుతుంది. 
ఆ ఛావంనీ మనస్సులో నిండుతుంది, సీ మనస్సును జయి స్తుంది, నీ 


61 భగచ[త్చేరణా రహన్యం 


మనస్సంతా వ్యాపీ స్తుంది. అప్పుడు నీ మన స్పాభావముతో పూర్ణ స్థితి 
పొందుతుంది, ఇప్పుడు (గహించండి, ఎప్పుడు నీ మనస్సు ఒక 
భావముతో నిండిపోతుందో, అప్పుడు నీ మన స్పాక విచి త్రస్టిలిలో 
ఉండడం నీవు మాడగలవు, es నీవు అ శాంతిస్థితి అని పిలుస్తొవుః 
ఈ స్థితిని నరిగా మనము వర గ ౦వ చ్చేముందు ఉండే ఒకవిధమయిన 
స్తజ్ధస్థితికి, ఒశవిధమయిన కానురుగ మ్మినస్థికికి, పోల్చవచ్చు. చీకటి 
గమ్మి, గాలి బిగిసినప్పుడు, జనం వర్ష మొవ స్తుందని చెప్పడం మికు 
తెలుసు, వాతావరణం జలంతోనిండీ నిర్భర స్పితిని పొందగా నే వరము 
వ స్తుంది, అ చేమాదిరి నీమనస్సు ఒక భావంతో పరివూర ంగానిండి” ఒక్ష 
విధమయిన, ని స్త్రబమయివ, మూసుకపోయిన ఒక _స్తంభనసితిలో 
ఉంటుంది, నీమనస్సు ఏదో ఒక ప్రియమయిన వ స్తువునుగూర్చిన 
వఏిఛారముతోో నిండిపోయినప్పుడు, ఒక స్థితికి వచ్చినత'ర్యాత-నీమునస్సు 
ఒక్‌ విధమయిన నిరామయ మయిన, _న్తబమయిన, అశాంతిమయ మైన, 
వర్ణ నాలీతమయిన స్థితిలోఉంటుంది, (పజ లాస్టితిని తీ వపరి వేదన € ఆని 
అంటారు, ఆ సిలిని “దాటినతరువాత, నీవు ఒక కవి వవుతావు, కవిత్వం 
నీలోనుంచి జరీగా (ప్రవహి స్తుంది. వర్షములాగా కవిత్వము లేదా 
వదో మధురగానం నీళోనుంచి ఉద్దతమవుతుంది. ఇదీ స్ధితి, సీ మనస్సు 
తన్నయశిఖరాలకు అధిగమించినప్పుడు, నీలోనుంచి కవితావాహీని 
లికి ఉవీి సాగుతున్నది, 


ఒక మనిసీ ఉన్నాడని అనుకోండి, అతని మనస్సులో సమస్యా 
పరిష్కూ_గ భావం వొకటి వచ్చిందనుకోండి. సమస్యను పరివ్క_రించా 
లని అవస్తపడుతుంటాడు, ఎంత అవస్గబడ్డా పరిష్కారముకాదు, 
గాఢ ములయిన తాలి తిక సంబంధనమన్యమీగానీ, గ ణితనమన్యలుగానీ, 
పరిమ్మరించడానికి పయత్నాలుచేనే నీవారు, రాముడుచెప్పే ఈ విమ 
యాలను స్వానుభ వంలో చూడగలరు, ఒక కఠినసమన్యను పరిమృ_ 
శించాలని మనము కూగు న్బింటాము. నమస్యాపరిప్కా_ రానికీ మనము 
మొదట కూర్చోగానే, మన మనస్సు ఆ భావముతో పూర్మంగాదు, 
ఇంక్‌ వనో కొన్ని తలంపులు మనస్సులో ఉంటవి, మనస్సులో సమస్యా 
విచార మేకాకుండా, విబాఠరఫలితవాంఛకూడా ఉంటుంది. ఆ కఠిన 


ఢ్రీం+మతీర్థ వేదాంత భామ్యము 6% 


సమస్య పరిష్కూ_రంకా లేదు, ఎఫ్పుడై తేసీ (వయత్నాలచేత సమస్య 
పరిష్కారం కాఖీదో, నీకు కొం చెంవిసుగువుట్టి, ఇతర విమయసనంబంధం 
వదలి వేస్తావు, అప్పుడు నీవింకా ఎక్కువసే స్వేచ్చ వహిసావు, అంశ 
వె వై శమయిన ఆ సమస్యా భావనమా(త్రమే ల్స్‌ మనస్సులోపల అంత 
శంతేకు ఆధికంగానిండిి ఇతర ఆలోచనలను మనస్సునుంచి తరిమి 
చేస్తుంది. అప్పటికీ ఆ సమస్య పరిప్కారంకాదు, ఇతర భావాలన్నీ 
అణిగిపోతవి, అయినా ఇంకా నీ మనస్సులో “నే నిది చేస్తున్నాను, 
దీనివల్ల నాకు మహోకీ ర్తివ స్తుంది” అన్న క_రృత్య అవాంకారభావన 
నిలిచే. ఉన్న ది, అప్పు డేది జరుగుతుంది? సమస్య పరిష్కా_రంశకాదు, 
కొంతసేపటికి, ఆ కార్యములో, ఆ భొవములో ఆ విచారములో 
మగ్నుడవుకాగా చివరకు నీవూ నే ననే భావనపోయి, ఆ వె కసమన్య 
నిలు స్తుంది, ఆ స్థితిలో నీవూ నే ననే భావమంశా, స్థల కాలనిమి త్తాలను 
గూర్చిన సమ _స్తన్మృతీ, పూర్ణంగా నిన్ను విడిచిపోతుంది. ఆ వకైకభా 
వమే నీ హృదయములో, నీమనస్సులో నిలిచిపోతుంది, ఆభావమే మన 
స్సులో నిండిపోతుంది. అప్పుడు నీమనస్ఫు ఆ భావముతో పూర్ణ మను 
తుంది. అంశే ఆ భావముతో నీను దీకమవుతావు, ఈక స్థితిలో నే మిడుత 
దీపంలో కాలుతున్నది, ఈ స్థితిలోనే తేనెటీగ తనకుట్టులో (వాణాలు 
విడు స్తున్నది. ఇప్పుడే అహంకృతి, భోగవాంఛ నశ స్తున్నది. ఇచే పరి 
త్యాగానుభాలి, ఈ స్థితికివచ్చిన తరువాత, అప్రయత్నంగా నీవు 
అనందోది గ్నుడ వవు తావు, ర 'మెరువులాగా నీలో మెరు స్తుంది. 
నాకు తట్టింది, నాకు తట్టింది “అని (పజలస్పుడు అనడం వినలేదా? 
ఈ సజీవమరణ మంళే లేక (బదుకులో ఇావునం చే ఆనందమున్నది, 
అప్పుడు మాత్రమే నీకు తన్మయత్వం (ప్తి స్తున్నది, 


క భౌభిజులు, (పబోధకులు, త _త్వేవే _త్తలు, విచారక_ర్తలు, తమ 
తమ విధానాల్లో రసోద్విగ్ను లవుతున్నారు, కాని ఈ దివ్యోద్విగ్నత, 
ఈ తనుయలత, ఈ ఈశ్వర వేరణ అహంకారపరి త్యాగమువల్ల 
నూతమే కలుగుతుంది ఈ (పపంచమానవులు, వస్తువు 
భోగించవలె నని కోరుతుంటారు, వ స్తువులను భోగించడం (పళ్ళతిధర్మం 
ఇశాదని వేదాంతం నిర(చి స్తున్నది, వ స్తువులతో భోగించడం మానవ 


48 భగవ|క్సేరణా రహన్యరి 


ధర్నంకాదు, భోగాన క్రి పడేది నీవుకాదు, అది న కక్‌ భోగ 
వాంఛ Se సమ _స్హవి బారక్‌ రలూ నమ స్త త్ర త్ర న త్రల్మూ 
తమ మనోబేహాలన్తు సమ స్వపవంచంచేత అనుభవింప జేశారు. ఇ బే 
పథం! నీకు భోగాన క్రి ఉన్నదా, నీ క ప్రపంచసుఖాన్ని అనుభవించా 
లని ఉన్నదా, మోక్షమార్గం, ఆనందపథం, భోగపథం నీకు దూర 
మవుతుంది, కఠినకర్క_శమనవుతుంది. ఈ (పపంచసుఖం నీవు అనుభ 
వించలేవు, అనుభవించ లేవు, ఎందుకం కే_ఒక శే మార్గమున్నది, ఆ 
మార్గము, ఆ వశై కపథము, నీ మనోబేహ ప్రాణాదు లన్నిటినీ 
భగవంతునికి ఆహుతిచేయడమే, భగవంతుని చేత భోగింప చేయడ మే, 
“ఇదిగో నా మాంసం తినండి, ఇదిగో నా రక్తం తాగండి” __అని 
శ్రీస్తు వచనాలు ఎవని జీవితము, నిరంతరం ఒక మహాయజ్ఞ్ఞ మో, 
అతడే నిజమైన మహాభోగి, 


ఎప్పుడు మనము నిర్భరస్థిలిక అధిగమిసామో, ఎప్పుడు మనస్సు 
Macha మవ్రతుందో, త'చేకధ్యానములో ఎప్పుడు సర్వేందియ 
విస్భృతి కలుగుతుందో, అప్పుడే మన శరీరమనే వేజవును మహాగాయ 
శుడైన భగవంతుడు సి స్వీకరిస్తాడు, అప్పుడు మధురసంగీత |సవంతులు 
(పవహీసాయి, అద్భుతెసంగీతథునులు పొంగు లెత్తు తాయి, కాని ఆ 
ప్‌ణాను సమర్థుడైన గాయకుని చేతి కియ్యక, పసిపిల్ల వాడు తానే వాయి 
చామనుకుంటొడా, కకోరమెన అప్మథుతులే నినదిస్తాయి. ఎంతవర 
చే. శ్రే ఈ మిథ్యాహంక, ఖలీ క్‌ అనాత్స, ఈ భోగవాంఛాచి త త్తం నిలచి, 
శరీరాన్ని గట్టిగాబట్టుకొని, చేహసాంగ త్యాన్ని వదలదో, అంతవరక్ష 
ఈ శరీరంలోనుంచి అపశ్రుతులే వస్తాయి, ఈ వేణువును, ఈ చేహాన్ని 
భగవంతునికి ఒప్పజెప్టు ఈ మిథ్యాహంకృతిని ఈ షమృుదటేవా 
(థాంతిని ఆహుతి చెయ్యి. అతీతుడవు గా ! నిర్భర స్థితికి అధిగమించు, 
భగవంతుడు స్వయంగా తన అమృతహస్తాలత్‌* నీ శరీర వేణువును 
అందుకుంటాడు, ఆ Widnes స్వయంగా తానే ఈ వేణువును 
పాడుతాడు, ఓెహబూ ! అఫ్సుగు మధురగానవాహినులు ఉప్పొంగి 
పారుతవి, అప్పుడు నీవు తన్మయత పొందినట్లు. అప్పుడు నీవు బ్రహ్మ 
నంద పరవశుడ వైనట్లు, అవ్వుడు నీవు భగవ(న్సేంతుడ వై నట్లు, పార 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 64 


వళ్యత అంకే అవాంకృరిగాక, భగ వంతుజే పనిచేయడమన్న మాట, 
థు చదాహంకారం, శరీరంమిద అధికారాన్ని వదలినప్పుడు, ఆ మాన 
వుడు తన్గ్నయుడౌతున్నాడు, భగవశ్పేరితు డౌతున్నాడు, 


క్రీస్తు తేన ధర్మప్రచారం చేయబో యేముందు సె తాను అతన్ని 
ఎన్నో భమలు చూపి (పపంచభోగాన కుని చేయాలని చూచాడు, 
“ఇవిగో వడు లోకాలు, ఇవిగో రకరకాల మధుర భోజనపదారాలు, 
ఇదిగో స్మామాబ్యం. ఇవిగో విచ్శితాలు చెయ్యి, ఎంతోకీ ర్తి వ స్తేందో 
అని సైతాను క్రీస్తుకు అనేకఆకర్షణలు, మిథ్యాభోగానుభవాలు 
చూపించాడు, క్రీస్తు ఏమన్నాడు ? “వెళ్ళిపో, సె తానా ! నాకు నీ 
విచ్చే సుఖం అక్క_ర లేదు, అక్క_ర లేదు”, అమోఘం |! అమోఘం! 
ఓ అమెరికా చేశీయులారా! శ్రీస్తు యొక్క ఈ బోధను మో మన 
స్సులో ఉంచుకోండి, “వెళ్ళిపో, సె తానా! నీ విచ్చేవి నా కక్క_ర 
లేదు.” ఈ విధంగా (క్రీస్తు. సమన్నపాపంచిక భోగాలను తృణీకరించి, 
సరంనంగపరి త్యాగ మనే శిలువను ధరించాడు, ఇందులోనే తన్నయత 
యొక్క, భగవ ల్పేరణయొక్క- రహన్యం ఉన్నది. ఎంతవర శై మ్‌ 
మనస్సులో, లోళభోగాన క్కి లేక మ్యదాహంకృతి నిలచిఉంటుందో, 
అంతవరకు నీవు తన్మయత్వం పొంద లేవు, ఈశంర(పేరణ పొందలేవు, 
“నేను పనిచేస్తున్నాను, నాశే యీ కీ రిరావాలె” అనే భోగాస కిని, 
మిథ్యాహంకృతిని, పరిపూర్ణంగా పరిత్యాగం చేసినప్తుడుమా(త్ర మే 
సీవ్ర తన్గయుడ వౌతావు, 


రాము డొక కథతో ఈ విషయాన్ని ముగిస్తాడు : ముగ్గరు 
అసురులనుగురించి, హీందూశాస్తాలలో ఒక మహాద్భుతేక థ ఉన్నది. 
ఈ అసుర తయానికి అద్భుతశ్నక్తు లున్న వి. వాండ్లు మహాయోధులు, 
వారిని జయించేవాడు బహా ండంలో ఎవడూ లేకపోయినాడు. మహో 
ద్భుతమైన, అత్యద్భుత మైన వ్యక్తులు వాండ్లు, ఎందరెందరో వచ్చి 
వాండ్లతో పోరాడారు. అందరూ ఓడిపోయినారు, వారితో యుద్ధం 
వేయడానికి వచ్చినవారు వేనకువేలు. అందరినీ ఓడించి తరిమినవారు 
త్ర ముగ్గురే. ఓడిపోయిన శత్రువులు ఇంక గెలిచే మార్లం'లేక ఒక్‌ 
మవార్సి దగ్గరకు పోయి శరణాగతులై, ఆ అసురులను జయించే 


65 భగవ(త్ప్చేరణా రహన్యం 


ఉపాయం తెలుపమని |పారించారు. ఆ బుపీ, ఆ అసురులయొక్క_ 
అజేయ లౌంనికి కారణ మేమీటని (పశ్నించాడు, ఎంతో కష్ట బడి, ఆ 
అసురులు అజేయులు కావడానికి కారణం. వాండలో రవ a 
వాంఛాన_క్టి అహంభావము, లేదని తెలుసుకున్నారు, “మేము వీరు 
లము; మేము యోధులము; మేము సుఖపడాలోొ అవే చేహభాంతి 
ఆ అసురులకు వేడు, విజయానంతర మైనా, అహంభావం వాండ్లకు 
కలిగేది కాదు. విజయసుఖాన క్రి వాండ్లకు లేదు, ఆ అసురులు యుద్దం 
చేసేటప్పుడు “చే నీచేహాన్ని, వేను యుద్ధం చె స్తున్నానుూ___ లన 
భావన ర వ్వంతేకూడా వాండ్హ కుండేదికాదు. చేవాన లే వాండ్లకు 
లేదు. [(వపంచంలో వీరులని వన్నె కెక్కిన వారిలోగల రవాస్య మిచే, 
యుద్దంలో వీరుడు, కర్శలో మగ్నుడై యున్నప్పుడు, కర్చే తా 
నాతాడు. “చేను చేస్తున్నాను” అనే భావనకు ఆతనిలో రవ్వంత 
చోటుకూడా వుండదు. అతిని శరీ ము ఒక యంధతమై పనిచే స్తుంటుంది, 
అతడు మూ క్‌. అయిపోతాడు. అప్పుడతిని నఖశిఖ 
పర్యంతము దివ్యతే ంతో బిండీపోతాడు. అటే (పకారము, ఈ అసు 
రులుకూడా యుద్ధరంగాలలో క ర్మే ఐపోయి, “నేను పనిచే స్తున్నాను” 
అని రవ్వంతకూడా అహంకారానికి చోటివ్యరు. యంత్రము పనిచేసిన 
మాదిరి వారి బేహాలు పనిచేసినవి. భగవంతుని యంతాల్లాగా వారి 
చేహాలు పనిచేసినవి, అసురులయొక్క_ విజయర హాస్య మిచే, ఎవరూ 
వారిని ౌలువ లేకపోయినారు, వారి విజయర వాస్యము తెలియడంచేత, 
ఆ మహర్షి ఆ అసురశ | తువులకు, ఆ అసురులను జయించేమార్లం ఇలా 
బోధించాడు :- “మిరు ఆ అసురత్రయూన్ని యుద్దానికి పిలిచి, వారు 
యుద్లానికి రాగానే వెన్ను చూపి పారిపోండి ఆ 'పకారమే ఆ అసుర 
శతువులు ఆ అసురులను యుడ్లానికి పిలిచి తీరా వారు రాగానే పారి 
పోయినారు. ఇలా అనేక పర్యాయములు వారు అసురులచేత పరా 
భూతులై నారు, ఈ రకంగా (క్రమంగా ఆ అజేయులై న అసుంవీరులు, 
తమ సత్యపదవినుంచి, తమ సత్యమైన అ జేయస్థితినుంచి, శత్రువుల 
మొక్క. కపటపరాజయనటన చేత జారిపోయి చేపా విభాంతిలో పడి 
పోయినారు. “మేము విజయులము” అనే అహంకృతి వారిలో జనిం 
చింది. “మేము పరాక్రమ సంపన్నులము, మేము విజయ దురంధరు 


(9) 


శ్రీం+మతీర్థ వేదాంత భామ్యము 66 


లము” అనే దైహీక విశాాసము వారికి కలిగినది, ఆ నిరంతర విజ 
యాలు, ఆ అసురులలో “మేము వీరులం” అనే అహంభావాన్ని 
కలిగించినవి. ఇప్పుడు ఆ అసురత్రయము, చేవాకారాగారములో 
బంధింపబడ్డాగు. ___ కను చేస్తున్నాను, నేను ఘనుడను”___ అనే 
భావము వారిని పట్టుకొని, కారాగారబదులను చేసింది, అంళశే వారి 
లోని భగవంతుని నంలో అహంకారం వచ్చి కూర్చున్నది, ఇంక 
వారిని జయించడం సులభ సాధ్యం, అతి అవలీలగ అవహాంకారంచేత 
బంధింపబడిన ఆ అసురులు జయింపబడి బంధింపబడ్డారు, 


ఈ కథలోని సంచేశాన్ని గుర్తించండి. ఎంతవరకు నీవు పని 
చే స్తున్నప్పుడు నీ చేవాము భగవంతుని చేతులో సాధనా మాతంగా 
వుంటుందో, సీ వ్యకి క్రి తరి wd లీన మైఉంటుందో, ఆ స్థితిలో 
వున్నంతవరకు నీవు అజెయుడవు, ఆ అసురి (తయంమాదిరి “నేనే పని 
చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను”, అనే అహంకార భావానికి 
అశీతుడవై ఉంటావు, ఈ అవాంకారవిజయంచేత నీవు అజేయుడ 
వెౌతావు. కాన్సి జనులు నిన్ను పొగడడం (పారంభిసారు, (పజల్లో 
నిన్ను గూర్చిన అభినుతులు బయలు బేరుతవి. నలుమూలలనుంచి నీకు 
సోతనినాదాలు వినిపిస్తవి, అప్పుడు నీలో “నేను వీరుడను, విజయ 
లకీ నా బానిస, నా శతువులు న న్నెదిర్చి పరాభాతులై నారు”. 
అనే విశాానం బయలు చేరుతుంది. అసురులకు పుట్టిన అహంభావం ఇటే 
కదా! “నేను చేస్తున్నాను. ఈ సుఖంనాశే కావాలె, నేనే క రను” 
అనే అహంకార భావనయే, నిన్ను బంధించి పతితుని చేసి, శరీరమనే 
బోనులో వే స్తుంది, అప్పుడు నీ వేం చేయలేవు, నీ వక్తి కోలుపోయి 
నావు, మరు మూడ లేదా బై బులులో-- మొదట క్రీస్తు పర్వతాల 
నుంచి, నూతనంగా వచ్చినప్పుడు, ఆయన అనంతశ కి తో దీపీించాడు, 
జన మధ్యంలో చిరనివానం చేసి, వాండ్ల మధ దీర్చ కాలం (పనంగాలు 
చేసి, (పాపంచిక చిరసాంగత్య ఫలితంగా ' “న న్న వేరు స్పృశించారో ? 
నొాలోక్త క్రి పోతున్నట్లు షం కరి అనవలసివచ్చింది, 
“చేను శ స్తున్నాను, నేను భోగిస్తున్నాను” అనే అహంకృతికి నీవు 
అతీతుడవై యున్నవ్వుడు, భగవంతుడు నీద్యారా పనిచేస్తున్నాడు, నీ 


67 భగవ్యత్చేరణా రహన్యం 


వప్పుడు ఈశ్వర (వేరితుడవు, తన్నయుడవు. కానీ ఎప్పుడై కే నీ వొక 
పనిచేసి, (పజల విమర్శలు, జనుల అభినందనాలు, (పజల స్తో(కాలు 
ఆశిస్తావో, తత్‌ క్షణమె నీలోని దివ్యశ క్కి అదృశ్య మవుతుంది, నీవు 
కారాగార బద్ధుడ వవుతావు, ఈ అవాంభావ మనే చెజనుంచి వెలు 
వడు, నీలో దై వపేరణ, తన యత్వేం ఉద్దత మవుతుంది, తిరిగి దహ 
వాసనాకారాగారంలోోకి వెళ్ళు, తిరిగి నీలో దివ్యశ క్రి నృంభి స్తుంది, 


ఇక్కడొక మంచిగడియారం ఉందనుకోండి, అది బాగా పని 
చేస్తున్న దనుకోండి. దా న్నొక సూదంటు రాయికి దగ్గరగా ఉంచు 
తారు. గడియారం ఆగిపోతుంది, అది కాలాన్నింక సూచించ లేదు, 
నిరుపయోగ మవుతుంది. దాన్ని ఇక మనం ఏమి చెయ్యాతె ? గడియా 
రాన్ని భూమిలో పూడ్చండి, ఆ అయస్కా_ంత పభావం పోయిందా కా 
దాన్ని దూరంగా ఉంచండి. అది అయస్కాాంతశ కి నుంచి విడివడి, 
తిరిగి యధా(పకారం పనిచేస్తుంది, నీ మనస్సనే లేర వెనుక నీ అంత 
తాల] దివ్యమె, పరమపావనమై (పకాళి స్తున్నది. (పతి శిశువు (పకృతి 
నవాజంగా చె వ శేరితుడే ! (పతిశిశువు, (పకృతినహూజంగా కవే, భగ 
వద ర్నాలకు అనుగుణ్యంగా జీవించండి. భగవంతునితో (శుతిగల్సి 
జీవించండి. మోరు నిరంతరం టై వ, పేరితు.ల , తన్నయులై న 
(బహ్మానందపరవశులై జీవిస్తారు. మిరు గనుక మిలోనిన త్యాత తో, 
మాలోని దివ్వశ క్రిత వకీభ వించి జీవించినట్లయి లే, మిోలోని 
పర మేశరుని సంబంధాన్ని, మో స్వస్వరూప మైన పర మాత్మయొక్క_ 
అడుగుజాడలను మిరు తిప్పనట్లయి తే, మిరు నిరంతరం “దై వ(పేరి 
తులై ఆనందతన్నయులై జీవించకలరు, మోరుచేసే పొర పాశేమిటం శే. 
నలువై సుల వున్న (పాపంచికవ స్తువు లనే అయస్కాంతాలకు మో 
మనస్సు సమిోవీ స్తుంది, (పపంచవ్యామో హాలు మిముల ఆకర్షి న్తపి, 
ఆ ఆకర్ష అణఅలచేత (భమితులై ధర్శపథాన్ని మిరు తప్పుతున్నారు, 
ఈనాడు మిరు దె వ్యపేరణ పొందకపోతే, డానికి మూలకారణం - 
బాలీనంత వకాంతసాధన మిరు చేయ లేగన్న మాట, |పావంచక 
వ స్తుజాలం, మిమ్ములను అక రి ంచేటటుల మిముులను వ్యామోహపెళ్టు 
టటుల మిరు శెసుకుంటున్నారు, మో సహజనమూలశ క్రిని మిరు 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 68 


పొందదలచినట్లయి లే, దై వ్యపేరణతో భగవ త్పారవళ్యముతో, తన 
యత్వ్యంతో మారు ఉద్దీపిచదలచినట్టయి తే కొంత కాలం వకాంత సాధన 
చెయ్యండి, పర మసత్యంలో మిమ్ములను మిరు ఇముడ్చుకోండి, భగ 
వంతునిలో మ్‌ సన రూవాల లా మిమ్తులను మారు ఇముడ్చుకోండి! 
కొంత కాలం వకాంతవానం చెయ్యండి, "కొంతకాలం సత (ఛ్యానంతో 
వ కాంత సాధన చెయ్యండి, భగనంతునిలో నిమగ్నం కాండి! భగవంతు 
నిలో మిములను మిరు లీనంచేసికోండి! ఈ పని చెయ్యండి, ఈ 
(పాపంచికవ స్తువులనుంచి సం|కమించిన దుష మైన sashes 
నీచమైన ఆకర్షణ, మిమ్ములను నదలిపోతుందె. మొ మనస్సు సక్రమ 
విధానంలో పనీచే స్వ సుంది, మళ్ళీ మిరు దై వవేరితు లవుతారు! భగవ 
దానంద తన్మయు తాతారు! 


పడవలు చెడిపోయినప్పుడు, కొంతకాలం వాటిని బాగుచేయ 
డానికి పయాణాలు అవీ శేవులో ఉంచుతారు, అచేమాదిరి, [పాపంచిక 
విషయాల్లో చిరనంచారం చేయడం చేత, (పాపంచి॥ కార్యాల్లో ఎక్కు 
వగా ఉండడంచేత, వ్యామోహ వాతావరణంలో నివసించడంచేత, 
నై చ్యమైన దుష్ట మెన లౌకిక పరిస రాల్లో ఉండడంచేత నీవు శ ర్డ్‌ని 
కోలుపోయినావు, . సలోని చె దై వత్యంలోనుంచి జారిపోయినావు, ధర్మ చు 
తుడ వైనావు, చెడిన పడవలను ఏమిచెయ్యాలో, మో శరీరాలను 
కూడా " అజేరళంగా చెయ్యాలి, కనీనం కొంత కాలమయినా్తా, శేవులలో 
అంటే (పాపంచిక కోలాహలదూరమయిన ఏ కాంత (ప బేశంలో, ధ్యాన 
ప్రదేశాల్లో మో శరీరాలను ఉంచండి, మో నునస్సులను వికసింప చేసే 
(గంథాలు పఠించండి, వ. ఉద్దరింపగల సత్పురుషుల సాంగత్యం 
చెయ్యండి, వకాంత వన్మప శాల్లో వసించండి, కొంతకాలం నిత్యెం 
భగ వద్ద్యానం చెయ్యండి, తిరిగి మారు ఆ భగవచ్చ కిని పొందగలుగు 
తారు! (ప్రతిదినం మిరు శరీరాన్ని స్నానాదులత్‌ “ పరిశు,భపర చడం 
లేదా? (పతిదినం మో గృహాలను కడిగి పరిశుభపరచడం లేదా ! 
అ”చేమాదిరి మా మనస్సును నిత్యం పరిశుభ్రపరచ నవసరం లేదా | 
ఎంతవరకై తే ([పొపంచిక వాసనలు, |పాపంచిక వ్యామోహాలు, (పాపం 
చిక భావాలు, _పాపంచికభోగవాంఛలు, “నేను ఇది చే స్తున్నాను'_ 


60 భగవత్పేరణా రహన్యం 


'ముదలె న అహంకార భావాలకు నీలో చోటున్నదో, ఎంతవరశై తే 
నీవు పరిపూర్ణ ౦గా పరిత్యాగివి కావో, ఎంతవరశై కే నీవు అహంకృతిని 
బలిచెయ్యవో అంతవరకూ ఆశ చేదు, అవాంకారబలి- నరంనంగ పరి 
త్యాగ మే- ఈశ్వర _పేరణక్కు బహ్మునంద తన్నయతకు మహాపథం! 


మ్‌! ఓమ్‌!! ఓమ్‌!!! 


ఫో Ud Ya 

సమ స్తవాంఛావూర్ణ తకు మార్గం 
(1802 డిశెంబరు 10న ' హెరిమిటిక్‌ బ్రదర్‌ హుడ్‌ లో ఇచ్చిన ఉపన్యాసం) 
ఈ నమ స్తరూపాలలో ఉన్న మదాత్మా! 


అసలు విషయాన్నిపారంభించటానికి ముందు, భారత బేశవు 
భాతికపతనాన్నిగురించి కొన్ని విషయములు చెప్పవలసినున్న ది. నేడు 
ఐరో పాఖండంలో ఎంతే భాగ్యం వున్నదో ఒకప్పుడు హీందూ బేశములో 
అంతక న్నా ఎక్కువ భాగ్యం ఉండేది, నేటి అమెరికా నరంనంముకంశేే 
రత్న రాసులతో, వ(జవె వైదూ ర్యాలతో, మణులతో, సర్వసౌ భాగ్యంతో 
హిందూ చేశం తులదూగిన కాలం ఒకప్పుడున్న ది, భౌతిక (శ్రీమంతమె 
భారతివర్షం ది్లే శాలకు మిరుమిట్లుగొలిపిన ఒక కాలం ఉన్నది. జాతుల 
వెంట ప భారితవర్గ నంపదను కొల్ల గొట్లడానికి పరుగెత్తి 
వచ్చాయి. గ్రీసు హిందూ చేళంనుంచే భాగ్యవంతి మై మెంది, పరిష్యా 
భారత చేశంనుంచే భాగ్యవంతమయింది. అస్థనిస్తానం భారత చేశంనుంచే 
భాగ్యవంతమయింది, ఈరోజు ఇంగ్లాండు భారత చేశంనుంచే గదా 
సర్వసంపదను ఆరి ర్ట్‌సున్నదో నిజంగా భారతనర్ష ము ఒకప్పుడు సువర్ణ 
ఖండము! రత్న ఖండము! 


కాని మేము విచారపడం. భారతి బేశవు భౌతికమైన నేటి పతే 
వాసనను సరా మేము విచారపడం ఒక దై వధర స్‌ ఉన్నది. (పకృతి 
ధర్మం ఒకటి ఉన్నది. ఆ ధర్మం నర్వాన్ని పరిపాటీ స్తున్నది, ఈ వివ 
యము మాకు తెలుసు, మా కరులను పరిపాలించే ఒక దె వవాస్త 
మున్నదని మాకు తెలసు, అందుచేత ఈ భౌరిక ప పతనావస్థకు మేము 
విచారపడం, ఈ భౌతిక నంపదయొక్క_ నప్రానికి మేము విచారపడం, 
భారతీయులు భౌతిక(ల్రీలను విచారించి అది నిస్సారమని (గహీంచారు, 
అమెరికా చేడు శిశువు, కండ్లు తెరువని పసికూన, యూరప్‌కూడా 
కండ్లు తెరువని పసికూన, ఇప్పుడిప్పుడే ఈ పరిశోధనలోకి దిగుతున్నది, 
భారతవర్షం ఈ భౌతిక విధానంలో అనేక పరిశోధనలు చేసింది, ఈ సంప 
దలన్నీ తూచి న్మివ్చ 'యాజనమని (గహీ ంచింది, భారతీయులు ఈ సంప 
దలను నీటి బుడగల్లాగ గహించారు. ఈ సంపదలు ఆనందమిోయ 


71 సమస్త వాంఛాపూర్ణతకు మార్గం 


లేవు. భాగ స్టంచేత న త్యానందం రాదు, రాదు, ఇనుము, బంగారం 
చేత ఇనుమూ బంగారమే సంపాదిస్తాము. అంతే ఈ భాతిక సంపద 
యొక్క (ప్రయోజనం. నిజమైన ఆనందం ఈ భాతికపదారాలచేత 


, థి 
ఆర్జింపబడేదికాదు, ఈవ స్తుజాలంచేత సత్యానందం సంపాదింపబడ లేదు, 


ఆనందర హస్యం వేరుగా నున్నది, ఎంత నీవు వస్తువులను 
అన్వేషి. వీసావో, అంతి ఎక్కువగా వాటిని నీవు పోగొట్టుకుంటావు, 
ఎంతె సవ్ర వాంఛలకు అలీతుడ వవుతావో ఎంత నీవు “కోరికకంకే 
ఉన్నతి ల నిలువగలవో, అంతే ఎక్కు. నగా వ స్తువులు నిన్ను 
అన్వేషిస్తూ మీసూ రాగలవు, లౌకిక జూనంగల, ఈ నాటి భారతీయులకు 
కూడా ఈ రహన్నుం తెలియదు, సునిశితమయిన గాఢవివేచన 
తేకపోవడంచేత నిజంకాని వవేవో "బాహ్య కారణాలకు విషయా 
లను ముడివే స్తున్నారు, రాజకీయంగా భారతెవర్శం -బేనికి పడిపోయింది? 
భాతికదృప్ల్యా భారతవర్శం చేని కింత స్‌ గ ఉన్నది ? ఎందు 
కంక, నాటి పతినప్రారంభ కాలంలోని భారతీయులు, నేటి భారతీ 
యులవలెనే అనుభవ వేదాంతవిహీనులు, వేజాంతానికి జన్మభూమి 
యెన, టవ్మావ్‌జ్యాఖిన్‌ మున. భారతవర్ష 0- ఐక్య భావమునకు పుట్లిల్లెన, 
(బహ్నజానగం౦గానడికి జన్మ(ప్ర చేశనుయిన, (బవ్మావిద్య, అత్మగారవం 
ఆత్మజ్ఞానం, వుట్టి పెరిగి చేవ భూమియెన, భారతవర్శ ౦, అనుభ వవేదాం 
తం లేక పతనము యళ అనే విషయానికి మరు స 
కాని ఈ విషయం విశదీకరించడాసికి ఇప్పుడు వ్యవధి లేదు. అవకాశం 
చిక్కినప్పుడు ఇంకొక ఉపన్యాసంలో ఈ విషయం విశదీకరింపబడు 
తుంది, జాతులయొక్క_ అభ్యుదయ పతనాలు ఏ రకంగా కలుగుతున్నవి 
ఒక్‌ జూతి పడిపోవడానికీ, ఇంకొొకజాతీ అభివృద్ది పొందడానికీ కారణ 
భూతముయ్యి తెరల నెనుక ఉన్న "దేమిటి ? జాతులయొక్క_ మహో 
నము దంలోో కలి ఆటుపోట్లకు కారణమయిన ఆ చందబింబం వమిటి? 
భారత చే శాన్ని, ఇతర జాతులను పూర్ణంగా అర్థం చేసికొని భారత 
వర్ష ౦నుంచి వచ్చి మాట్లాడుతున్న ఒక మానన్చేని వచనా లివి, ఈ 
మూటలను మోరు సమాదరించగలరు, ఆధ్యారి కంగా పతనం కొసిది 
ఏ చేశమూ్మూ ఏ జాతి ఇంకొక విధముగా పతినంకాలేదు. ఈ సిద్ధాం 


శ్రీరామతీర్ణ వేడాంత భాష్యము 72 


తములో, బహుశః ఇతర భారతీయులు రామునితో వకీభవించక 
పోవచ్చు. కాని, రాముడు తేన Ma గాఢ 
వివేచనాధికారంమోద, ఈ సిద్ధాంతాన్ని నిర్వచి స్తున్నాడు, అయితే 
చేడు అమెరికా వకారణంచేత ఇంత శ్నీఘంగా ఇంత ఆద్భుతేంగా 
అభివృద్ధి పొందుతున్నది ? భాతికాభ్యుదయదృష్ట్యా, అమెరికా ఇంత 
వేగంగా అభివృద్ధిపాందడానిక కారణమేమిటి! కారణమిది:- అమె 
రికా బేశీయులుు తమకు తెలియకుండగాచనే భాతికరంగంలో వేదాం 
'లొన్ని ఆచరి స్తున్నారు, అమెరికా బేశీయులు వ రకంగా వేడాం 
తాన్ని సమాచరి స్తున్నారు? ఈ అనుస్టాన వేదాంత మే, వారి భౌతికా 
భ్యుదయా 'నికి కారణ మెలా అవుతుంది?! ఈ విషయాలనుగురించి 
ఎక్కు_వ ఇప్పుడు |పనంగించడానికి అవకాశంలేదు, సత్యం, సత్యం, 
పరమసత్యెం మా(తెమే మహాపతిఖభాపంతమయింది. సత్యం, సత్యమైన 
(పన ర్తన, యధథార మయిన జీవితంమాతమే (పకాళి స్తుంది, జయి స్తుంది, 
ఇంకొకటి [పకాశించదు, విజయం పొందదు, 


ఇప్పుడు మనం ఈ వివరణాలన్నీ వదలి నిజవుయినదయినా 
సంశయాస్పదంగా కనబడే ఈ విషయాన్నిగూర్చిన వ్యాఖ్యానాలను 
ఆవల ఉంచి, ఆశ్చర్యకరమయిన ఈ నాం పస సుతమావి, 
అసలు (పసంగవిమయానికి వద్దాము, 


“అడుగు. నీవు పొందగలవు, తలపు తట్టు, వాకిలి తెరువబడు 
తుంది”. అనే వాక్యాలు బైబుల్లో మనం చదువుతున్నాము, పతి 
వాంఛా ఫలి స్తుంది; (పతికోరికా ఎప్పుడూ" ఒకనాటికి ఫలితాన్ని పొంది 
తీరుతుంది. అనే వ కాంతం రన్న హిందున్సలు (పబోధించారు, 
ఈ విషయాన్ని గురించి విపులంగా 'రాముడీప్పుడు ఉపన్యసించడు, 
(ప స్తుతవివయానికి దీన్ని గురించి ఈ సూక్షువివరణంచాలు, తోటలోని 
(పతిమొగ్గ, తిన yout పొందుతుంది. ఎప్పటికో ఒకప్పుడు 
(పతిమొగ్గ వికసి స్తుంది, ఫువ్బీ స్తుంది, జంతువులు సెతం వదో ఒక 
నాటికి తేమ హం ఫలితాలను పొంది లీరుతవి అని హీందూ 
కరాసిదాంతం, ఈ [పపంచంలో వశ క్రీ నశించదు. వ పదారం నళిం 
ప నశించదు, శక్తి ప్రతిఘటనాసిద్దాంతం (Persistence of 


78 నమస్త వాంఛావూర్ణతకు మార్గం 


f0rce) శ _క్తిరక్షుణసిదాతం, (Conservation of energy) నాశరహిత 
పదార్థసిద్దాంతం, (Indestructibility of matter) మొదలైన వాటిని 
గూర్చి మనం చదివియున్నాం, మనఃకర్న, మనోవాంఛలు, వాంఛలు, 
కోరికలు, మానసికశ కి, వవిధంగా నశించగలదు ? అది తప్పక ఫలించి 
తీరుతుంది. ఆలస్యంగానో, తొందరగానో మనోవాంఛలు ఫలించి తీరు 
తవి, ఇదీ కర్నసిదాంత ధర్శముయొక్క_ సారాంశం. “అడుగు. నీకు 
లభి స్తుంది, తలుపు తట్టు, ద్వారం "తెరవబడుతుంది” _ అన్న యీ 
ధర్మానికి అనుగుణ్యంగా, హిందువులు ఈ కర సిద్దాంతం (పబోధిం 
చారు. అయితే ఇది నిజమేనా ? ఇది నిజమేనా? మన దై నందిన జీవి 
తంలో యిలా జరుగుతున్నదా ? ఇది నిజమే, అయితే కర్మధ ర్మాన్ని 
సామాన్యంగా అర్థం చేసుకున్న (పజలవిధానంలో, నీ అనుభవంలో 
దీనిని రుజువు చేయో లనుకుంశ్రు, నీవు పొరపడతావు, “అడుగు 
నీకు లభి స్తుంది. తలుపు తట్టు, నం తెరువబడుతుంది,”” ___ అన్న 
వా క్యార్థాన్ని సామాన జవం అర్గంచేసుకొన్న విధానంలో ఈ 
కర్శసిద్గాంతాన్ని రుజువుచూడదలచుకుంకు నీవు పొరపడతావు, 
అపార్థవశుడవై "లే ఈ సిద్ధాంతం పనిచెయ్యదు, ఈ సూతం ఆచరణలో 
పనిపేయ దు, a సిదాంతం పూర ర్భసత్యం కాదు, సత్యంలో ఒక భాగం 
మాత మే, “అడుగు నీవు పొందుతావు, తలువుతట్టు, ద్యారం తెరువ 
బడుతుంది_అన్న బై ఇ బిలుగానీ, హీందువులుగానీ నిర్వచించిన సీదాం 
తంలో వమి లోపించి ఉన్నదో, సామాన్య (పజానీకం అర్థం చేసి 
కొనుటకు (పయల్నించరు, “అడగటం మాత మేకాదు, విలువకీూడా 
చెల్లించవలసియున్నది, అడగటంతోపాటు చెల్లించవలసిన వెలకూడా 
ఉన్నది, వెలకూడా చెల్లించడం అత్యవసరం” అనే విషయాన్ని 
మరచివోవాకండి, విలువనుగురించిన (పశ్నకు సమాధానంగా బై బీలులో 
క వాక్యం ఉన్నది:- “తన జీవితాన్ని ఎవడు వాంఛిసాడో, అతడు 
జీవితాన్ని పోగొట్టుకుంటాడు,” అం#ే అరం వమిటి? అంశు టం అం 
ఎవడు వాంభిపాడో, ఎవడు యాచిస్తాడో, ఎవడు కోరికలతో కుములు 
తుంటాడో, అతడు ఆ వస్తువును పోగొట్టుకుంటాడు, యాచనలో, 
వాంభాతపనలో, కోరికలో, మనజీవికాన్ని మనం నిలువుకోవాలను 
కుంటాము, “జీవితాన్ని ఆశించినవాడు, జీవితం పోగొట్టుకుంటాడు, i 
(10) 


శ్రీరామతీర్ణ వేథాంత భాష్యము 74 


“నూనవుడు, ఒక్క. ఆహారంమోదమా[తమే జీవించడులి 
చూడండి [పభు ప్రార్ధనలో మన మోరకంగా (పార్థిస్తాము:- “మా అను 
దినాహారమును, మాకు (పసాదించవలసినది”, ప్రార్థన ఇలా ఉన్నది 
అయితే మానవుడు ఆహారంమిదమా[త మే జీవించ లేడు. ఈ రెండు 
వాక్యాలను సరిగా విచారించండి. “ఈరోజు మా అనుదినాహోరం 
మాకు ఇవవలసినది” _ అన్న (పభు.పారనలోని అర్థం నీ వడుక్కో_ 
నమునీ, యాచించమనీ, కోరికలతో కుమిలిపొమ్మనీ, కానేకాదు, ఈ 
అర్థం కానేకాదు, దాని అర్ధ మిది:-= రాజై నాన నే, అనుదినాహాో రానికి 
'వెతుక్కోనవసరం లేని చశవరైనానరే, నిత్యభోజనానికీ లోటులేని 
రాజకుమారుడై నాస శే, ఈ ప్రార్థన చేయవలసియున్నది. అలాంటప్పుడు 
“ఈదినం, మా అనుదినాహారం మాకు [(పసాదించవలసినది - అనే 
దానికి అర్థం భై ముకస్థితిలో, భాొతికసంపదను ఆశించే మానసికస్థితిలో, 
sate ఉండాలనికాదు, ఆ (పార్థనలోని అర్థ మేమిటీంళు. 
(పలివ్య కీ, అతడు రాజకుమారుడుగానీ, మహారాజుగానీ, లేక 
సన్నాసిగానీ, ఎవరై నాగానీ, తనచుట్టూ ఉన్న ఈ నమస్త (పపంచ 
వ స్తువులను, సర్వసంపదలను, భోగ భాగ్యాలను, ఆకర్ష 'శీయములయిన 
నర్యప దార్ధాలను, తనవిగావని, అవన్నీ భగవంతుని వని, ముమ్మాటికి 
అవి “నావీగావు, నావిగావు” “భగవంతునివే, భగవంతునివే!” అనే 
పవితదృవ్టీతో చూడాలని భావ మైయున్నది, ఈ (పార సలోని అశయం 
ఛిఖంచడంకాదు, యాచించడంకాదు. ఈ ప్రార్థనలోని ఆశయం 
పరిత్యాగం చెయ్యమనే, ఇక్క డచూడండి, “ఈరోజు మాకు మా 
అనుదినా హారం [పసాదించవలసినది.” దీని అర్థం యాచన శాదు, 
అడగడం గాదు. దీని అం త్యాగ 0 చెయ్యడం, ఇచ్చి వేయడం, 
భగవంతునికి నరాార్పణం చెయ్యడం, ఇదీ దీనిఆర్డం, సామాన్య 
తీసుకుచేటట్లయి తే, ఈరోజు మా అనుదినాహారం మాస, పసాదిరీచు- 
అనే (పార్థన ఒకరాజు చెయ్యడం ఎంత అనంగతం! అయితే ఈ(పారన 
ఎప్పుడు గ్ర మాతుకంగా ఉంటుంది? (పారన చేసే సిటప్పుడు, రాజు తిన 
సర్వ వజ వె దూ ర్యాలు, తన నరంనంపదా, తన రాజసౌధంసెతం, 
తననర్వన నూ భగవంతునికి సర్యార్పణంచేసే, ఆ సంపదంతా 
భగవంతునికి ఒప్ప జెప్పే పరిత్యాగ మయస్థితిలో ఉన్నప్పుడు, ఈ(ప్రార్థన 


75 నమన్త వాంఛావూర్ణతకు మార్గం 


సమంజసంగా ఉంటుంది. ఇట్టి దివ్య భావనలో, అతడు ఈ నంపదతో 
ఉన్న తనసంబంధాన్ని తేంపుకుంటున్నాడు, అంక, ఈ లోక (ర్రీ)కి అత 
డతీతుడవుతున్నా డన్న మాట, అలాంటిస్థికిలో అతడు మహాసన్నా్యాసి 
అవుతున్నాడు, అట్టి జ్ఞాని “ఈ సమస్తమూ భగవదధీనం,. నా దనేది 
వదీ లేదు, నాకు కావలసింది పరాత్సరుడే పసాది స్తున్నాడు”- అని 
ఈరకంగా ఈ పాగ్గనను గ హిస్తాడు, ఈరోజు, నా అనుదినాహారం 
నాకు ప పసాదించవలసినది' ఈ ప్రార్థనకు రాముడు చెప్పిన సకా 

నాన్ని గ్రహించిన ట్లయిశే, “మానవుడు ఆహారంమోదమాత మే 
జీవించడు”' అనేదానికి తనన ౦గా ఉన్నట్లు మోరుగ )హించగలరు, 
కాదా ఈ రెండు విపరీతంగా కనబడుతవి, 


“న్వర్ల రాజ్యాన్ని అన్వేషించు. సమస్తమూ సీ కై వశమను 
తుంది”... అనే వచనం టై బిల్లో మనం చూడగలం, ఇందులోనే 
రహాన్న మున్నది, పార్ణనలోని 'రవాస్యమంతా యిందులో నే గర్భితమై 
యున్నది, “మొదట “స్వర్గ రాజ్యాన్ని అన్నేవించు, నమ నమూ 
నీ కై వశ మవుతుంది. ఇచే ప్రభుప్రార్థనలో క్రీస్తు చెప్పిన జీవ 
వాక్యము, 


ఇంకొక వాక్యం:- “వేదనలో, (స్తీ, శిశువును కంటుంది.” ఇటే 
మనము తేప్పిపోయిన విషయము, ఆనందపందమయిన శిశువును 
కంటుంది, కానీ చెల్లించవలసిన వెల వేదన, వేదన! కో౭కలు ఫలిస్తాయి, 
సీ వడిగినదంతా యివ్యబడుతుంది. నీనర TE పూర్ణ టై 
కానీ, ఓహో! నీవు వేదన అనే విలువ చెల్లించాలి. “వేదనలో, 
శిశువును కంటుంది. ఇది స్రీ లకుమాత మే INTE 
ఇది అందరికీ నంబంధించినమాట, కోరికలు ఫలీసాయి, కానీ సెల 
చెల్లించాలె. వెల వమిటి? వేదన? ఈ * వేదని అనే మాటకకూడ 
అర్థం విశ దీకరించాలి, వేదన. అంళు నమ _స్తవాంఛాపరిత్యాగం, ఎవరు 
తమ వాంఛలు ఫలింపజేసుకోగలరు? ఎవరు? కోరికలనుపట్టుకొని 
వ్రేళ్ళాడపడుతూ తన మనస్సునూ, హృదయాన్నీ వాంఛలకు అమ్మిన 
వాడా? కాదు, కాదు, గంభీర ఫీరతంతో వాంఛలను వ మానవుడు 
పరిపాలిస్తాడో, అశీదదృఫ్టితో వ మానవుడు కోరికలను నిగ) 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 76 


హీసాడో, ఆ మానవుడు మాత్రమే తన వాంఛలను నఫలపరుచు 
కుంటాడు, 


మా పా?రనలు ఫలించాయి. అని పిజలు చెబుతారు, 
పార్థనలంశే ఏమటీ? పాగర్ణనఅం'ే, త కోరుకోవడము, 
ఆశీరేచడము అని కొందరి అభిప్రాయము, ఇది సరియెన అర్థం 
కాదు, అన అంక, యాచించడము, కోరుకోవడము, “ఆశించడమీ 
అని నీవు అనుకున్నట్టయితే, నీ (ప్రారనలు భగవంతుడు విననే 
వినడు, (ప్రార్థించు, వాటికి ఆలనా పాలనా ఉండదు, యాచించు, 
సవ పొంద లీవు. భికీంచు తీరస్క_రింపబడ తావు, కానీ (వార్ధన అంప 
సాధారణార్థము ఉన్నతంగా ఉన్నది, ఆ అర్థము వమిటి ప్రార్థన 
అంకే, వారఛాలీతస్థి తికి అధిగమించడం, “నీ వేచే నెర వేకగాక”లీనే 
భావముతో మేళబీంచడము, చూడండి, (ప్రార్థన అంకే యాచన 
కాదు, భిమకవృ త్తి కాదు, కోరడముగాదు, తనే కోరిక నెరవేరాలని 
తపించడము కాదు, [ప్రజలు “ప్రార్థన” అంశ, 'నా కోరిక నెరవేరాలి 
అని అర్థం చేసు కున్నారు, మ్యుదమైన అహంకారానికి అధికార మిస్తు 
న్నారు, (పార్థనలోని జీవమంతా, సీ ఇచ్చే నెర వేరుగాక”.__ అనే 
భావనలోనే ఉన్నది, శరీరము కష్టపరంపరల్లో (వేగుతున్నా, అవస్థల 
మధ్య, చాధలమధ్య నీ శరీరము చగ్గిపోతున్నా, సీ పృదంతరాళాల్లో 
నుంచి “సీ ఇచ్నయీ నెర వేరుగాక” అనే ప్రార్థన వెలునడాలి, ఇజే 
నత్య(ప్రార్థన, చేవాము రోగముతో బాధపడుతున్నప్పుడు, నీ పరినర 
పరిస్థితులన్నీ మహావిషమంగా, విరుద్ధముగా ఉన్నప్పుడు “నీ ఇచ్చే 
చరోవేరుగాక” అనే ప్రార్థన నీ అంతస్సులోనుంచి ఉద్దతంకావా లె, 
భగవదిచ్చగాని నీ ఇచ్చశాదు. ఇటే నివృత్తి, ఇచే ఆక్మార్బణం, 
ఇచే అహంశకారబలి, ఇచే (ప్రార్థన జీవం, ఇటే హృత్పూర్వక (ప్రార్థన, 
స్వార్ధవాంఛలతో నిండిన, తుచ్చయాచనా భావాలతో కూడిన క 
నలు భగవంతుని చెవులోపడవు, పడ నేపడవు, (ప్రపంచము [పపంచంగా 
తోోచని,' పరిపూర్ణ చేవాభావాలీత మైన, మనస్సు మనస్సుగానిి నమస్త 
నంబంధాలకు, సము _న్రవాననలకు అశీశమై శేచిన ఆ పర వశసిలిలో 
మాతమే. సీ హ్‌ లు భగవంతుడు ఆకరి స్తాడు, కనీనము లి 


77 సమస్త వాంఛాపూర్ణతకు మార్గం 


శుణమయినా నీవు అనుభవించవలసి యున్నది; తరువాత, ఆ సితిలో 
నుంచిలేచిన తర్వాత, కాదు ఆ స్థితిలోనుంచి, నిదలో పట 
తర్వాత- ఆ స్థితిలోనుంచి క్రిందికి స్‌ తరువాత నీ ముందు ఏ దైన 
వొంఛ బయలు బేరి నట్లయితే, ఆ కోరిక ఫలించితీరుతుంది, ఒక సతః 
అధిగ మించినప్పుడు, అంశ పరిపూర్తమయిన చేహవిస్ట్ఫతికి అధిగ 
మించిన ప్పుడు, పరిపూర్ణంగా అహంకారమును వర్టి౦చిన సక అధిగ 
మించిన పుడు, పరిపూర్ణ ౦గా (పపంచాన్ని మరచిన, సర్వాన్ని మరచిన 
అ క్నార్బణస్థిలీకి నర నంగ న్‌ టు అధిగమించినప్పుడు, చేసే 
(పార్గనలు మాతమే భగవంతుడు వింటాడు, ఈ (ప్రార్థనలను యాచనా 
ప్రార్థన లన్మి బై ముశ్యపార్థన లని మనం పేర్కొనగూడదు, 


ఇంకొకరకం మానవు లున్నారు, వారు సామాన్యవిధంగా 
(పార్థించరు, వాండ్లు వరూపకమైనప్రార్థనలు చేయరు, అయినా వారి 
కోటేలు నఫలమవుతాయి? వరకంగా నోఫలమవు తాయి? ఈ మానవులు 
ఎలాంటివారు? వీరు వరకవు పురుషులు? చూడండి, నీకొక కోరికవుంటుందిః 
ఇకనీవు ఆ కోరికతోసత మతమవుతుంటావు, ఆశతో,కోకికతో, వాంఛతో 
నీ మనస్సు పరితపి స్తుంటుంది, ఎంతవరశై తే, నీ వా రకంగా యాచనా 
స్థితిలో ఉంటావో, "అంతవరకు (పతిదీ సక్స దూరమవుతుంది, మన మెవ 
పనా గొప్పమనిపి. దగ్గరకు పోవలసివ స్తే, మంచిగుడ్డలు చేసుకొని 
వోశాం, గారవనీయ వేషంతో పోతాం, “భగవంతుడు సర్వలో శేశ్య 
రుడు, అన్ని టికంకే అధికుడు సమన సృవాంఛలకు అతి అతీతుడు, 
అవా ప్ర కాముడు, అలాంటి భగవత్సన్ని ధిక పోయేటప్పుడు, పరిశుభ 
చేషంతో పో, ఆయనలో సమాన మైన వేషములో పో! వాంఛా 
తీతుడైన భగవంతుని దగ్గరకు, వాంభాలీతుడవ్రుగా పో. ఆయన 
వాంఇాతీతుడు, నీవూ వాంఛల కలీతుడవుగావా లె, నీవుకూడా యాచ 
శత్వమునకు అతీతుడవు కావాలె, వ్యాపార వేషమునకు అతీతుడ వై 
పోవాలి, భిక్షుక'వేషానికి అతీతుడవుగా పోవాలి, యాచపడంశే అంద 
రక అనవ్యామే, యాచకుణ్ణి అందరూ తిరస్కరిస్తారు, ఈ బేశంలో 
యాచకులను అసనహీ ంచుకుంటారు, ఇక్కడ యాచకులకు చోటు లేదు. 
అ చేమాదిరి భగవత్సన్నిధికి నీవు పోవాలనుకుంకే, భగ వత్సంబంధ 


శ్రీరామతిర్ద వేదాంత భాష్యము 189 


చేవ.ంతో రీవిగా వెళ్ళు భగవచేేషమంశే వమిటి? యాచకత 
చూపించని, వాంఛాదావాం కనుపర చని నిప్కూ_మవేవం అన్నమాట. 
నిప్కా-మ త్వాన్ని నంభావించు, నిష్కామివి కా. అప్పుడు భగవంతుడు 
నిన్ను చేతులు జాపి ఆహ్వానిస్తాడు. అప్పుడుమూ(త మే ఆహ్వానిస్తాడు, 


ఎప్పుడూ యాచనాతతగములో, వాంఛావాగురుల్లో, కోరికల్లో 
తృ్తలో మునిగి ఎవడు నంతాప పడుతుంటాడో, నిరంతేరవాంఛాపీడి 
తుజ ఎవ డుంటాడో అతన్ని ఆనందం నమివీంచదు, ఎంతవరశై తే 
సీవు యాచనాస్థితిలో వాంఛాదావాంలో ఉంటావో అంతదనుక 
అఫాంతి, అన సత వదలదు, కోరికయొక్క_ ఫలరూప మైన ఆనందం 
సీదృష్టిలో ఆసందపూర్ల ౦గా కనబడే వాంఛావ స్తువు-నీకు సిదించదు. 
ఇప్పుడు రెంటిమధ్య ఒకె రం బయలు చేరుతున్న ది, నీ మనసేమో 
యగన ర వాంఛా దాహంలో ఉన్నది. వాంఛావ స్తువు ఉన్నత 
నంలో ఆనందపూర్ణ మై (పతిభావంతమై ఉన్నది. ఇప్పుడు రెంటి 
మధ్యా వ్యతి రేళత రాలేదా? వాంఛావ స్తువు అలాంటప్పుడు నీకు 
చిక్కదు. నీవే వాంఛావస్తువుకు దాసుడ నవుతావు, దాన్ని నీవు 
అ'న్వేప్‌. స్తుంటావు, అది నిన్ను అనహ్యించుకొంటుంది, కానీ ఆవస్తు 
వును వదిలి వేస్తావు, కొంతకాలానికి విసుగువుట్టి అపజయాలచేత విసిగి 
వ స్తువుమాద విముఖుడ వౌతావు, వస్తువును వదిలివేసావు, దాసి 
మోద నీకు నిరాశ పుడుతుంది, వదిలివేసావు, దానినుంచి వెనుకకు 
తిరుగుతావు, వతణంలో దానికి ఏవుచూపావో వక్షణంలో దాన్ని 
వదలుతున్నా వో, తత్‌ క్షణమే నీవు ఆవ స్తువుకు అరీతుడ వవుతున్నా వు. 
ఆక్షణమందు నీవు నిన్ను అఆవస్తువుకంశే, ఉన్న తస్థానంలో oa 
కొంటున్నావు, నీవు వస్తువుకు అతీతుడవుతున్నా వు, అప్పుడు ఆవ స్తువు 
సీ వెను వెంట 'వెతుక్కుంటూవ స్తుంది. కాదా we ఈసంగతి ప్రతి 
వ్యక్త కీ అనుభవంలో “తెలుసుకున్న చే, ఊరక ఒకసారి మిస్య్వానుభవం 
లోకి విచారించండి, (పతివాంఛలో ఇలాంటి అనుభవం నీవు పొంది 
యుంటావు, నీ వొకవ్వ కిని [పేమిసావనుకో ! అతనిమిోద అనురాగం 
వేత తకాతహ పడతావనుకో! నీవా వ్యక్తిని వాంఛిస్తావు, నీవతణ్ణి 
రాత్రింబగళ్ళు వాంఛిస్తావు, అతణ్ణి నీవువిడిచి ఒక ఉన్న తస్థితిలో-నీవూ+ 


70 సమస్త వాంఛాపూర్తతకు మార్గం 


నేనూ లేని ఒక ఉన్న తస్థికిలో-నీ వున్నప్పుడే, ఆ వాంఛావ స్తువున నీ 
(పక్కన చూడగలుగుతావు, ఇది ఒక సుస్థిర సత్యం, అప్పుడే సీవాంభా 
వస్తువు నీకు సిద్ధి స్తుంది, 


ఎందుచేత ? వ జాతిని ఆ జాతి ఆకర్షించడం మీరు చూస్తు 
న్నారు. సూర్యుడు న్‌. భూమి సద్దాం సూగ్వుడు భూమినీ, 
నమ న్న (గహోలనూ ఆకర్సిస్తున్నాడు. భూమి సూర్యుగ్తో ఆకర్షి ంచ లేదు, 
కానీ  సూర్యునిచేత ఆకరి ర్రింపబడుతేన్న ది. సూర్యుడు భూమిని ఆకర్షి 
స్తున్నాడు, అ'జేమాదిరి ధనాత్శక్ర విద్యుత్తు (20516 electricity} 
బుణాతుక్ష విద్యుత్తు (Negative electricity) లు కూడా. పరిమితి 
ఛదమేకానీ, జాతిభేదం వానిలో లేదు, విజ్ఞానశాస్త్రం దీన్ని అభినిరూ 
పిస - డొొక అయస్కా_౦0తే మున్నది, న! ఇనుప 
ముక్క ఉన్నది. ఇందులో వది బరువై నదో అది తేలికదాన్ని ఆకర్షి 
స్తున్నది, ర్రిది స్నుపసిద్ధ్దమయిన విజ్ఞాన శాస్ర న్యాయం, 


నీవు వస్తువును త్యజించినప్పుడు, నీవు వస్తువాంఛను త్యాగం 
చేసినప్పుడు, ఒక పార హర ఒక వాంశాతీతెస్టికికి, ఒక నిస్తామ 
388, నీవ అధిగమి స్తున్నావు, అప్పుడు న్‌ కొక అన్నల న్‌ 
అలంకరించి సూర్యమండలమయి (పకాశినావు, ఆ సమయంలో వాంఛా 
వస్తువు భూగహంగా మారుతుంది, అ(పయత్నేంగా ఆవస్తువు నీచేత 
ఆకర్షిత మవుతుంది, 


వాంఛావ స్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు కొంచెం [క్రిందికి 
జారుతావనుకో, తిరిగి నీలో వాంఛ తల ఎత్తుతున్నది, వెంటనే తిరిగి 
విభేదం ఫుడుతున్నది, వ స్తువు అందళజారిపోతుంది, నీవు రాజ్యసిం హాసనం 
అలంకరిస్తావనుకో, అప్పుడు(పజలునిన్ను వెతుక్తు ంటూావసారు,నమ స్త ననంప 
దలు నిన్ను అ శ్రయిస్తాయి. రాజనన్ని ధికి సమస్త 'జేశాలునమ న స్త "ఉదో 
గులు అ షిస్తూ వస్తారు, జనం, రాజసాన్ని ధ్యంకోనం, వెరుప్మ_ంటూ 
వస్తారు, పీలువకుండగ నే జనంవచ్చి ఆశ్రయిస్తారు. అజేమాదిరి, నీవు 
వాంఛాలీతుడ వై తే కోరికలను విడవమనే రాజసింహాననాన్ని అధిరో 
హే స్టే ఈ వ సుజాలమంకా, యీ వాంభాజాలమంతా ఉద్యోగుల 


శ్రీరామతీర్ద వేదాంత భాష్యము 80 


నూ+దిర్కి చేశ చేశాలమాదిరి, పరిజనంమాదిరి, నిన్ను అన్వేమీస్తూ, నీ 
సేవకై. వెతుక్కుంటూ రాగలవు, అయిే వమిజరుగుతున్న ది ? 
సాధారణంగా |[పజలు, వర్ణ నారీతమయిన-అనుభ వె క గోచరమయిన 
ఆ దివ్యస్థితిలో ఉన్న తరవాత, తమ సన్నిధికి ఈ ఆకర్ష ణ్రీయవ స స్తుజాలం 
రావడం చూసారు, ఈ వ స్తుజాలం ఆకర్షి తమె మై తమ్ము సమిపించగానే 
(భమితుల సింహాసనమువదలి వాటికోసం క్రిందికి దిగుతారు, పాపం 
వాంభాదాసు లవుతారు, తమ్నుతాము ఈ విధంగా న్యూనపరుచు 
కుంటారు, వెంటనే వాంఛావ స్తువు చిక్కక వదలిపోతుంది, ఈ విష 
యము ఇంకొక విధంగా వ్యాఖ్యానం చేయబకుతున్నది, 


ఒక కారులో ఒకదాగర మున్నది, వాకిటిదగ్గర ఒళమనివీ. నిలు 
చున్నాడు, అక్కడ నిలువబడి కారలోపోతూ, “లోపలికిరా; లోప 
లికిరా” అని తన స్నేహితుత్తి పిలుస్తున్నాడు, స్నేహితుడు ఎక్క డానికి 
వచ్చినప్పుడు ఆతురతచేత వాకిటిలో నిలుచున్న యీ మనిషి 
(పక్కకు తొలగక అడ్డంగా అక్కడే నిలుచున్నాడు, ఇక స్నేహితుడు 
ఎక్కడ నుంచి లోపలకు వస్తాడు ? స్నేహితుడి! చోటి స్తేగదా, అతని 
లోనికిరావడం, కారు పోయింది, స్నేహితుని లోపలికి ఎక్కిచునో 
లేకపోయాడు. ఇచే మీరుచే స్తున్నపని, సరిగా ఇ చేమోరుశే స్తున్న పని, 


మో కొొకకోకిక ఉంటుంది, ఆ కోరిక చాలతీ(వమయింది, గాఢ 
మయింది, కోరిక్రచేత వాంఛావ స్తువును ఆహ్వాని స్తున్నావు, అది 
వస్తుంది, కానీ ఆతురుతచేత నీవు వాకిటిలో తప్పుకోవడంలేదు, 
వాకిట్లో అడ్డంగా నిలుచుండి వస్తువును నీవు లోనికి రానీయడం లేదు, 
స్స వప్పుడు బాధపడుతున్నా వు, వేదనపడుతున్నా వు, సీవ్ర వారక 
యాచి స్తున్నావు. నీ కా వస్తువు కనపడదు. యాచించి యాచించి, 
అడిగి అడిగి వాకిటిలోనుంచి తొలుగుతావు, లోపలికి 'మళ్ళు తావు, 
అప్పుడు స్నేహితుడు, నీ వాంఛాఫలం లోపల అడుగు పెట్టగలుగుతుంది. 
అప్పుడు నీవు నీ స్నేహితుని సాంగత్యం అనుభవిస్తావు, ఇదీ విధానం, 


నీ శేదైనా కోరిక ఉన్నదనుకో! ఆ కోరికను నిగహిస్తావు 
అవ్పుడు ఆ వస్తువు నీ దగ్గరకు ఆకర్షితమయి వస్తుంది, కాని, నీవు 


81 సమస్త వాంఛాపూర్ణతకు మార్గం 


వాంఛాతీతుడవు కానిది, నీలోకి నీవు పోనిది, కారులోకి పోయిన మనివీ. 
మాదిరి నీలోకీ సీను వోనిది, నీ ఆత్మలోకి నీవు పోనిది అంతర్ముఖుడవు 
కానిది ఆ వస్తువు నీ కెప్పుడూ చిక్కడం సున్నా, ఈ (ప్రకారం 
వస్తువు చిక్క_డం, చిక్క.కపోవడం కోరికను వదలడంలో, వదలకపోవ 
డంలో ఉన్నది. 


ఈ య ఉన్న గాలి సూర్యు నిచేత ఉస్హమయి, పెకి లేస్తు 
న్నది, ఈ సలి ఖాలీకాగా నే, పక్కంగాలి ఆ ఖాళీస్థలాన్ని నింపడాసికి 
పరుగిడి వ స్తుంది, గాలి కనుక సలాన్ని వదలకపో లే, వెలుపలిగాలి ఆ 
స్థలంలో (పవేశించగలదా ? 


అబే మాదిరి ఎంతదనుకై తే వాంఛలను, అహంకారాన్ని, 
న నీలో య. చో, అంతదనుకా వాంభావ స్తువులు 
నీవైపు సరు జి రావు, ప వదలు, మొదలు అడుగు, 
యూచించు, కాని ఇది చాలదు, తరువాత యాచనకూ, వాంఛలకూ, 
నీవు అతీతుడై స్‌ వాంఛావాననలకు దూరంకా, అప్ప్పడు 
వాంఛలు ఫలిస్తాయి. 


కొందరు మహాోపురుషు లున్నారు. వారి వాంఛలను, వారి 
ఆజ లను సూర్యచందనతి తౌదులు, పంచభూతాలుకూడా శిరసా 
వహిస్తాయి... వారి శ క్కిలోని, వారి ప్రతిభలోని రహస్య మేమిటి 1 
రవాన। మిచే. ఆ మహాత్నుల వాంఛలు చ య. నారి 
వొంఛలు వకోరికలు తేకపోయినా, వ అవనరాలు లేకపోయినా, వినో 
దార్థం వఏవోమాట్లాడే మహా సార్యభౌమునియొక్క_ మాటల్లాంటివి, పని 
ఏసు సశ మంచిదే. జరుగదా మరీ మంచిచే, అట్టి మహో 
తుడు నర వాంఛలకు అతీతుడై నిలు సాడు, ఏ అవసరాలు కఏడించని 
మహారాజు ఎవరినీ వమో అడగడు, కాని బేశచేశాల సామంతులు, 
(పజలు, పరిజనం, అతిన్నిపనన్నత నాళిస్తారు. అతినికి స స్యయంగా వ 
వాంఛా' ఉండడు. తేన స్నేహితుల పరితృప్పికై పలల 6 వారిని 
ఏదైనా అడిగినా, తనకోనం అడగడు, అతేడు తనలో తానే సంతృ 
వ్లుడె భాసి స్తుంటాడు, 


(1) 


శ్రీ రామతీర్ణ వేదాంత భాష్యము ప్ర్‌ల్లి 


అత్న[శీకి మహారాజులై న, మహోావురుషు లే వాంఛాతీతుై 
చరించగలరు, అట్టి మహాపురుషుల ఆజ్ఞ నే, సూర్య చంద భూ నక్ష(తొ 
దులుమై తం శిరసావహీంచగలవు, వారు వాంఛాలీతులుగాబక్సు, వారి 
వాంఛలు సఫలము లౌతున్నవ్‌, నీవు వాంభాతీతుడవు కొ, నీవాంఛలు 
నఫలములౌతవి, ఇచే వాంఛా సంపూర్ణ తేలోని రవాన్యం, 


ఈ సమ స్త (ప్రపంచకర్శకు సూర్యుడు ఆధారభూతం, అయితే 
సూర్యునిచేత సమన్మశర శ్ర ఎలా జరుగుతున్నది ? సూర్యుడు శేవల 
సాటీమాతుడై, ఒక మహారాజువలె నిర్లివ్టుడై, సయం ప్రకాశ 
మానుడై ఉన్నాడు ఇప్పుడ ఇక్కడికి ఒకక మహారాజుగాని యువ రాజు 
గానీ వస్తాడు, అతను ఏ వస్తువెన అడుగుతాడా? ఏమో యాచిం 
చడు, అయిలేచేమి ? (పతివ్య క్కి వారంతేటవా శే, అతనికి సాంగత 
సన్మానాలు చేస్తారు. సమ స్స సేవలూ చేస్తారు. కానుకలు నమర్పిసారు, 
అచేమాదిరి-ఈ దృశ్యమానక ౮ ఇ అంతా సూర్యుని చేత సిర్వ ర్వితిమవు 
తున్నది, నీను చూచేదంశా, సూర్యునివల్ల చూస్తున్నావు, నీవు వినే 
దంతా సూర్యుని చేత నే వింటున్నా ప్ర. 


సూర్యుడు లేకపోయినట్లయితే, గాలీఅంతా చల్ల బడి స్తంభించి 
ఇంక వ శబ్దమూ నీ చెవికి తాకదు. సూర్యుని కిరణోప్లత చేత నే, నీవు 
రుచిని అనుభవి స్తున్నావు. సూర్యుని వేడిమి చేత నే నస్యాలు ఫలిస్తు 
న్నవి, నీవు ఆఘాణిం చేదంతా సూర్యుని చేత నే, ఈభూమి (ప స్తుత 
రూపంలో నిలవడానికి కారణము సూర్యుడే, |పతిదీ సూర్యుని చేత నే 
జరుగుతున్నది. కాని అన్నిటికీ శారణభూతుడు సూర్యుడే అయినప్ప 
టికీ, ఇంత వరకు ఒక్కసారైనా నే, న్యాయవిచారణనభ లో ఆయన 
మిద ఫిర్యాదు ఎవరూ చేయలేదు, 


సూర్యుడు తన స్వయం పలిభలో మగ్నుడై, నిస్సంగ సాత్నీ 
మా(తుడై నిలిచి ఉన్నాడు. అందుచేత, భూమి ఆయనచుట్లూ భక్తి 
పూర్వకముగా (పదవీణము చే స్తున్నది, [గహోలు సై తము, సూర్యుని 
చుట్టు భృ త్యానుభృత్యత్వంతొ (పదతశ్నీణ చేస్తున్నవి, త చేకనసమయ 
ములో సూర్యుడు నిర్లిఫ్రుడై సాకీ మాతుడై యున్నాడు, ఆతనిదర్శన 


88 సమస్త వాంఛాపూర్ణతకు మార్గం 


మాత్రంచేత హిమశిఖరాలనుంచి జలం (పవహీ హిస్తున్నది, సూర్యదర్శనం 
చేత, వాయువు పసరి స్తున్నది. చెట్టు చేమలు మొలు స్తున్నవి, నమన 
(ప్రపంచకర్మ సాగిపోతున్నది, ఈ రకంగా సూర్య సాన్నిధ్యంలో (పతిదీ 
వస్తున్నది, పోతున్నది. ఇది ఎలా జరుగుతున్నది, కారణమిది : 
సూర్యుడు సావీమాతుడై యున్నాడు, అంతర్ముఖ. నిస్పంగియె 
యున్నాడు. అతడు చేనితో కలవడం లేదు, అతనివల్ల జరిగే కర్నలో 
(పపంచ వ స్తుజాలంలో అతడు కలియడం వేదు, అతనివల్ల చే నమ న్తం 
జరుగుతున్నా, అతడందులో కథియడంలేదు తన అత్మ పతిభలో 
'తానుముగ్ను డై సాశ్చీ భూతు డై డైయున్నాడు, 


వేదాంత మోరకంగా ఉద్దోమి. స్తున్నది: ఈ (పాపంచిక జీవనంలో 
నీ వీ స్థితిలో ఉండగ లిగిన టయి కే-ఆత 1 (పతిభామగ్నుడవై సూర్యుని 
వంటి సాశ్లీ చ నీవు వుండగలిగిన ట్రయిళల్సే వ వ్య క్రిగత మైన, 
ఏ స్వార్ధసంబంఛాన్ని (ప్ర (ప్రపంచంలో కలిగించుకోకుండా సూర్యునియొక్క_ 
నిస్సరిగ్‌ సంబంధముమాతమే కలిగి ఎక్క_డికిపోయినాన శే అక్క 
డక్క_డల్లా జీవశత్తేజస్సులను మాతమే వెదజల్లుతూ, అహంకార 
త్యాగివై నీలోని Dr యొక్క సత్య ప్రతిభలో మగ్నుడనై 
చరించగలిగి నట్లయి తే, “అవాంబహ్మో ఒస్సి స్ని అన్నదివ్వస్థితిలో నిరంతెర 
మగ్నుడమై, సత్యెస్థిరుడ వై, సత్యారీ సిరుడ్నవె అహంకార దృష్టి వదిలి 
(బహ్మదృవ్టీతో నంచరింపగలిగిన ట్రయి లే, ఈ సమ స్త (పపంచశ క్కు 
లను పరిపాలించే ఆ పరాథశ కి క్తిస్వరూపుడనవు నీవు కాగలవు! 


నమ స్త దుఃఖాలు, సమ స్తబాధలు, నమ స్తసుఖాలూ, సమస్త 
భోగ భాగ్యాలు సమ_స్తమైనదార్శిద్యం, ఈ (పాపంచికమైన సమస్త 
హీనత సీమోద విరుచుకపడి తె పడనీ, అవి నిన్ను తాక లేవు, సీ కవి 
భారం కావు. అవి నీకు మేరువుమోద ఈగవాలినమాదిరి కాగలవు, 
వాటి భారం నీకు పూవుల వుప్పొడిగా మారుతుంది, అవి ఎంత గంభీర 
రూపంలో వున్నా, నీదృష్టీలో ఎంతవి శాలభూ దృశ్యం కనబడినా అది 
నీ కండ్లకు వరకంగా భారం కాదో, అచేమాదిరి ఈ నమస్త శోక 
సంకులపరిస్థితులన్నీ నీకు వ by sand భారంకావు ఆ ఏ సమ స్త 
భూదృశ్యమునూ నీవు హాయిగా, సుస్పష్టంగా, సుఖంగామాడ గలిగిన 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 84 


మాదిరి ఈ సమ సమూ నీకు బాధారహితమవుతుంది, అ చేమాదిరి ఈ 
(పపంచములోో ఈ జీవితవిధులలో, నిస్ప్సంగివై అంటక సంచరించు! 
(పతివ స్తువునూ మృదువై న నిర్మలదృష్టితో అంటకసాషీమ్మాతుడ వై 
దర్శిస్తూ, "దేనిచేత బంధమూ భారమూ పొందక, నిర్మోహీవై 
సంచరించు! నీ ఏ రకంగా జీవించగలవా, నిజంగా నీవు నమ _న్నబహ్మాండ 
రాశితో సేవలుపొంబే మహర్షి వవుతున్నావు, 


వాంఛల కతీతుడవు కా. వాంఛలు ఫలిస్తాయి, కర్శృసిద్రాంత 
విషయమేమిటి? కఠ ధర్మానికీ నమ స్తపపంచంలో పనిచే స్తున్న 
(పతిశ కులకూ నమనగ్రయం వఏరకంగాకుదురుతుండి? ఇంకొక మాటలో 
విధిబాదానికీ ము క్కి వాంఛకు సమన్వయం ఏవిధంగా కుదురుతుంది? 


ఒక చిన్న ఉదాహారణ వినండి, 


నీలోని వాంఛలు నిజానికి అయత్నకృతవాంఛలుకావు, యోద్భ 
చికమయిన వాంఛలుకావు, నీలోనివాంఛలు సవాజమయినవి, ఆ 
వాంఛలు రాబో యేవిషయాలకు, (పక్ఫతిలో ఎప్పుడో ఒకప్పుడు ఒక 
ననుయములో రాబోయే విషయాలకు నీడల్లాంటివి మాత్రమే, 
రాబోయేవిమయాలు నీమనస్సులో నీడలుగా పడతవి, అ వేవాంఛలు, 


ఒక కథ ఉన్నది, ఒకసారి ఒక (స్త్రీ మంచి ఫొటోగాఫర్‌ 
దగ్గరకి వెళ్ళి తన ఫొటో తీయమన్నది. ఫొటోగ్రాఫర్‌ కెమోరా సరిగా 
ఉంచాడు. ఒక మందచిసేటు లోపల పెట్టాడు. నెగిటివ్‌ లో ఆతనికి ఆ 
సే ముఖంమిద స్ఫోటకపు చిహ్నలు కనబడినవి. అతడు ఆశ్చర్య 
పడ్డాడు, “ఇదేమిటి ? ఆమె ముఖము పరిశుభముగా ఉన్నది. కాని, 
ముఖముమోద స్ఫోటకము మచ్చలు స్పష్టముగా కనపడుతున్న వి,” 
మచ్చలు రాకుండా తీయాలని ఎంతో (పయత్నించాడు, లాభం లేక 
పోయింది. విసుగు పుట్టింది. మంచిఫొటో తీసుకోవడానికి ఆ శ్రీని 
ఇంకోరోజు రన చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్ళిన కొన్ని గంటల 
లోనే స్ఫోటకం పోసింది, ఏమిటి కారణం? ఆమెకు ఒక అక్క 
ఉన్నది. ఆమెకు స్ఫోటకంపోసింది. ఆమె ఒక ఉత్తరం [వాసీ కవరులో 
పెట్టి నాలుకతో తడిపి కవరు అతికించింది, క్రిందటి దిసం ఆ కవరు ఈమె 


85 సమస్త వాంఛావూర్ణతకు మార్గం 


నాలుకతో తడిచేసి శెరిచింది. ఇదీ కారణ మనవి [గహించింది. 
చర్మంలో రోగాన్ని కండ్లు చుడలేక పారపాటుపడినా, కెమోగా 
యొక్క. (గహణకశ_క్తి గహీంచింది. నిజంగా ఇచే (పకారం వాంఛ 
లున్నవి. శెమారాలో చూడగలిగిన స్ఫోటక ఫు మచ్చలు ముఖము 
మోద పైకి కనబడనిమాదిరి వాంఛలున్నవి, నిజంగా వాంఛలు 
పూర్ణ తీయొక్క- భదతను కలిగియున్న వి. తెప్పక రాబోయే విషయా 
లకు వాంఛలు సూచనలుమాతే మే, 


ఒక దృష్టా మనకు వచ్చే సమ స్తఫలితాలూ మన పరినరాల 
చే చేత పరిస్థితుల చెత, బాహ్య(ప ఫావాల చేత నిశ్సయింపబడుతున్న వి, 
ఇంకొకద్యష్ట్యా మనలోని స వాంఛలన్నీ ము _క్తీ-నంకీ ల్బమును అనుసరించి 
సఫలత పాందితీరటానికై. మనముందు కనపడుతున్నవి, మనం ముక్తు 
లము అనుకున్నాము. అప్పుడు మన We 1 తప్పక నఫల 
a ఈ రకంగా ముక్త - సంకల్పము, సియతివాదము, సమ 
యం పొందుతున్న వి, నిజానికి వాంఛలు అంతకు పూర మే పరి 
పూర్షత పొందియున్నవి, అయితే ఎందుచేత ఈ వేదన ? వేదన ఎందుకు 
మరి? వాంఛానఫలతే శై ఎందుకింక ఈ వేదన అనే వెల చెల్లించాలె ? 
ఇదికూడా ఆలోచింపదగిన విషయమే, ఒక ఉబాహరణంతో దీన్ని 
వ్యాఖ్యానము చేద్దాము. 


ఒకడు తాను ఎన్నాళ్ళనుంచో చూడాలని అనుకున్న తేన 
స్నే హీతునికి ఉత్తరం (వా స్తున్నాడు, ఆ స్నే హితుల్లి కలవక చాలా 
కాలమయింది. టావులు టావులు ఉత్తరము (వా సున్నాడు. తేక 
దీక్షతో నిమిపషముగూడా కీలము ఆపకుండా పేజీలు పేజీలు ఉత్తరము 
వాసేస్తున్నాడు. తలయె త్తకుండా ముప్పావుగంట ఉత్తరం వాకాడు, 
ఉ_త్రరమంతా పూర్తిఅయి, సంతెక ౦ పెట్టిన తే రా త్ర తిలయెతా డతిడు, 
చిత్రం ! అతని వియస్నేహితుడు ఎదుట నిలువబడి యున్నాడు, అతడు 
ఎగిరి గంతు వేనాడు, (శమ పాంగిపోగా కౌగలించుకున్నాడు, కలన 
విక్కడ నే ఉన్నావా?” అని అడిగాడు, స్నేహితుడు “అరగంట 
పె కాలమునుంచి నేనిక్క డేనిలిచి ఉన్నాను”అని నమాధానంచెప్పాడు, 
అతడన్నాడు : “అంత సేపటినుంచి నీవు ఇక్కడే ఉన్నావుగదా- నః బ్రో 


శ్రీరామతీర్హ వేదాంత భాష్యము 86 


ఎందుకు వచ్చానని చెప్ప లేదు?” స్నేహితుడు ఈ రకంగా నమాధా 
నము చెప్పాడు: “నివు చాలాపనిలో ఉన్నావు, నీ పని భంగంచేయడం 
'బాగుండదనుకున్నాను.” 


ఇబ్రదేమాదిరి మోవాంఛలు ఉత్తరం వా్రాయడమును పోలి 
యున్నవి, మో వాంఛలు, మిపరితపనలు, మో త్చెప్తలు, మో ఆవేద 
నలు ఇదంతా లేఖారచనం లాంటిది, ఎవరిని గురించి నీవు శేఖ (వాస్తు 
న్నావో, అంశే బేనినిగూర్చి నీవు వాంఛి స్తున్నావో - అది నిగూఢ 
మయిన కర్మ్శథర్మప కారం సీముందు అంతకుముంబే నిలిచియున్నది. 
అయితే స దాన్ని చూడని కారణ మేమిటి? కారణం-నీవ్రు వాంఛలో 
ముసిగియిన్నావు. లేఖార చనంలో తలవంచియున్నా వు. ఇచేకారణం, 
వ క్షణంలో నీవువాంఛలను విగహిసావో, "లేభారచనను అవుతావో 
నీముందు తత్‌ వీణ మే వాంభితివ స్తువులు వచ్చి నిలిచి యుండడం నీవు 
కను గొనగలవు, ఇందుచేత నే వెల చెల్లించడం పూర్ణంగా అత్యవసర 
మవుచున్నది, 


హిందూ శాస్తాలలో ఈ' విషయానికి ఉదాహరణంగా అనేక 
ఉపాఖ్యానాలున్నవి. ఒక భారతీయకథలో ఒకపధానమంతతినిగూర్చి 
ఉన్నది, ఆ ప్రధానమంతి భాగ్య చేవతమైన లక్ష్మీ చేవిని సాకారంగా 
దర్శించాలని, తేది హీతమయిన నమ న్త తపుసాధనలు చేశాడు. 
మం|తాలన్నీ ఫునశ్చరణ చేశాడు, లశ్చీ బేవి దర్శనానికి ఎన్ని సార్టు 
జపించాలో అన్నిసార్లు - కోటిసార్డు మంతం జపించాడు, కాని, లకీ 
డర్శనం కాలేదు. ఎన్నిసార్లు జపించినా, ఎంత తపించినా ఆమె దర్శనం 
కాలేదు, 


ఈ విషయాల్లో అతనికి విశాానముపోయింది. విసిగి నమస్త 
వ స్తుపరి త్యాగం చెసి, వై రాగ్యముతో సన్న్యసించా డామం|తి, ప్‌ 
క్షణంలో అతడు తేన నర్వభోగ భాగ్యాలను, రాజనగరును పరిత్యజించి 
నన్నా ్యసాన్ని స్వీకరించి అరణ్యాలకు వెళ్ళాడో _- ఆ తమణమే అతని 
ముందు అ(పయత్నింగా లనీ దేవి సామోత్క_రించింది, కోపఘూర్లి 
త్రుడై అతడు ఈ రకంగా అరిచాడు: “వెళ్ళిపో ఓ లక్ష్మీ! వెళ్ళిపో, 


87 


(SS 


మస్త వాంఛాపూర్త తకు మార్గం 


ఇప్పుడెందుకు వచ్చావు? నీతో నాకిప్పుడు అవసరంలేదు. నేను 
సన్న్యాసిని, ఈ భోగ భాగ్యాలతో, ఈ సంపదతో, ఈ సౌఖాంలతో 
నన్నా్యాస్నినై న నాకేంపని? నేను నీకోనం ముత్తుకున్న ప్పుడు సీన్స రా లేదు, 
నీమీద ఆశ వదలుకున్నత ర్వాత ఇప్పుడు నీవు వచ్చావు.” లక్మీచేవి 
ఈ రకంగా సమాధానం చెప్పింది: “నీవేశదా నా దారికడ్డంగా సిలువ 
బడింది. ఎంతవర కై తే, నీవు కోరికతో ఉన్నావో అంతవరకు నీవు 
(భమను నగల లేదు. నిన్ను నీవు యాచకనిగా చేసుకుంటున్నావు, 
యాచక సితిలోనివారికి వద్‌ లభించదు, వాంఛలను పరిత్యజించిన, 
కోరికల “కలీతుడ-వై న, ఊఉ త్తరవిణంలో _ సీవ్రు సామాద్భగ వంతుడ 
వె నావు. భగవంతునకు ఐశ్వర్యం దాసికచా! అందుకసి వచ్చాను,” 
ఇదీ రహన్యం, 


ఓమ్‌! ఓమ్‌!! ఓమ్‌!!! 


ఓమ్‌ 


అధ్యాత్మిక బలమే జయిస్తుంది 


(శాన్‌ ఫ్రాన్సిస్‌కోలో గోల్లెన్‌ గేట్‌ హాల్లో 1908 న్య ర్‌న 
ఇచ్చిన ఉపన్యాసం) 


(పశ్న : మనలను ఇతరులు చమూచినవిధంగా మనలను వనం 
వవిధంగా చూచుకోగలం 1 పత్యు త్రరం: ఇతరులు నిన్ను చూచిన 
విధంగా నిన్ను నీవు చూ చుకోవడంవల్ల నీకు మంచి జరుగదు, ఇతరులు, 
మనం ఏది కాకుండా వున్నామో దానిగా చూస్తారు. మనము నిజంగా 
వచె దైయన్నామో దానిగా ఇతరులు మనలను మాకు (పజలు నిన్ను 
mo చూచినట్లయిలే- నీలోని బహ్మాత్యమును దర్శించగలిగి 
నట్టయి లె నీవు సక్రమముగా అర్థంచేసుకోబడినట్లు, సోదరులు, తలి 
దండ్రులు, మతులు, దా చాంధవులు నీవ ఏమి కాకుంణావున్నావో 
దానిగా మూచి, ఆ అజ్ఞానాన్ని నీ చెవులలో నూరిపోస్తారు. ఒకడు 
నిన్ను మంచివాడిని పిలుస్తాడు. ఈరకంగా ని న్నతేడు పరిమిత తంలో 
బంధి స్టున్నాడు, ఇంకొకడు నిన్ను చెడ్డవాడని వీలుసాడు, ఈ రకంగా 
అతిడు నిన్ను ఖండత్వంలో బంధి స్తున్నాడు, ఇంకొక మానవుడు నిన్ను 
పొగడి ఉబ్బీస్తాడు. ఇతిడుకూడా నిన్ను పరచ్చిన్నుని చే స్తున్నాడు, 
ఒకడు గన్ను అగారవిస్తాడు. అదికూడా నిన్ను బంధించడ మే, ఏ మాన 
వుడు సమ స్త జగత్తుకు అతీతుడై సిలచి, తిన (బహ్మతగమును, తన 
దివ్యత్వమంను ప్రతిష్టించుకోగలడో అతడే ఆనందమయుడు, తేన సత్యా 
లను తెలుసుకున్న మానవుడు సమ స్త (పపంచముముందు తేన చుట్టూ 
ఉన్న ఇతర లోకా లన్ని టిముందు సుస్థికుడై నిలచి తేన దై వత్యీమును 
(పతిష్టించుకోగల మానవుడు, (బ హ్మాక్యానుభూలిపొందిన మానవుడు 
ఈ నమ స్పపపంచములను ఎదిరించి నిలువగలడు, వీ క్షణంలో నీవు నీ 
దె దై వత్యంలొ' నిలువ సంసిద్ధుడవు కాగలవో, తత్‌ క్షణమే ఈ సమస్త 
(పపంచం నిన్ను భగవంతునిగా గౌర వించుటకు బద్ద మెయున్న ది, ఈ 
సమ స్తజగత్తు నిన్ను భగవంతునిగా సమర్చించి తీరుతుంది, 


89 అధ్యాత్మిక బలమే జయిన్లుంది 


[పశ్న : దయచేసి రాజయోగం అంశే అర్థం చెప్పండి, 


ాగమంశు, వ కాగ తకు రాజమార్లమని 
అరం: V0 TUwW w—w బపథ మని, యోగమంేు వకాగత అసి, 
మవోసంయమన మని, 


పశ్న : వేదాంత తతగమును నమ _స్తజనులూ వ్యాప్త పంచేసే 
ఉత్క్బృప్టవీధాన మేమిటో మాకు చెప్పండి, 


ఉత్తరం : వేదాంత త _త్త్వమును వ్యాప్త పంచేసీ ఉత్కృష్ట 
వీధానం.. వేదాంతమును అనుష్టించడ మే, ఇ్రింతకంటు వేరు రాజపథం 
లేదు. 

మానవు లెప్పుడూ, ల టా రాలను భాతికవ స్తువులను, 
చేతిలో గట్టిగా పట్టుకోవాలని తపి స్తుంటారు. భాతికవ స్తువులను సమా 
న్రించాలని నిరంతరము వాంఖిసారు, , తత్ఫెలితెంగా వేదనే చిక్కు_తుంది, 
నా తిరిగి భాటికతపన "వదలరుకచా! రూపాయలకుప్పలమోద 
కూర్చోవా లనుకుంటారు, రూపనామభమల్గోనుంచి విడివడ లేరు, 


ఓ (పియసోదరా! ఈ రూపాయలనబడేవి ఈ భోగభాగ 
నంరూపాలు, ఈ భాతిక వివయాలు ల్రందియాలవి భమమేసుమా, ఈ 
భౌతిక విషయాలమిద వ మానవుడు ఆధారపడతాడో అత డెన్నడూ 
విజయము పొందలేడు. నంరూపాలమిోద, ఈ పరిమితచంచల వివ. 
యాలవిాద ఆధారపడడం, ఎప్పుడై నాన నే విజయాన్ని చేకూర్చదు 
విజయరహన్య మిది కాదు, అతి సూత్ష్మసూూతే మైన పరమసత్యంమిాద 
ఆధారపడడ మే విజయరహస్యం. పరమనత్యమును పట్టుకో, పరమ 
నత్యమును నందర్శించు. సంభావించు, సత్యమును డజ్జీ ఉజ్లీవించు, ఈ పేర్లూ, 
ఈ తాప ఈ సమ స్త (పపంచమూ నిన్ను వెతుక్కుంటూ 

వసాయి, 


ఒక కథ చేత ఇది సువ్య క్రమవుతుంది, ఒక మహాపపవావాంలో 
ఇద్దరుమనుష్యులు సడి Moe ఒకడు ఒక 'పెద్దదూలమును 
పట్టుకున్నాడు. శెండోమనివీ, ఒక నన్నని (కాడుపట్టుకున్నా డు, పెద్ద 
లావాంటి దూలమును పట్టుకున్న మనిషీ నదిలో మునిగిపోయినాడు, 
(12) 


శ్రీరామతీర్డ వేదాంత భామ్యము 90 


సన్నని దారమును పట్టుకొన్న మనివి రశ్నీంపబడ్డాడు, అచేమాందిరి 
పెద్ద పెద్ద అండలమోద, ఆ స్తులమిద, పెద్ద పెద్ద పేరులమోిద ఆధార 
పడిన మానవులు పడిపోతారు. పరమనత్యమనే సూత్షుమయిన (తాడు 
(న్యూతం) మీధ ఆధారపడండి, నీలోని (బవ్మాత్వమును, సీవ్ర తెలుసు 
కున్నావా, నీలోని (బహ్మాత్వ దివ్యానుభూతి పొందావా, నీవెక గాడున్నా 
ఫరవా లేదు. కీకారణ్యగ ర్భాలలో ఉండు, లేదొ జననంకులపుర 
వీధుల్లో వసించు. ఆ నత్యసా మె త్కారం నమ స్తమును, సర్వ 
|పసంచమునూ మార్చి వే స్తుంది, 


ఇక్క డొక బల్ల ఉన్నది. దీన్ని కదలింపదల చామనుకథో 
వమూలపట్టుకున్నా, వచివరికొన క దలించినా బల్ల మొ త్తం కదలుతుంది, 
ఏ చివరపట్టుకొని లాగినా బల్ల మొ త్తం జరుగుతుంది, ఈ (పపంచ 
మంతా ఒక "పెద్ద ఛరీరంలాంటిది. నీ శరీరం దానిలోని ఒక అంచు, 
బల్ల లోని ఒకమూలలాంటిది. ఈ ఒక్క-మూలను నీవు పట్టుకొని 
పె కెల్తు, దాన్ని ఊర్థ్వదృష్టి కి తిప్పు, భగవంతునిలో మగ్నం చెయ్యి, 
చైవక క్రితో సీ శరీరమనే ఒక అంచును ఉద్దరించు, (ప్రపంచమంతా 
నంచలి స్తుంది. ఎందుకం శే, (పపంచమంతా పీక స్థూలమయిన, ర్‌రిన 
మయిన బల్లలాగా ఉన్నది. సీ వ్య క్కి కాన్ని ఉద్ధరించు. నమస్త 
(ప్రపంచము ఉద్గరింపబడుతుంది. నిరా గాల్లో, సంఘాల్లో, పెద్ద పెద్ద 
రూపాల్లో, గొప్ప గొప్ప మందిరాల్లో, సంసలలో, వికంసించడం "పెద్ద 
పొరపాటు, వీటివల్ల వచ్చేది అపజయంతేప్ప చేశమి లేదు" ఈవిషయము 
యివ్యాళ్ళగాక పోతే రేపెనా (పపంచం తెలుసుకుంటుంది, నకల 
మోద, నంఘాలమిద ఆధారపడక తవమమిటబే తా మాధాంరపడిన 
వమానవులుమూాత మే సమ స్ప (ప్రపంచపరివ ర్తనం "లేగలరు, నంఘాలకూ 
సంసలకు నంబంధించిన జనులు రూపాయలు పోగుచేస్తారు. భవనాలు 
కడతారు, మంచి దుస్తులు నంవాదిసారు, కాని ఈ విజయం ఆధ్యాళ్ళి 
కాభ్యుదయం కాదు, 


అడవులలో నక్కలు ఎప్పుడూ సంఘాలుగా సమావేశ మనవు 
తుంటవి, గుంపులు గుంపులు చేరి నభలు చేస్తుంటవి, కూర్చున్నా, 
నిలుచున్నా కలిసి ఉంటవి, అన్నీ కలిసి కూతలు “ెడుతని, ఓహో! 


91 ఆధ్యాత్మిక బలమే జయిస్తుంది 


ఎం తెంత పెద్దరమా వేశాలు వేస్తాయను కున్నారు! ఎంత గందర 
గోళం చేస్తా యనుకున్నా రు! అంతే గొజ్జెలుకూడా. గొక్చాలుకూడా 
గుంప్రులమీాద ఆధారపడుతేవి, వేనకువేలు కూడి సంచరిస్తాయి, కాస్త 
ఈ నక్క_లుగానీ గొజ్పైలుగానీ నిలిచి కొంచెము శత్రువు నెదురించ 
గలవా ? లేవు, లేవు, సింహాలు ఎప్పుడై నా గుంవులు గుంపులు కూడి 
నట్టు, మందలు మందలుగా సంచారం వేసినట్లు "పెద్ద "పెద్ద నమూ వేశాలు 
చేసినట్లు విన్నారా? 


రాబందులు అడివిపషులకు రాజులు, అవి సమావేశాలు 
చేస్తాయా ? ఎన్నడూ చేయవు, చిన్ని చిన్ని పిట్ట లే గుంపులు గుంపులుగా 
రూడి తిరుగుతుంటాయి. సింహాలుగానీ, రాబందులుగానీ, ఒంటరిగా 
మాత్రమే జీవిసాయి. కాని, ఒక్క_రాబందు ఈ పిట్ట లగుంపుల నమా 
వేశాలను ఏకావికలు చేసి పారదోలుతుంది, 


వనుగులు నమావేశములు చేస్తాయి. గుంపులు గుంపులుగా 
[పయాణం చేసాయి, కారణం సాంఘీక (పకృతి. ఏనుగులు భయంకర 
మైన పెద్ద జంతువులు కదా! ఒక్క సింవాం ఆ సంఘంలో దుమికి ఒక 
సింహం గర్దనత్రో వాటి గుంపును చెదర గొట్టుతుంది, పంఘాళమూద, 
సమా వేశాలమాద ఆభారపడకండి, తనలో తా నాధారపడి అత్మబలం 
కలిగి యుండడం (పతిమానవుని విహితక త్యం, కాబట్టి వేదాంత 
[(పవారంచేసే ఉల్క ప్ల విధానం జనమధ్యంలోగానీ, వశాకిగాగానీ, 
వేదాంతమును అనువ్యీంచడ మే. వేదాంతేమును జీవించు. వాయువు 
దీన్ని నీంఠరించడానికి టమ యుంటుంది, సూర్యచంద్ర తారా 
కాశములు, సమ స్త భాతేములూ నీ సందేశాన్ని శిరసావహించి తీరు 
తవి, ఈరకంగా ప్రచారం అ(పతిహాతంగా సాగితీరుతుంది. 


క్రీస్తు సంఘనమా వేశాలు కూర్చాడా ? లేదు, లేదు. పాప 
మతడు వకాకిగా జీవించాడు, శంకీరాచార్నులు నమాజూలు 
కూ ర్చాడా ? లేదు. పాప మాయన వ కాకియై జీవించాడు, ప్రతివ్య కీ 
ఏకాకిగా బీవించాలి, వ కాకియై నిలవాలె, (పతివ్వ క్కి తనలోని [బవా 
త్వమును సంభావించాలి, సాక్రా త్కా రానుభవం పొందాలి.వక్షణంలో 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 99 


నీవు ఏ బవ తాన్ని సంభావిసావో , నీలోని బవ్మాత్వసామైత్కారం 
పాందుతావో, నీలోని జ్ఞానజ్యోతిని జీవిసావో, తత్‌ క్షణమే జూనకాంతి, 
సూర్యునిలోనుంచి వెలుగువలెె నీలోనుంచి పొంగిపారలి (పవ 


హీ సుంది, 
ఆజా 


గుర్తుంచుకోండి, ఈ సంస్కరణ, పయ త్నాలన్నీ = మానవులను 
నంస్క_రించాలని చేసే యీ (ప్రయత్నాలన్నీ - ధనమూ మొదలైన 
చాహ్యానహాయా లమోద, పరులనుండిపొంచే సహాయాలమోద, యాచ 
SS య త్నాలమిోద ఆధారపడి చేసే (పయ త్నా లన్నీ సమో 
వి ఫలాలు కాక తప్పదు. ఇది ధర్శనియతి, పరమమైన, అనంత మైన నీలో 
(పకాశి స్తున్న పరమ సత్యంమాద మా(తమే ఆధారపడు, బావ్యాం 
సహాయం నిన్ను వెతు కుంటూవచ్చినప్పుడు మంచిదే.నీవా సహాయాన్ని 
అన్ముగహాదృష్టితో స్వీకరించవచ్చు. బాహ్యన హోయీలు నీకు శుళూవ. 
చేయాలని వచ్చినప్పుడు నీవు వాటిని అనుగ్ర హీంచినట్టుగా స్వీకరించు, 
నీవుగనుక వశుణమందు ఈ సహాయాలమిద ఆధారతడ తావో, ఆ 
త్షణమంచే అవి నిన్ను వదులుతవి, ఇది ధర్శనియతి. ఎప్పుడై నాసశే 
చావ్యాన హాయంమిద ఆధారపడకు, నీ మీదనే నీవు ఆధారపడు, 
నీలోని దివ్వ శక్రిపై ఆధారపడు. ఇది అత్యవసరం ఇంకొక విథానం 
లేదు ఈ పెద్ది పెద్ద సమావేశాలు, పెద్ద పెద్ద చేద్యతాడులాంటి బిరు 
దాలు, ఈ వివిధడాంబికరూపాలన్నీ నిమృలాలు, వీటిపై ఆధారపడే 
మానవులు లక్ష్యుమును తప్పుతున్నారు, ఇలాంటి వారు ఎవరినీ విముక్త 
లను చేయలేరు, ఎవరికీ న్య్వాతంత్యం గూర్చు లేరు, ఇట్టి మానవులు 
జగ ద్దుఃఖనివృ త్తి చేయలేరు. పైగా లోకానికి క డగండ్లే తెచ్చి 
"పెడతారు, 


ఒక నిర్జీవ మైన శవాన్ని తీసుకోండి, విదుచ్చ కి చేత దాన్ని 
మనం కదిలేలాగ చేయవచ్చు,దాని పెదవులు మనం కదిలేలాగ చేయ 
వచ్చు. దానికాళ్లూ, చేతులూ చలింప జేయవచ్చు. కాని అదినజీవతగం 
కాదు. అచే (ఐకారం చావ్యాసహాయమంకశా, ధనంచేత కూరుకున్న 
బలమంతా, ఐశ్వర్యం చేత, వస్తాభ రణాలచేత సమకూర్చుకున్న శక్తి 
అంతా, వారాపటతిక లచేత పొందబడిన కీ _ర్రిఅంతా, శిష్యులచేతా 


98 ఆధ్యాత్మిక బలమే జయిస్తుంది 


భక్తులచేతా పొందబడిన గారవమంతా, ఈ బాహ్యాధారమం తా, 
శవాన్ని చలింపవేసే విద్యుచ్చ క్షి యొక్క. ఆధారం లాంటి"చే. దీనివల్ల 
శవం రాదు, దీనివల్ల దుఃఖనివృ త్తి కలగదు, దీనిచేత మానవుడు 
విముక్తుడై, స్యతంత్రుడు కాడు, టమటమాలు [మోగించడంలో జీవం 
జనించదు, జీవశ క్రి మూలమునుంచి- లోనుంచి _ అత్నలోనుంచి _ 
జని స్తుంది, ఇక్కడొక సజీవబీజ మున్నది, ఇందులో జీవశ క్రి ఉన్నది. 
ఆ జీవ శ క్రి లోనుంచి మొలుస్తుంది, ఆ మొలవడానికి కొద్దికాలం 
తీసుకుంటుంది, అయినా అది నిజమైన జీవం, కృతిమ నటన కాదు, 


మన మొక శవంలో విద్యుత్స యోగం చేత విచిత సంచల 
నాలు కలిగించవచ్చు. కాసి ఆ నంచలనం జీవంకాదు. ఆ శవంలో జీవం 
లేదు, మనకు కావలసింది జీవం, అబే (పకారం రాముడు చెబు 
తున్నాడు, -- బీజము నాటండి, మొ హృదయాల్లో సత్య మును నాటు 
కోండి, విత్తనము ఒకసారి నాటబడిన త ర్యాత దాన్ని గురించి మనము 
అంతగా తహతహ బడ నవసరంలేదు. అబేమాదిరి వేదాంతమును 
వ్యా_ప్తంచేయడానికి, వేదాంత (పచార (పపబోధాలు చేయడానికి నీవు 
స్యయముగా సత్వ్యసావ్రా త్కా-రం పొందాలె. బీజము నాటబడుతుంది. 
మొక్క-నుగురించి ఇంక విచారం అనవసరం. నెమ్మదిగా మొక్క. నీ 
ఆందోళనతో సంబంధం అేకుండగ నే మొలిచితీరుతుంది. 


ఒకి ప్పుడు ఒక బువీ. ఉండేవాడు, అతనికి ఒక అత్యంత పీతి 
గల శిష్యు డున్నాడు, ఈ శివ్యుడు (పతి దినమూ, తప్పకుండా గురు 
దర్శనానికి వచ్చి 'వెళ్ళుతుండేవాడు, ఒకసారి ఆ బువీ కొంతకాలము 
వరకు ఎక్కడికో వెళ్ళాడు. తిరిగి ఆశమానికి వచ్చాడు. కాని, అతని 
వ్రీయశిష్యుడు ఇప్పుడు రావడం మానాడు, వారూ వీరూ వచ్చి, 
అంతకు ముందు అతిభ కితో ఆగశమానికి వస్తుండే శిష్యుడు ఇప్పుడు 
బొత్సిగా రావడంలేదని ఆ బువీతొ నేరాలు చెప్పారు, వారి 
మాటలు విని ఆ బువ్‌. చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు;- “అతనిలో 
ఏమి తప్పు ఉన్నది? ఎందుకు అతనిలో మిరు నేరాలు వెదకడం? 
అతడు నా దగ్గరకు రావలసిన అవసర మేమున్నది? అతడు ఎందు కీ 
చేహానికి వ్యామోహబద్ధుడు కావాలె? నేనీ వ్య క్రినిగాదు, నస్‌ 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 04 


శరీరాన్ని కాదు. న న్నతడు ఈ శరీరంగా భావించినట్లయి తే, నన్నీ 
వ్య కిత్యంగా అతడు (గహించినట్టయితే తనను తానే అతడు హత్య 
చేసుకుంటున్నాడు, ఈ సత్యాత న్కు నా నంన రూపమైన ఈ పరమ 
సత్యమును, ఈ (బహ్మత్వమును, ఈ వరమచిచ్చ కినిమా(త మే నేనని 
అతడు తెలుసుకుంటాడుగాక, నా (పబోథాల నతడు విశ్వసించి, 
ము క్రుడై , ఆనందమయు డౌతౌాడుగాక!” ఇంకా అ బుమీ ఇలా 
అన్నాడు సు “ఆడగుట్జము ఒక సారి గర్భము ధరించినపిదప, తిరిగి మగ 
గున్న పొంద నవసరం లేదు, బీజం నాటబడింది. ఉచితనమయంలో 
గుజ్జపుపిల్ల పుట్టుతుంది, అచే (పకారం వి త్తనాలు నాటబడినవి, ఫలి 
తలకోన 0 చేను గందర గోళపడను, స్‌ు అవే ఫ లిసాయల 


అచేమాడిరి మారు నమావేశాలూ, నభలూ చేసినా, చేయక 
పోయినా రాముని *శేమూ లేదు, రామునిపేరు మిరు గుర్తుంచు 
కున్నా లేక మా పాదాలకింద (తొక్కినా రాముని కేమో “లేదు, 
మిరు పొగడినా, సిందించినా, ఈ చేహాన్ని మిరు తృణీకరించినా 
రాముని కేమో లేడు, విత్తనము నాటబడింది. ఫలితం దానంతట బే 
వ స్తుందిగాక! తిరిగి మన శెందుకీ (పపంచవిషయమైన ఆందోళన ? 
వ నిమిషములో మనము (పపంచ నంస్క__ర్హల మని నిలుచుంటామో, 
ఆ నిమిషంలోనే మనము (ప్రపంచమును విక్రారపరిచేవాండ్ల మన 
తున్నాము, "వె వై ద్యుడా! ముందు నీ రోగము నీవు బాగుచేసుకో, 


వేచాంతదృష్ట్యా నమ స్తపపంచమూ పర(బహ్నమే, నమ స్త 
[పపంచమూ పూర్ణ మైనది, నమ_న్త (పపంచమూ భగవంతుడే, సమస్త 
(పపంచమూ నా ఆశే. సమ స్త (పపంచమూ ఒక్తశే! అసలువిషయం 
ఇదె నప్పుడు నేను సంస్క_ర ణానికిపూని శే, చేను మిము, పతితులనుగా 
చూ స్టే, నేను మిమ్ములను దుఃఖపీడితులని భావి శీ స్తే దుర్జనులని 
సింది * చా, ౪ శణమంచే నేను మిమ్ము విక్సతరూవులను చేస్తున్నా నన్న 
మాట, ఎందుకంశే నా ఆతృకువేరకుగా మిము చూ స్తున్నాకదా మరి, 
అందుక నే వేదాంత మో విధంగా [పవచి స్తున్నది, ళన సంస్క- _ర్తలారా | 
ఈపనికి పూనిన మీరు ప్రపంచాన్ని వికృతెంగాచూచి నింది స్తున్నారు.” 
నీ సహాయంకోనం చేవిరించేటంత డార్భాగ వం (పపంచానికి ఎందుకు 


95 ఆధ్యాత్మిక బలమే జయిసుంది 


పట్టాలి ? క్రీస్తువచ్చి (ప్రజలను సముద్ధరించడానికి ₹కీయవలసినదంతొ 
చేశాడు, కాన్నిపపంచం సంస్క_రణం పొందలేదు, కృష్ణుడువచ్చి తన 
శకికొలది [పయత్నించాడు, బుద్ధుడు వచ్చాడు, సమస్త తా ns 
వచ్చా రు. బాధాశోకాలు (పపంచంలో సాగిపోతూ చే ఉన ని (పపంచ 
wis అంతం కనబడలేదు, ఈనాటివరకు (పజలు వమయినా 
ఎక్కువ సుఖం గడించారా? మీ శె వ మ్‌ ees మ్‌ 
"బలిఫోనుల్తూ మీ పెద్ద పెద్దనావలూ, మీ పెద్ద సమ_స్తమయిన 
విజ్ఞాన శాస్ర్రని ర్మాణాలూ (పపంచ(వజలకు వ సుఖం ఏమైనా 
యిచ్చినవా! ఇది ఒశే భఛిన్నముయొక్క_ లవహారములను శెంటిసీ 
హౌచ్చించడంవంటిది, భిన్నం, రూపంలో మారుతుంది, సెంచబడినట్లు 
టట గలే, కాని, అది నిజానికి ఒశే భీన్న మును సిన్స త్రిపశారం 
“పంచడంలాంటిది, మీ రాబడి పెరిగినకొద్దీ, మొ ఈసి పెరిగిన కొద్ది 
మో కోరికలుకూడా 'పెరుగుతవి, ఇది ఒక "క్కతోలాంటది కుక. 
తోకను పట్టుకున్నంతసేవు సరిగా వుంటుంది, ఏ నిమిషంలో వదిలి తే 
ఆ నిమిషంలో తిరిగీ యభథారీతి నుడుచుకుపోతుంది, సంస్క_రిద్దామ నే 
కోరికతో నిలబడేమానవులు, జగ తులో ఈ రకంగా వదో గోలచేసే 
మానవులు, ఆత్నవంచకులు, యువకులారా! (పపంచంలో మిరు ఏదో 
ఒక డాంబిక కర్మను (పారంభించి పెద్ద తఫ్పుచే స్తున్నారని గుర్తుంచు 
కోండి, మా ఆత్త శేందంలోనుంచి బహిరు ఖులు కావద్దు, మ్‌ సత్య 
(బవ్నా తాన్ని నం భావించండి! ధ్యానించండి! వ్‌ క రల మారు 
దివ్యత్వి (పూర్ణ లౌతారో ఆ తమణమం చే అపయత్నేంగా, శాళ్వ 
తంగా మిలోనుంచి శక్తి, దివ్యబలం (ప్రవహిస్తుంది, ఇటే సత్య 
వ్యాపన చేసే మౌగ్దం, 


“నా కేమాతం నిశ్చృలమయిన ఆధారం లభీంచినా నేను 
(పపంచాన్ని కదిలించగలను.” అని “ఆర్కె. మెడిన్‌ * అంటుందే వాడు, 
పాప మతనికి నిశ్చల బిందువే కనబడ లేదు, నిశ్చలస్థానం నీలో నే 
ఉన్నది. దాన్ని (గ్రహించు. దాన్ని నం భావించు, దాన్ని సందర్శించు, 
నీవు పర బహ్మూవని "తెలుసుకో, విశ్వనా ధుడవు, ధర్మసింహాసనాధిపతివి, 
సమ _స్తసౌందర్యమూలం, నమ స్తశ క్రి, సమ_న్తబలము, నీవని తెలుసుకో, 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 96 


సమస్త జగదీశ్యరుడవు నీవన్మిగహించు! తత్వమసి! నీ సత్యాత 
సామోత్కారం దానంతట బే నమ _న్రజగ త్తును జయించగలుగుతుంది, 
(పపంచమునకు జీవపదానం చేయగలుగుతుంది 


సూరుండు తన కరునంతా వేదాంత సూతాల ననుసరించి 
నిర్వ ర్తి స్తున్నాడు, అతడే సమస్త (పపంచ జీవశ కులకు మూల నవంతి, 
సూర్యుడు ఆదర్శ వేదాంతి, రాముడు మోకు బోధించే విషయాలనే 
సూర్యుడు ఆచరిస్తున్నాడు. సమ_స్తప్రపంచమునకు జీవళ్నక్తుల నతడు 
ప్రదానం చేస్తున్నా, నిన్సంగుడై, నిర్లి వుడై చేస్తున్నాడు, అతనిలో 
అహంకృతి లేదు. అతనిలో స్వార్థ దృష్టి లేదు, అతనిలో గర్వం లేదు, 
డాంబికత లేదు, అతడు తనలో తాను శ క్రిని నింపుకొనియున్నాడు, 
సర్వశ క్త పపూర్ణుడై , నర్యబల (ప్రపూర్ణుడై , సర్వ తేజః ప్రపూర్ణుడై, 
సర్వై తన్యమూ ర్తియై అతడు (పకౌశి స్తున్నాడు, అతడు ఉదయించే 
ముండుతేన గా కొను గురించి ఏమయినా (వ చురుణాసంరంభం వేస్తున్నా డా? 
వదై నా కరప్యతింప్రళకటి స్తున్నాడా? వ మైనాగందరగోళం చే స్తున్నాడా! 
ఓహో! లేదు. కాని, చూడండి, ఈ నమన భూమండలము 
ఈ మో (పపంచమంతా పబుద్ధ మనుతున్నది, వై తన్యదీపిత 
మౌాతున్నది, ీహాోే! ఎంత (పఖాంతంగా, ఎంత నెముదిగా, ఎంత 
క్రమవిధానంగా, ఎంత సత్య విధానంలో జగ ద్వికాసక ర్మ చేస్తున్నాడు 
సూర్యుడు! (పకృతి మేలుకొొంటున్న ది. నదులు మేలొ_౦టున్న వి, 
రాతి వేళ నదీ నదులు మంచుగా సేగుకొంటవి. సూర్యుడు ఉదయించి 
వాటిని ఉప్పీకరించి మేలుకొలుఫుతున్నాడు. అవి జీవశ క్రితో (ప్రవహి 
స్తాయి. సూర్యభగవానుని (పేమకిరణస్పర్మా మాశత్రించేత సరోవర 
నదీకూలములందలి గులాబీపూలు, రకర కాలపూలు వీకసిసాయి, 


మానవ నేతపద్నాలుకూడా వికసినాయి, అంకు మానన్రలు 
కూడా మేలుకుంటారు, శ క్క పపూర్ణు లవుతున్నారు. గాలినంచరిస్తుంది- 
జీవ పపూర్ణ మవుతున్న ది, సూర్య భగ వానుడు చైతన్య (పఫూర్లుడు, 
అతనిలోనుంచి బజీవలేజము, (పపంచముమోాదికి (పనరి స్తున్నది, (పపంచ 
నంచలనం కలిగించినందుకు, మిమ్ములను మేలుకొలిపినందుకు, పక్షుల 
కంఠాల్లో సంగీత మధు వొలికించినందుకు, పూవులను వికసింపచేసి 


97 ఆధ్యాత్మిక బలమే జయినుం౭ది 


నందుకు సూర్యుకు, (ప్రతిఫలం శాంటీంచడం లేదు, చేను వేశానని 
కర్హృత్యం వహించడం లేదు, నిష్కామకర్మ చేస్తున్నాడు, అతడు 
తనపై తా నాధారపడియున్నందున, తనలో తాను జీవించచడంచేత, 
అంతర్ముఖుడై. యుండడంచేత, నమ_స్తమూ ఆయనముందు జరిగిపోతు 
న్నది, ఇచే సూత్రం, అంతర్భుఖుడన్రుకా, నీలో సీను జీవించు, నీలో, 
అరలో జీవించు, నీవు పరంజ్యోతివని సంభావించు, జగన్నాధుడవని 
"తెలుసుకో, ధర్మ శానకుడవని, సౌందర్యమూలమవని, నమస్త జగత్హా 
రకుడవని నంభావించి, దివ్యానుభూతి పొందు, ఈ దివ్యానుభవాన్ని 
పొందు. ఈ దివ్యానుభూతి “పొందు, ఈ ఆధ్యాల్మిక సాధనచేసి, తరు 
వాత చూడు! 


పసిబిడ్డను, శిశువును సంతోషపరచణానికి వంచేస్తారో తెలుసా? 
ఈ పిచ్చి తల్లి దండ్రులు, శిశువునకు శిష్యు లవుతున్నారు, పిల్ల వాని 
గుణవిశేపాలు అందరునూ నేర్చుకుంటున్నారు. శిశువున కందరూ 
ఎట్టు శిష్యులగుచున్నారోదూడండి ! తల్లి దండులుగానీ, పక్క 
(పజలుగానీ శిశువు మాట్లాడిన విధంగా మాట్లాడుతారు, శిశువు 
అడిన విధంగా ఆడుతారు, “శిశువు ముఖ విన్యాసాలను నటిస్తారు, 
శిశువు వారి భుజాలపైన స్వారి చేస్తాడు. ఈ పసికూన ఎంత బల 
శాలి! శిశువు అమాయకంగా జీవిస్తాడు. అతనికి వ బంథాలు లేవు, 
అత డెవ్వరిక భయపడడు, శిశువుయొక్క- అమానాధరాలు ఎంత 
వహృదయంగమంగా ఉంటవి, ఎంత అనమానసౌందర్గంగా ఉంటవి, 
ఆ శిశువు నంకల్పానికి అడ్డులేదు, పసిబిడ్డశరీరము ఎంతేకోమల మైంది, 
చిట్టి కాళ్లు, చిట్టి చేతులు, ఇలాంటి శిశువు తనలో తాను నమి 
యున్నాడు, అగిని కోరిక నెర వేరితీరవలసిం బే, నిశువు అంత బలహీన 
తలో ఎంత బలశాలి! తనలో తాను వి శ్వాసపూర్ణుడై అతడు చేవా 
దృష్టీకి అలీతుడుగా ఉన్నాడు, తల్లి దండులు అతని కొరకు 
తరచు ఆ స్తిపా స్తులుకూడా అమ్మి వేస్తారు, ఆ శిశువుకోన మని= 
ఆ చిట్టి మహా "యోధుని కోసమని. సమ స్తం త్యాగం చేస్తారు, 
అతనిఆజ్ఞలు నిర్భహించనివానికి ఆనందము లేదు! శిశువులో 
ఉన్న అశ క్రి యొక్క. రవాన్యం వేదాంత మైయున్నది. అతనికి [పపంచం 


(13) 


శ్రీరామతీర్ణ వేదాంత, భావ్యము 9 


(పపంచంకాదు, అతనికి ఈ జ్ఞానం జ్ఞానంకాదు, అతనికి పరమానందం 
తప్ప ఇంకొకటి తెలియదు, సమ స్తళ క్రీ మధురమయిన ఆ అమాయిక 
శిశువులో ఉన్నది, ఇచే శిశువుయొక్క_ విజయంలోని రహస్యం, 


ఈ విధంగా వేదాంతము ననువ్వీంచు, చేను నర్గశ క్రినుయ 
పరబ్రహ్మను, విశ్వ నాధుడను, మహో చేవుడను, చేవచేవుడనుు నమ స్త 
(పపంచ భూతనాథుడను అని నంభావించు, “నేను పరమసత్యమును” 
అని సంభావించు, జీవించు యీ (బహ్మానుభూతిపొందు, ఓ, నీకు 
శిష్యులకు కరువుండదు, కావలసినంతమంది శిష్యులు, శిశువులు వ 
(పచారం చేయకుండగ నే, వ టమటమాలు వేసుకోకుండనే, వ్‌ "పెద్ద 
మనివీయొక్క_ సానుభూతి పొందకుండన్సే ఏ ప|తికలయొక్క.. మన్నన 
పొందకుండా నే శిష్యులను నమకూర్చుకుంటున్నా రు, శిశువును చూచిన 
వారల్లా వానికి శిష్య తై పోతున్నారు, నిజంకాదా 9ది? 


వేదాంతము సనువ్వీంచు, నీ ఆజ్ఞను నిరసావహించే (పజలు 
సీకు గుంపులు గుంపులు దొరుకుతారు. చందోదయమయినపుడు వచ్చి 
ఆ ఆనందసౌంద ర్యాన్ని అనుభవించే జనులు కరు వౌతారా? 
(పాగ్భారత దేశంలో విదియరోజున నమస్త జనులు ఇండ్లలోనుంచి 
బయటికివచ్చి చంద్రదర్శనం చేసుకొని చందగతమయిన భగవ 
(ద్రూపాన్ని ఆరాధిస్తారు. ఆ రోజును విదియ అని పిల: స్తారు, అంశేే 
ఆనందదిన మని పీలుస్తారు, ఆనొడు (పజలు మంచి విందుచేసుకుంటారు, 
పండగ చేసుకొని బంధువులతో, స్నేహితులతో సంతోవమపడతారు, 


మో హృదయాశకాశంలో చంద్రోదయం కానివ్వండి, (వేమసల 
కోన అనుయాయులకోనం ఆతురత పడనవనరం లేదు, నమస్త 
అనుకూలతీలూ మిమ్ములను వెతుక్కుంటూవసాయి, రోజూవువ్వు 
విశసించినవుడు తుమ్మెదలకు కరువు వస్తుందా! తేనె ఉన్న చోటికి 
చీమలు వెతుక్కుంటూ వసాయ్యి 


అచ్చేపకారం మా హృదయాల్లో జ్ఞానమధూదయానిే 
జాగ్రత్తపడండి, మిలో జ్ఞానపద్శసుగంధ వికాసానికే జాగ త్రపడండి, 
సర్వం అ(పయత్నంగా లభ స్టమవుతుంది. నీవు కోరదగిన వ స్తువే 


99 ఆధ్యాత్మిక బలమే జయిన్తుంది 


ఉండదు, నీవు ఒకదాన్ని కోరనవసర మేలేదు, నీవు కోరదగినవ స్తువు 
ఏదైనా వున్నదంశేు అది (బవ్మాత్య మే! సీ అత సావౌత్కారమే - 
నీవు వెనుకకు పడిపోతావా, సర్వమూ నిన్ను పరిత్యజి స్తుంది, నీవు 
నీలోని పరమాత్మను వదలక గట్టిగాపట్టుకున్నప్పుడు, నీలోని (బ్రహ్మను 
తెలుసుకున్నప్పుడు, ఆ సత్యాత్శను నీను జీవి స్తున్నప్పుడు, సమస్త 
(పపంచం కుక్కలాగా నీ పాదాలు నాకడాని కభిలవీ. స్తుంది. (పపంచ 
వస్తువుల కోసం వేటాడబోకు, సమస్త శక్తియొక్కు రహస్యం 
నీలోనే ఉన్నది, ఇంకొకచోట లేదు, 


ఇక్కడ కాలిఫోర్నియాలో శాస్రాజల్మనవంతులున్నవి, అక్కడ 
జలదృశ్యం అతిమనోజ మని జన(పతీతి, (పతివ్య క్రి అక్క_డికిపోయి 
లో వాడి 
భూండాలని అభిలపీ.సాడు, కాని శాసాజల (సవంతులు, (వేక్షకులకోసం 
తహతహపడ నవనరంలేదు, రాండి రాండని కరప(తాలు జనులకు 
పంచనవనరం లేదు, ప్రజలే తప్పక వారంతటవారు వచ్చి చూచి 
తీరుతారు, 


అచేపకారం ఏ నిషిషంలో పరిశుద్ధ జ్ఞానజలం, జీవజలం, 
పవి[త_పేమజలం నీ హృదయంలోనుంచి చెలికి ఉవికి పొంగుతుందో, 
అఆశతుణమం బే శాసాజల(స్రవంతులతీ రాలకువ శె, నిన్ను వితుష్కంటూ 
(పజలు వారంతటవారే పరుగిడి వసారు, ఇది ఆపతిహతమైన వకైక 
మైన ధర్శనియలి, కావలసిన విషయ మేమిటంశు, [బహ జ్ఞూనజలను 
నీలో కనుగొనడమే! నీవు ఒకేచోట ఉండ లేదా ఒక చోటునుంచి 
ఇంకోచోటుకు నీ స్వేచ్భారీతి పరివ్రజించు. ఎశ్లైనా ఒకే, నీవు 


ఒశేచోటఉన్నా (ప్రజలు నీసన్నిధికి వస్తారు, నీవు ఒకచోట నిలువక, 
నిరంతరసంచారం చేస్తున్నా, (ప్రజలు నీ సన్నిధికి వస్తారు, అయితే నీలో 
నిజమైన సత్యం, దైవశక్తి ఉండాలె, బావ్యానటనల్లో వమ లేదు, 
నీభ్రో (బహ్మభావవాహీనులు చీంచాలీల, స్వచ్చరూపంతో (పవ 
హింప చేయడ మే_నీవు (శ్రద్ధతో చేయవలసినపని, 


కాంటు (Kant) చరితలో, అతను ఎప్పుడు వుట్టాడొకూడా 
అతనికీ తెలియదని |వాయబడింది. కాని (పపంచంలో నలుమూలలా 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 100 


అతని వివయం తెలుసు, ఒకే స్థలములో నివాసంశోసినంతమాగ(కాన 
విజయం లభించదు. నీలో దైవశకిని లం సీవప్పుకు 
కాలుకదల్చక సోఫామిాద హాయిగా హా మ్మ = (పపంచ నుప్పుడు 
నీనుండి సత్యమును (గహీంచడానికి రాళపో సీకేం_దానికే చేటు 
మూడిందన్న మాట, 


న్యాయాధికారి సభలో ఉచితాననాన్ని అలంకరిస్తాడు.వాదులు, 
(పతివాదులు న్యాయవాదులు, సాకులు, గుమాసాలు మొదలె న 
వాండ్లందరూ వాండ్లంతటవాండే వచ్చి సభకు హాజరవుతారు, వాండ్ల 
కోసం న్యాయాధికారి ఎదురుమాడనవసరం లేదు, సభలో కుర్చీలు 
అమర్చటానికీ బల్లలు సర్షడానికీ అత డ్‌ననడ నపనరంలేదు. వాది 
(వరివాదులకోనం, “woe నా న్యాయ వాదులకోసం అహ్వానాలు 
పంపనవనరం లేదు, ఆ పనులన్నీ ఇతరు లే చూసారు, 


రాముని సగంచేశ మిది: నీలో ఉన్న న ర్ల రాజ్యాన్ని, ఈ 
(బహ్మపదవిని పట్టుకో! ఓ పర్వబస ప. ఓ ద్నివ్యెశ్వర్యవనిధీ! ఓ 
మానవుడా! సీ (బవ్మా పదవీవై భవంతో నడుపు చశవరి రినె నడువు, 
నీదివె వ్యైశ్వగ్య వరిళో నడువు, ఒక చేవతవలె గమించు. సే వ్యావ 
హోరిక విషయాలను గురించి, నీవేవభావణాదులనుగురించి, నీ [పయా 
ణపఫ్రుఖరు లను గురించి, నీ ఆ స్తిపా స్తులను గురించి, నీ యింటినిగురించి, 
ఈ నమ న్త (పాపంచిక విషయాలను | గురించి విచారించబోకు, ఇదంతా 
చాహ్య (ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. లేచి రా, నీ బహుత 
సాశా తారం పొందు, నీవు సూర సూర్యుడవని తెలుసుకో, ఈ సూర్య 
చంద 'శారాదేవతా కోటిసైతం నీ అభిమతానుసారం నడు స్తుంది, 
చచ్చినట్లునడిచి తీరుతుంది, ఇది ధర్మం, ఇది పరమసత్యం, ఇ బే విజయ 
రహస్నుమని వేదాంతం ఉద్భావీ. స్తున్నది, ఏ నిమిషంలో నీవు (బవాత్వ్య 

స్థితుడ వాతావోో నీసతా త్నానుభవం పొందుతావో, ఆ నిమిష 
మంచే నీవు మహోశ క్రి సంపన్నుడ వాతాను, ఆ నిమిసమంచే 
(పపంచం నిన్ను అనేవి. స్తుంది, ఆ నిమిమమం బే (పపంచం నీ అనుగ 
హోన్ని ల స్తుంది, 


101 అధ్యాత్మిక బలమే జయిస్తుంది 


చట్టాలవల్ల § కృతిమళాననాలవల్ల విజయం లభి స్తుందని, విజయం 
ధన SSA పన్నాగాలమోద చబావ్యాన హాయాల 
మోద, సేవక బంధు మి|తాదులమిోద ఆధారపడియున్న దని (పపంచ 
(పజల తలంవు, ఇది పెద్ద పొరపాటు, ఓహో! తమ నాశనానికి తాము 
దారి తీసుకుంటున్నారు.” ఇలాంటి (ప్రయత్నాలు, ర ృన్లపటీని కతి 
మంగా పాడేలాగు చేసే సీ యక్నాల్లాంటివే, 


ఒక పావురం ఉందనుకోండి, దాన్ని హీమాలయశిఖ రాల 
మోద, ఆకాశ మంటుతున్న "దేవదారు శాఖ్యాగనువైన కూర్చో 
నివ్వండి, అప్పుడు దానంత ట దే పావురం ఉద్రిక్త మవుతుంది. మధుర 
గాన వాహినులు దాని గళంలోనుంచి |పవహీస్తాయి, ఆ హీమాలయ 
నిఖరాలపైన, గులాబీపూల సుగంధానిలంలో ఉన్న త్రమైన కృస్తపవీ, 
గానమధువు వర్షి స్తుంది, అబే ప్రకారం సాక్షాత్కార పర్వతా(గం 
పెన నీవు స్థిరంగా * నిలువు, నీ [బహ తంలో గాఢంగా మగ్ను డవుకా! 
అరూఢస్థితి" నలంకరించు! అప్పుడు నీ దివతంంలోనుంచి జగద్ధిత 
కర లా, పవి|తజీవితం, పరిశుద్ధశీలం, లోకన నంగ హం అనే నరం శుభో 
దయ కాంతి దానంత టచే డీద్దశమాతుంది, పొంగి పొరలి పవహీ 
స్తుంది, కట్టలు తెంచుకొని వెలువడుతుంది, 


సంస్కర్తలు ఏ మేమిటో చట్టాలు, నిబంధనలు పెట్టి, మనుష్యు 
లను బాగుపరవా లనుకుంటారు, (ప్రజలపై న తమ అబేశాలను చెలా 
యించా లనుకుంటారు, తమకు తామే ।పజాశోధక కంకణం కట్టు 
కుంటారు, ఇది అనహాజం. ఇలా మంచి జరుగదు, 


“ఓ! మాకు ఆచరణ కావలఠలె””అని జను లంటారు, “ఆచరణ 
ఎక్కొ_డనుంచి రావాలె?'అని రాము డడుగుతున్నాడు, 'బాహ్యక ర ల 
చేత ఆచరణ, కపప ఖీ యొక్క. క్భతిమ నంగీతంలాగా ఉంటుంది, 
కృష్ణపతీ గొంతు గట్టిగా పట్టుకొని “ఇంక పాడు, (కిందికి దిగి పాడు” 
అంశే అది మనోవారగానం "వేయలేదు, అది సేంచ పొందిన నిమి 
షంలో మాత్రమే కంఠమెత్తి గానం చేయగలుగుతుంది, అబే 
(కారం, వ క్షణంలో నీవు నీ కేంద)స్థానంలో నిలుసావో, అంత 


శ్రైరామతీర్ణ వేదాంత భాష్యము 102 


ర్నుఖుడ వై (చాహ్మీస్థితి నలంకరిసావో, (బవ భా వొరూడ్ర సరి పొందు 
తావో, సామోత్కార శిఖరాలపైకి ఎగురుతావో, ఆ నిమిమమంబే 
సీలోనుంచి ధర్నాచరణ కృత్యాలు, వీరకర్శలు, ఉచితస్థానంలో 
కూర్చున్న క్చస్తప గళంలోనుంచి మధుగీతాల్లాగా వెలికి పొంగి 
(ప్రవహిస్తాయి, ఇచే సరైన మార్గం, 


ఇక్కడొక ఇనుపముక్క_ ఉందనుకోండి, దీన్ని మనం అయ 
స్కాంతంగా మార్చి, ఇనుపముక్క_లు ఆకర్షించేలాగు చేయాలను 
కుంటాము, ఏరకంగా చేయగలం? ఇనుపముక్క_కు అయస్కా_౦తేతం 
పొందించడంచేత చేయగలం, ఈ చిన్న ఇనుపముక్క, ఇతర చిన్న 
ఇనుపముక్క_లను ఆకర్షించి పట్టుకునేటట్లు చెయ్యడానికి ఇచే నిజ 
మయిన మార్గం, కాని, అయస్కాంతత్వం పొందకుండగా నే, దానంతట 
అబే ఈ చిన్న ఇనుపముక్క_ ఇతర ఇనుపముక్కలను ఆకర్షించ లేదు, 
ఆకర ఇశ క్రి రావాలంకే ఈ మొదటి ఇనుపముక్క అయస్కా-ం 
తంగా మారాలి, ఇఫ్పుడు మనం ఇక్కడ ఒక అయస్కాంతం ఉందను 
కుందాము, ఈ మొడటి ఇనుపముక్కును ఈ అయస్కా.ంతంతో 
కొలుఫుదాము, అప్పుడు ఈ మొదటి ఇనుపముక్క_కూడా ఒక్‌ అయ 
స్కా౦తేంగా మారి రెండో ఇనుపముక్కను ఆకర్షించి పట్టుకోగలదు, 
ఇప్పుడు ఈ మొదటి ఇనుపముక్క_ అయస్కా_౦తేంతోకలిసి ఉండడం 
చేత అయస్కాంతంగా మారియున్నది, అయితే ఈ మొదటి ఇనుప 
ముక్కను అనలు అయస్కా_ంతంనుంచి విడిచేయండి, దానికి క్తి 
పోతున్నది, అది రెండవ ఇనుపమ.క్కను పట్టుకో లేదు, గుర్తుంచు 
కోండి, ఈ మొదటి ఇనుపముక్క_ అసలైన అయస్కాంతంతోకలిసి 
ఉన్నవ్పుడు అదికూడా అయస్కా_ంత్యమె ఉన్నది, అప్పుడు దానికి 
అయ స్కాంతముయొక్క_ గుణగణములన్నీ ఉన్నవి, స్వయంగా ఏ 
ఇనుపముక్క_నె నా అది ఆకర్షి ంచగలదు, ఎప్పుడు మనం అసలు 
అయ స్కా_ంతంతో ఈ మొదటి ఇనుపముక్కును విడదీసామో, 
అనవ్పుడు బానిళ క్రి పోతున్నది, అవు డది ఇంకొళ ఇనుపముక్కను 
అక రి ంచ లేదు, 


108 ఆధ్యాత్మిక బలమే జయినుండి 


అచేపకారము ఇక్కడ ఒక శరీరం ఉన్నదనుకోండి, దానిని 
మనము క్రీస్తు అని పిలుద్దాము, అతడు మహో త్తముడు, న 
మానవుడు, అతని విషయమేమిటి? అతని మొదటి ముఫె ఫ్రైఏండ్ల 
జీవితములో, అతడు ఒక చిన్న ఇనుపముక్క_లాగా ఎవరికీ "తెలియని 
అజ్ఞాత జీవితము గడిపాడు. అత డొక వ|డంగికుమారుడు. చాల బీద 
బాలుడు, ఒక అజ్ఞాతమాతేకు పుట్టా డతడు, అత న్నెవరూ పట్టించుకో 
లేదు. ఈ ఇనుపము క్ర క్రమంగా సత్యాత్నతో అంజు అయస్థాంతంతో 
ఆళర్ష ఇమూలంతో స నమ స్త జీవశ కుల మూలంతో వకీభవించాడు, 
భగవంతునితో, పరమ సత్యంతో, చిచ్చ కి కితో అతడు కలిసి 
పోయినాడు. అప్పు డేమయింది? ఈ ఇనుప ముక్కకూడా 
అయస్కాంతత్వం పొందింది, అతడు అయస్కాంత మయినాడు, 
(సజలు అతనినే ఆకర్షి తు లై నారు, శిష్యులు, గుంపులు 
గుంపులు (పజానీకము అతనిచేత అక్షి తులయినారు, వాండ్రంతట 
వాండ్లే వచ్చి అతనికి శరణాగతులై నారు. అతని జవి తాంత్యంలో 
శ్రీ స్తుయొక్క- శరీరమే ఇనుపముక్క్‌, భగవంతుడ నే అయస్కాం 
తంతో విడివడింది. అప్పుడేం జరిగింది? అతనికి సంబంధించి కూడివున్న 
ఇనుపముక్క_ లన్నీ పడిపోయినవ్‌, అతని శ్‌ష్యు లందరూ వదలివేశారు, 
అంతకుముందు అతనిని మహోగారవంతో కే చేమించి పూజించిన చెరున లేం 
(ప్రజలే అతనిని పరిత్వజించారు. అతనిని ఆహ్మానిస్తూ తమ ఫుగమును 
అలంకరించిన (పజలే చివర కతణ్ణి పరిత్యజించారు, అఫ్పుడాతని శకి 
పోయింది, అయస్టాంతమునుండి ఇనుపముక్క_లోనుంచి విడివడిన దాని 
ఇతఃపూర్వశ కులు పోతున్నవి, అతని శిష్యులు అతన్ని పరిత్యజించి 
నప్పుడు, ఆ పదకొండుమందీ అతన్ని వదలి పెట్టినప్పుడు, ప్రజలు ఎదురుతిరిగి 
అతనిమిద కతతీర్నుకోవాలని సంసిద్దులె అతనిని హింసించడానికి 
పూనుకున్నప్పుడు, “ఓ తండీ)! నన్నెందుకు విడిచిపెట్టావు” అని క్రీస్తు 
నిర్వచించాడు, దీనిలో భగవంతునిలోనుంచి అతడ పొందిన చ్యులి 
కనపడుతున్నది, క్రీ స్తుజీవితము ఏమి బోధి స్తున్నదో చూడండి, క్రీస్తు 
యొక్క సర్వశ క్ర క్ర కీ స్తుయొక్క_ సర్వప్ర భావము, అతసిశే న త్యాత్త 
అనే అయస్కాతంతో ఉన్న సంబంధంలో నే కలదని అతని జీవితం 
(వబోధి స్తున్నది, కీస్తుయొక్కు భాలికబేహం, సత్యశక్రిఅనే 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 104 


అయస్కాంతముతో కలిసి ఉన్నప్పుడు, ఆయన బేహంకూడా 
అయస్కాంత మై ఉన్నది, మరి క్రీస్తు శరీరం సత్యశ కి అనే 
అయ స్కా_ంతమునుంచి విడిబడ్లప్వుడు, ఆయన శక్తి క 
ఆయన శిష్యులు, అనుచరులు పరిత్యజించి వెళ్ళారు, తిరిగి గ్‌ క్రీస్తు 
మరణానికి ముందు తనదై వై క్యస్థితిని పొందగలిగాడు, క్రీస్తు rs 
బడినప్పుడు మరణించ లేదని మాకు “తెలుసు, దీన్ని రుజువుచేయవచ్చు. 
శరీరం కొరత వేయబడినప్పుడు అతడు సమాధిస్థితిలో నున్నాడు. 

ఆ స్థితిలో ప్రాణసంచలనం ఉండదు, హృదయం కొట్టుకోదు, రక్త 
Bs నాడుల్లో సై కీ కనపడదు, ఆ స్పితిలో (పాణము ఉన్న శ్లే కన 
పడదు, శీస్తువ మూడు రోజులు ఆ సమాధిస్థితిలో లయమై 'యోగివలె 
తిరిగి సబీవుడై తప్పించుకొని కాళ్శీరుకు వచ్చాడు, రాముడు కొళ్సీరులో 
ఉన్న వుడు క్రీస్తు అక్కడ వసించిన అనేక చిహ్నాలు కనుగొన్నాడు, 
అప్పటివరకు, శాళ్సీరులో శై) స్త్వవసంఘము ఉండేదికాదు క్రీస్తు 
పేర్ల తో అనేళప బేశాలు కాళ్నీకలో ఉన్నవి, వ్‌ శె శ) సవ్రులు రాని 
అనేక పట్టణాలు, 'జెకున లేము సంబంధ మె మెన పట్టణాల పేర తో ఉన్నాయి. 
శెండు వేల సంవత్సరాల క్రిందటి ఒక్ష (పాచీనమయిన గోరీ ఉన్నదక్క_డ. 
ఆ గోరీని అతిపవ్మితంగా చూస్తారు, అది “వసు సమాధి” అని విలువ 
బడుతున్న ది, హిందూస్తానీ "ఛామలో శ్రీ స్తుపేరును వను అని 
చీర్కొ_ం౦టారు. వసు అంశే రాజకుమారుడని టం; ఈ విధంగా శ్రీస్తు 
శిలువ అనంతరము తాను వ భారతవర్ష 0లో మొదట తనపబోధాలు 
నేర్చుకున్నాడో ఆ భారత ేశానికి తిరిగ వచ్చాడని రుజువు చేయ 
డానికి అనేక తార్కాణా లున్నవి, 


ఇంకొక విషయం : కాళ్ళ్మీరపాతంలో (ప్రజలు ఒకరళమైన 
విచిత) ఓీపధిని క్రి స్తు ఓపధిఅని పిలుస్తారు, ఈ జౌవధాన్ని 
తయారువేసే సే వైద్యులు, సజీవుడై వచ్చిన తర్వా త్ర క్రీ స్తు సు తన గాయా 
లకు ఈ మందు ఉపయోగిం చాడని అకుకుకహా చెబుతారు, సీదా 
నికి ఈ బజివధము అన్నిరకాల గాయాలను విచిత)ంగా నయం 
చేస్తుంది, 


105 ఆధ్యాత్మిక బలమే జయిన్లుంది 


తిరిగి క్రీస్తు భారత చేశానికి వెళ్ళినాడన్న వివయానికి తగినన్ని 
తార్మా_ణా లున్నవి. ఇప్పు డీవ్వివయాలను రాముడు విశదీకరించ 
డానికి అవసరంలేదు. రాముడు చెప్పే విమయమిది.-కీ స్తు దై వత్యమచే 
అయస్క్మా_ంతముతో తన శరీరాన్ని కలిపి యున్నప్పుడు, సమస్త 
(ప్రపంచము అతనిచేత ఆకర్షి త మెంది. అయితే ఆ సంబంధము ఎలా 
"తెగింది? అచేక కారణా లున్నవి, బాహ నంపర్కా_ లచేత, జనులతో 
అతిగా కలిసి తిరగడంచేత, అధ్యాత్మిక శిఖరాలకు అతిదూరమై 
పోవడంచేత, మనము శక్తిని కోలువోతాం, జనస మ్మగ్షాన్ని విడిచి 
క్రీస్తు పరగతాలకు వి శాంతికై పోయిన సంగతి మికు తెలుసు, ఒక 
భష్యునితో ఆయన ఇట్లన్నాడు:- “నానుంచి శ క్రి పోయినట్లు కనబడు 
తున్నది, ఎవరు నన్ను స్పృశించారు? (పజలతో అతి దీర కాలము 
కలిసి జీవించడం చేత, ఆధ్యాతి క శిఖరాలకు అతిదూరమైన నూన 
స్థితికి దిగజూరడముచేత, నంబంధము తెగిపోయింది, ఇది మనుష్య 
లవణం, ఇది (పకృతి సహాజం, క్రీ) స్తుయొక్క_ పారపాట్టుకూడా మోకు 
మేలు చేకూరు స్తవి, పతివాని జీవితము మనము నక్రమముగా పఠిస్తే 
(పతివాని జీవితము క్రీస్తు జీవితమంత మేలు మోకు చేకూ ర్తుంది, 
మూలశ క్రి నుంచి, భగవంతునీనుంచే విడివడిన నిమిషమందు, నీ కింక 
ఆశ లేదు, దై వత్వంలో మగ్నుడవు కా, [బ్రహ్మాక్యత పొందు.ఆ మహా 
శిఖరాలనుంచి [కిందికి జారబోకు, సత్యసాఖ్రా త్కా రానుభ వాన్ని 
పొందు, అయస్కా-ంత సంపర్క_ము చేత, ఇనుపముక్క అయస్కాంత 
మైన విధంగా, నీవు అయస్కా.0త మవుతావు, పసిబిడ్డ అతని సర్వాం 
గాలు, అతని కన్నీళ్ళు, అతని కోమలమైన ఆ|కందనం, సర్వమూ సజీవ 
మైనవిధముగా, నీశరీరం చె తన్యమయ మౌతుంది, 


నీవు (బ్రమై క్యానుభ వాన్ని పొందితే నీవు పరమ పావనుడవై 
[పకాశిస్తావు, అయస్కాంతత్వం పొందిన ఇనుమువ లె నీవు అయస్కాంత 
మువెప్రకాశిస్తావు. కాని ఇంకోరకంగా (ప్రజ లీ విమయాన్ని అపార్థం 
చేసుకుంటున్నారు, సత్యమూలమును, సత్యకారణాన్ని సత్యమైన శకి 
రహన్యాన్ని మనమిప్పుడు సూచించాము, కాని, (పజలు మూలమును 
వేరుగా తలుస్తారు, శిశువులో సత్యాత్శాన భూతి పొందడంవల్ల నిజ 


(14) 


శ్రీరామశీర్ణ వేదాంత భాష్యము 106 


మైన శక్తి వెలువడుతున్నది. కాని, జనులు అతని శరీరానికిమా(త్ర మే 
ప్రాముఖ్య మిచ్చి వ్యామోహబద్ధులా తారు, శిశువుయొక్క._ జీవితంలో 
యీ నిజమైన శక్షిమూలమును అభివృద్ధి చేయడానికి బదులు జనులు 
శిశుజీవితాన్ని అణగ దొక్కు తారు, 


కీ స్తుజీవితమును పఠించు, క్రీస్తు చేసినట్లు నీవూ చేయి. కాన్సి 
క్రీస్తు శరీరంపైన ఆధారపడక, (క్రీస్తు అత్మత్యత్యంమిదనే ఆధార 
పడు, నీలోని దివ్యశ క్తిమాదనే ఆఛారపడు. క్ర స్తుకావడానికి ఇటే 
నిజ మైన మార్గం, 


"వేవాంతం హీందూ బేనానికి మ్మాతమే సంబంధించిందికాదు, 
హిందువుల కెంత నంబంధించిందో, కై/_న్తవులకు అంతే నంబంధించి 
యున్నది, వేదాంత దృక్పథంలో ,కీస్తుమోద విశాాసంచేత రశ్నీంప 
బడటం ఎంతవరకు నిజం ? దీనిని ఒక కథ చేత వ్యాఖ్యానం చేద్దాము, 
ఒక అవివేక చిత్తముగల తల్లి వున్నది, ఆతల్లి తన చిన్ని కుమారునితో 
(పక్కగదిలో మూలన ఒక పెద్ద భయంకరమైన భూతం ఉందని చెప్పి 
భయ పెట్టింది, శిశువు ఆ గదిలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు, 
ఒకనాటి సాయంకాలం తండి ఆఫీసునుంచివచ్చి ఆ పిల్ల వానిని ఆ 
గదిలోకి వెళ్ళి ఏదో వస్తువు తెమ్మన్నాడు, ఆ బౌలుడు భయపడి 
ఆ చీకటిగదిలో అడుగుపెట్ట లేకపోయాడు. తండి దగ్గరకు పరుగెత్తు 
కుంటూ పోయి “పఓ నాన్నా! నే నాగదిలోకి వెళ్ళను, అందులో ఒక 
వనుభూత మున్నది, నాకు భయం.” అని చెప్పాడు, తండికి వీల్ల వాడీ 
రకంగా విరికివాడవడం యిఫ్థ్యం లేదు. “అందులో భూతం లేదు, నీ కేం 
భయం లేడు, వెళ్ళి ఆ వస్తువు తీసుకురా పోో”అని బుజ్జగించాడు, కాని 
బాలుడు భయముచేత ఆమాటలు నమ్మలేదు, తండి మంచి మేధావి, 
విల్ల వానిలోని ఈ మూఢనమ్మ కాన్ని, ఈ భయరోగాన్ని పోగొట్ట 
డానికీ ఉపాయ మాలోచించాడు. ఒక పరిచారకుని విలిచి అతని 
చెవిలో వమిటో రహస్యం చెప్పాడు. ఆ సేవకుడు నెమ్మదిగా వెళ్ళి, 
ఆ భూతముందని వీల్ల వాడు భయపడుతున్న గదిలోకి, వెనుక వా॥ిలి 
గుండా (ప వేశిం చాడు, ఒక దిండు తీసుకొని, దాన్నొకమూల నిల బెట్టి 
దానిపైన ఒక నల్ల నిగుడ్డ కప్పి ఉంచాడు, వీల్ల నాడు అవిచ్చితేరూ పాన్ని 


107 ఆధ్యాత్మిక బలమే జయిస్తుంది 


చూచాడు, నిజమైన వదో దయ్యంకూర్చున్నట్లు కనబడింది. పిల్లవానిని 
నిలిచి తండి ఇలా అన్నాడు: గీఅదిగో! చూచావా ? దానివెవో 
(దిండుయొక్క_ ఒకమూల చూవించాడు.) వీల్ల వాడి ఊహాశ క్రి మంచి 
చురుకై నది అవడంచేత తన un చెవి అని 
వెంటనే విశ్వసించి, కరీ నాన్నా! నేను చెప్పలేదా 1? .ఈ యింట్లో 
పెద్దదయ్య ముందని నవిజంచూకు”అని బాలుడు బగ రగా ష్‌ 
వేశాడు. తండి “కుమారా! నిజమే, కానీ నీవు మహాధైర్య శాలివి, 
మంచి బలశాలివి నీశేంభయం లేదు, ఒక క్రి తీసుకొని దానిని కొట్టి 
చంపు”,అని ఉత్సాహపరిచాడు, కుల వాండ్లు వీరులు, వాండ్లు బేనికై ప 
సాహసించగలరు, ఆ మాటలకు ఉశ్చాహితుడై , బాలుడు తం, డిగారి 
బజెత్తము తీసుకొని భూతరూపంమిద ఒళ దెబ్బ కొట్టాడు, సన్నని 
ఏడుపు వినిపించింది. గదిలో దాగిన సేవకుడు, చెనిమాదిరి కనపడే దిండు 
కొనను, ఇవతలకు లాగాడు. పిల్ల వాడికి ఆనంద మైంది, దయ్యము సీడి 
పోతున్నదనే ఉత్సాహంతో కేకలు వేశాడు, తండి ఉత్పాహమిస్తూ, 
“వియకుమాగరా! నీవు మంచి గ ర్వశాలివి, నీవు మంచివీరుడవు.” అని 
పొగడి వెన్నుచరచి ఉ|చేకపరిచాడు, ఈ విధంగా మాట్లాడే నమయ 
ములో దయ్యపు చెవులు రెండూ బైయటికి కనబడినవి, పిల్ల వాడు 
ఉదిక్తుడై, ఆ భావనాభూతవు తలమోద డెబ్బమోద దెబ్బ, వెంట 
వెంట కొట్టాడు. బాది వదిలిపెట్టాడు, లోపల వడువు వినబడింది 
తేండి, వెన్ను చరుస్తూ, *'వీడువు విను; వడుపు విను, దయ్యము వడు 
స్తున్నది, నీవు 7లిచావు, నీవు గెలిచావు అని ఉత్సాహపరి 
అ వీల్ల వాడు ఊహాోభూాత మును చావకొట్టాను, తండి దిండును 
చెలికి లాగ్‌ “చిట్టీ! బలీ ఛై ర్యమున్నది నీకు, నీవు దయ్యాన్ని కొట్టి 
దిండుగా చేశావు, దెబ్బలు తిని దయ్యము దిండై పోయెంది, చూడులో 
అన్నాడు. పిల్లవాడు నిజమనుకొని సంతోవపడ్డాడు. మూఢ వి శ్వాస 
జనిత మైన పెకుభాతము అదృశ్య మైంది, చాలుసికి ధైర్యము వచ్చింది, 
కోటలు పాడాడు, గంతులు వేశాడు. గదిలోకి నిర్భయ ముగా వెళ్ళి, 
తండి తమ్మన్న వస్తువు తెచ్చి యిచ్చాడు, బై శవదళ దాటిన పెద్ద 
బాలురకు వ తెండిఅయినా ఇలా చెపుతాడా? చెప్పడు, పసిబాలురకు 
ఈ పంథా మంచిడే, కాని పెద్దవాండ్లకు మంచిది కాదు, శిశువు 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 108 


క్రీబిధానము కొంత మేలు చేకూర్చింది. ఉపయోగించింది, కాని, 
"పెద్దవాండ్రకు ఈడొచ్చినవాండ్ల కు ఈవిధాన మవనరం లేదు, శిశువుల 
హృాదయాలలో విహరించే ఇలాంటి విచిత్రభూ తాలను, తీరిక ఉంకే 
మనము ఎనై్నెయినా వెలుపలికి తరిమి వేయగలం, జ్యాగ త్త తగా వినండి, 
"వేదాంత్‌ సరంచన మిది: ఆ చీకటిగడిలో వీల్ల వాడు దిండును కొట్ల 
డముచేత, నిజమైన భూతము పో లేదు, భూ తాన్ని పారదోలడానికి నిబే 
మైనకారణము దిండును కొట్టడము కాదు. దయ్యము గదిలో లేదు అనే 
విశ్వాస పరిణామాన్ని శిశువులో కలిగించడమే నిజమైన కారణం, 
భూతము లేదు అనే విశాంనము శిశువులో కలిగింప బడింది, అప్పుడు 
భూతం పోయింది, గిశుయొక్క_ భావనచేత గదిలోనికి భూతము 
ప్రవేశించింది, నిజానికి గదిలో భూతం లేదు. (భాంతి భావనే గదిలో 
భూ తాన్ని సృష్టించింది. ఈ (భాంతి నే నివృ ర్తి తి చేయాలె, పెద్ద వాండ్ల 
(భాంతిని పోగ్టే మార్లం వేరుగానున్నది, “మేము పలితులము] 
పికృతిసిద్ధముగా మహాపావులము, భయంకరమైన నరకముఖములో 
మేము ఉన్నాము, నమ _స్తపాపాలు మా గుండెలమోద పర్వళాలై 
కూర్చున్న, ఆసనము ప పథ మములో చేసిన నేరమువల్ల మా కీ 
పాప పకృతి కలిగింది. మెము పుట్టుకతో కే పాపాత్సులము, (పాపం 
చిక జీవులము, కుదాకిమద్రమైన జా ర్భాగ్యవు కీమికీబ కాలము 
మేము!” అని (పజల నమ్మక ము, (ఉన్న దున్నట్లు మాట్లాశుతున్నం 
దుకు రాముని మన్నిస్తారు. గాక) బైబిల్లో ఒక భాగము మానవు 
లను తమ పాప పకృతి విశ్వసింప జేస్తుంది. పాతనిబంధన పాపము 
వైన నం హృదయాల్లోకి, పూ కేశోవృదయము మంది రాల్లోకి, 
పతితతంభూతమును, పాప(పకృతలిని, నీచపళ్ళతిని (ప వేశ పెట్టింది. 
“మేము ప్రపంచములో నిప్ప) యోజకులము, కుద్రికీట కాలము, 
నీచమైన పురుగులము, దురదృష్ట నసముదతరంగాల్లో తన్నుకలాడే 
ఫురుగులము, దుగ్భలులము.”” అనేభావాలు మానవహృదయాల్లోకి 
తరుమబడినవి, మొదట SIR OG (పపంచహృదయంలోకి 
(ప వేళ పెట్టబడింది, తరువాత “కొత్త నిబంధని పక్‌, రాముడు 
పక్షపాత దృష్టితో మాట్లాడడంలేదు, “పాత నిబంధన అ నేతల్లి చేత 
(వ్ర వేశ పెట్టబడిన మూఢ విశ్వాసాన్ని “కోత్త నిబంధన" అనే తండి) 


100 ఆధ్యాత్మిక బలమే జయిన్లుంది 


నెలికి గరిమి వేశాడు, కో త్త నిబంధనలో తంకి)మెన సైంటొపాల్‌ 
వచ్చి మానవ హృదయాల్లోనుంచి భూ తాన్ని చెలికి తరుమడాసికి, 
మానవుల విముకుల చేయటానికి శక్తికొలది పయత్నించాడు, 
అతేకు ఏ ఉపాయం పన్నాడు? మై ౦ట్‌ పాల్‌ కాదు మానవవిము క్రి కి 
మార్గం చూపింది, భగవంతుడే అతని శరీరంద్యారా విము కి పథం 
భూవించాడని రాముడు చెపుతున్నాడు, ఈ పాప ప్రకృతి ఈ 
మానసికాందోళన, ఈ పాపపిీశాచం, 'చాష్టి జంి (శుద్ధిస్నానం) అశే 
ఒక కర్శచేత పోతుందని పాల్‌ ప్రబోధించాడు, అంశే కై? న్వవులు 
కావటంచేత, చర్చీలలో చేరడంచేత వవో కరుకలాపాలు చేయడం 
చేత మతాధిపతులను భోజనాది నత్కా రాలతో పోషించడంచేత, 
క్రీ స్తు చిహ్నాలను ధరించడంచేతు మిరు రశ్నీంపబడతారనీ, జీవిత 
(గ్రంథంలో మో పేరు [వాయబడుతుందనీ పాల్‌ బోధించాడు, ఈ 
పని చేయండీ, , దిండును కొట్టిన మాదిరిగా ఉన్న ఈ పనులన్నీ 
చేయండి, క్రీస్తు నామం ధరించండి, చర్చీలలో గానం చేయండి, 
ఏవో కర్నలు చేయండి, మతాధిపతులను వోమీంచి, వారికి గొంతులకు 
ఎగదక్లేలాగ విందులు చేయండి, ఇది మోకు రక్షణమార్లము, 
రాముడు చెబుతున్నాడు: నజీవవి శ్వాసంలో పజ లీకర్మలు చేసే 
టట్లయి కే, తాము రశీంపబడినా మనే సజీవవి శ్యాన్ని పొందినట్లే, 
నిజంగా పజలు రవ్నీతులే, శిశువు గదిలోని భూ తాన్ని కొట్టి దిండుగా 
మార్చినట్లు, అప్పుకు గది భూత విము కృమైనట్లు నిజమైన కై )_స్తవుడు 
చర్చి పేరుమోద ఈ కర్యలు చేసి నేను ర సేంపబడ్డానని విశ్వాసియెన 
టయిగో, తప్పకతణ రగ్నేతుడే యని రాముడు చెపుతున్నాడు, 


అచే ప్రకారము మిరు కై స్తవు ,లెనట్ల్టయి తే మిరు రథీంప 
బడ్డారని గాఢ విశ్వాసము పూనండి, నిజముగా మిరు రథవ్నీంపబడ 
తారు, క్రై)_స్తవ సజీవ విశా్శాసము నిషృలమని చెప్పే స్వేచ్చా భావు 
కులతో నా సికవాదులతొ రాముడు వకీభవించడు, నై ) స్తవవిశ్వా 
సాన్ని తృణీకరించే ప్రజలతో రాముడు వకీభవించడు, మా విస్వా 
నము మనోగ్ధ ర్యము నిస్తుందా, మిరు రఖీంపబడ్డారని గాఢ విశా 
చము కలిగిస్తుందా, మారు రఖీంపబడిన కే, కాని, ఇంకొక విషయము 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 110 


రాముడు చెపుతున్నాడు, ప్రపంచ మిప్పుడు ళిశుదశలో లేదు, ప్రపంచ 
మిప్వుడు యువకదశలోకి పెరిగింది, ఇప్పటివరకు ఈ రకపు నమ్మకము 
కోటానుకోట [పజలను రశీంచింది. ఇది నిజమే కాని మోగదులలో 
నుంచి భూతమును తరిమి వేయదగిన కాలం వచ్చింది, సీ (పకృతి పాప 
మయం కాదు. నీ వృదయపు గదిలో వభాతమూ లేదు, నీవు నీచ 
మైన పురుగును కాదు, నీ ఆత్మ పతితంకాదు- అని తెలుసుకోదగిన 
తరుణం వచ్చి కూర్చున్నది, వేదాంతముతో నీవు నిత్యపరిశుద్దడవని 
నిష్పావుడివని, నీవు వాసు బేవుడవని, స ర్యాంతి ర్యామివని 
య. నీవు పరమ పావనుడ వని జగ న్నాథుడ వనీ, పర మేశ్వ 
రుడ వని తెలుసుకో! దీన్ని విచారించు, ఈ మహాసత్యమును 
దర్శించు. ఈ దివ్యానుభవాన్ని పొందు, దీన్ని అనుష్టించు. నీ 
ముక్కేది అన్నప్పుడు నేరుగా ముఖంమిదికి చేయిపోనివ క్‌ తల వెనుక 
నుంచి తి/వ్పీ చూపడంవల్ల వమి లాభము? "కేవల కర్మల చేత 
మోక్షము కలుగుతుందని నమ్మడమువల్ల (పయోజనం లేదు, 


“జేను సర్వదా రనవ్నేతుడనుి ___ అనే ధైర్యమును నీ 
విశ్వాసము కలిగించిన శుయితే, నీవు జగ(దక్షపడవు కొగలవని 
వేదాంత నంటేశము, నేను చేహాన్ని కాదు, నేను నరకబద్దుడ 
నెప్పుడు? కాదు. అనే విశానము నీ హృదయంలో వెలుగు 
తున్నట్లయితే, వమి తెలియని శిశువువుకాక వయస్సు వచ్చిన 
పెద్ద బాలుడవు నీవు కాగలిగితే, వేదాంతానుభవంచేత నీవు 
నిరంతర రథ్నీతుడవే నని తెలిసికోగలిగితే, సామోదతకళ శే 
నీవని గహించినట్లయి లే, సర్య పపంచ రతక్షకుడవు నీవై భాసించ 
గలవు, అపరిమిత మెన ప. శువ్క._ డాంబిక కర కలాపాల్లో 
సీళక శ్రీని వృథాచేయబోకు, రకీంపబడటాసికి, దిండును కొట్టడంవంటి 
పిల్ల తేనపు చేపలలో మో శకులను వృధా చేయబోకండి, ఇంకా పిల్ల 
తనమా! మిరు రశ్నీతులని తెలుసుకోండి. మిరు రక్షుణపొందు 
తారు, లై నసవమతములోని రశ్షణతత్వము వేదాంత మైయున్నధది 
వేదాంతము ఉ త్తమ మార్గము, అన్ని కర కలాపాలు అయిన తరు 
వాత నేను రజీంపబడ్డాను” అనే గా ఢవిశ్యానము నీలో దీపి స్తుంది. 


111 అధ్యాత్మిక బలమే జయిస్తుంది 


ఇది వేదాంతమే నని గు ర్తుంచుకోండి, మో శె వైగన్త నవతలో వ్యాపించి 
మోకు రక్షణ మాపి స్తున్నది వేదాంత మే, బాహ్య నామరూపాలక్రు 
క ర్మకలాపాలకు అనవనర (ప్రాముఖ్య మివ్యబోక ౦డీ, 


కూ, సేక్సులో జూడియాలోని (కె స్వవులచేత మహారక్రపాతం 
జరిగింది, సన సృనులు ఒక సుం పెకిపోయి తరుమగొట్టబడ్డారు, 
ల్రైనువ పై సైన్యాలలోని సో రక రృికాముడై న ఒక మతా వేశపరుడు తన 
ఫ్‌? న్వప్నం వచ్చిందనిన్నీ, a "జీవత క కనపడి క్ర స్తు సుచేత స్ప్ఫశిత 
యైన ఒక బల్లెం భూమిలో పూడ్చబడి యున్న దనిన్నీ , దాన్ని కను 
గొన్న ట్రయికీ విజయం మన బేననీ తెలియపరిచాడు. ఈ వదంతి 
సనమ స్త జనంలో వ్యాపించింది, జనమంతా ఈ కథ నిజమా అబద్దమా 
అనే వ విచక్షణ లేకుండా నేల (తవండం మొదలు పెట్టారు, ప్రొద్దున 
మొదలు బెట్టి పోద్దుగ్రుంకే దనక తవ్వారు. బల్లెం కనపడలేదు. ఇక 
విసుగుబుట్ట వెతకడం మానబో యే సమయంలో తెటాలున ఆ మతా 
వేశవ క “బల్లెం ఒకచోట వున్నది ఒకచోట వున్నదిఅని ఆకాశం 
పగిలే పగిది కళలు" వేయడం మొదలు పెట్టాడు. అతడు మావీన 
స్థలంలో జనులు (త్రవా(రు, బల్లెం కనబడింది, అది (తుష్పుపట్టి 
భొరుష్కు తినబడియున్నది, “ద్హదిగో బల్లెం, భూమిలో ఉన్నది, క్రీస్తు 
స్పృశించిన పవిత్రమైన బల్లెం యిదే” _అని అతడు అందరూ చూచే 
లాగు పై కెత్తాడు. శై) స్ప నవులందరూ సంతో వం సట్టలేక దానిచుట్టూ 
తులు. వేశారు, వాండ్ల నంతోోవం ఇంతింత కాదు, భూమిలోవున్న 
బల్లెం కనబడినందున ఉడి క క్రములై శె శ్ర సవా పై న్యాలు నూతన బల 
చ 'కులతో పొంగిపోయి శతు)వుల ల ఢీకొని విజయంపాంచాయి, తరు 
వాత న్‌ /_న్తవులు తిరిగి యూరఫవుస వచ్చినవుడు విజయకారణమంతా 
బల్లైెముయొక్క_ వమహీమే అని అందరూ విశ్వసించారు, కొలది కాలా 
నికి ఈ ప పథ మకథ చెప్పిన మనివీ జబ్బునపడడం తటస్థించింది. బావ 
భోతున్నాడు, అతనిని దీవించడానికి వచ్చిన ముశాధిపలితో అప్పుడు 
చెప్పాడు---అ బ'లైెపు కథ అంతా ఆమన “నిజానికి ఆ బల్లెం 
మా ముశాతది,” 


శ్రీరామతిర్ణ వేదాంత భాష్యము 112 


“ఆయనకూడా పై న్యములో పనిచేశాడు.” ఆ బల్లెము మా 
ముతాలే కాదు ధరించింది. మా పూర్వీకు లందరూ ధరించి వాడు 
కన్నారు, వస్త నవు లందరూ జెరుసు బేముకు వెళ్ళేటప్పుడు, దీన్ని 
చేను తీసుకవ చ్చాను. దీనివల్ల ఉపయోగము కనపడలేదు, జన 
(పశ కి, కోనం ఈ పన్నాగం చేశాను, జనులు బ'ల్లెంకోనం (తవ్వు 
తున్నప్పుడు (పక్కగుంటలో దాన్ని పూడ్చి పెట్ట పెటాను. "జనర త్రవ్యగానే 
బై టపడింది”.__ అని అతడు జరిగిన విషయము విశదీకరించాడు, 
చరతకారులు పొంచివిని, ఈ రహస్యమును దై ఏీకరించి- బళ్లెంలోది 
గాదు ఈ మహత్తు (పజలలోని ఉత్సాహములో పరిపూర్ణ విశ్వా 
నములో ఉన్న మహ త్తది, అని వ్వ క పరిచారు, విజయం బల్లెము 
నుంచి కలుగలేదు. (ప్రజలలోని శక్తిచేత, (ప్రజలు తమలో 
(ప్రబుద్ధం వేసుకొన్న అధ్యాత్నికబలము చేతే, (పజలలోని సజీవ విశా 
సముచేత వారికి విజయం లభించింది, అందుకనే వేదాంత మిలా 
నిర్భచిస్తుంది: “ఓ కై స్త సవులారా! ఓ మహమ్సదీయులారా! ఓ 
చె వెవ్లవులారా! (పపంచములోని ఓ నమస్త మతీస్థులా రా! క్రీస్తు సుచేత, 
బుద్దుని చేత, కృష్ణునిచేత లేక వ యితర "మహాతు నిచేతనైనా నశే 
మారు ఉద్ధరింపపడు తున్నారని అనుకొనేటట్ల కే క్క గ్గు స్తంచుకోండి -నిజ 
మైన మహిమ, క్రీస్తులో లేదు, బుద్ధునిలో చేదు, శృష్ణునిలో లేదు, 
ఇంశెవరిలో లేదు, నిజమైన మహీమ మో ఆత్మలో sa మ్‌ా ఆశే 
క్రీస్తు, మో ఆలే బుద్దుడు, మో ఆశలే కృష్ణుడు.” బావా ae 
నికీ వ విశ్యాసానికీ ఉన్న సేదం కనిపెట్టండి. బల్లెపుకధ మానవుల బావ్యా 
మతం, ఆ సజీవశ క్రి, ఆ మూ ర్రీభవించిన ఆ ఉత్సాహబలం మాన 
వ్రల విశ్వానమని మనం పర్కొనవచ్చు. సజీవ శే (వ్‌శ్వానం0 
మానవులను రశ్మీ స్తుంది, 'చబాహ్యమతం రహీంచదు, 


ఈ నజీవ విశ్వాసం, ఈ నజీవశ కి, రో స్కనులకు విజయం క్లలి 
గి స్తుంది, అలాంటప్పుడు, ఆ నజీవవిశ్వాసమును మో [వియాత కు, 
మో సత్యాత కు ఎందుకు అంకితంచేయరు? మాలోని పరమాత్నపె న, 
నళతా్యాతు"పె పైన ఎందుకు మో విశాంనమును వినియోగించరు? ఎందుకు 
మొ సజీవ _ - లేక మృతే నిశ్యాసమును స్తు సులో, బుద్ధునిలో, కము 


1138 ఆధ్యాత్మిక బలమే జయినుంది 


నిలో వారిలో వీరిలో వినియోగించడం చేనికి? మీలోని పరమా 
త్శలో, భగవంతునిలో, పరమసత్యములో ఆ విశ్యానమును ఎందుకు 
విసియోగించరు! ఇట్టి మి సజీవ విశ్వాస వినియోగం ఎంత సుల 
భఛముగా, ఎంత నహజంగా ఉంటుంది? తరచుగా ఈ ప్రశ్న రాముని 
అడుగుతుంటారు. వది వేదాంత మయి నట్లయి తే చేడాంతసార మిది 
అయితే, వేదాంతము పుట్టినభూమి భారత దేశ మైనట్లయి తే, మరి 
భాగత ేశం ఎందుకు పతనమైంది? ఛారత"దేశపతేనొనికి కారణం-= 
భారత (ప్రజలలో అనుభవ వేదాంతము. లేకపోవడమే. భారతీయుల 
కంకు, అమెరికా చేశీయులు ఎక్కువగా వేదాంతమును అనుష్టీస్తు 
న్నారు, అందుకే అభ్యున్నతి పొందారు, భారత చేశ పతన హతువు 
వేదాంతమని చెప్పడానికి (ప్రపంచానికి హక్కులేదు, ఒక మనోహర 
మైన కథ చేత రాము డీవిషయమును మోకు సువ్య క్తం చేసాడు, 
(పాగ్భారత దేశంలో ఒక (గ్రామంలో ఒక మాలు డున్నాడు, అతడు 
బాగా చదునుకున్నాడు, అతడు విశ్వవిద్యాలయంలో చదువు 
కొన్నాడు, పట్టణవాసంలో అతనికి కొన్ని పాశ్చాత్యుల విధానాలు 
అలవాటుని. మోకు తెలుసా ? హిందూ దేశస్థులు నంపదాయ 
బద్ధులు, ఈమధ్యనే వాశ్చాత్యాచారాలు వచ్చాయి, 


ఆంగ్ల విశ్వవిద్యాలయాల్లో చదివికూ డా ఆంగ్లేయ వృన్ర్రధారణ 
చేయనటువంటి, ఆంగభావ మాటాడనటువంటివారు అనేకమంది 
ఉన్నారు. తెల్లి దండ్రులు ఇలాంటివి సహించరు, సరే_ ఈ సదా 
పట్టణవానంలో ఒక గడియారం కొన్నాడు, మూడుమాసాల సెలవు 
లలో అమ మ్మగారింటికి వెళ్ళుతూ అవనరమని గడియారంకూడా 
తచ్చుకొ న్నాడు, ముసలమ్మ కి లాంటి విషయాలంకు సహాజంగా 
చీట్టవు, ఆ యువకుడు ఆంగ్లోయ దుస్తులు అప్పటికీ “తెచ్చుకో లేదు, 
అత్యవసరం అవడం చేత గడియారం "తెచ్చుకోక తప్పింది ఓ! | వీ 
ఇంగ్లీషు కుర్చీగానీ, బల్ల లుగానీ అతడు “తెచ్చుకోవడానికి భయ 
పడ్డాడు, గడియారము అవసర మని తెచ్చుకొన్నాడు. కుటుంబ 
మంతా ఈ గడియారమంకే యిన్యం'లేదు, అందులో మునలమ్నకు 
మరీ. ఆమె ఇది నహించశేకపోయింది. “ఓహో! ఇది రోజంతా 


(15) 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 114 


టిక్కు, టిక్కు, టిక్కు. మని అపశబ్దం పలుకు తుంటుంది, ఈ పొడు 
చప్పుడు వినకూడదు, దీన్ని ముందర పగుల గొట్టండి. ఇది అసుభ 
సూచకముగ అపశబ్దం చే స్తున్నది, ఇది ఉంకే దో కీడు మూడు 
తుంది బాబూ. అని మునలమ్సు గోల "పెట్టింది. ఎంత చెప్పి వావినదు, 
కుజ్బ వాడు ఎంతో బోధించాడు. లాభం లేక త్రి దానిని తను చదువు 
కోసే గదిలో పెట్టుకున్నాడు, ఒక నాడు ఇట్లుండగా ఆ యింట్లో 
దొంగలుపడి కొంత సాము శాజేశారు. ఇళ మునలమ్సు వాదనకు 
బలం దొరికింది, “నేను చెప్పలేదా ఇది మనకు కీడు లెస్తుందిరా అని? 
దొంగలుపడి సొమ్నంతా దోచివేశారు. కాని యీ గడియారం 
తీసుక పోలేదు, ఎందుకు తీసుకవోలేదో తెలుసా? తీసుకపోతే కీడు 
మూాడుతుందని తీసుకవో లేదు. ఓయినాయనా! ఎందుకురా ఈ వైశా 
చిక వస్తువు మన యింట్లో?” అని మునలమ్మ గోల పెట్టింది. ఆ విద్యార్థి 
మంచి ధీరుడు, ఎన్ని చెప్పినా వినలేదు, ఆ గడియారం గదిలో చే వుంచే 
కొన్నాడు ఇంతలోలఅతని తండి కాలవశాత్తు చనిపోయినాడు, ఇంకే 
ముంది? ముసలమ్మకు మరీ భయం వేసింది, ఓం దార్భాగ్యవు పిల్ల 
వాడా! ఈ పాడువస్తును దిబ్బలో పారవేయ'రా ఇంకా దీన్ని ఇంట్లొ 
ఉంచుకుంటావా? స్‌ ధైర్యం చట్టుబండలుగాను” __అని గందరగోళం 
వేసింది, అయినా అతడు గడియారం ఉంచుకున్నాడు. తిరిగీ కొద్ది 
రోజుల్లో నే అతని తల్లికూడా చనిపోయింది, ఇంక ముసలమ్మ గడియా 
రం వమాతం ఇంట్లొ ఉంచడానికి సపీంచక పోయింది, ఈ మునలముకు 
“ఈ గడియారంలో పెక పురుగు ఉన్న దని నమ్మకం, ఎందుకం కు వాం 
డకు యంత్రసాధనాలు తెలియవు, గడియారములో ఒక ఫురుగున్న 
దీ, అడే టికుటిక్కు_మని ముళ్ళు క్రడిలిస్తున్న దని ఆమె నమ్మకం, ఈ 
గడియార మే ఈ కష్టాలన్నిటికీ కారణమని ముసలమ్మ నమ్మకం, ఇక 
నహీంచ లేక గడియారము తీసుకొని ఎవరూ చూడకుండ రాతితో 
కొట్టి ముక్కలు, ముక్కలు చేసింది, జూగత్తగా గ్రహించండి ! 

ఛారత బేశంలోని ముసలమ్మల విషయాలకు మిరు నవ్వుతున్నారు, 
ఇంకొకరక౦గా, మో రీ ముసలమ్నల పనేచేస్తున్నారు, జనులు అదీయిదీ 
కలిపి ఏమి కేమిటో ఊహించి, ఒకదాని విషయము మరొకదానికి 
అసంబద్ధంగా అంటగ ట్టుతారు, యూరోవీయనులు ముఖ్యంగా అసూ 


115 ఆధ్యాత్మిక బలమే జయిన్లుంది 


యాగస్తులై , స ces వేదాంతమే భారత చేశపతన 
కారణ మని స్వేచ్చగా అనివేసారు, ఇలా ఇతర విషయాలలో 
యధేచ్చగా సిడాంతాలు చేస్తారా! యూరప్‌ అమెరికాల అభ్యున్న 
లికి కారణం క్రీ స్తు సు వ్యకి, తం కాదు, నిజమైన కారణము. అవ్య క 
ముగా వేదాంతమును ఆచరణలో పెట్టడమై యున్నది, భారత ేశ 
పతన కారణము. ఆచరణలో వేపను. 'లేకపోవడమై యున్నది, 


సమస్త (ప్రపం చోద్దారణానికీ తల్లి వరూపంగా ఉపకరిస్తున్న దో 
రాముడు కొన్ని మాటలు చెపుతాడు. (ప్రపంచములోని మహావీరు 
లందరూ మహో_త్తమ (ప్రవ ్రర్తనగల మాతలకు జనించినవా శే, 


నమస్త (పపంచాన్ని ఉద్ధరించగలవారు మాతలే, జేశాన్ని 
ఉద్ధరించాలన్నా, పాడుచేయాలన్నా, వేయగలవారు మాత లే, (పకృతి 
రక పతనోన్నతతాగలను నియమించగలవారు మాతలే, ఎప్పు 
చైనా చూడండి, ఉత్తమ మాతల కుమారులే మహోవీరులై 
యున్నారు, తమ బిడ్డలకు : kl నవదళలో నే ఈ మహాస త్యాలు బోధించి 
నట్లయితే, పసితనములో నే ఆతృజానమును హృదయంలో నాటినట్ల 
యితే ఆ శిశువు “పెరిగి కృష్ణుడుగానో, క్రీస్తు గానో తయారవుతాడు, 


తల్లులు శిశువులను బాగుచేయగలరు, పొడుచేయ గలరు, 
తలి ల్లి యొక్క వి విశిష్టత యిది, స్పార్టస్‌ చేశీయుర్నాలెన ఒకమాత 
యుగ్దానిక పోతున్న తన కుమారునితొ ఈ రకంగా చెపింది: క్‌ “తం, డీ! 
నాదగ్గరకు విజయం పొంగై నా రా లేక మరణించై నా రా. కాని, 
అపజయం పొంది రావద్దు: 


హిందూ దేశంలో ఒక మహారాళ్ఞ్మీమణి యున్నది, అపజయం 
పొంది భర్తవస్తున్నాడని తెలిసి నగరదాగరాలు మూయించింది. 
“వెళ్ళిపో, రాజదోహీ! నీవు నాభ_ర్లవు కావు, నీవు అపజయం పొం 
చావు ఇంక నీకూ నాకూ సంబంధం లేదు, వెళ్ళిపో అని భర్తకు 
క బురుపంపించింది, 


భారతవర్ష ౦లో ఒక మహో రాణికథ (పసిద్ధి వహించియున్నది, 
ఆమె తన సంతెనమంతా జ్ఞా పూర్ణులుగా చేయాలని వతంపూనింది, 


శ్రీరామక్షిర్ధ వేదాంత భామ్యము 116 


తన కుమారుల నందరినీ సునర్ణన్శరహితులుగా చేయాలని [వతం 
పూనింది, భారత చేశమాతల ఆదర్శమూ ఆశయనూ, ఒకే. 
అది తన బిడ్డలను ఫున రావృ త్తి రహితులనుగా చేయడం, [బహ జ్ఞాని 
ము కుడు, అతడు తిరిగి వుట్టడు, ఆమెకూడ తన వుత్రులందంకీ [బహో 
పబేశం చేసి బ్రహ్మజ్ఞాన మిచ్చి (బ్రహ్మస్యరూవులను ఇకీయాలసి 
(వతము పూనింది, 


ఆమె [వతం ఫలించింది, ఆమె కుమారు లందరూ కృృష్ణులూ, 
బుదులూ, తత్త వేత్తలూ+-సర్వసంగ పరితొా్శాగులూ ఐనారు, సమస్త 
మానవలోశాన్ని పరిపాలించారు. ఆమె కుమారులందరు జీవన్ను క్త 
లె నారు, భగవత్‌ స్వరూవులై నారు, ఒక్ట స్రీ ఈ దివ్నకర చేసింది. ఏమి 
చేసింది? ఆమె కుమారులను పసిపీల్ల లుగా ఉన్నప్పుడే జ్ఞానీ తాలతో 
లాలించేది. పాలిచ్చేటప్పుడు (బ్రహ్మజ్ఞాన తాలు ఆలాపించింది. పాలతో ॥ 
ఉగ్గుపాలతో జ్ఞానశ్షీ రములతో పిల్ల వాండ్లను పెంచింది. చిన్నప్పటి 
నుంచే శిశు హృదయాల్లో బ్రహ్మదృష్టిని నాటింది, ఊయల ఊపుతూ 
శిశువుల హృదయాల్లో వేదాంతామృతమును పోసేది, ఊయల 
ఊపుతూ, జోలపాట పాడుతూ శిశువులహృదయాల్లో ఆమె వేదాంత 
శ్రీరమును పోసింది, 


© 


నిదపో, న్నిదప్తో నిదపో బాల! 
వడవవడోయి దుఃఖంపవద్గు 

| ౧ టి 

శాంతిగా నిదింపవో వీయబాల ! 
భయములు నిను ఏడి పరుగిడుచుండె; 
కీన్నెరల్‌ నినుగూర్చి పాడుచున్నారు: 
సౌందర ర్ట్‌భోగ భా గ్యాధీశ్వరుండు 

సీ అమాయకమగు ఆత్మ ని న్నెవుడు 
రవ్నీంచి సరంచా యుద్లరించెడిని = 
న్మిదవో, నిద్రపో న్మిదపో బాల | 


117 


ఆధ్యాత్మిక బలమే జయిస్తుంజి 


౨ 


మృదువుష్పగుచ్చముల్‌ , తళతళలాడు 
హీ మకణబిందువుల్‌ , లియగానుండు 
పరిమళముల జిము) మలయాసనిలములు, 
నరసోన్నమును, మహామధురగానములు 
నశ్వేంద్రియాహ్తాదదాయక ౦బులును, 

నీ దిన్యమగు మహానందమందిరము 
నందుండి యీ ఫుట్టు చున్న వోచాల |! 
పరమపావన మగు ఓంకృతి వీవు 
నిదపో, నిదపో, న్నిదపో చాల! 


3 


శ్మతువుల్‌ లేరోయి, భయ మేమి లేదు 
ని న్నే యపాయముల్‌ న్స శియింప లేవు, 
ర్డీ నిత్యుడా! మహామధు రాతిమధుర ! 
కోమల సుస్నిగ్గ శాంతిస్వరూప | 

"తారక మా క్రి కాకాశవు గొడుగు 

నీ వెత్తినదె [వీయోంకారస్యరూప ! 
నిద్రపో, నిద్రపో, న్నిదపో బాల ! 


లి 


నీ వాడుబంతులు చంద భాస్క_రులు; 

నీ గృవ్మపాంగణ శుభతోరణంబు, 
వివిధవర్లము లొప్వ ఇంద్రధనుస్సు, 
పాలపుంతలు నీవు నడచు మార్గములు; 
పెన మేఘంబులు కలుసుకున్న పుడు, 
నినుగూర్చి యే ముచ్చటలు చెప్పుకొనుర ! 
నీ ఆటబొమ్మలు (గవాగోళనమితి 

అవి నిన్ను వాడుచు, ఆడుచు, తిరుగు 

ఓం తత్సదోం ఓం అటంచు యెెత్తి 


శ్రీరామ ఫీర్ణ వేదాంత భాష్యము 118: 


నిన్నె కీర్మించుచున్నవిరా కుమార ! 
నిదపో, నిదపో, నిద్రపో బాల! 


a 


తామరపూలలో, కలువపూవులలొ 
కొలకులలో, కొండవాగులయందు 

పీదు నిదామనోజ్ఞత ఎంత తీపి ! 

ని, దాకరంబుతో ముఖ భా గమందు 

నీవు కప్పుగ జేసుకొన్న సోయగపు 
శాలువలో శిళూ ! చేశ కాలములు, 
క్రీగంటినవ్యుల చూపులతోడ 

ఓ కొంశుచాలుడా ! ఇక నిదపొమ్ము ! 
నిదపో, న్మిదపో, నిదవో చాల! 


౬ 


పదునైన కోయిల కంఠ రావములు 

నీవు ఫూదెడి యీలవీకలో బాల ! 
పిచ్చుక ల్‌, చిరుగాలి చుక్క. లన్ని యును 
నీ వొడుకొను ముద్దుబొమ్మలు, బండ్లు, 
ని వినోద స్వప్నమే (పపంచంబు; 
బావ్యాముగా నున్నపగిది దోచినను 

నీ లోన నే జగ మున్నదో వత్స! 
నిద్రపో, నిదపో, నిదపో బాల | 


8 


"బేశకాలాదు లవస్మ్శాతయంబు 
తనయందు గలిగినే నిత్య(పబుద్ధ ! 
ర్డీ మహోజ్ఞానవా రాశిమాలంబి | | 
జీవనకర్శ(పశాంతిమూలంబ 
క లహావివాదాల వ్రీయకారణంబ ! 


119 ఆధ్యాత్మిక బలమే జయిన్తుందీ 


స్వస్తి సి చెప్పుము We 
చెప్పుమా స్వస్తి సిని చెప్పుమా స్వస్తి 
నిదపో, నిదపో, నిదపో చాల! 


౮ 


మోహానవ స్తు నమూహంబు లెల్ల, 
ఓ మహానంద ఖగాధీశ ! నీదు 

పక్ష సంజనిత మనోజ రావములు 

కాద; మనోజ్ఞ సాందర్యంబు కొంత 
కనబడి కనబడకుండగా చెలగి 

అటునిటు చలియించుచుండెడి నీదు 
రెక్కల నీడలో ముద్దుల తనయ ! 

ఆ వేవధారి ఓంకార౦ిబ పీన, 

నత్వాత్స! ఓం తత్పదోం కీం! ముకుంద! 
నిదపో ! నిదపో! న్నిదపో! చాల! 


తన ఏడుగురు కుమారులకు, ఆ మహారాణి ఇలాంటి జోలపాట 
పాడింది, ఆ వడుగురూ వేదాంతమును ఉగ్గుపాలతో జీ చ్రీంచుకొని, 
(ప్రాపంచిక రాగత్య క్రలై ఇల్లు విడచి సెళ్ళారు, వారు పరివాజకు 
లై నారు. వారిచేత జ్ఞానం (పపంచములో నలుమూలల వ్యాప్త స్త మైంది, 
కాని ఎనిమిదవ కుమారుని, తల్లి ఈ విధంగా “పెంచ లేదు, ఏందుకంశ్సే, 
తండికి ఈ కుమారుడు, సింహాసనం వదిలి వెళ్ళడం పరిపూర్ణము క్ర సరు 
షుడు కావడం యిష్టం లేకపోయింది, అందుచేత తల్లి యీ శిశువుకు 
ఈ జోలపాట పాడలేదు, కాని ఆమె (నతం ఏదో ఒక రకంగా నెర 
వేర్చుఖొని తీరాలనుకొన్నది, తన సమారుని ఎలాగైనా దుఃఖవిము 
కిని చేయా లని ఆమె దీక్ష. ఈ అష్షమళిళువు రాజ్య సింహాననాధి 
పత్యము వహీంచడముకోనం, తక్కిన వడుగురివలె పెంచబడ లేదు, ఈ 
శిశువును దాది పెంచింది, ఒక్‌ నాడు తలి ల్లి మరణశ య్యమోద ఉండీ, 
ఈ అప్పమశిశువును తీనుకరమ న్నది, పిల్లవానిని తెచ్చారు, ఆమె 
ఒక్‌ కొగితంమిాద ఈ జోలపొటను వాసి, మడచి. భద్రంగా ఒక 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 120 


అమూల్య వజ పేటికలో "పెట్టి కుమారుడి భుజానికి కట్టి, ఇలా చెప్పింది, 
“కుమారా! ఈ పేటిక నిప్పుడు తెరువవద్దు. నీవు దుఃఖమగ్నుడవై, 
దిక్కు. తెలియక బాధపడే సమయమున, అత్యవసర మైనప్పుడు, దీన్ని 
తెరచి చదువుకో, (వాసినదానిని విచారించు. అర్ధము చేసుకో, 
గాఢంగా మనస్సులో ధ్యానించు. నీ దుఃఖమంతా మాయమవుతుంది 
తరువాత తల్లీ తండి చనిపోయినారు. ఈ బాలుడు రాజై అనేక 
నంవత్ప రాలు రాజ్యపరిపాలన చేశాడు, 


ఒకనాడు ఈతని పెద్దన్నలు ఎక్క_డనుంచో తండ్రిగారి రాజ 
ధానికివచ్చి, ఈ అలర్కు_నికొక నంచేశము పంపించారు, అలర్కుడని 
్రతనిచేరు. వమనీ గంచేశం? మేము "వెద్దవాండం, మాదీ రాజ్యాధి 
కారం. వాక్కు. మాది, కాబట్టి సింహాననముదిగి పెద్దవానికి యివ్వ 
వలసింది అని, ఈ వ్వార్త ఏనేసరికి అలర్కుని గుండెలో పిడుగు పడినట్ల 
యింది, అతనికి వమి చేయాలో తోచలేదు. తన ఐశ్వర్యమంతా, 
ఈనాడు పోతున్నదని భోరున దుఃఖంచాడు, గడగడ వణకిపోయినాడు, 
రాతి తన శయనాగారం చేరి, విచార భారంచేత బాధపడుతున్నాడు. 
కుమిలిపోతున్నాడు, అ(పయత్నేంగా తల్లి చనిపోతూ తన దండచేతికి 
కట్టిన రక్ష కనబడింది, తన తల్లీ మరణ సమయంలో చెప్పినమాటలు. 
స్మృతికి వచ్చినవి, కాగితం వికి బొటబొటగాలే కన్నీళ్ళతో ఈ 
విధంగా పించాడు: నీవు పరిశుద్ధుడవు, సీన్స అవిగాశివి, నీవు 
పరిపూర్ల్ణజ్ఞ్వానన్వ రూవుడవు, నమస్త శ క్రిస్యరూవుడవు, సమ స్తశ క్రికి 
నీవేమూలం, నీవే నమస్త సౌందర్యప; దాతవు, సౌందర్యనిధివి, 
అనందస్వరూవుడను వీవు, నీవు ఈ శరీరానివని భాంతిపడకు, అస్థి 
రములైన ఈ (ప్రాపంచిక వస్తువులమోద ఆధారపడకు, వీటికి అతీతు 
డవుకా, బాగా విచారించు. నీ న్యస్యరూపము పపంచాతీత 
మైన Blu వకాగ చిత్తుడ్నవె ఈ నతమును ఛిశ్యానం 
చెయ్యి, నీ ఆత్సే యీ శతుంమితా్రాదుల రూపంలో కనబడు 
తున్నది!” గాఢంగా చదివి విచారించాడు, అళనికి జ్ఞానోదయ మైంది, 
భయాందోళనలు (తుటిలో మాయమైనవి, ఆనందము హృదయంలో 
వెల్లి విరిసింది. తల్లి (వాసిన ఉపబేశమును తిరిగి తిరిగి పఠించాడు, ఆ 


121 ఆధ్యాత్మిక బలమే జయిన్తుంది 


పాటలోని దివ్యార్థము చేత, తనతల్లి యొక్క మహోదార సంత్పళల్పము 
చేత అతడు స్వస్లుడె, గ్యస్వరూపజ్జానము పొందాడు, భయవిచారాలు 
పలాయనమైనవి, సమస్త (పాపంచక వాంఛలను, రాగమో హాలను 
అతేడు పరితే జించాడు, టబవా cag మతనిలో చేదీప్య మాన మై (పకా 
నించింది. పపితత, దివ్యశ కి అతనిలో నమొ[దమై పొంగినని. నిద 
గూడ మరచిపోయాడు, వెంటనే దుస్తులు ధరించి తన అన్న లున్న 
చోటికి వెళ్ళాడు: “రాండి! రాండి! రాండి! అన్నలారా! నా క్రీ 
భారం తొలగించండి. ఈ తలమోయ లేని ఈ కుదకిరీట భారం తొలగిం 
చండి, ఇదిగో భారం, దీన్ని తొలగించండి. ఈ సమ స్తచేహోలూ నేనే, 
ఈ సింహానన వాంఛతో ఉన్న మో రందరూ నేనే, మిరు నేనూ 
ఒక టే. ఛేదంలేదు,”_అని జ్ఞానోన్నత్తుడై. "కేకలు వేనాడు, అలర్కు_ని 
ముఖరంగముమిోద _ దీవిస్తున్న పవిత్రతను, అనందపారవశ్నమును 
అన్నలు (గహీంచారు,. వారు ఈ సింహాననముకోనం రాలేదు, ఎందు 
రంకు వారే నమస్త (పపంచ పరిపాలకులుకదా! వారు వచ్చింది- 
లోపలనే సెయున్న నిజ మైన అతని జన్నహాక్కు_ను అతనికి ఇద్దామని 
వచ్చారుమాశత్ర మే, వా రిలా అన్నారు: తముడా! ఈ యిం (దియ 
వంచితుడవు నీవు కాదు, నీ ఏీభూపుకి మ్యాతమే రాజువుకాదు. ఈ 
సూర్య చంద తారామండలాలకు, యీ నరంలోకాలకు నీవే అధిపతివి, 
ఓ తమ్ముడా! అనం తాఖండమెన పరమాత్మవు నీవు, సూర్యసూర్యు 
డవు నీవు. పరంజ్యోతివి నీవు, ఈ సత్వసామా త్కా రంపొందు,” అలర్థ_ 
రాజకుమారుడపఫుడు సత్యసామా త్కారం పొంది రాజ్యపరిపాలనం 
చేశాడు, కాని ఎలా పరిపాలించాడు? రాజరికమును నాటకరంగం 
లోసి నటపనివలె నిన్సంగుడై నిర్వ రించాడు, వి వేళదీ ప్తమైన అతని 
మాననంలో ఇంక దుఃఖానికి తావు లేదు, మహాచకవ రి్యయె అత్యంత 
విజయవంతంగా కర్మమాగ్గంలో రాజ్యమును పాలించాడలర్కు_డు, 
విజయం అతన్ని వరించింది, 

నిత్యానందము, అఖండశాంతి, నీజే_ కాదు _- నీవే! నీ 
న్వన్వరూప మే! సీ మూలమును తెలుసుకో, అంతర్ముఖుడవు "కా! 
సిరంతెరము ఆతా నందమయుడ వై (పకాళించు! 

ర్ట “ఓక్‌ ఓమ్‌ 


(16) 


ఓమ్‌ 
వేదాంతము : మోసెస్‌ దూగదండవలు 
(కాన్‌ ఫాన్సిస్‌కోలో, 1808 మార్చి 0న చెప్పిన ఉపన్యాసం) 


ఓడ్‌ ఫెలోస్‌ హోల్లో ఉపన్యాసానంతరం, ఒకరు రామునిని ఒక 
(ప్రశ్న అడిగారు, ఉపనిషత్తులలోని ఒక భాగ పఠనము ఈ (పశ్నకు 
నమాధాన మొాయగ లదు. 

(పశ యిది; “వె వె రాగ్యాన్ని గూర్చి, సమ _స్నపపంచ సంబంధాలు 
(తెంపి వేసి కోరిక లన్నీ పరిత జించడాన్నిగూర్చి ఎందుకు మిరు 
బోధించడం? ఈ నమస్త (పపంచంతో ఉన్న నర్భసంబంధాలు (తెంపు 
కొని ఈ సమస్త (ప్రపంచంమిది మా (పేమను ఆణిచి వేనుకోండని 
వేదాంతం చెబుతున్న ది, చేదాంగము a వృదయాగ్లోని మానవ 
(పేమను అణగదొక్కి, వృాదయార్లతను ఎండించివే స్తుంది.” 


ఉపనిషత్తులు : “ఒకడు నత్యానందమును పొందినప్వుకు తన 
న తెత్తను తెలుసుకొన్న ప్పుడు, ఆగని కరత సత్కర్మలుగా మారు 
తున్న వి, అ(పయత్నేంగా, మంచి, జగత్క_ ల్యాణగ aX అతనితో 
నుంచి (పవహి స్తుంది, ఇదీ ధర్మనియలి, (ఎట నండానుఘాం పొందని 
మానవుడు, మానవలోకానికి ఆనందపదానం వేయ లేడు. (బహ్మానం 
దానుభవం పొందిన మానవుడుమాతమే మానవలోకకల్యాణం 
చేయగలడు. నీవు కడు నిరుపేదవనుకో, నీకే అన్నం లేక మలమల 
మాడుతుంశే, ఇతరులకు నీవు ఆకలి తీర్చగలవా!” 


శిష్యుడు:-- అయ్యా! (బహ్మోనందమం కే ఏమిటో నాకు 
విశదం చేయండి, 

గురువు ;_ అనంతతగ మే (బ్రహ్మానందం, పరిపు-క్షత్య మే 
ఆనందం. నీవు పరిమితత్వమ. లొ ఉన్నంతవరకు ఆనందాన్ని పొంద 
లేవు పరిపూ త్త్వేమే ఆనందం, 


పరిపూర్ణ త్యం ! | దీన్ని ఎలా sn న! ఏ వ్యాఖ్యా 
నాలతో పనిలేదు, కాన్మి రాముడు ఈ మాటలు (గహించి విచారించి 


128 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


మి మనస్సులో నిలువక నన్‌ డు! “పరిపూర్ణ ర్లత్వమే ఆనం 
దం, పరిమిత తంలో ఆనందం లేదు... ఆనే ఈ వాక్యాలు మిరు 
అనుభంలో చూడగలనమయం వస్తుంది, ఈ పరిపూర్ణ ర్ల తమ నేదాన్ని 
మిరు అర్థము చేసుకోవలసి ఉంది. 


By గీ మృభామలో, హోల్‌ (171016) అనే ఒకమాట ఉన్నది, 
‘Are you “whole నీవు పూర్త 0గా ఉన్నావా? అంకే నీవు బలంగా 
ఆరోగ్యంగా ఉన్నావా అని, ఈ మాట మనోజ్ఞ మెంది, ఎంతవరకు 
నీవు “నేనొక అంశమును; నేనొక భాగాన్ని; చనోక = పదార్ధ భాగాన్ని”, 
అని ఎంచుకుంటావో, నేను 150 పౌనుల బరువుగల, ఇంత పొడవుగల, 
ఇంత ఎత్తుగల, ఈ మాంసాసికలతో కూడిన పరిమిత దేహాన్ని 
అనుకుంటావో, ఎంతవరకు పీన పిమితతంంలో ఉంటావో, అంత 
వరకూ నీవు ఖండితుడవే. నీవు విభాగితుడవే, నీవు న న్వస్థుడవు, పరిపూ 
ర్ధుడవు కావు, yOu are not whole, నీవు ఖండపదాగ్గాని వవుతు 
న్నావు. నీవు ఆరోగ్యబలశ క్త కులతో గూడినవాడవు కావన్న మాట, 
నీను చైతన్యమును విడిచి _స్థంభించిపోతున్నా వన్న మాట, సముద్రము 
లోనుంచి ఒక నీటిచుక్క_ను విడదీయండి, ఆ నీటిచుక్క_ మురిగి చెడి 
ఇగింపోతుంది. అబే మాదిరి, వ మానవుడై నా, వ్‌ బుషియెనా, బవ 
రై నానే “ నేనుఖండప దాగ్ధాన్ని, చేశ కాల నిజద్దమైన ఖండవ స్తువును 
చేను” అని సంభావించిన మానవుడు న్వస్థత పొందలేదు. ఆతడు 
పూర్ణుడు కాడు, అతడు ఆనందాన్ని పాంద లేడు. అతడు అనందాన్ని 
పొందడానికి అనధికారి. నీ దృష్టి ఏ క్షణంలో పరిమిత తాన్ని వదలు 
తుందో, ఆ నిమివంలోనే ఖండ భావాన్ని వదలి నీవు “నమ నమూ 
నెనే ఈ సమ స్త(పపంచమూ నేనే నేను పరిపూర్ణుడను” _ 
'తెలుసుకోగలవు, దీనిసి నీవు పిజాతేం చేసుకుంశేు, నీవు ము. 
(Whole) ముందగలవు, న స్యస్థుడవు కాగలవు, వ్యాధి బాధలు, శోకాం 
దోళనలు, నర్వ ఇారీరకదుఃఖాలు నిన్ను విడిచి అదృశ్యములై పోగలవు, 


ఇచే సమస స్త దుఃఖనివారణార హాస్యం, ఇచే సమస స్త వశీకరణ 
విద్యారహన్యం, పూష్ణుకవు శా! అఖండదృ ప్రీ వహించు! . ఈ పూర్త 
త్వమే పరమసత్యం, పరమసళ్యాంలో జీవించు. చే నఖండ న్వరూఫు 


శ్రీరామశీర్త వేదాంత భాష్యము 124 


డను, పరిపూర్ణుడను, నేను సర్గక క్కి న్వరూవుడను, నేను పరమా 
తను, పర బ్రహ్మనూ'-అని సరభావించి “తెలుసుకో, 


శిష్యుడు : — ఈ పరిపూర్ణ మంశే ఏమిటి? 


గురువు ;--పరిమితత్వం మూడువిధాలుగా ఉన్నది-కాల నంబంధ 
మైన పరిమితత్యం, స్థలసంబంధ మైన పరిమితతం, నిమి తృ నంబంధమైన 
పరమితత్వం, పరిపూర్ణుడు కావడమం టే ఆత్తజానం పొందడం, స మన్న 
కాల చేశ నిమితాలకు అతీతులు కానడ 0. నమన స్త చేహవాననల నలి చి క్ర 
మించడం, ఎక్కు_డ నెండవది కనబడదో, ఎక్కడ "రెండవది వినబడదో, 
ఎక్కడ రెండవది పానం కాదో అక్కడే పరిపూర్ణ త్వం, అఖండత్యం 
ఉన్నది, ఎంతవరకు రెండవది నీకు కనబడుతున్నదో అంతవరకు నీవు 
పరిమితత్వంలో ఉన్న శే, నీవు అపకిపూర్ణుడ వే, 

ఎక్కడ రెండవది చూడబడతుందో, వినబడుతుందో, జ్ఞాత 
మవుతున్న దో అది ఖండత్వం, మృతాత్మలను చూడడము ఆకాశ 
ఘంటికలు వినడం లేక అదృశ్య దూరవిషయాలను చూచేశ క్రి 
ఇలాంటి వన్నీ ఖండత్య మే, . (బహ్మాక్టైన పథంలో మిరు ఉన్నారు 
మామే, కాని, మిరు పరమ గమ్యమును ఇంకా చేరుకో లేదు, 
అద్వితీయ మైనది, రెండవది వినరాని కనరానిదై న అఖండ డత్య మే, పరి 
పూర్షత్వమే ఆ పరమగమ్యం, అఖండత్వం శాశ్వత మైనది. ఖండత్వం 
అశాశ్వత మైనది, 

శిష్యుడు ప అఖండత్వం ఎక్కడ ఉంటుంది? ఏ రకంగా 
ఉంటుంది! 

గురువు : అఖండత్వం, దాని అఖండ కేగఘనతేలో నే ఉంటుంది, 
శాదు, అది దాని ఘనతలోకూడ పరిమిత మెంది కాదు, 


అంక, అఖండతం౧ స్థల కాలాలీతమెంది. అలాంటప్పుడు 
ప పరిపూర్థత్వమును, -జేశ కాలాల్లో ఎలా బంధించ 
గలం? “అఖండత్వం ఎక్కడ ఉంటుంది -అనీ అడగడం, * “నా కొక 
అర జొన్సు నముద్ర తరంగాలు తీసుకురా”.__అని అడిగినమాదిరి 
ఉంటుంది, సము(ద్రతరంగాలను జెన్సులలో పొన్లల్లో కొలువ లేము, 


125 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


అడే మాదిరి అఖండత్యం, పరిపూర్త ర్హత్యం ఎప్పుమా, ఎక్కడ, ఎందు 
వేత అశేవాటిచేత కొలువబడదు, పరిపూర ర్లశ్యము అలా కొలువ 
బడే టట్లయిశే, అడి పరిపూర్మత్వం కాదు, అది పరిమితత్వమే, 
ఖండత్వ మే, 


రాముని అడిగిన (పశ్న-_ వేదాంతము య రాగ్యాన్ని గూర్చి, 
నమ స్త వాంఛారాగ పకత్వాగాన్ని గూర్చి బోధించడంలో అసూ 
యను ఫురకొల్చుతున్న దని, కాని, వేదాంతము అసూయను వురి 
ఫొబ్బడము లేనేలేదు, వేదాంతము ఏమి (ప్రబోధిస్తున్నదో బాగా 
(గహించండి, “అనురాగ వా్యామోవా సంబంధాలను పరితె(జించు” 
అని వేదాంత బోధ, ఈ బోధలకు మోరు “ఓహో! మేము |సేమను 
వదిలితే, అనురాగాన్ని వదలి లే, (చేమ భగవంతుడే కదా, భగవంతుణ్ణి 
వదలమ నేగడా””__అని సంశయిస్సున్నారు. ఓ (పజలారా! (వేమ 
అంకే ఈ చేశములో కామముగా అవివేకముగా అరం తీసు 
కున్నారు, న 


భారత చేశములో ఈ కావుమును (వేమ అపి విలువరు, దాసికి 
కళ్ల కురు వున్నది. “ర్చ పనో! అతడు (ఉమలో ఏ ప్ప మ (పజ 
లంటారు. కొసి, ఇది [సమ కాదుసుమా, ఒకరకమైన వై గౌచిక మైన 
దుష్ప చేష్ట యిది, అన్ని టికం"టు రాముడు పరమనల్యెమునకు గారవాధి 
క్యత మిసాడు, నమస స్త శారీరకవ్యా మోహము నిన్ను ఖండద్భప్పిలో 
కట్తిచే స్తుంది. (చేమిత $ వస్తువునుకూడా పరిమితం చేస్తుంది. అప్పుడు 
ఫ్‌ , సీ వాంఛావస్తువూ ఇరువురూ పతనవ వుతున్నారు, కాము 
రతా న్ని నవమ _నరాగవ్యామో హాలను, చేహ భాంతిని పరిత్యజించ 
మని వేదాంతబోధ, అంతేగాని నిజమైన పేమను వదల మని కాదు, 
నిజమైన విశుద్ధ పేనును నీవు పరిత్యజించ ; సవనరం లేదు, 


ఒక శిశువు విషయము తీసుకోండి, శిశువు ,పేమిస్తున్నాడా! 
లేదు, లేదు, శిశువు es గాడు, శిశువు (పేమే. *ేమికుడవు 
కావద్దు, (వేమే నీవు కా '.--అని వేదాంతం భా శిశువు 
ఇతరుల చేత ఆక్షర్షి ంపబడడానికి కారణ మేమిటి? శిశువు ( పేమించడం 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 126 


"లేదు, _పేమే తానుగా ఉన్నది, శిశువులో వ మోహబంధమూ లేదు. 
వరాగమూ లేదు, ఏ వ్యక్తిగత సా ర్ధమూ లేదు. శిశువు (పేమే 
తానై యున్నది. అందుచేత వే చేదారితేం * (పేమే నీవు కా! అప్పుడు 
సీవ్ర సర్వమును అకర్ణి రి ంచగలవు! పరిపూభ్ణుడవు కాగలవు” _ అని 
(పబోధిస్తున్న ది, 


తము బాగు చేసుకోవడాన్ని గూర్చి, ఇతరులను బాగుచేయ 
డాన్ని గురించి, (పజలు రస. దీర (పనంగాలు చేస్తున్నారు, కాసి 
మిమ్ములను ఖండత్యంలో బంధించే స్వార్థాశయాలను, స్వార్ధవిధానా 
లను (పక్కకు గెంటి వేయండి, సర్యవోంఛాసముదయం రాన్‌ మే. సర్వ 
కామమూ బేహరాగ మే, సమ స్తవాంఛానంఘము మోహబంధమే, 
ఈ రాగబంధాన్ని, ఈ మోహపాశాన్ని ( తెంవీవ జరు: అప్పుడు నీవే 
పవిిత్రతయై (పకాశించ గలవు! ఈ పవిత్రతను పొందు, నీ శరీరం 
స్వస్థత పొంది తీరుతుంది, వేదాంత పబోధితమైన ఈ పవ్మితతను పొందు, 
సీ బుద్ది వికసించి పరిపకమైతీరుతుంది, ఈపవిత్రత, నిజమైన 
వె వై గాగ్యమే (సర్వనంగ పరిత్యాగం) నని వేదాంతం సర్వదా 
ఉద్దోవిస్తున్న ది, 


ఈ పవిత్రతను ఆర్జించండి! శిశువు పవిత్రుడు కాడా? శిశువుకు 
భేదదృవై చేదు. పసికందుగా కనపడే ఆ మహాశ క్రి శాలిని చూడండి, 
అతేడు (శిశువు) ఎంతేటి బలశాలి, బుజానై నా ఎక్కి స్యారిచేస్తు న్నాడు, 
ఎంతటివాని పెంటుకి లైనా పట్టి లాగుతున్నాడు, ఎంతేబలమైన, సర 
జనాకర్ష ణకరమైన అయస్కాంత మతడు! కారణ మేమిటి? పవిత్రతి, 
ఈ పవ్వితత్కే ఈ పరిశుద్దతే శిశువును సర్వాకశ ణీయంగా, మహా 
గా చేస్తున్నది, అందుక నే వేదాంత మో విధంగా పబోధి 
స్తున్నది: “ఈ వై నె రాగ్యానుభవం పొందు, ఈ నర్వసంగ పరి త్యాగ 
దృష్టి పొందు, ప్రేమే సీవె (పకాశిస్తావు. అ(పయత్నంగా సహ 
జంగా నీలోనుంచి నమ న్రమానవలోక్‌ కల్యాణ(పదమైన మంచి [పవ 
హీస్తుంది.” (పపంచానికి మనం శుభం చేకూర్చాలంే, మనమే 
సంపూగ్ల శుభన్వరూవులం కావాలి, శుభమే, కల్యాణత్వ మే, మంచే 
మనము కావాలి, వెలోేదీపంనుంచి (పకాశంలాగా, అప్రయత్నంగా, 


127 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


నహజంగా మనలోనుంచి కేజస్సు (పవహిస్సుంశేచేగాని, మనం లోక 
కల్యాణం వేయ లేము, 


నర్పముయొక్క_ నేతాలు పరికించండి. అవి ఆక ర్రణీయములై, 
అతి సమ్మాహనకరంగా కనబడుతుంటవి, చిన్న చిన్న వట్టలు ఆకర్పింప 
బడి దానినోట్లూ పడుతున్న వి, ఆ సర్ప నేతాల్లో ఉన్న సాందర్య 
మేమిటి! ఆ చూవుల్లో ఒక అభేద దృష్టి ఉన్నది, దాని దృష్టిలొ వ్‌ 
వస్తురాగమూ లేదు అందుచేతనే, “పాములాగా ెలివి కలిగి 
ఉండు”. అనే జనో కి, మిరు వినియుంటారు, 


ఈ నిసన్సంగదృష్షిలోనే ఆకర్షణయొక్క, సమ స్తశ కియొక్క, 
స్వస్థత యొక్క. సరగ హాస్య మూ ఇమిడియున్న ది, ఒకొ_క్క_ప్వుడు 
పాము తేన వీల్ల లను రశ్నంచడానికి నోట్లో పెట్టుకోవడం కనబడు 
తుంది, తరచు తన వీలలను పాము (మింగుతుందికూడా, పాము వందల 
కొలది పిల్లలను కంటుంది. ఇవన్నీ కనుక బతికితే పపంచంళలో ఉండ 
డానికే వీలులేదు. అందుచేత నే పకృతి ,పపంచరతణకు యీవిధానం 
వర్చ్పరచింది. పాము తన విల్లలనే తింటుంది, పాము రాగబంధం లేని 
జంతువు, పాము తేన చర్మాన్ని (కుబునము) విడుస్తుంది, తేనచర్శంతో 
దానికి నంబంధం లేదు, అ'దేమాదిగి రాముడు మీకు చెబుతున్నాడు: 
మిరు వైదాంకోకమైన జ్ఞానాన్ని మనస్సులో తెలుసుకోగలిగినట్ల 
యితే శరీరమనేది లేనే లేదన్నంత "చేహబంధ విము కుత “అహం 
(బహ్మీబస్ని, నేను సర్వస్వరూపుడ నె న పరమాత ను”_అని తెలుసుకో 
గలిగినట్లయి లే "జేహేంద్రియీిలకు నీవు బద్ధుడివు కావు, నీను అఖండ 
పరిపూర్ణ పరబహ్మా వై (పకాశిస్తావు, నీవు సమస్తాన్ని ఆకర్షించగల దివ్య 
అయస్కాంతం కాగలవు, "వేదాంత నంచేశమిది: “నీ విది తేలుసుకున్న ట్ర 
యితే, నీవు పరిపూర్ణ పఠిశుద్దుడవై నట్లయితే నీవు దివ్య అయస్కాంత 
మవుతావు, ఈ అయస్కాంత మేమిటి? నీవు వకీకళృత పేమసారమై 
(పకాశిసావు, దానంతట అబే సత్కర్మ సీలోనుంచి (ప్రవహి స్తుంది”, 
వ్యామోవాబంధిత్నులె మోరు సంబంధ బాంధవ్య (సేమలను అపార్థం 
చే స్తున్నారు, “జను అనురాగం మాపి స్తున్నానూో- అని నీవంశే 
నిజానికి నీను అసూయ చూపిస్తున్నా వన్నమాట, “రాగాన్ని విడిచి 


శ్రీరాముతీర్ణ వేదాంత భామ్యము 128 


సెట్టు అన్న వేదాంతబోధను, “అసూయను విడిచిపెట్టు” అనే 
మాటల్లో పెట్టుకోవాలి, ఈ రకంగా అర్థం చేసుకోవాలి, నీ వొక 
వ స్తువుమాద అనురాగం చూపి స్తున్నప్పుడు, నీవొళ వ స్తువుచేత 
మోహబద్గుడ వై నప్పుడు సమస్త ప్రపంచంతోటి విడిబడడం కాదా ? 
శిశువు పేమించడం 'నేర్చుకోక ముందు శిశువు పరిపూర్ణ (సేమయే 
తానై యున్నది సమస్త విశంతో ఒకళైయున్నది, శిశువు ఒక 
మానము ఈడులో ఉన్నప్పుడు ఎవరై నా వచ్చి ఎత్తుకోవచ్చు ఎవరైనా 
అడించవచ్చు, అప్పుడు శిశువు పూర ర్ల (పేమస్యరూకి, కాని, కొంచం 
"పెరిగినతి ర్యాతే శిశువుకు ఎవరిమోదోో అనురాగం బయలు చేరుతుంది, 
అప్పుడు ఏమి య తల్లి దండ్రులు భార ను 
అక్క చెల్లెంన్లూ, స్నే హితులూ, పీయంగొల్పడం చేదు, పూరిగస్నే స్స్నె హీ 
తులు విివదుతున్నారు. నమస్త |పపంచము విడిబడిపోతున్న ది, నువు 
చెరిగి 'బాహ్యవ్యవ హారంలో పడుతున్నది. అప్పుడు విచారాలు అతినిని 
వెంటాదుతున్నవ్‌, పెరిగి పెద్దవాడై సమ్ముదతీర విహారానికి పోతాడు, 
కాని ఆ మందనుగంధానిలంలో “అతనికి సుఖం కనబడదు, కారణం ? 
వీయురాలిమోద అనురాగం అతన్ని ఇతర (ప్రపంచంతో విడివడ 
చేసింది. నీవొక ప్రత్యేశవ స్తువుమోద అనురాగం పెట్టుకుంటున్న ప్పుడు 
నీవు నమస్త (పపంచంతో విడివడు తున్నావు, అందు చేత నే వెదాంతం 
సమస్త జేహానుభాగం, సమస్త చేహనసంబంధం నిజానికి వియాగ మే 
నని, "విడివడడ మేనని నిర్వచన న్నది, | "జ పికాను రాగమంు, వ్య క్రి 
గత వాామోావామం ౯ 0% స్ట్‌ పత్వే మే, _స్తంభించిపోవడమే, అందుచేత 
నం. చేసుకోబోకు, 


నిశువులోనీ |పాథమిక దశ (వేమైక్యస్థితి, తరువాత దశ కామ 
వికారం, “నీ వాంఛలకు అతీతుడవు క అన్న వేదాంతవచనా 
నికి అర్థం, మానవలోశకానికి నిన్నొక వర|పదానంగా చేయడమే 
సుమా, వేదాంతం నీ శ కులను ఉచితోన్న తస్థానంలో నిలిపి, సర్వ 
మానవులతో నీకు ఐక్యసిద్ధి న కలిగిస్తుంది, 


జగద్ధితవ_ర్త ర్తనులైన మహాత్తులందరు, వ్యకి క్రిత రాగానుబంధ 
విముక్తులై, పరిశుదబీవనులై జీవించలేదా ? "రక్రీను పెండ్లి చేసు 


129 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


కున్నాడా? లేదు. భక్తులూ, (పవ।క్తలూ- వివావాం చేసుకున్నా రా? 
లేదు, రాముడు వివాహాసికి వ్యతి లేకంగా మాట్లాడడం లేదు, 
రాముని అభి పాయం, భగవంతునితో మన స్సును వకం “చేయడమని, 
సమ స్తజగత్తులో మనస్సును వకం చేయడమని, కొంతమంది భక్తులు 
వివాహం చేసుకున్నారు, అయితే వారి సంబంధం గుర్తించండి, 
కుటుంబమధం౦0లో వసించినా, నంతానం కన్నా, వారి మనస్సు పరి 
పూర్ణ విరాగంతో మోహాబంధ రహితమై పూర్ణ పరిశుద్ధమె (పకా 
శించింది. మన శరీరాలు ఉండే-చోట, క్షనం నివసించడం" లేదు. మన 
మనస్సు ఎక్కడ నివసిస్తున్నదో, మన మక్కొడశే నివసిస్తున్నాము, 
నిజానికి మనమనస్సు నివసించేచో శే, మనం నివసిస్తున్నాము, 'బాహ్యానికి 
గృహస్థ జీవితంలోఉన్నా, మన మహాభ క్రులందరూ సంపూర్ణ ౦గా, 
హృదయపూర్వకంగా సత్యంతో వక మై జీవించారు, నేను విశ్వ 
న్యరూడనై న పరమాత్నను, అనే జ్ఞాన లేజస్సులో జీవించారు, 


[క్రమంగా మో రాగబంధాలను విసక్ట్రించి అతి నవాజంగా, 
అ(పయత్నంగా నమస్త మానవలోక హిత కారులుగా (ప్రకాశించండసి 
వేదాంతం (పబోధి స్తున్నది, 


అమెరికా సారనంతంలోని చాలాభాగం ఆకర్షణ విద్యను 
గురించి, వనీకరణవిద్యనుగురించి, (Magnetism and Mesmerism) 
అదృశ్యవ.స్తు దర్శనాదులనుగూర్చి (Clairvoyance) ఇంకా ఇలాంటి 
an ip ఉంటుంది. ఈ సారన్వతంలో ముప్పాతిక 

ళ్ళు శరీరాన్ని ఆరోగ్యంగా బలంగాఉం చే వివిధవిధానాలనుగూర్చిన 
Mee రోగనివారణమాశ్గాలతో కూడి ఉంటుంది, ఇది 
చాలామంచి విషయమే, వారి ఆశయం చాలా వెచ్చుకోదగిం బే, 
కొన్ని మంచి విషయాలున్నా, ఈ ర చయితేల్లోని బాలామంది పరమ 
సత్యానికి వ్యతి రేక మైన, సార యుకె మొన శామ్యదృష్టిగల, ర్ట ర 
'త్యాహంకార రూపక మైన మార్గం తొక్కారు. ఈ రచయిత లందరూ 
తమక కికొలది మంచిపనే చే స్తున్నారు. కాని. వారిలో ఉన్న బల 
పీనతేను నీవు పోగొట్లాలంశే నిజమైన బలమును, సత్యమైన శక్తిని 
మరు పొంది మనోనియంి లై “విజయకీరీటమును భరించాలంశే, 

(17) 


శ్రీరామకీర్ణ వేదాంత భాన్యుము 180 


నతంం బావ్యాదృష్టికి వ్యతి రేక మై కమెంిదని మీరు (గహించాలి, ఒక 
వస్తువును పొందే మార్గం ఆ వస్తువును వర్ణించడమే, ఇది దైవ 
నిర్ణయం, నున మేం చేయగలం! రాముడు మీముందు శుద్ధన త్యాన్ని 
పెడుతున్నాడు, మిరు దీన్ని స్వానుభవంతో రుజువు తేట కోవచ్చు. 
ఇతరమాన్ధాలన్నీ మీర గాలించండి, తరువాతనే రాముని నంచబే 
శాలు స్వీకరించండి, సమయం తటస్థించినప్పుడు (పయల్నించి రాముని 
వాక్యాలు అనుభవంలో పెట్టిదవూడండి, 


ఒక వస్తువును పొందాలంశ1ే ఆ వస్తువును పరిత్యజిం చాలి, తన 
జీవితాన్ని పొందదలచిన మానవుడు తన జీవితాన్ని పోగొట్టుకో వాలి, 
అనేకమంది రచయితలు యీ నత్వమును చూడలేకపోయారు. నీకు 
విజయం కావాలా! నీవు ఆకర్షించే అయస్కాంతం కావాలి, అయ 
స్కా-ంతనన్ని ధికి బ్రకుపముక్క-లు ఆశర్షిత మైనవిధంగా వాంఛలు నిన్ను 
ఆశయించగలను. 


ఒక మానవుకు విజయం పొందుతున్నాడంకే అతడు అయ 
స్కా_౦తే మెనాడు, నీవు అయస్కాంతం కావాలనుకుం కే నిన్ను సీవు 
అయస్కాంతంగా చేయడానికి ఏవ సాధనలు చేయాలో ఆ సాధనలు 
చెయ్యాలి, వమి టాసాధన ? 


ఇక్క డొక వస్తు వున్నది, ఇందులో ఒక ధవాశ్శక (ప్రకృతి 
(Positive element) ఒక బుగాత్శృక (పకృతి (Negative element) 
"ర-డూ ఉన్నవి, మరి అయస్కాంతంలో ఈ రెండు (పకృతులు ఏ 
వీధంగా వున్నవి? రెండు (ప్రకృతులు వి భాగితం కానప్పుడు ఆకర్ష ణశ కి 
వుండదు, కాని, అయస్కాంతముయొక్క ధనాత్మక (పక్ఫతిక్క బు 
త్న్‌ (పక తికీ సంబంధం లేదు, అయస్కా_.ంతములో ధనాత్మక వసం 
ఒశ చివర, బుణాత్నక (పకృతి మరొకచివర కూడీయుంటవి, అప్పుడు 
అయస్కాంత శక్రి ఎరసముద్రమును స్పృశించి జలమును రెండుగా 
విభజించిన మోసెస్‌ యోగదండంవ లె పరిపూర్ణ త పొందుతుంది. 


ఇక్కడ అయస్కా-౦తం గావడానికి విభజన కావలసి యున్నది, 
అ బేపకారం నీలో విభజన కావాలి, అప్పుడు నీవు అయస్కా-6 


131 వేదాంతము ; మోసెస్‌ మోగదండము 


తత్వం పొందు తావు, వేదాంతం ఏమని చెబుతున్నది! వేదాంతము, 
వై రాగ్య (నర్వశంగ పరిత్యాగ) (పబోధంచేత సుందర మైన మోసెస్‌ 
యోగదండంమాదిరి విత్తునుంచి పొట్టును విడదీ స్తున్నది. దివ్యపకృతి 
నుంచి అసుగ (పకృతిని విభజిస్తున్నది, నీలోని పశుపళ్ళతినుంచి నీ 
దైవ (పకృ్ళతిని విభజన చేస్తున్నది. జ్యాగ త్తగా (గహించండి. ఈ 
సమ_స్స రాగవ్యామోహాలన్నీ నీలోని ఖండ పకృతి సంబంధమైనవి, 
అఖండత్వంలో వవాంఛ నిలువగలుతుంది! వాంఛలన్నీ ఖండ త్వానికి, 

పరిమిత త్వానిక సంబంధించినవి, అఖండత్వం, పరిపూర్ణ త్వం కోర లేదు, 
అఖండ పరిపూర్ణ తానికి వేరుగా ఇంకొకటి లేదు, నర్వమూ అ చే, 
మరి ఇక అఖండ పరిపూర్ణ త్వేం వరకంగా వాంధించగలదు? పరిమిత 
జీఏిమాత మే వాంఛింపగలదు. మి నను స్తవాంఛలు, మీ సనమ స్ప 
రాగవ్యామో హాలు మోలోని ఖండ|పకృతినుంచి, మాలోని మాయా 
(పకృతినుంచి బయలు దేరుతున్నవి, నీలోని అఖండపరిపూ రాత 

వాంఛాళీత మై మైనది, నీలోని కామ(పకృలి- ఈ మిథ్యాహంకృతి నీలోని 
పశు పకృశియె యున్నది, నీలోని (బహ్మత్వం, నీలోని అఖండ పరి 
పూరతీంం నమస్త కామవాసనాలీత మైయున్నది. వేదాంతం ఏమి 
చేస్తున్న దిప్పూడు! 7 వేదాంతం మో రెండు (పకృతులను విభ జించమని 

(పబోధి!స్తున్న ది, ఈ రెండు తారుమారుగా కలుపబడినవి. నీ ఏస్వార్థ 
మయమైన అనిత్యమైన- ఖండ మైన, దేహాన్ని చేను-అని సంభావి 
స్తున్నావు. న త్యాత్మయైన రాముని, భగవంతుని, మిథ్యయైన ఈ 
దృశ్యమాన మైన అనిత్యిమైన, మాయారూపక మైన ఖండ పళ్ళతితో 
కలికి వేస్తున్నావు. 


సీజరు వస్తువులు సీజరుకివ్వండి, రాముని వస్తువులు, లేక 
భగవంతుని వస్తువులు భగవంతుని కివ్యండి _ అని వేదాంతం 
(పబోధి స్తున్న ది, ఈ వాంఛా [వకృలిని, ఈ మిథ్యాహంకృతిని, దాని 
విలువతో దాన్ని చూచి, అనత్య మైన దానిగా, తేనిదానిగా తెలుసు 
కోండి, నీ | (బహ్మత్వాన్ని ఉద్ధరించు! నీవు జేవాది చేవుడవని, జగన్నాధుడ 
వన్‌ అనంకాదింతీయపర[బవ్నూ వని నంభావించు! ఈ బహ్మానుభవం 
పొందు, అత డింక. ేనిని కోరిగలడు? అతడే సర్వమైయున్నాడుగదా! 


శ్రీరామశీర్ణ వేదాంత భామ్యము 182 


నరంకాలన రా వస్థలలో "లేనివాడే చాంధించగలడు. న త్యాత్నకు 
వాంఛ లేదు, ఎందుకంశేు సత్యా క్లే సర్భమై యున్నది. సర్వమూ 
నీలో ఉన్నది. నమ న్త వస్తువులు, సమ న్లసుఖాలు, సమస్తై శ్యర్యమూూ, 
మానవుకు వాంఛించగల సరంన్యమూ నేనే వియున్నానని తెలుసుకో, 
నర౧మూ నేనే అని నంభావించు. ఓంకారనురణ చెయ్యి, ఈ దివ్యాను 
భూలికి సాధన చెయ్యి, నీ సీళత్యమును సందర్శించవలసి యున్నది, 
“నేను బేహోన్ని _ అని నిరంతరము సంభావించావు, చేవామైపోయి 
నావు. చేవ భాంతిలో పడ్డావు, భగవత్సంభావన చెయ్యి. భగవ 
ధ్యానం చెయ్యి, భగవంతునిలో జీవించు. అప్పుడు వాంఛకు తా 
వెక్క_డ దొరుకుతుంది! ఈ వేదాంతము నిన్ను అయస్కాంతముగా 
చేస్తుంది, ఉ త్తం దఖీణ ధృవాలు విభజింపబడుతవి, శరీరము అయ 
స్కా-ంతత్యము పొందుతుంది. 


ఇక్కడ ఒక అతి ముఖ్యవిషయం చెప్పబడుతున్న ది, ఫలానా 
ఫలానా వక్రకు గొప్ప న్య క్కితా కరణ ఉంది,” అని జను లంటారు, 
ఈ ఒక్క ఆకర్షణే నీవు కోరడంలేదు. భావాన్ని ఆకర్షించే అయ 
స్కా_ంతం కావాలని ఒక మౌానవుకు వాంఛిస్తాడు ధనాన్ని ఆకర్షించే 
అయస్కా-ంతంగా తాను మారాలని ఇంకొకడు కోరుకుంటాడు, ఇం 
కొకడు చేహసౌందర్య సంబంధమైన అయస్కా_ంతముగా తాను 
మారాలని అనుకుంటాడు. పలువురు పలురకాల అయస్కాంతా 
లుగా మారాలని వాంభిస్తారు, కాని, ఈ సమస్త ఆకర్ష ఇలయొక్క 
రవాన్వం వైరాగ్యం, సర్వసంగ పరి త్యాగం, ఈ మాటలు గుర్తుంచు 
కోండి! నమస్త ఆకర్ష ణరవాస్యము నిమ్మల్శమదై రాగ్యము తప్ప 
చే రొకటి లేదు, పూర్ణ మెన స్వస్థతనుగూర్చి బోధించడానికి మీరు 
(గంధాలు ముదించడంలో కాలం వృభావుచ్చ నవసరం లేదు, మో 
రీ వాక్యాలు గుర్తుంచుకొని తత్పకారం వర్తించండి, మిరు మహో 
అయస్కా.ంతాలుగా మారుతారు, రాముడు అనుభ వపూర్యక 0గా 
ఈవిషయాలు మాట్లాడుతున్నాడు, మిారుకూడా అనుభవంలో సెట్టి 
వీటిని తెలుసుకోవచ్చు, అన్నిరకాల విజ్ఞానాన్ని ఆకర్షించడానికి మనం 
భగవంతునికి మొర'పెట్టుకోవాలనా? “నర్వశ కృినమయుడవై న ఓ భగ 


188 వేదాంతము ; మోసెస్‌ యోగదండము 


చంగతుడా! నాకు జైనం దయ చెయ్యి, జ్ఞానస్వరూపా! (ప్రభూ! నాకు 
జ్ఞాన తేజం (పసాదించు,”.. అని (లాలన! ఓహో! ఈ దై న్యత 
మోకు జ్ఞాన మిస్తుందా?! ఇవ్యదు, నాకు జ్ఞానం కొవాలి,”అని మొజు 
పెట్టుకో మతి ఎంతో గతి అంత... అని మరువకండి! “నాకు జ్ఞానం 
కావాలి” అని నీవు నంభావిస్తే ఫలితం వమి కలుగుతుంది? ఈ 
భావన నిరంతరం నిన్ను జ్ఞాన దూరుని చేస్తుంది, ఈ జ్ఞానంకోన మైన 
యాచన, ఈ జ్ఞానదూర భావన, నిరంతరం నిన్ను జ్ఞానానికి అతిదూర 
స్థానంలో ఉంచుతుంది. 


ఒక ఛాగ్నవంతునికి ఒకపమారు డుంటాడు, అతని జన్గహక్కు. 
పదిలతల రూపాయ లనుకోండి, ఆ జన్నవహాక్కు. అతనిశెప్పుడు లభి 
స్తుంది! ఓహో? అతడు ఎంతో కాలము వేచియుండాలి, ఆఆస్తి తనకు 
రావాలంక్షేఅతడు తన తండి చావుకోనం కోరుతూ నిరంతరం నిరీశీ 
స్తుండాలి, అచేమాదిరి నీవు, “ఓ (పభూ! నేను నీభ క్తుడను, నీభ కు 
డనుగనుక, ఓృపభూ! నాకది దయచెర్యి! నా కిది దయ చెబ్యిోఅని 
(పార్థిం చేయెడల సీను భగవంతుడు మరణించేవరకు వేచి యుండాలి, 
భగవంతు డెన్నటికీ మరణించడు, నీ జన్నహక్కూ- రాదు, జాన తేజ 
మును పొం చేమార్షం ఇది కాదు, యాచించడమువల్ల, భిశ్సించడము 
వల్ల చేబిరించడమువల్ల మానవుడు చేన్నీ పొంద లేడు, 


బది ఒక అద్భుత మైన సవ్హాంరం; తత్త శాస్రం దీన్ని రుజువు 
చే స్తుంది, బలమంశు ఏమిటి! జ్ఞునముకోస మైన వాంఛకూడా వద 
లడమే బలమై యున్నది, ఎంతవరశ్రై తే నీవు జ్ఞాన తేజం వాంఛి 
స్తుంటావో, అంతదనుక అది నీకు చిక్కక దూరంగా పరుగిడుతుంటుంది, 
యాచనచేత, దై వముచేత, భిమోకర్మచేత, జ్ఞానమును సీను కవి 
వేస్తున్నావు, యాచన, దైన్యము, భిమోవృ తే, జ్ఞానకాంలి నీమీద 
(పసరించడానికి అడ్డుతగులుతుంది, 


రాముడు మో కొకచమత్కారకథ చెపుతాడు, పూర్వం 
భారత బేశంలో ఒక మనివి. ఉన్నాడు, అతడు ఒక (స్ర్రీయొక్క 
అను రాగాన్ని సంపాదించడానికి మంత్రజపం చేస్తున్నాడు, అతనికీ 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 184 


మంతోప ేశం చేసిన యోగి మం(తపునశ్చరణం చేసే సమయంలో ఒక 
విషయాన్ని గురించి జాగ త్రపడాలెనని చెప్పాడు, ఆ విషయ మేమిటి? 
యోగి ఆ మనివిని మంత్రపునశ్చరణసమయంలో కోతినిగురించిన 
భావం మనస్సులోకి రాకూడదని చెప్పాడు, అతడు మంత్ర వువశ్చర 
ణకు (పారంభించాడు, కోతిని గురించిన భావము మనస్సులోకి రాకుండా 
ఉండడానికి ఎంతో (శమించాడు, ఎప్పుడూ. ఆ భావమే వస్తుండేది, 
ఒక్క నిమిషవమైనా నుంత్రజపం చేయ లేక పోయినాడు, యోగిదగ్గరకు 
పోయి ఇట్లా చెప్పాడు: “అయ్యా! మిరు నన్ను కోతివిషయ మె 
ఆలోచించవద్దని చెప్పారు, ఆ విషయం చెప్పకపోతే, నాకు మంతి) 
జపానికి వీలుండేది, మిరు కోతి భావం తెచ్చుకోబోకని చెప్పిసందువల్ల 
ఆ భావమే వస్తున్నది." అచేపకారం అజ్ఞానమును అణుచుదామని 
చేసే పయత్నంచేతనే బలహీనతను పోగొడుదామని చేసే 
(పయత్నము చేతనే, నీవు అజ్ఞానబలహీన తలకు వం ఇస్తున్నావు, 


సూర్య చంద నశ్ష్యతాలనుంచి తేజస్సు వెలువడిన మాదిరి, 
జ్ఞాన కాంతి నీలోనుంచి దానంతట అబే వెలువడుతుంది. జాన వాంఛను 
కూడ వదలు, జ్ఞూనవాంఛనుకూడ హృదయములోనుంచి మోొళనం 
వెయిర, ఈ జ్ఞానయాచనను, పరిత్యజించు” అని వేదాంత ముప దేని 
స్తున్నది, ఓహో! వమి ఆనందం! సత్యమును అనుభవించు!“జ్ఞానము. 
రాసీ, రాక పోని, జూనముణో నాకు అవనరం జేదు. ఓహో! నేను 
జగత్సర్వన్వ సూర్యుడను! నేను నమస్త విశ్వజ్ఞానబ్యోతిని”_ అని 
నంభావించు, ధ్యానించు, ఇక్కడ నీవు (పేమికుడవు, కావు, (పేమే 
సీను, నీవే జాన తేజం! అందుచేత నీవు జ్ఞానమును యాచించడం 
చేదు, నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు, జానవాంఛ శు దా 
వాంకృతిది. నీవు చేహానివి కాదు. నీవు నిజంగా పరమజ్ఞాన తేజ మే, 
దీన్ని సంభొవించు, దీన్ని తెలుసుకో! నీవు వాంఛావలయాలను అధిగ 
మిసావు, 


హిందూసానీ భాషలో ఒక మనోజ గీతం ఉన్నది, దాని 
అరమిది: - “నీవ్రు మధురసానివి, నీకు వాంఛ లేదు, సీవు వాంఛా 
తీతీడనె యున్నాను.” స్వానుభ వ మిది := రాముడు ఎప్పుడై నాన శే 


485 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


ఒక నమన నుగూర్చి ఆలోచిం చేటప్పుడు, ఎంత ఆలోచించినా, ఎంత 
అవసపడ్ల్డా, చివరకు అపయత్నంగా మనస్సులో విసుగుపుటి “ఈ 
థి GE లు 
నమన్నపో నా శేంపని? దీనికి సమాధానం దొరికి తేనేం దొరకకపోతే 
నాశం” అని సిర్గి[వు డై, వాంభాలీతు డయ్యేవాడు, అప్పుడు చిత్రం! 
అృపయత్నేంగా పరిప్కారభావం తేది, “జ్ఞానంకోనం ఎందుకు 
వాంఛాతేపన? వాంఛను పరిత్యజించు, వాంఛను తృణీకరించు, 
వాంఛను విడిచిపెట్టు.” జ్ఞూన కాంతి "వెలువడుతుంది: 


విశ్వవిద్యాలయంలో "పెద్ద తరగతి చదివేటప్పుడు రాము డొక 
సకిజ్ఞ పూనాడు, ఉపాధ్యాయుల స సహాయం లేకుండా (పతి కార్యము 
నిరంహింవా లని. ఇది వాలా కస్ట కార 0 క్షి షమెన గణితశాన్త 
సమన్య లన్నీ, ఉపాధ్యాయుల నహోయం రవ ంతెకూడా తీసుకోకుండా 
పరిష్కరించడానికి రాముడు తేనకు తానే నిర్ణ యించుకొన్నాడు, మహో 
క్లిష్ట సమస్యలు పరిష్కరించవలసి వ3క్సీవి, మహో పరిశమిం చేవాడు, 
కొన్ని కొన్ని టిలో విజయం వచ్చేది, అనేక సమస్యలలో జయం 
లభించేదికాదు, సాయంకాలం 5 గంటలు మొదలు మరునాడు 
ఉదయం 4, 5 గంటలవరకు రాముడు పరిశమించేవాడు, కాని, సమ 
స్యలు పరప్కా_రం అయ్యేవి కావు. విసుగుబుట్టి కొంచెం మంచిగాలి 
తగిలికే మనస్సు నిర్వలంగా ఉంటుందని ఇంటికప్పు ఫె కి వెళ్ళాడు, 
కొంతసేపటికి లాభం లేక అత్మహత్య చేసుకోవడానికి క_గ్లికోనం వెతుకు 
తున్నాడు, ఆ నమయాల్లో రాముని శరీర భావం "వదలిపోయేది, 
రాముడు శరీ రాతీతెస్థితికి అధిగమించేవాడు, సమస్య తత్‌ క్షణమే పరి 
ప్క్భాతమై మెరుపులాగా మెరిసేది, క్షీష్టవిషయాల్లో ఎప్పుడై నానశే 
మనం భావాన్ని ఆకర్షి ంచే అయసా6తంగా మారినప్పుడు మనం 
భావ (ఆలోచన) అశీతుల మౌాతున్నాము, రాము డిప్పుడు చేసేపని 
ఏమిటో నీకు తెలుసా? ఇది చేద్దామనే భావాలన్నీ మనస్సుళలోనుంచి 
దూరంగా (త్రోసి వేయడం (పథమ కార్యం, “నాకు ఏదైనా రచించా 
లని వాంఛ లేదు, వీటితో నాశేంపని, వాంఛల్లారా ! దూరం ! 
దూరం! నేను జ్ఞానజ్యోతిని! నా ఆత్మ్యపతిభలో నేను అనందిస్తాను, 
అ త్మానందానుభవ మే విజయలాభం, నిజమైన విజయవా పీకి తక్కిన 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 186 


వన్నీ శీవల మిథ్యాస్వప్నాలు! (పపంచవిజయం నాకు లభించినా నాకు. 
దానితో అవనరంలేదు, నా ఆనంద సర్వస్య మూ భగవంతుడే” ఇదీ 
విధానం, (బవ్మాజ్ఞాన (పావ్నీకి ప్రయత్నించు. సర్వమూ సీ అడుగుల 
'వెంట వస్తుంది. నీలోని రహస్యమును తెలుసుకో, తరువాత సర 
వస్తువులూ నిన్ను ఆశయించడానికి పరుగిడి రాగలవు, “వీటి: 
వాటితో నాకేంపనిలేదు, నా శేచాధ్వతాభయాలూ లేవు, నా శే 
సంబంధం లేదు, చే నెనరకీ బుణపడి లేను, నేను నేనే! నేను పరంజ్యోతిని! 
న ర్వాంత ర్యామిని!” అనే విముక్తభావంలో మగ్నుడవు కా! 


ప్రపంచం నీకేమి ఆనందమివ్యగలదు? నమ_స్తసుఖమూ సమస్తా 
నందమూ నీలోనుంచే వస్తున్నది, న త్యాళ్ళ అఖండ పూర్ణానంద 
స్వరూపమై యున్నది, నమ స్త పతిభ, నమ స్త సుఖమూ సత్యాత్శలో 
ఉన్నది, ఆ (బహస్షనంద రసామృ తాన్ని నేను నిరంతరం పానం చేసాను, 
ఈ (పపంచ వస్తువులు నాకు లభించినా వీనితో నాకు పనిలేదు, అప్పుడు 
వం జరుగుతుంది? నమ న్తభావాలు, నమన్త వస్తుజాలంని న్నా 
యిసాయి, ఇదీ ధర్మ నియతి, జ్ఞానసిద్ధి పొందాలంకే, జానవాంఛా 
తపనకు నీవు అతీతుడవు కావాలి, ఈ జానవాంభాతపనకు అతీతుడవు 
కావడం నమస్యయొక్క_ వ్యతిరేక భావం, “నేను జ్ఞానజ్యోతిని, ఆతా 
సందమే నా మహానందం”, అనే ధ్యానం సమస్యయొక్క-_ సవ్య భావం, 


ఇంకో రహస్యం, నీ ఫొక మితుడో, ధనమో ఇంకేమైనా 
కొవాలనుకుంటాను. వమి చేయాలి నీవు? వాంఛారాగమును వదలి 
పెట్టు ఈ విధంగా నమన్యయొక్క- వ్యతిరేక భావన నిర్వర్తించిన 
వీదప, నమన్యయొక్క_ అనుకూల భొవమైన “నేను పరబ్రహ్మను, నేను 
జగన్నాధుడను, నేను జానజ్యోతిని! సర్వ సౌందర్యనిధియైన, స ర్వానంద 

ఇ ? ర 
సాగరమైన పరమాత్మను నేను! నేను విశే శ్యరుడను, మహో బేవ్రడను, 
శివోహం ! శివోఒహం[” అనే విశ్వాసదీప్త్వమైన ధ్యానమును 
సీంకరించు. నీ (బహ్మత్వనం భావన చెయ్యి, (బహ్మాత్వ ధ్యానం చెయ్యి, 
నంకొల్ప వికల్పాదులను పూర్ణంగా పరిత్యజించు, వాంఛలు వదులు, 
వస్తువులు సంపా ప్రించినపుడు, వాటిని జానదృష్టితో చూడు, బ్రహ్మ 
9 

త్యంలోమాత్ర మే ఆనందించు, అట్టిస్థితిలో లోకుల దృష్టిలో సీవ్రు 


శైల? వేదాంతము ; మోపెస్‌ యోగదండము 


పీజయం పొందిన వాడ వై నా నీ సత్యదృష్టిలోమాతం, విజయమే 
నీవుగా (పకాళిస్తుంటావు. 


వాతావరణంలో ఒకచోట గాలి వా్యాకోచముపొంది, సూరుంని 
వేడిమిచేత పైకి పోతుందనీ, ఆ స్థానంలో ఖాళీ వర్పడుతుందనీ గత 
దినం చెప్పబడింది, అప్పుడు వమి జరుగుతున్నది! (పక్కనగల 
వాయువు, ఆ ఖాళీని నింపడానికి రయ్యిమని వీచి, ఆ ఖాళీలో (పే 
శిస్తుంది, అజేమాదిరి, నీవు వాంఛాతీతుడ వవడముదాంరా ఖాళీని 
కల్పించాలి. నీ శరీర మప్పుడు ఖాళీగా మారుతుంది, నీవు బ్రహ్మాత 
స్థితుడై యున్న ప్పుడు, నీకు శరీర దృష్ట్రీ_అహంకారము నశించి 
పోతున్నది. అహంకారం, జేవాబుద్ది తన స్థానాన్ని ఖాళీ చేస్తున్నది, 
అప్పు దేమి జరుగుతుంది! నమ స్త ఆశయాలు, సమ_స్త వాంఛా ఫలి 
తాలు పరుగెత్తుకుంటూ వచ్చి నీ చుట్టూ చేరక తప్పదు, 


కొన్ని విషయాలనుబట్టి చూస్తే అయస్కాంతము యొక్క 
(పకృతి, ఒక ఖాళీస్థలములాంకిది శాక వేరు గాదు, వాంఛలను - 
నీ మనస్సును వా కులపరుస్తున్న స పరిత్యజించడం 
చేత ఇక్కడ ఖాళీ వర్పడుతున్నది. ఈ సమ స్త వాంభావికారాలను 
నీలోనుంచి తరిమి వెయ్యి, నీవు సర్వజగ న్మోవానా కార మైన ఒక దివ్య 
అయస్కా_౦తే మై (పకాశిస్తావు. 


(ప్రశ్న రోగనివారణ చేయడానికి భాతిక దృష్టి వదలాల్నా+ 


ఉ_త్తరం:_రోగనివారణకు నీ వఖండ నంపూర్జానంద న్వరూవుడ 
వని గ్రహించి త బేళనంఫావన చెయ్యి, సర్వపణార్థముల్లో (బ్రహ్మ 
స్వరూపం తప్ప నీవు వేరు చూడకూడదు, భగవంతుని ధ్యానం 
చెయ్యి. (బహ త్వమును నంభాపించు. ఇంక వ్యాధి అనేది వుండదు, 
ఈ "దేవా వాసనఫికు అతీశుడవుకా, ఉత్తరక్షణమే ఆరోగ్యమూ, 
బలమూ, నర్వశుభములూ అనుకోనివిధంగా వచ్చి నీచుట్టూ గుమి 
గూడి నిన్నాశయిస్తాయి. చేవుని చూడాలనీ, "దేవుని వినాలని వాంఛా 
తపన ఎందుకు! నతేస్పిదంగా నీవే జేవుడవై యున్నావు, చేనుని 
కోనం నీవు వాంఛించడంనల్ల "జీవుని నీకు దూరంగా ఉంచుతున్నావు, 

(18) 


శ్రీరామత్రీర్థ వేదాంత భాష్యము, 188 


ఫీవు నూనవనలోశానికి నహాయంచేయాలని కోరుతు న్నావా + 
నీ నసహాయంమోద ఆధారప డేటంత చౌ ర్భాగ్య ౧౦ (ప్రపంచానికి ఎందుకు 
పట్టాలి ? 


న్యూటను మహాశయుని విషయం చూడండి, అతడు ధ్యానంలో 
మగ్నుడై నాడు, ధాంనమంశే వాంభాలీతుడు కావడమే, ఆతని అహం 
కృతి అతని ముందున్న ఆకయంలో లీన మైంది, దానివల్ల నమి జరి 
గింది? అతడు మానవహీతకారిగా (పకాళించాడు, “మానవ లోకా 
నికీ మేలు చేయాలి, తేక మానవలో కాన్ని అప్పులో పడవేసి దీనులను 
చేయాలి” అనే ఆశయంతో అతడు సమస్నాపరిప్కారం చేయ లేదు. 
అతని కలాంటి ఆలోచనే లేదు, అతడు నిప్కా_మకర్శచేశాడు. ఆతని 
కర్చే ఆతని కానందం, నేను మేలు చేయాలి అని అనుకోకుండానే 
అతడు మానవలోక హితంకరు డై నాడు! 


నిన్ను మానవులు పొగడకపో తేనేం, కీ రించకపోతేనేం శ 
పరవాలేదు, ఈ (ప్రపంచ సంబంధమైన విజయం శేవలం ఇంద్రియ 
విభమమే సుమా ! “నమస్త విశ్వమూ నా స రూపమే! నేను పర 
(బహ్మలో ఏకమై యున్నాను, నేనే విజయాన్ని!” _ అని త బేక 
ఛ్యానం చెయ్యి, నీకు విజయం లభించి తీరుతుంది, 


అయి శే, భారికదృ్భష్ట్తిని త్వజించాలా ? తప్పక, నీవు పర 
(బహ్మవని మరువకు, [బహ్మానుభూలి పొందిన తత్‌ క్షణ మె, భౌతికత విన 
న్దించు, (బవ్నతా(న్ని నిలుపుకో, రెండు రకాల మార్గాలు లేను, 
కీ మార్గం ఉన్నది. నీ సత్యాత్మ పరమాత్మ. ఈ సమ స్త చేహాదు 
లను పంవాలించే (పభువు, ఈ సూర్య చంద నక్ష తాదులు, ఈ వృక్ష 
ములు మొదలై న వాటి శరీరాలన్నిటినీ పాలి స్తున్నది నీ ఆత్మే అని 
సీను తెలుసుకోగలవు, ఈ భావానుభాలితో పైకి అధిగమించు, 
సీథొక ఉన్న తానుభూతి కలుగుతుంది. వమిటా అనుభూతి?! రాముడు 
నంచారం చేసేటప్పుడు ఇలా భావిస్తాడు: “ఆకాశంలో సూర్యుడు 
(ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యడు ఈ మేఘాలనూ మంచునూ నృష్షి 
స్తున్నాడు, ఫొంద రీ మేఘాలు మొదలై నవి భూమినుంచీ జలమునుం'ీ 


189 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


కలుగుతున్నవని తలుస్తారు, ఇది నిజముకాదు, జలమూ, మేఘాలూ, 
మందూ ఇవన్నీ సూర్యునిలోనుంచి ఉద్దత మవుతున్నవి, వీటిని 
సూర్యుడే నృజి స్తుశ్నాడు, అయి శే సూర్యుడు వాటివై ఫు తీళ్ల 
ముగా మూపు సారించాడా యీ మేఘాలూ, మంచు తెరలూ 
అదృశ్య మైపోతవి,” ఇది ఒకవిధమైన సామాత్కారం, నీవు విశ్వపాల 
కాత్శవని అనుభూతి పొందినప్పుడు సూర్యునివలె నీవు అనాత్నకత అశే 
మంచును పారదోలుతున్నావు, 


(పజలు, “చేను పర మేశ్వర (పతిబింబాన్ని ,” అని అంటుంటారు, 
శ పఠిబించాలు గాండి, మోకు నిరంతరం దుఃఖం తప్పదు,” అని 
"రాముడు చెవుతున్నాడు, నీవు పరబ్రహ్మ ప్రతిబింబానివి కాదు, నీవు 
సాశ్రూలత్‌ పర్బబ్రవ్మా వే, 


నీళ్ళల్లో (పతిఫలించిన బం బాన్ని చూడండి, పైన (ప్రకాశించే 
సూర్యుడు, నీటిలోని (పతిబింబదృష్ట్యా “పాలకాత గ్‌ గా వీలువబడు 
తున్నాడు, 


ఈ [పాథమిశ సాయాత్కారదశలో మానవుడు సూర్యునివ లె 
(వళ్యగా తా గనుఖాలి పొందుతున్నా డు, 


కండ్లు మూసుకున్నా, తెరుచుకున్నా రాముడు సర్వసాధార 
ణంగా ఈ అనుభూతిలో ఉంటాడు: “ఈ సూర్య చంద నక్ష(తాదు 
లను చేను పరిపాలిస్తున్నాను, నేనే వాటికి, జీవశ క్రిపదానం 
చేస్తున్నాను. నే నీసమ _న్నబహ్మాండానికి మూలాధార మైయున్నాను, 
ఇదొక సిరి. ఈ విధమైన సాశ్షాత్కారస్థితిని నీవ పొందినట్లయితే, 
సమ స్త అసూయా[క్రోధభయాలు నీకు దూరమై పోగలవు నీ శే స్వార్ధ 
భయాందోళనలు ఉండవు, 


శిశువు వచైనా వు స్తం తీసుకుపో తాడను కోండి, తల్లి ఆందో 
శనపడుతుందదా? పడదు, ఎందుకంశు శిశు ఆమెవాడే, 
వున్తకమూ ఆమెదే, ఇళ ఆమె ఎందుకు ఆందోళనన పడుతుంది, 
ఎవరై నా నీదగ్గిరున్న వ స్తువు దొంగిలిస్తారనుకో, అతడూ నీవూ ఒక శే 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 140 


దొంగిలింపబడిన వస్తువు నీదీ అతనిదీ అయివున్నది, ఇక ఎందుకుభయం? 
విజయమూ లేశ ఆనందము యాచనవల్ల, చై వమువల్ల నీవుపొంద లేవు, 
(పజలు పిలిచే విజయం విజయం కాదు, నీ గమ్యం పరమ సత్య మె 
యున్నది, ఈ ఇతర (పపంచ సుఖాలూ, భోగ భాగ్యాది వస్తునంపద 
నిన్ను (భమపెట్టడానికి వచ్చినప్పుడు “ఓ సె తానా! వెనక్కు. వెళ్ళు, 
నీ విచ్చేది నా కళ్ళరలేదు.””._ అని గర్జించు! అప్పుడు నీ వెంత 
(బహ్మానందసుఖ మనుభ విపాను! స్వర్గమే నీ వవుతావు, నీ జీవితం 
ఒక విజయయాత్రగా నీవు చేయగలవు, 


ఆరోగ్యం పొందడానికి, రోగనివృ త్తి చేసుకో డానికి భాతికతను 
త్యజించాల్నా! అక్క నేదు, సీస త్యాత్నను దర్శించు. రెండవరకవు 
సాశ్రాత్కారానుభవం పొందు, సూర్యుడు మం చువిందువులను 
మూసాడు, మంచుబిందునులు తల్‌ క్షణమే అదృశ్యమనుతున్న వి, ఇచే 
ద్వితీయ సామె త్మారదశ, ఈ రకమైన అల్మిసా వా త్కా రాన్ని 
పొందు. సవహాజాదై రెస్థిరికి సీ వధిగమిసావు, 


(పాణాయామ మంకే ఏమిటి? ఈ సాధనకు (పజలు ఎక్కువ 
(ప్రాధాన్య మి స్తుటారు, కాని రాముని (ప్రబోధ మిది, నీ మనస్సు 
సత్యంలో మగ్న మైనప్పుకు (పాణాయామం దానంతట అబే వస్తుంది, 
అ దివ్యానుభూతిలో మనం లీనమైన తత్‌ తణమం బే మనం ఓంకారో 
చ్చారణ చేసేటప్పుడు అతి సక్రమ విధానంలో (ప్రాణాయామం దానం 
తట బే జరుగుతుంది. తచేక సమయంలో వాయువు హృదయకో శాల్లో 
నిండుతుంది, గర్భకోశంలోగూడా ప్రవేశించి నిండిపోతుంది, (ప్రధాన 
విషయ మేమిటం శే, పరమ సత్యధ్యానము; న త్యానుభూతి, ఇది ఉంకే 
సర్వమూ నమకూరుతుంది, 


ఈ చేశంలో చక్క నికండ్లు కావాలని, అంద మైన ముష్క_లు 
కావాలని మనోహరమైన గ డ్ఞాలు కావాలని కోక (ప్రజలున్నారు, 


అధ్యాత్మికశ కులు పొందికూడా మో రింకా ఖండదృవ్టిలో, 
ఖాలిక దృష్టిలో, దుఃఖమయస్థిరిలో నున్నారని రాముడు చెబుతున్నాడు. 


141 వేదాంతము : మోసెస్‌ యోగదండము 


మానసికశ కిని ధనార్జనకు ఉపయోగించడానికి ప్రజలు కోరుతున్నా రః 
మోరు ఖండదృవి చేత బాధాముయులై కుమిలిపోతున్నారు, 


ఈ విషయం గుర్తుంచుకోండి, మీరు వాంఛావ స్తువులను, 
సౌందర్యమును, భోగ భాగ్యాలనూ ఆరోగ్య సౌఖ్యాలనూ పొందాలని 
కోరుతారా, మిరు వై దాంతిక పరి త్యాగమును ఫూర్ల ౦గా కాకుండా 
కొంత భాగంగా మాత్రమే అనుష్టించాలి. ఇట్టి ఒక భాగసాధనచేత 
మిరు లాభంకూడా పూర్ణంగా కాక, ఒక భాగమే పొందుతున్నారు, 
సంపూర్ణ ంకాని అర్ధలాభం చేత విషయాలు చక్క_బడవు, అయిే 
అలాంటప్పుడు ఆనందమూల[నవంతినే ఎందుకు మీరు పొందకూడదు ? 
ఇందువలన వాంభఛితవ స్తువేకాక సమస వస్తువులూ మోరు పొంద 
వచ్చు కదా? (ప త్వెకవాంఛిత వ స్తువులచేత బంధితులు కాకండి, 
రాజమార్లం (తొక్కండి. మోాక్షపదవికి-ఆనందానికి-దగ్గరదారి-మిరు 
మోమస్వరూఫపులన్సి ఆనంద స్యరూస్రులని తత్‌ క్షణం (గహీంచడమే, 


సాశాత్మా_రం పొందడానికి రెండు మాగ్గాలున్న వి, వివా 
నము- లేక జ్ఞానము, చేదాంతసారనంత పఠనంచేత మో నంశ యాలన్నీ 
నివృత్తి చేసుకోవచ్చు. త్వరలో విస్పష్టమైన సమగ మైన ఈ వేదాంత 
దర్శన వివరణం రాముడు * మి కీయబోతున్నాడు. వేదాంత సార 
స్వత పఠనంచేత మిరు సావో తా_రం ఫౌంద లేకపో తే వి శ్వాసంక లిగి 
యుండండి, 


కై నృవులు, సాశ్రైాత్కా- రానుభవ వేశమును పొందగానే 
కీ స్తుయొక్క_ దృష్టి కలిగియుండరు, కాని, వారు విశ్వాసాన్ని కలిగి 
యుంటారు, అందుచేత నూకు తగిన న్యవధిఉం క, తగిన (శద్ధజిం శు 


*ఆ "మెరి కాలో (శ్రీరామతీర్థస్వామి వారచ్చిన ఉపన్యాస (ప్రసంగ సముదాయం 
(శ్రీ వారి జేదాంతే దర్శన మనోజ్ఞ వివరణం. స్వామిజీ తౌను పొందిన అక్క సాక్షా 
త్మారనమశే న్యూతేమునకు ఈ (పసంగాలన్నీ పూవులుశా (గుబ్చారు. సంవూర్షం గా 
ఈ (ప్రపం గాలన్నీ పఠి స్టే వీనిలో భానిస్తున్న జ్ఞాన తేజపు వెలుగులలో (ప్రతిమాన 
వుడు తేన జీవనయా[త వేనుకోవడంలో సంశయం లేదు, 


ఇశ్రిరామతీర్ధ వేదాంత భాష్యము 142 


వేధాంత సారస్వత పఠనం చెయ ండి, లేదా రామునిలో-భగవంతు 
నిలో-_మిోా అత్మలో-విశ్యాసాన్ని కలిగి యుండండి. మిరు రహీంప 
బడుతారు. మొ మోతు.పదవిని మోరు (గ్రహించండి ! ఇంకొక మూర్షం 
"లేదు, 


ఓమ్‌! ఓమ్‌ ! ఓమ్‌ | 


త 
ళో 


3 A 
యు ®ి 
ఇరే ల 
టి స 
a (a 
3 hh 
మ 
ర్తి “౦3 

ఉలి 
Fea 


శ్రీ 
న్‌ ర్రా 
wd 


తృతీయ సంవుటము 


3, 
0 § 
YR ' 
5 రం 
గ్‌ 3 
ఖల స 
08 2 
4 ల 

గే 
YE 
తల క్ష 

ళం 


ఆత్మాసు జ్‌ పమ 


అనువాదకులు : 
శ్రీ కేశవ తీర్ధ స్వామి 





"జర్మనీ, ఇంధాందు. అఎరికా, ఇండియా మొదరైన సమ సచెశాలను సమస్త 
(పెపంచమును  సించలింపజేసి, రాముఖబ వింాముసకు విము శీ)ని (ప్రసాదించి 
త వ. 

తీరితాయు వాల ఆటలరో రామునకు విసుగ తింది. ఓ సృష్నపాంధిడా ! హిమాలయ 


సంజఒ3ం నికు వినఐడడిం లెదా” (ప్రధారణతీ ఇవులవిడిడిం లేదా? స్వచ్చ! 


SRI RAMA TIRIHA SEVASHRAM, PIDUGURALLA (9 O.) (౮౫౦౫ 1, తీ. ప. 


శ్రీరామతీర్ణ పరమహంస 
శ్రీ చందికా పసాద్‌ జిజ్హాస్‌ 
పరమహంస స్వామి రామతీర్ధల జీవీతము పరిపూర్ణ మైనది, 
a సుకోమలము, సజ్జనత్యముకన్న పరిమళము సాధుత్వము 
కన్న ధవళము, (పేమకన్న స్నిద్ధము, భకి కికన్న మధురము, తపస్సు 


శన్న పవిత్రము, సత్యముకన్న ప్రఖరము, జ్ఞానముకన్న (పకాశవంతము, 
న్వ-నస్వరూ పానందభ రితమునై వెలుగొందుచున్నడి, 


భక్తి శద, యేమ, విశ్యాన, వివేక, నసంయమకర నిష పరి 
(శమ, సవానకీలతె, సాధుత్య, నత్య-సంధత, విద్య, జ్ఞాన, “విక, 
త్యాగ, చేశభ క్రి, పరోపకారాది స త. 


కాను సత్యమని 'తెలిసికొనినదానిని (శ్రీ) రామతీర్ణస్యామి, విశ్వ 
సించెను, ఆ మూసయందు తన జీవితమును కరగించి పోతబోసి [పపంచ 
మునకు ఉత్తరు-అదర్శమును చూపించెను, ఆయన నిజమైన జిజ్ఞాసువు 
కావున వా_స్హవిక జ్ఞానమును బడసెను, సత్యానేవీ కాన చరమనత్య 
మును దర్శించెను. నిజమైన ఈశ్వర భక్తుడు గాన సాక్షాత్‌ బ్రహ్మ 
మందు రమించెను. సత్యసాధువుగాన అల్పవయస్సునందే పరమహంస 
పదవి నధివ్షీం చెను, నిజ మైన త్యాగిగాన కామునలజయించి పరమానంద 
మును బడ సెను, (బ్రహ్మచర్య, ఫురుబూర్థబలముల రాగ, దేవ, దంభం 
"కాము, [కోధ లోభ, మోాహ మద, మాత్సర్య, అహంకార మమకా 
'రాది బలవ_త్తర శత్రువుల నెదుర్కొని అత్మ సామ్రాజ్యమున కధిపతి 
యయ్యెను. 


ఆ గై నధిక్టించిన చాలును, అన్ని, వరుణ, మరుత్‌, కుబేర 
సూర్య, చంద, దీక్సాల, ఇం(దాది "బీవతాగణములు దాసులై (పభువు 
యా 'బెశముల (అట్టి తత్వదర్శి యాజ్ఞల) కెదురుచూడ నాగంభింతురు. 


మాయ (పకృతి) నమన భోగ భాగ్యముల కానుకగ కొని 
దాసివలె అయన (మోలనిలచి ఆ మహావురుషుసి దృష్టీ (ప్రసరించిన 
శ్ర ఎ్రికౌపురాలనగుదు గచాయని యున్విభ్ళూరు చుండును, 


శీ 


శామలీర్ధుల జీవితము [పాసంచిక మానవులకు సుమధురపసా 
దము, 'రామునివంటి మహోవురుషులు చాల అరుదుగ (ప్రపంచమున 
ఉదృ్భవించుచుందురు, అట్టే వారిని (పపంచము దీర ర్చ కాలమునకుగాని 
గు _ర్రింపదు, 


రామలీర్ధస్వామి వ_ర్తమానయుగపు మోనవులలో గొప్పవిద్యాం 
సుడు, జ్ఞాని, మేధావి, తత దక్శియనుట అత్యు క్రి కికా నేరదు, ఉర్దూ, 
ఫారసీ ఆంగ్ల భావలం దెపార పాండిత్యమ:గ లవాడు, యమ్‌, వ, 
వ్యానయి కా లేజియందు (ఫెౌపెనరుగ నుండియు వ్యాస, వసిష్ట, భర 
దాః, ల నారద, జాచాలి, న్గుక్ర సన కాది వ. 
(బహ్మజ్ఞానులవ లె (పపంచమును త్యజించి వనవాసమున తేపసి 
(బహ్మ నామఘాత్కారమునుబడ సెను, ఎల్ల "వేళల అధ్యయన, మన 
తత చింతనలయందుమగ్ను డై అశ్మానందమున ఓలలాడెను, ఆయన 
పాశ్చాత్య ధొలిక్ర, విజాన, పాశ్చాత్యే తా త్వక్‌ సిద్ధాంతముల ము 
ముగ పరిశీలించి వేదాంత త _త్వమును గంధరముగ విచారించను. 
భారలియ వ విద్యను చక్కగా (గహీంచి వావ హారిక వేదాంత 
మును గురించి మహోపచదేశములొనంగను, శ చేశాంతరముల 
వేదాంత శేరి |మోాగిం చెను, హీందూ వేదాంతములోక లసిన కల్గపుమును 
శూళన మొనరించెను, జడతంమును, సంకీర్ణ తన్కు _మూర్ధత్వముల 
నిర్మూలించెను. శుప్కో_పన్యాసము లొసంగక చెప్పినట్లు చేసి చూపిం 
చెను, 


గీతలందు నర్గి ౦పబడీన రని నజీవమూ _ర్త్‌యె వెలు 
గాంచెను, స్యల్బ శాలీక వయస్సునం టే ద్రైవాచర్య, గృవాస్థ వాన 
'పస్థ నన్నా్యాసాగ్రమముల శా న్రృవిధి ననుసరించి జీవితముగ డెను, 


ఆయన జీవితము ఆదర్శజీవితము! ఆయన పవిత్ర దకిత్ర సాధకు 
లకు, జిజ్ఞానులకు వెలుగు బాట 


ఓమ్‌ 
శ్రీరామతీర్ధ వెదాంత భాష్యము 
శ్రీరామతీర్ధ సంపూర్ణ సారస్వతము 


నిత్యజీవన నియతి 


[ఈ కింది సందేశం (శ్రీ రామతీర్ధస్వామివారు, స్వయంగా నారాయణ 
“స్వామివారికి (వాసిన కొన్ని లేఖల సమీకరణమై యున్నది. రామతీరులవారే ఆ 
లేఖలను సమీకరించి విపులీకరించారు,] 


వ్రీయ్యులెనవారెల్ల వీడిపోయెదరు; 
శతువుల్‌ సైతము నమసిపోయెదరు; 
చాంధవుల్‌ తనువులు బాయుట నిజము; 
సర్వబంధముల విసర్ణింపవోయి | 
ఒకనాడు హితమా విధానంబు లెల్ల 

నే జెంత చిత్రంబుగా మారిపోయె | 
చెట్టు చనేమలుకూడ కణంబు నొందు; 
హాయిగా నాడు విహంగంబు లెల్ల 

ఏ జంతువ్రులకొ యాహారమై పోవు, 
(పసవగుచ్శంబులు వాడీ నశించు 
వెలుగు నీడగ మారి మలిగిపోమెడిని; 
మన మోహములు చంచలంబులె విరుగు; 
చేవాసౌంద ర్యాదు లన్నియు చెడును; 
కీ ర్తిపతిషఘ్టలు ఖలనులు ఖలము; 

లీ శోభ లెల్లను జలబుద్భుదము లె; 
తిక మోదృశ్యజగ ల శనిన, 
మధురవస్తువు లెల్ల మాయలు సుమి A 
నిన్ను ఆకర్షించి మోసంబు చేయు; 
అని నిన్ను చల్లగా ఓడించి గెలుచు 


శ్రీగాసుతీర్ణ వేదాంత భాష్యము 


2 
చేనినై నను నే మంచి దటంచు 
మనము సుఖంబు కై వాంఛ చేసెదము; 
ఎప్పుడు మనకు విశాగనంబు ముదురు, 
కటకటా! మన కాలిచప్పుడు వినును 
వెంటనే అది చిక్క_కుండగా బోవు; 
వ క్షణంబున గాగ ముదయించు మనకు 
అప్పుడే వస్తువుల్‌ చిక్కక చనును, 
మనము శో కాచ్టిలో మునిగిపోయెదము. 


3 
అయిన చో ఇదియెల చివరగు కలయ ? 
అతడును, నేనును, నీవు ౫తింబు 
ఏదియు సత్యము కాద మాడగను ? 
పు[తమి(తొదులు ర_క బాంధవ్రులు- 
ఇవియెల్ల మిధ్యయా వమి చితంబు ? 
అయినచో నింకెటు ? నాశేది దిప్క_ ? 
ఈ త_ప్తహృదయంబు కిం శేది దారి! 
క్‌ నిష్ఫుల_పెమ ఓ శాఆనివాత |! 
ఓ అమాయిక పావురంబ ! కన్లొనుమ ! 


4 
ఈ చంచలంబగు దృశ్నజగాన 
మారక వెలుగొందు చున్నది ఒకటి ! 
మృత్యురూపంబున, బాధలయందు 
ఆ పరమాత్స వన్త,ంబులే మార్చు. 
మరల వచ్చు చునుండు, తామార్పు లేక, 
ఆ సరమాత్నను | పేమింపవోయి ! 
వస్త్రాల (శేమింపవలదోయి వలదు ! 
ఆ పరబహ్న్మను (వేమింపవోయి | 
దృళ్యవ స్తువులపై మోహాంబు వలదు; 


ఒతక్తే 


నిత్యజీవన నియతి 


ఆతడు మాసిన వస్తా)ల మార్చు; 

పాత భూవణముల పారగావై చు; 

[శో త్తవేషంబుల ధరియించి వలుగు; 
ఆత డనుక్షణంబును పెండి కొడుకే ! 
తన యిష్టమెనట్లి కేషముల్‌ వేయి 
బివి పార్‌ వై చును, అవ్వి ఫరించు, 

అపి పారవై వె చును ఇవి దాల్చుచుండు 
ఎన్ని మారినగాని పరమాక్న యొక్షడె | 
ఎంత మాధుర్య మీా లేమి, నష్టంబు | 
తన వేషములు తానె వలుచు నాతండు, 
ఇది తన రూపనిరూపణం బహాహ |! 
అతని దిగంబరశోభ చూచుటకు 

ఎంత మాధుర్యాలీమధుర తరంబు | 
అంతకస్నను వేయిరెప్లు మనోజ్ఞ 
మాతని నవ్యముఖారవిందంబు + 
ఆకాశ వాయునదీపువ్పములను 
వలలచొక్కా.ల నాతడు వేయుచుండు, 
దాగుము నీ యిప్తమెనట్టి రీతి, 

స్ప స్వరూపంబును. గ్‌ హయం నేను, 
ముసుగులు ని న్నెందు దాచగా లేవు- 
మరి నిన్ను (ప్రక టించుచున్న వేగాని. 
రూపమ్ముల్‌ ఒకచానివంట నింకొకటి 
కూర్చగాబడు ుందులకొ నాకు తెలును ; 
ఈ బహుళావాాదనములకు | క్రింద 

ఆ వకమూా ర్తిని కనుగొందు మనియె ! 


ర్‌ 
ఓహో! చిత్రము! ఎట్టి యద్భుతమాల ! 
ఈ జగం బొకఫాన అది రాలిపోవు, 
వచ్చు నింకోోక్క_టె ఆది పోవునేని 


శ్రీరామ తీర్థ వేదాంత భామ్యము 


వచ్చు నింకొక్క_టి; వచ్చు నింకొకటి; 
కాని పూనలలోని దారము పోదు ! 

ఆ దివ్యసూ త్రము చేచేను, నేనె! 

ఆ మహాకాంచనసూతంబు నేనె! 
రూపముల్‌ పోనిమ్ము నశియింపనిమ్ము, 


6 
ఈ చంచలములగు రూపంబు లెల్ల 
ఉదయ కాలా కాశ ఏవిధవర్గములు { 
పుట్టును గ్టును పుట్టును గిట్టు 
మాయావి పలుకుల మాదికిగాను ! 
అవికల్పు డాయేకమూ ర్తియైనట్లి 
ఆ మహా శాశ్వతి సూర్యుడు ర్‌ సెడ్‌ 
వట్టి న్వప్న మె సుమా ఈ దృశ్య మెల్ల, 
7 
శతులమాదను మిత్రులమిోద 
ఆధారపడను నే నాధారపడను, 
ఈ లీలలను చూచి నే (భాంతిపడను, 
ఈ జగద్యోగంబు లేను వాంఛింప, 
తః శరీరారోగ్య మేను దలంప- 
నా శేమి? నా కేమి? నా కేమి కొదువ? 
నా (పేమయును నేను కోలసియుండెదము | 
దృళ్యవస్తువుల్నపె ఆధారపడను 
ఈ స్వరూపములను "వేపషజూలములు 
పచ్చీసుబామ్మాలవంటివి కనగ | 
వానికై చేను చలింపగాబోను, 
సాతీనై కొనుగొందు సర్వంబు చేను |! 
నా (పేమ నర్యంబునందున సిండె, 
పరమాత్ననే నేను నిశ్వసిం చెదను, 
పర 'మేశ్వరుని "నేను (పేమింతు నెపుడు, 


4. నిత్యజీవన నియతి 


ఈ మహాబహుళనంరూపంబులందు 

వకమై వెలుగొందు పరమసత్యంబు | 

వానిచే చేను గొంతె త్తి ఫఘోషింతు | 

నిజముగా ని ప్రియమితు డాతండా ! 

నా గురుదేవుడు, నా శిమ్య డతడె | 

నా తండి నా కుమారుడు, నాదు భార్య 

నాభర్త నా అత్మ, నా జీవితంబు 

నా యేకహాక్కును, నా పరంజ్యోతి 

నా గాలివానయు, నా శాంతిమయర, 
$0బును, నా రాముడతనె ! 


రామునక ప ల్యేళసంకల్పం లేదు, సర్వక ర్‌ పరమాతుయే. 
బుద్దుడు- మొదలై సవాండ్ర ఉదాహరణలతో మనం పని! ధర్న దేవత 
మొక్క _ ముఖతేశిః వచ్చిన 'ఆదేశాలణే మన మనస్సులు గౌరవిస్తాయి 
గాక! భుద్దుడూ, క్రీస్తు సుకూణా న్నే పితుల చేత శిష్యులచేత పరిత్యజింప 
బడ్డారు, సిద్ధుడు వడునంవత్సరాల తన అరణ్యజీవితంలో చివరి రెండు 
సంవత్సరాలు పూర్తిగా వకాంతంలో గడిపాడు, అప్పుడే, న 
నోదయ మయింది, తర్వాత కనవా వోలు శ్రమ్ముకోనాగాయి, 
ఆయనా స్యాగతమిచ్చాడు. వాండ్లు ff ప్పవాంద్లని, సండ్లుగొప్పవాం 
డ్రని వారివారి భావాలకు వ్యామోహితులు కాకండి, వాండ్లు గౌరన 
సీయులేకావచ్చు. ఉపదేశాలు బాగానే ఉండవచ్చు. వాండ్ల భావాలే 
కనుక ధర్శబద్ధమ్నులై యున్నట్లయి లే త ఇ్రప్పటిక ల్లా వారిచేత కోటాను 
కోట్ల బుద్దుళ్లు గు నృష్టింపబడియుండేవాళ్ళు. 


ద తేనెలో ఇరుక్కున్న తనకాళ్గను _ నెమ్మదిగా 
పట్టుదలతో విదల్చి వదల్బుకొన్న మాదిరి, మనం చొహీరరూపాలమోది 
వ్యక్తి క్రి త్యాలమోాది మోహబంధాలను విదిల్సి వదలు కోవా లె. సర్వ 
సంగ పరితొంగం చెయ్యా లె, మృతు రూవిణియె అంతిమ త్యాగం, 
అనభి మతే త్యాగములను నిశ్నేమంగాబేని క్రీ శీటంతవరకు, ఒకదాని 
తర్వాత ఒకటి సర్వబంధాలను "తెంచి వెయ్యాలి. 


(2) 


శ్రీరామతీర్ణ వేదాంిత భామ్యము 10 
| 


ధర్శచక్రము దయావిరహీతమై పర్మిభమి స్తున్నది, ధర్మమునకు 
ఎవడు లోబడతాడో, అతడే ధర్మాన్ని పరిపాలిస్తాడు, ఎవడు భగవ 
దిచ్చకు (ధర్మానికి వ 8 రసాడో, అతడు ధర్నచక[పళయ పాదం 
కింద beeen వాడు ఘోరహీంస అనుభవించితీర 
వలసిం బే, 


ధర్మం, (తిళూలం (శిలువ)! అది తుచ్చమైన అహంకారాన్ని 
పొడిచివే స్తుంది, ఇచ్చాఫూర్వక మైన పరిత్యాగ వేదన, ఎవరు అనుభ 
విసారో, "వారికి (పపంచం UU SR ఇతర్గ ందరిక్లీ నరకమవు 
తుద ధర్మం ఒక్‌ మహాగ్ని! ఆ మహాగ్ని (సాపంచిక్‌ మోవాబంధా 
రణ్యాలను "థీ పటలం చే స్తుంది, ఆ మహాగ్ని అజ్ఞానచి త్తమును 
మలమల మౌొడ్చి వే స్తు సుంది, ఆ  ధర్యానలజ్యాల, అధ్యార్శిక అరోగ్యానికి 
భంగముకలిగించే విషయవాసనలనే పేశుక్రిములను నాళనంచేని, 
మానవుర్ణి వునీతంచే స్తుంది, 


ధర్మం గ్ర తక మైంది, బదకడాని కి ఆహారం ఎంత ఆవశ్యక 
మైందో, ధర్నం జీవితానికి అంత _పాణ,పదమెైంది, నాస్తికుడు, తనగర్భ 
కోథంలోజరో అన్నజీర్ణకర్శనుగురించి తెలియని మనిమినంటివాడ్డు, 
ఛరుం మనలనుపొడిచి ఆధ్యాలి కపథగాములనుచే స్తుంది. ధర్మము 
మనలను కొరడాతోజవీరి నిద లేవుతుంది, ధర్మం అనుల్ల ౨ఘనీయ 
మైంది, ధర్శముఒక్క- కు సత్య మైంది, తక్కి_ నదంతామిభ్య, మహాధర్మ 
నాగరంలో నమృస్తరూపాలు, సమ స్తవ్య క్షిత్వాలూ బుడగలు 
మ్మాత మే, పరమసత్యము సుస్థిరమెైందని రుజువు చేయబడింది, ఈ 
(తిళూల (శిలువ) ధర్శమువ లె, అ|పఠిహత మై ఏ [పాపంచికరూపాలూ, 
వ చాంధనా(లూ, ప శరీరాలూ, న్‌ నరఫుసి క్యాణాలూ, వ సా 
ఎప్పటికీ సుస్థిరంగా నిలువ లేవు, 


షకల న దూరదృష్టీరహితులై న అల్పజీవులు, వరదూర్త 
మైన ధర్తానికం క, దృశ్యవ స్తువులను (వ్య క్షి త్యాలను) ఎక్కు_రీ 
(శేమించడం టేనికి! చేీనికంకే _ అజ్ఞానం చేత వ్యక్తు కులూ, బావ్యా 


11 నిత్యజీవన నియతి 


రూపాలూ సుస్థిర సత్యాలుగా కోనబడుతవి, పరమధర్శ మేమో తరళ 
మేఘంగా కనపడుతుంది, 


(తిళూలం (శిలువ) లేక శివుడుమా[త్రమే పరమసత్యం, ఇతరము 
లైన వ్యక్తి త్యాలు, మోహవ స్తువులన్నీ చంచల మాయారూపాలు, 
వట్టి నీడలు, విచితభూతాలుమ్మాతమే అని బోధి స్తున్న కర్క-శు 
రాలైన ప్రకృణిమాత పాఠం మానవులు గహించగలిగి తే విడిగుద్దులూ 
మొట్టికాయలు తినడం తప్పుతుంది, ఈ సుఖదుఃఖ దృశ పదార్థాలు, 
ఈ సౌందర్యాలు ఈ కురూపాలు, ఆ లీలావినోదమూ ర్రీ సుకొణే 
చేపాలుమా(త మే, ఆయన (పభావమన్నా చూడడానికి, పక 
తెరవాలనే ఈ వినోద మంతా, 


శతురూపాల్లోగానీ, మిత్రరూపాల్లోగానీ మనం నిజమని 
నమ్లూమా, అవి మనలను మోసంచేసి దోహం చేస్తాయి, అప్పుడు 
వాటెమోద కసిదీర్చుకోవా లె; అవి చాల చెడ్డవీ-అని నిందించడం చేత, 
మనం పరిక స్థితులనింకా విషమంగా మారు స్తున్నాము, అసలు మొదటి 
తస్వు-భగ గేవంతునియందుమూ[త మే ఉంచదగిన స స 
చృశ్యరు రూపొలమోద ఉంచి వాటిని | చేమించడమే, రెండ దిప్పుడు- 
వాటిమోద అనూయ పెంచుకొని ఆ రూపాలకు సత్య త్వాన్ని మరింత 
అరోపించి మరింత త్మీవబౌధను వరి స్తున్నాము, జాగ్రతి! ఈ సర్వసంగ 
పరిత్యాగమనే వివ్రజే జీవితంలో మనం పొందదగిన ఆదర్శళిఖరం! ఇది 
సజీవసత్యం | ఇది రాయికంతి స్థిర మైనది! ఈ సత్యాన్ని మనం శీలా 
లింగంగా (ప్రతిపాదించవచ్చు., అజ్ఞానబుద్ధిని సరిగా మార్చడానికి ఈ 
నత్యం రాయికంటె కఠినంగా తగులుతుంది, దీన్ని నిరంతరం జ్ఞూపకంలో 
ఉంచుకోవడం ఆత్యవనరం, 


మవామదీయులు, శై )_న్లవులు, ధర్రాన్ని - చేవుని_అసహనుడు 
(Ghayyur) భయంకరుడు (Gahhar) అసి పెర్కొన్నారు, ఇందులో 
తప్పేమో లేదు. నిజంగా, పరమనత్వం మానవులను గారవి: చేదికాదు, 
ఎవరై నాసనశే (పాపంచిక వ స్తువులపై అ హృదయాన్ని "కేంద్రీశరి స్తే 
(పకృతకోపానికి అహుతిశావలసింటే, ఆం (వజలు, ఈ సత్యాన్ని 


శ్రీరామతీర్థ వేదాంత భావ్యము 12 


త్వరగా గహీంచ బేకపోవటానికి కారణం సరియెన సమిాత్షణ టే 
పోవడమే, సాధారణంగా మానవులు అరం తాయ ల (పకృతిగమ 
నాన్ని అవలోకించరు, తమ స్వయంకృ తాప రాధాలకు, ఇతరులను 
నిందించటా"నికి వెనుకాడరు, నిస్పావీక సావీలాగా తమతమ 
మనః(పవృత్తులను, తత్భలితాలను కొంచెం వెనకకు తిరిగి సింహావ 
లోకనం చేసుకోరు, 


'బావ్యారూపాలను మనం నమినామా, ఏక న త్యానికిమా | తమే 
అర్హ మైన గ "ర వాన్ని ఈ మిథ్యావ_ స్తువులపై పెన, వ్యక్తి కి తౌాంలపె పైన, అంత 
రాంత రాల్లో సెట్టుకొన్నామా, భగవంతుడు పరి చేస్టించడానికి తగిన 
వున హృదయ సింహాననంపై న వ్య క్రిత్వవిగ హాలను "పట్టకొన్నామా, 
మనం మోనపోకతప్పదు. బాహ్యారూపసంబంధ్యమైన మిత్రత్వశ(తుత్వ 
దృవ. తప్పక అనాత్శత్యముయొక్క- మిధ్యాత్వమును (పతిపాది స్తుంది. 


ఎన్నిసొప్ట మనం నిజమైన బుది మంతులను వాండ్ల వాగ్దానాల 
మిద హృదయం నిలిపి, భగవంతునిలోకం'శే వాండ్లమోద నే ఏక్కువ 
సమ్సక ముంచి, అన్నమాటలుతప్పిన అబదీకుల చెయ్య లేదు 1 ఎన్ని 
సార్లు మనం ధర్మర హితమైన శరీర వేమచేత మన పిల్లల పతనానికి, 
నాశనానికి దారితియ్య లేదు? ఎన్ని సార్లు మనం భగవంతుని కి మాత మే, 
అఆ అనహన ధర్మానికిమ్మాత మే వినియో గింపదగిన, హృదయ విశా శా 
శాన్ని, అకారాలమోాదా న రతా లమిచా వినియోగించి స్నేహి 
లను విశ్వానదోహులుగా మార్చలేదు ? ఎన్నిసార్లు మనం, ఉత్తమ 
గురువులము,_ వారు మనలనూ, మనల్ని వారూ నమే టట్లు వేసి 
ఆధ్యాత్మిక శిఖరాలనుంచి క్రిందికి లాగలేదు? ధర రృనియతి చేత, 
శకోడికూ సేలోపల మూడుసార్గ కుమించి గురువులను మర చేలాగు మూర 
శీదా మనం? ఎన్ని సాగ్గు, భార్యలమిాద మన హృదయార్చణం. 
కుటుంబ కొలహోలకుు "చెప్పరాని భయంకరవివయాలకు కారణం 
కాలేదు! భగవంతునికంకే దేనినైనా నీవు ఎక్కువగా (పేసుంచు - 
“దివ్య పేమ నిన్ను (తిళూలంతో పొడిచి తీరుతుంది, 


శ సయింటో లూశొనువార్త, 22 అం చూడండి. 


19 నిత్యజీవన నియతి 


నీచ పేమలమాట అలా ఉంచండి, గోపికల (పేమను రీసుకుం 
దాము, భగవంతుని అవతారనంబంధమెన మోహనరూపంమిద 
నాండ్లు హృదయాలు నిలిపారు, తమ పొరపాటుకు గోపికలు ఎంత విల 
వించారు! కన్నీళ్ళకు బదులు రక్తమే వర్షించారు, ఆ మహామధుర 
(పేమావతారిణియైన నీతామహాబేవి భగవంతుడైన (శ్రీరామచంద్రుని 
మనోజ స్వరూప సత్యత ౦లో విశ్వసించింది, ఆమెకూడ_ ఓహో 
ఆ మెకాడ. పొరపాటుకు ఫలితంగా (నిరాకారుడై ను సత్య రాముని 
చేత_ తన |పభువు చేత_ సర్భజగత్సభువుచేత- కారడవులకు గెడలగొట్ల 
ఆడింది, 


(బహ్మ తం పరా దాద్యో౭న్య (కాత్శనో (బ్రహ్మవేద | 

తతంతం పరా చ దాద్యోఒ న్య (తాత్మనో తుత్రంవేద | 

లోకా న్తం పరా దఠ్యోఒన్య _తాళ్ళ్మనో లోకాన్వ్యేద | 

జేవా_స్తం పరా దురో=న్య (తాత్మనో చేవాశ్యేన | 

భూ తాని తం పరా దుర్యో౭-న్య (కాత్శనో భూతాని వేద | 

సంర తం పరాదాద్యోఒన్య (తాళ్ళన సర్వం "వేద | 

ఇదం బ్రహ్మా, ఇదంక్షతిం, ఇమేలోకా, ఇబ్రమేచదేవా | 

ఇమాని భూతాని ఇదం నరం యదయ మాత్మా! 

(బృవాదారణ్య కోపనిపత్‌ ) 

అనువాదం: 


పరమాత్మలో _బావ్మాణుని మూడనివాళ్ల్ణి, (బాహ్నణుడువిడిచి 
వేస్తాడు, పరమాత్శకు భిన్నంగా తత్రియున్లో “చూచినవాలి శ్‌ కత్రి 
యుడు పరిత్వజిస్తాడు. ఆత్నళంకు వేరుగా లోకాలను (పజలను) 
చూచినవాళ్లి ప్రజలు (లోకాలు వె్ళగొట్టితీరుతారు. "దేవతలను 
అత్నకంు భిన్నంగా చూచినవాణ్ణి వ! బహీమ్మ_రిస్తారు, ఆత్నలో 
శాక వేరుగా వస్తువులను చూచినవాణ్లి వస్తువులు విడిచితీరుతవి, 
చవ స్తువునై నా నే సర్వవస్తు స్తువులను, పరమాల్న్మగా గహీంచకపో తే తై 
సర్యవ స్తువులూ వాణ్ణి వద్‌లిలీరుతవి, (చాహ్మాణును ఆ పరమా క్నే, ఆ 
అన్నే క్షత్రియుడు, అ ఆకే సమ_స్తమాననులు, ఆ ఆత్మే సమస్త 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము 14 


చేవతలు, ఆ ఆశ్సే నమ _స్తవ స్తువులు, నగ్యమూ, ఆ పరమాత్మ 
స్వరూప మే, 
వేదం 
ఆకర్షించే యో దృశ్యవ స్తువులన్నీ (శ్రీకృమ్లని చాలరూపం 
లాంటివి, వాటినిచూచి మనస్సర్సం [గసి స్తుంది, అవి లోపలికిపోయి 
(మింగుడుపడవు, ఆ నర్పగ ర్భాన్ని చీల్చి వేన్తవి, “అయ య్య! నౌ 
గుండె పగిలిపోతున్నది! నేను చచ్చాను! చచ్చాను!” అని (పజలప్పుడు 
ముొత్తుకుంటారు, ఎందుకు చేర్ణ కూ రూపాలకూ (భమించి మోన 
పోతారు? పరమనత్యాన్నిమ్యాత్రమే _పేమించండి, భగవంతున్ణ 
మాత్రమె అశయించండి, భగవంతుణ్ద మాత మే ఆరాధించండి, భగ 
వంతునిలో ఐక్యంకాండి భగవంతునితో స్నేహించండి! భగవదూ 
ఫులుగాండి! (బహ్నస్వరూవు లై జీవించండి! ఇచే జీవితమంశు, (పాపం 
చికవ స్తువులను పరిత్యాగంచే చేసినప్పుడే మీరు అనంత విశ్వాస పేమలను 
భగవంతునిలో చూడగలుగుతారు, 


వీయులారా! ee డొక్క-డే సత్యం! తక్కి నదం తామిథ్య. 


“లాయిల్లా-ఇల్లి-ల్లాహా,” 


మహామ్నదు అపార్ధవకు డై , తెరచు అవవారంత షక నాక 
నిజమే, “భగ వంతుడుతప్తు చేశే ; సత్యం లేదు,” అన్న ఏనైక పరమ 
నత్యంలో అనుభవవి శ్యానం లేక అడుగగుక్యూ. కయిస్తూ నిమిష 
నిమిషం మరణి స్తున్నవాంగ, అంతు లేని చితహింనలు, ఒ శిసారి 
(ఖడంతో) తక్షణం తుదముట్లించడంలో వేగిరపడినా, ఈ భావానికి 
న త్యాన్ని (గహీంచగల ఎవనై “నానశే జోహారు చేయశతప్పదు, క్రీస్తు 
అనుభవపూర్వకంగా దీన్ని చెప్పాడు. బుదు డిచే బోధించాడు, సర్వ 
సాధారణంగా. మన ఆర్యమహాద్దలందర్ఫూ, కొందరు కొంచెం రూపాలు, 
మార్చినా, ఈ సత్యాన్నే (పబోధించారు, (కోతలు వారివారి ఏకాంత 
తీ వసాధనా శోధనలలో హృడయానుభూతి పొందకపోతే, కాలగమ 
నంలో తిరిగి నిజ మైన జ్ఞానవిపాసగ ల ముముగ్వువులు, అన్నియుగాల్లో 
మననం'చేసి, సాతౌ తాగ రానుభ వంపొందక ఫోతేే ఈ బువీ(పబోధ 
తుహోప దేశాలు నిలిచీ ఉండేవికావు, 


1 నిత్యజీవన నియతి 


Wa మహోాధర్నమే సుస్థిరనత్యం, ఇది ఉఫ్‌ అంకే పోయే 
నగడాకుకాదు! (పవ కృ కలయొక్క-, సాయకులయొక్క_ శకివల ఊహో 
(భమల్లో జాతులన్నీ వంచితమై కొట్టుకపోవు, వట్టి వెరిడోహలతో, 
శళాభ్రాలు శతాబ్దాలు పరుగె తృలేవు, 


మానవులు ధర్మ(శుతిలోనుంచి తప్పిపోవడంచేత కలిగిన తమ 
దుఃఖకారణం తెలుసుకోకుండా, తమకు దుఃఖదములుగా కనబడే 
బాహ్యాపరిస్థితులమిద నిందలు మోప మొదలు బెడు తారు, మనుష్యు 
లనుగురించిన చెకువిషయంగాని, మంచివిషయంగానీ న స్నభ్యాయగా 
ఎంచి మనస్సులోనుంచి తుడిచి వెయ్యాలి, కలలు పిడకలలు కావచ్చు, 
మంచి కలలు కావచ్చు, వాటిని మనం లత్ష్యం చెయ్యం, మనదగ్గ రిక్తి 
మంచి వాండ్లు రాసీ చెడువాండ్లు రానీ వాండ్లను మనం పూర్శంగా 
మరచిపోవాలి, మన అధ్యాత్మిక స్థితి అభివృద్ది 'పరచుకోవాలి. నీకూ 
భగవంతుడికీ మధ్య ఈ దృశ్యమౌనము లై న దురదృష్టాలను, అదృష్టా 
లను నిలవనివ్య బోకు నా శ్షమాబుద్ధిని తృ ప్రిపర చడానికి తగినన్నీ 
దోపాపనిందలు నాకు కనబడ్డం లేదు, 


భగవంతునికంశు "దేనికీ ఎక్కువ విలువ ఇవ్వబోకు, భగవంతు 
నితో నమానంగా బేనికీ అధిక్యవిగాయనద్దు. ఈగార వాలు విమర్శలు, 
రోగాలు. వీటిని ఆత్నవల్‌ గారవించామా మనలను నాశనం చేసాయి, 
నీవు పర్యబహ్మ్‌ వని తెలుసుకో ! డివ్యత్యంతో (బ్రహ్మానంద. గీతా 
లాలాపించు, రామునివలె యీ గౌరవా గౌరవ విమర్శలను తృణీక 
రించు, భగవదాసాన సింహాననముపై న ఉన్న రాముడు -జీహవాననా 
వ్యాధులనే సేవకులను చూచి, “ఇక్కడనుంచి తక్షణం, వెళ్ళండి”అని 
వ గ బలంతో అజ్ఞావీస్తున్నాడు' నేను నభామండప సింహోననం 
వైన ఉన్నప్పుడు, ఈ సేవకులు నా ఆజ్ఞలు శిరసావహి'సారు, సింహో 
సనము దిగ్‌ చేవాదృష్టి అనే పూరిగుడి సెలో కూర్చున్నప్పుడు. నన్ను 

సీవకులు కొరడాలతో జబురుతారు. 


త్రికాల దైవధర్మానికి దాసోహ మనని భారిక రాజ్య (ప్రభు 
తాలు సై సెతం వాటిగోతిసీ అవి తవ్వుకుంటవి, పై సలాకులాగా, వ్యక్తి 


శ్రీరామళిర్థ వేదాంత భాష్యము i¢ 


గత సా మ్యాలమిాద గాఢాభీమానం పెంచుకొని “ఇడి నాది, ఆడి 
నాది” అని భావిస్తూ, స్వార్గవలయా లల్లుకుంటూ, “రాజ ధర్నం 
ఇలా ఉన్నది అని సాకులు చెప్పడం నత్యధర్యా న్ని అగారపించడ మై 
యున్నది, ఎందుకంశకే మనకున్న వై కహక్కు_, “హక్కు (పారశీక 
భామలో భగవంతుడని అర్థం) మాత్రమే! తక్కిన హాక్కు_లన్నీ 
తప్పుడు హాక్కు_ లే, ఇతగ్గు ఎవరూ. అః సూ తాన్ని [(గహించ రా, 
సన్న్యాసి వినవాడు ఎలా? నా జీవితములో ఈ ధర్మాన్ని ఆచరించి 
చూపవలసి ఉన్నది, 


భరము సర్వవ్యాప్త ప్త్రమయింది, అది సమ స్త జగదంత రాత్న, 
శాముడా జగదంత రాత్మయే. ధరం అహంకారాన్ని తన్ని సంహ 
రము చేస్తుంది, ఆ పరమధర్శం మహాోఉ(గ మైంది, అయితే ఆ ధర 
[కోధము. 'చేమయొక్క సార మే ! ఎందుకంశు, ఈ అవాంకార మరణ 
ముతో, సత్నాతోదయ మవుతుంది, శాశ్వత జీవితము, అమరత్యము 
(పారంభ- మవుతుంది, అహంకృతి లోపల దాచుకొని పరమాత 
రాజ్యాధికారాన్ని ఆధించిన వాడిని, గర్వపర త శిఖరముపెన 
దురాశావానల నే (గద్ద దలుపొడిచి చల్పి చెండాడు'తౌయి., వై దాంతిక మైన 
స్వాతంత్రమం కే అపహెంకృతికోసం, శరీర వ్య _క్రిక్యాలకోనం, ధర్మాన్ని 
విడవడముకాదు, ఈ అపార్గిస్ఫాతం త్రం (064 అనే పదాన్ని 0౦8 అని 
తల బృ(కిందులుగా మార్చడమే, ఈ పారపాటుచేత నే, ధర్మాచే దిశాన్ని 
తలక్రిందులు వేసిన అజానముచేత నే, వేనకువేల 'మేధస్సులు నిరాశా 
తమస్సుల్లో మునిగివోతున్న వి, లవతీలాది హృదయాలు అనుక్షణం 
(వయ్య లై పోతున్నవి, ధర సరూఫవులం గావడ మే ధర్మబంధాలనుంచి 
విము క్రి పొందడం, ఇటే “శివోహంి అన్న పరమ సత్యాన్ని సందర్శిం 
చడం, 


ర్రిదియవనికౌరాలను ఆధారం చేసుకొని, రూపాలు వ్యక్రిత్వా 
లనే పునాదులు వేయడం, నము[దపునురుగుమోద సౌధం గట్టడ మే, 


భగవంతు డొక్క_జే పరమనత్యంబు, 
జగ మెల్ల మిథ్య, సత్యంబు గా డెపుడు ! 


17 నిత్యజీవన నియతి 


ధర్మమే, సుస్థిరమా జీవళ క్షి !_ 
ఆని హృదయాంత రాళంలో (గహించినవాడు తిన సౌధమును సుస్థిర 
మైన కొండమిోద కట్టినవాడు. 


ఈ చేహాన్ని న స్వతంత్రంగా తిట్ట తిటండి. మోనగా డనండి, సా ర 
మయమనండి. గరి అనండి, తృణికరించండి, తన్నండి, చంపండి, దాసీ 
పల్ల నేను చలించనా చేను సర్వవ్యాపకమైన పరమాత్మను! నా కేం? 

అనివార్యమగు మహానత్యంబు నేను, 

క రెనకర్క_శ మైన ధర్మంబు నేను, 

న న్నెరుంగుట యగు నాకు లోబడుట, 

నాకు లోబడుటయే విజయంబు గనుట, 

న న్నెదిరించుము, బాధ నే పడను, 

కాని నన్ను తిరన్క రించిన వాని 

చల్ల గా మడియించి మట్టు బెబుదను, 

ఈ ధర్శస్వరూవుడై న భగవంతుని |త్రికాలాఘాతేం సామాన్యం 
కాదు, అది (పచండ మైంది, 

సల్యేస్యరూవుడై న, ధర శ్రస్వరూవుడై న భగవంతుని యందు 
మనం, క్షనీసం బావ్యావ్య_క్ట్‌ కితాంలమిోాద ఉంచే గారవ్శాన్నెనా ఉంచు 
తము గాక, మన అచంచలమైన, నిర్మలమైన పరమధర్శ భ_క్తిచేత 
ఇతర్మపజల గుండెలు పగిలితే పగ లవచ్చు. దానితో మన *శేమోొ 
సంబంధం లేదు, ఏవి భంగ మైనాన శే మనం అత్యంత శద్దతో చూడవల 
సింది ధర్మభంగం కాకుండా చూడ్డ మే, (వీయులని, స 
మనం పిలుచుకొనే వారి విపరీత భా పాలకు లోబడి, ధర్నాని కి వ్యతిశే 
కించామా వాండ నె త్తిమాదికీ, మన నె త్తీవిాదికీ విపత్తును ప 
తెచ్చుకున్న శు. భగవంతునికంకు బంధు వెవడు ? భగవంతునికంకు 
1వీయు డెవకు? ఆ పరమన త్యానికం కె సన్నిహితు డెవడు? 

వయగ్‌ం సోమ్మవ్రతే తవ మన న్తనూమ బిభతః 

pe యబార్యేదం 
(3) 


శ్రీ రామతీర్థ వేదాళత భామ్యము {8 


అనువాదం: 

నీఫొర కే నీకొరేకే, ఓ (వజూ! ఓ ధర్మమా! చేను బీహంలో 
మనస్సును ఉంచుకున్నాను, 

"వేదకాలంలో, కొన్నికొన్ని సందర్భాల్లో, ర్‌ న్యలు అగ్ని చుట్టూ 
చేరి నమస్కరించి, అగ్నిపదవీణంచేస్తూ ఈ పాటపాడేవారు: 

(త్యంబకం యజామహే సుగంధిం పతి వేదనమ్‌ 

ఉర్వారుక మివ బంధనా దితో ముశ్నీయ మాముతః 


అనువాదం; 

ఆ సుగంధమును విరజిమే వానిపూజలో_ఆ సర్యసావీ యెన 
వానిపూజలో-ఆ పతిని తెలిసిన వానిపూజలో, మనం కలిసిపోదాం. వరి 
పొట్టునుంచి విడివడే గింజలాగా, మన మిక్క_డి బంధాలనుంచి (మాత్ఫే 
గృహం) విము కులమాదాముగాక. కాని, అక్కడనుంచి (భ_ర్తగృహం 
నుంచి) ఎన్న టికీ విముక్కులం కాకుండా ఉంటాముగాక. 

బి భుడ్‌తీ దుల్హాన్‌ వతన్‌ సే మై జబ్‌ 
ఖడీసైం రోమ్‌ జర్‌ గలా రుకీమో 
కిఫిర్‌ న అనేక పై కోఈ ఢబ్‌; 
ఖడీపాం రోమ్‌ బర్‌ గలా రుక్రీమో! 

ఆ సనాతన అర్యకన లు గానంచేసిన ఈ (పార్గన రాముని 
హృదయపు లోతులనుంచి ఉద్దత మవుతున్న ది! ఓహో! అఆనందపరవళో 
నత్త 'బాప్పాలు కుంభవృష్టి గాకురు నున్నవి! 

హౌ భగవన్‌ ! హే ధర్మన్యరూప! "చే పరమనత్యన్వరూప! 
సీవ్రు తప్ప ఇతరసంబంధమేదై నా ఉన్నట్లయితే, ఈ శిరస్సునూ, ఈ 
హృదయాన్నీ చీల్చి వెయ్యి, సీనవుకాక, ఏ యితేరభావమెనాసకే ఈ 
ర క్రనాళాల్లో, నరాల్లో (పవహీ స్తుంకే ఈ ర_కృమును ఘనీభూతం 
చెయ్యి! 
ఇంకొక శ్రుతి; 

అహం జాని గ ర్భధమా త్వం జూసి గ ర్భఇమ్‌! 


19 నిత్యజీవన నియతి 


అనువాదం: 


ఒక పురుషుని భార్యలాగా నేను నిన్ను తెలుసుకుంటాను, నిన్ను 
గాఢంగా కాగలించుకుంటాను, నీ అధరాలను నీ తనువులో ఉండే 
రవాన్యరసాలను ఆస్వాదిస్తాను, ఓ ధర్మమా! విము క్రీ! నిన్ను గర్భంలో 
ధరిసాను, 


రాముడు (తిళూలాన్ని పెండ్లి చేసుకో లేదా? పరమన త్యాన్ని - 
ముహాధరా న్ని-భగవంతుణ్లి-వివాహం వేసుకోలేదా?! జారిణికిలాగా 
ఇంక రామున కితరసంబంధా "అందుకు? 


(మేళేతో గిరిధర్‌ గోపాల్‌ దూసరా న కోశ) 


ఇది అంధో, చేళఠంగాదు, పరహింసాకరమైన స్యార్గంకాదు. 
అమాయకుడై న రాముడు ఏమిచేశాడు! సంకుచిత మైన వ్యక్తి క Xత 
సంబంధ వలయాల్లోకి ఎందు కతర్ణె మారు గుంజడం? అతగ్ల వదలండి, 
దయచేసి అతణ్హివదలండి, మోన కేమంకోనమే అత్ణి వదలండి, అతి 
ఏకాకిగా వదలండి, —— మానవులయొక్క. మంచి 
ఇందులోనే ఉన్నది, రాముడు ఏకాంతములో సా ర్థపరుడై మరణి 
స్తాడని మా రనుకుంటాన్నా రా? అట్లు మరణించడు సుమా! చేవుడు 
సత్యం, దైవమయమైన జీవితం అశుభాన్ని పొందదు, భగవంతుని 
సేవాకర్శ శేయనిదే ఈ చేహం రాలిపోదు, 


ఒకమానవునియొక్క_ పవిత్రభావాలకు అడ్డంరాకూడదు, అతడు 
తన ఆదర్శావిక్సీ అతనికీ మధ్య టేన్నీ నిల్పోనీయడు, చివరకు మృత్యు 
వును కూడా సిల్చోనీయదడు. ఎవరుకూడా ఆతన్మిపవ_ర్తనను, నాస్తిక 
చర్యతీపఠ నముద్యారా అప్పు చెచ్చుకొన్న భావాలతో మార్చడానికి 
(పయత్నించకుంటారుగాక, మీ అనురాగాలకు, అతిధ్యాలకు దృశ్య 
నమూన రాముడు చాలదూరంగా ఉన్నాడు, నర్మాత్మయైన సత్య రాముని 
కివి నిందలే! ఇందియ వ్యామోహాలను ఆత్నజాంలాశిఖలలో దహిం 
చండి, హృదయంలో (ప్రాపంచిక భావాలకు చోటీ యవద్దు, హృదయ 
వాతను నిరంతరం సత్య రామధ్యానామృతంతో నింపండి 


శ్రీ రామతీర్థ వేడాంత భాష్యము 89 


War harchih jur dilbar buwad 
As Shahr -i-dil berun kunam. 


అనువాదం : 


వియుడై న భగవంతుడికి ఇతరమైన వభానాన్నైనాననే నా 
హృదయనగరంలోనుంచి వెడలగొడ తాను, 


చివరకు విషయవస్తుో వున్న తీసైనా భగవంతునిలో లేదా! 


మానవులు భగవంతుని (పేమించరు. ఎందుకంకు ఈ మిధ్యా 
(పపంచవ స్తువువల్ల కలిశే లాభం ఆయనవల్ల కలగదనుకుంటారు, ఘోర 
మైన అవివేశంచేతనే (పజ లిలా మోసపోతున్నారు, ఓ ప్రియుడా! నీ 
హృవయస్పందనతో, తత్‌ కణం తచేశ కాలంలో భగవంతుని హృద 
యంకూడా తాళం వే స్తుంది, 


శతుమిత భాంతి వద్దు, సత్యకారణం సీ సత్యాత లోమాత్ర మే 
ఉన్నది, దీన్ని అవలోకించు! 


ఎగరటం చాగాశాని చిన్నవిట్ట, ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి 
పోలేదు, ఒక చిన్న రాయిమోదనుంచి, ఇంకో చిన్న కొమ్మమిోాడికి ఆ 
కొొమృమోదనుంచి ఇంకోదానిమిదికి, దానిమిదనుంచి ఇంకోదాని 
మిోదికి మెల్లగా ఎగురుతుంటుంది. కాని, పూర్షంగా భూసంబంధమైన 
ఆధారాలు నవలలేదు, నిరాధారంగా, అకాశపథాల్లోకి విహరించ 
లేదు, అచేమాదిరి బ్రహ్మజ్ఞాన సాధకుని హృదయం, ఒక వస్తువును 
త్యజి స్తుంది. కొన్నాళ్ళు ఎవరితోనో సాంగత్యం చేస్తుంది. విరక్రిఫుట్టి 
అక్క_డనుంచి ఇంకో పదార్లంమూార్‌: వాలుతుంది, అక్కడనుంచి 
ఇంకో మిధ్యావ స్తువును ఆ(శయి స్తుంది, అంతేగాని అధారపడడం వద 
లదు, అతసి హృదయములోనుంచి భూ వాసన పూర్ణ నివృ త్తిగాదు. 
పూళ్ణానుభ వజ్ఞాని అలా కాదు వదో ఒక అనిక్య (ప్రపంచ 
వస్తువును మెట్టుగాచేసుకొని చివాలున లేచి అనంతబహ్మాకాశ 
మండలంలో సేంచావిహోరం చేస్తాడు, జీవితంలోవచ్చే (పతి చిన్న 
అనుభవాన్నీ, ఆ Ss ఒక మెట్టుగా మార్చడమే మతశ శ. 
దృశ్యమాన పదాగ్థాలన్నీ ఒ*శేరకమైనవి. అందుచేత అతడు ఏదో 


1 నిత్యజీవన నియతి 


ఒక్క చావ్యావ స్తు సు Ses అంతర్యమందలి నర ససంగ పరిత్యా 


అతి నిశాత మైన వళ (త రాలాన్ని -అహంకృతియొక్క_ 
బ్లూ వే జీవితధర్శం అన్న సత్యాన్న-(గహీించనివాడు నోచింపదగిన 
మూర శిఖామణీ. ధర్శత్రిశాలం అహంకార పలాలను తునా 
తునకలు చేస్తుంది, స స్వార్థ చేహ భావ మరణ మే అమర జీననపునరు గానం, 
చిరంజీవ ! స సలవు ! ! 


బతుకులో బా వు 


రాముడు లాహోరును వదలిన రోజుప్రే మహామ్భృత అధై దై (త 
వేదా నృ (శ్రీవుంత మైన వివ వపు రాణముయొక్క_ పర్షియన్‌ అనువాదం 
చదువుతున్నాడు, ఈ పర్షియన్‌ అనువాదము యొక లాశీకిను అను 
వాదానిశే ఎమర్సన్‌, శో మొదలై న వాండ్లు పొంగిపోయి తమతమ 
రచనల్లో ఉదాహారించారు, ఈ పరి యన్‌ రచనకు (పతి రచనే 
పంజూబీ SR కాలీ క్‌సావాలా బాబా రచితమైన 
“అనుభవ (పకాశిగి అనే [గంథం జూవీ విమ్ణుఫపు రాణానిక విఫల 
శరణం, ఆ మానవుడు ఎంతే ఉన్నరద్యన్పతో జీవించాశో చూవీంచే 
గంథమిచే, ఆయన ఆత్నజీవితం మన మో (గంథపుటల్లో కొంత 
దర్శించవచ్చు, కోటాను కోట్లమంది చేయదగ్గ ఒక మహాద్భుతకర 
(ప శాంతంగా, ని రాడంబరంగా ఒకని చీరుతో జరిగిపోతున్న దిక్క_డ, 
ఆయనకు ఉన్న ఆ క యిటూ సర్వస్య ౧ ఒక నల్లని కంబళి, ఆయన 
అంత “పెద్దపండితుడూ కాడు, కరతల. భిక్లా తరుతల శయనమే 
ఆయన జీవనం, ఎవరికీ భారం లేని మధుకరవృ త్తి ఆయనది, అగాధ 
(పవాహాలమిోద వంత నెలు కట్టబడుతున్నాయి, మార్గాలు సిర్మితా 
లవుతున్నాయి. ధర కలలు కట్టబడుతున్నాయి. అన్న వస్తా)లు 
(పదానం చేయబడుతున్నాయి, మ. కరపబడుతున్నాయి. 
మలమలమండే ఎడారుల్లో, శూన్య హీను శీఖరాగ్రాలమోద ఇంత 
మహ త్తరకర సాగిపోతున్నది, ఇదంతా ఆ శకాలీకమ్షూ బాబా పేరు 
మోదచే అఖండమై సాగిపోతున్నది, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము క్ల 


ఉఊపహాలూా, పన్నాగాలూ, దసా వేజలూ వృధా ! వృధా ! 
(పాపంచిక భావాలతో సత్యకర్న జరుగదు, దై వమయజీవనంవల్ల నే 
మహాోకర్న సాగుతుంది. కొందరికి జనసంకుల నివానజీవనం దివ్యస్థితికి 
అవ్య క్రసహాయం చేస్తుంది. కొొందికి వకాంతజీవనం వ్య _కృసహాోయం 
చేస్తుంది; దివ్యస్టితి కథగమించడానికి వర ప్రసాదంగా ఉపకరిస్తుంది. 


కొందరికి (గంథరచనల్లో, హృదయం భగవంతుని లేఖిని 
స్పృృళ్‌స్తుంది, కొందరికి ఉపన్యానాల్లో అహంకృతి మణిగి, వాటిద్వారా 
భగవ శ్తేజం (వజ్యలిస్తుంది, మరికొందరు యుద్ధాగ్నివ రాలమధ్య 
తుపాకిగుండ తాకిడికి, తిమగుండెలు డాళుగా చేసి చేహ భావనా 
దూరులై. జగ (దంగంమోద ఏీరులుగా కీ ర్రతుతా తారు, ఇంక కొంత 
మంది క ళాభిముఖులె నప్పుడు ఆ నిత్య సౌందర్యానికి అధిగ మిసారు. 
చివరకు దొంగకూడా - విజయం పొందడానికి కారణం చూడండి ! 
అతని ఇంటికి కన్నం వేసి పొందిన విజయానికి కారణం ఆ తరళ మైన, 
వర్ల నాతీతేమైన, (ప్రపంచం మరిచిపోయిన అవ కస్థితిలో _ ఆ పరి 
'త్యాగంలో - ఆ అకార మైన, అనంతతంంమి*ద వెసిన భారంలో _ 
ఉన్నది, తర్వాతే అతడు చేసిన పనికి - దృశ్యనంపదను సత్యంగా 
( భాంతిపడినందుకు, వత్యాఘా తాన్య నె త్సిమోదికి తెచ్చుకుంటాడు. 


నం ఎంత సజీవంగా ఉన్నామో అంత నముహోక రృజరుగుతుంది, 
సజీవత్య మంళే నర్వంలో మరణం, ఈ (బతుకు లేక ఈ అహంకారపు: 
చాన మహోకం చేస్తుంది, అంతేకాని వకాంతవనం, సంఘం, 
యిలాంటి వేవ్‌ చెయడం లేదు, అజ్ఞానులై న చరిత్రకారులు బాహ్యా 
పరిస్థితులుమా త్రం చూస్తారు, అభ్యున్నతిని వాండ్హ రచనాధోర.శకో 
అనుచరుల సంఖ్యాధిక్యతికో అంటగడతారు, విజయకారణమైన 
సత్యాత్త ను మరునారు, నే నేదైనా గంధం వాస్తే ఆ (గ్రంధానికి 
మూలం వాండ్లు నేను కూర్చున్న చెట్టో, ఆ చెట్టుకొమ్మమిద 
కూర్చున్న వ్‌ వీటో అనుకుంటారు, మన పరిస్థితులూ, అవకా శాలూ 
నిర్టీవాలు. సనాతిన బువీ,, ఒక యోధుని విజయాన్ని సక్రమసమిాత్ష 
అతో, లోపలా, వెలుపలా ఉన్న .భగ ఫంతుసికి (ఇంద్యుడూ, వరు 
యుడు) చెందినదని నిర్వచిస్తున్నాడు, 


28 నిత్యజీవన నియతి 


సుదా నమిందా వరుణావం సావతమ్‌, 
ప _స్పకురుండలం - బుగ్వేదం* 
“బుల్లాపా చెప్పిన _ “విట్టలు గద్దలను ఓడిస్తున్న వి” స అన్న 
విషయం, మనము (పతికోజూ 'కందా ముందర చూస్తున్నాము, మన 
మనుకున్న అనుకూలతేలూ, భ[దతలూ బుడగల్లాగా పగిలిపోతున్నవి, 
మనము పనికిరా ననుసన్న చిన్న రాళ్ళు మహోన్నత మంది రాలకు 
hus పనికివస్తున్న వి -. అని క్రీస్తునచనాలు, ఈ చావా 
రస్థితులమిాద, ఈ (ప్రపంచజ్ఞానంమోాద, మనవిజ మూలు, రవంంతకూడా 
Fe Rn మన సర్వసంబంధాలూ, స్నేహితులూ భోగభా 
గ్యాల్యా, ఆశలూ, వాగ్ధానాలూ ఒక్కమాటలో మన [పపంచమంతా 
వట్లి 3 మిధ్య, శీవలనాటక 0. ఈ పపంచ అసత్యతా న్ని చూపడాసికి 
సు శేశ్వరుడూ, శంకరుడూ వారి మేధాబలంచూప నగతుం లేదు, 
కండ్లున్న వాండ్రకు తమ అనుభవంలోని అణువణువూ ఈ వేదాం 
తాన్ని భయంకర మైన అశనిపాతంలాగా గ నిస్తు ంది ! 


తత్భమస్యాది వాక్యానాం స్య సంతః సిద్ధారబోధనాత్‌ 
అన్ధాంతరం న సందష్టుం గళ్ళ శే ల (తిద్నతె రవీ! 


మన మహాత్న వరుడాలూ, సంస్క. ర్త ఫ్ర లాలూ, గౌర వాలూ 
ఉద్యోగ శాలలూ, 'బౌంధవ్యాలూ, గతరాతి క లల్లాంటిని, గతించిన 
రూపాల్లాంటివి, మబ్బుల ల్లాంటోవి, సంధ్యా  విశాచాల్లాంటివి, 
అవి వీభమభూతాలు! మనము రామునితో (శుతిదప్పినప్పుడు 
చునకు మార్లం కనపడదు, ధర పధాన్ని తప్పి మనం 'చాధపడవలసి 
వస్తుంది, మనం భగవంతునితో కలిసి ఉన్నప్పుడు మంచి మార్గాలూ 
మంచి భావాలూ, we Wes అ(పయత్నేంగా మన హృదయాల్లో 
నుంచి బయలు బేరి శాంతి(శ్రీ) కలిత శే(తాల్లోకి విజ్ఞానపర్యతశిఖ రాల 
మోదికీ పవితతా నవనవ బలాశయలీరాలక 5 మనలను రీనుక పోతాయి. 
మనలోని పరంజ్యోతి అవ్యాజంగా మనకు జీవ్యపేమల (ప్రసాదిస్తుంది, 


ఈ అహంకార-బలి పాఠమే వేదకాలాల్లోని వివిధ కలాపనంకీ 
న్మిములై మ బోద్భుతమ్ములె గంభీరమ్ములెన యజ్ఞకర్శల ఆంతర్యమై 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 24 


యున్నది, “చావులోఒ[బతుకు” అశే మహాధర్మాన్ని "నేను సనాతన 
బుషులు రుదుని నమ్మినట్లు సుసిర సత్యంగా నమ్ముతాను, దీన్ని 
అగ "రవించండి- బాణపరంపరలు మి గుండెలపై విగ నలుదిక్కులా 
విజృంభిసాయి. 
నమస్తే రుద మన్యవ ఉతోత ఇవవే నమః 
బాహుభ్యాం ఉత చే నమః 
అనువాదం : 

ఓ రుచా! (ఓ ధర్మమా!) నీ క్రోధానికి నమన్కరి స్తున్నాను, 
గురితప్పని నీబాణాలకు |పణతిచే స్తున్నాను. అలుపు ఎరుగని నీ బాహు 
వ్రులకు సాష్టాంగ పడుతున్నాను, 

జీవితంలోవచ్చే (పతిచిన్న అనుగ వంలోకూడా సంపూర్ణ చరిత 
గగ్భిత మై ఉంది, కాని మనము దాన్ని పించం, బుద్దుడుగావడం, 
శ్రీస్తుగావడం కస్ట మెనపనిగాదు, అయితే మనము తగిన విలువశెల్లిం 
వాలి, లోనుంచీ స్వార్థాహంకృతిని వెళ్ళగొట్టి మన ద్యారా భగ 
వంతుని పనిచెయ్యనియ్యాలి, ఒక్కయొరలో ెండుకత్తులు ఇముడవు, 
మన నె సమాది వచ్చే ఈ నిందాపనిండల గాలిదుమా రాలను మనము 
నమ్మకూడదు. ఫలాన క్షి మనకుండకూడదు, జయకాంతు, మన ఆశయం 
కాకూడదు. సత్య[ప చారంకం#ు సత్యమే తా జీవించాలి. సూర్వుది 
లాగ క్ర _ర్షవ్యాహంకార శూన్వులమై ను శ్ర క్రిసామర్థ్యాలు వినియోగించి 
పని చెయ్యాలి. ఇట్టిశ క్రిస్‌ మనం (పబుదంచే శ్లో చ్చీ మేనము నమ _స్తలోకొ 
లేలే మహా ప భోవుల మను తాము, సోకాత్‌ చేవునిగా మారుతాము! 
వ క్షణములో మనలనుగురించి (పజలు అనుకొనేమాటలు నము 
శామో అప్పుడే మన దాఠశికి ఒక మహో వింధ్యం అడ్డుపడుతుంది. 
వ. మిథ్య, సర్వ(ప పపంచం మిథ్య! ఈ (పజాప్రసంగాలుసై సైతం 
మిథ్య! మిథ్య! పరమాత్న ఒక్కడే పరమసత్యం! 

సువ శుద్దికి అగ్ని వవిధముగా అవసరమో (ప్రవ _ర్హనాభివృద్ధికి 
“బాధ్ధి అనసరవోని కొొంద రంటారు, అనస్థ పెట్టకుండా (పకృతి మాన 
వుణ్ణి ముందుకు పోనీవ్యదు, ఈనాటివరకు క భావమే ఉన్నచి, నిరంత 


కై నిత్యజీవనే నియతి 


రము ఇది ఇలాగే జరిగివోతుందనడానికి కారణము అజేనా? 'వ రసా 
యనమైనా ఒళపరిణామస్పితికిరాంది పనిచేయనిమాట నిజమే, బీజం 
భూ మిభోపల చివికిన తేరాంతనే మొలు స్తున్నది. ఖనిజాలు ఒకస్తితి 
దాకా కాలడంచేత నే కరుగుతున్న వి, ప్రాపంచిక మానవుడు ఈచావ్యా 
అద్భస్తాలూ, ఐశ్వ ర్యాలూ, పదవులూ మొదలై నవిమాచి వ్యామో 
హీతుడై అనామరూపాత కదృ శ్యాలకు బదుడొ తాడు, వాటిని నిజమని 
నమ్ముతాడు, ఆత డట్టు ముందుకు పోవాలనుకుంటాడు, వెంటనే తల 
మోాడనో, ముఖంమిదనో 'దెబ్బతగులుతుంది. ఆ దెబ్బ అతగ్జా కరిగించి 
పక్షస్టికిలోకి తె స్తుంది, జీవితస్థితి సనమ్మగం కావడంచేత ఇశ విజయం అతశె 
'వెతుక్కు.ంటూవచ్చి వరి స్తుంది, _పజలేవిధంగా వ్యా న 
ధర శ్రముధర శ్రమే. ఏదోవిధంగా "దె కై వాద రాన్ని మరువక వో "బతుకులో 
చావు” అనే పథంలో చారితప్పళపోతే (కీస్తు బాధపడక పోయేవాడే, 
ఎలాగా "తే నేమి బాధ వెంటనే అతనిని న సురల 'దెచ్చింది. (పజలు 
ఏసుక్రీస్తు సును శిలువ వేయడానికి ముందు వసు క్రీసు తనలోని అహాంకోర 
భావాన్ని శిలువ వేసుకున్నాడు, అందుచేత జే అతనికి సిత్యెమెన జీవితిం 
లభించింది. కాని, హింసా, బాధా ఎప్పుడూ విజయంతో, "అసనందంతో 
అంతమవుతాయని ఆనుకోనవనరం లేదు. సామాన్యంగా ఒక భాధ 
వెనుక అశేశ బాధలు వస్తుంటాయి, బాధలు ఒకటిగా రావని అంటుం 
టారు. ఒక చాధవల్ల మనం ఉన్న తేస్థితిని పొందినట్లయితే జీవితంలోని 
జ్ఞనసూరు ని శాంతీ భలత్‌ క్షణమే మనసె పడుతుంది, కొసి, 'చాధవల్ల 
మనం ధరా ద్ని ఛేదించినట్లయి తే మరీ "విపరీత బాధలను మనం ఆభ్యాో 
నించిన వాండ్ల మవుతాము, ఈ ధరం మనం అర్థం వేసుకోలే నటు 
వంటిది, ఈ | ధ్‌ ర్శాన్ని మనం ల. చసుకోకపోతే బాధ నాగివోవల 
సించే. మన శిరస్సులసె దెబ్బలు తగలవలసిం చే! అనిర చనీయ మెన 

అ nes మూలస్థితిమైన (బాథమిక స్థితిని గడిచినవారి శే నివాస 

యోగ నీల ఉంటంది. యం(లెన్ని నడిపే వాండ్లు లేకుండా యం తెలు 
గనుక ఉంచే అవిరివల్ల కలిగే బాధ అట్లాగే ఉంటుంది, య౦(తాలు 
నడి పే వాండ్లు క్ర నిపెట్టబడ్డారు కాబట్టి యంత్రక కి కినప్టం ఇపుడు అవసరం 
చేదు, జీవిత ధర్మం, జీత శాననక క్ర కి యిపుడు సంపాగింపబడడం చేతి 


(4) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 26 


యిప్పటికీ మానవులను బోధ 'వరిపొలించాలని :చెవ్పడంలో సక్రమ 
శరణం క్ర నివించదు, 


చావ్యా చేవాధిమానంతో కర్మ చెయ న్యం ఈ పరిమిత 
(పాపంచిక (పభుత్వఘముల దులా క్‌. కాని వీశా [టు పరిపా 
లిస్తున్న ఆ పరమధర్శ (పభుత్వదృష్టిలో అటే స. జీని 
శంటారా ఇతరమైన నమస్త హ్‌ ఈ అపహాంకారవృమోనికి శాఖ లే 
శనుక, ఒకే రోగం, ఒకళే మందున్నది, ' (బవ్మా సత్యం- జగన్నిథ్య” 
అన్న వేదాంతధ ర్మాన్ని ఉల ల్లంఘించడ మే సమస్త దుఃఖాలకు మూల 
కారణమైయున్నది, ఈ ధరో ల్ల ంఘన మే- రశ రకాల క ష్రాలరమూపం 
చాలు స్తున్నది, దీనికి మందు- మనం సత్య మైన బవ్మాళ్యాన్ని(గహించి 
(పబుద్ధులం కావడమే! ఆత్భవంచనకు ఎప్పుడు అవకాశ మిస్తామో 
అప్పుడే దాని వెనువెంటనే తక్కిన అన్ని వంచనలు ఒక దానివెంట 
ఒకటి ఇంకా ఇంకా బయలు బేరుతాయి, 


“రామునిమాటలు కేవలం అడవిలో ముక్కు_మూనుకొ చే 
న ల ఊవాలు; అవి నంఘానికి పనికిరా”వంటారా? జలాశయంలో 
నంయంగా వషవసాయం లేదు, అందుచేత పొలాలు పంటలు పండడానికి 
దాసిజలము ఉపయోగించుళోఠ పోవడం నమంజన మేనా! (పతిమానవుని 
స్వ జీవిత మైన ధర్మాన్ని మా(త్రమే రాముడు చెబుతున్నాడు. (పపంచము 
లోని సర్యధర్మాలు రసాయనిక జీవసంబంధ, ఆధ్యాల్నిక సంబంధ సర 
ధర్మాలూ- పై పెన చెప్పిన ఆ ధర్మాతిధర్శమైన ఆ వశె వైక ధర్మము 
యొక్క. వివిధ వై ఖరీవిన్యాసా లే, నై నె మి త్రిక ధర్మము, (పాపంచిక చాంధ 
వాలు ఆశలు, వీధులు యివన్నీ వ మార్గంలో (పక్కనఉండే సకా 
ల్లాంటివి మాత్రమే, ఒక్కసారి సత్యసూర్యుడు మన బుద్ది అడే ఆకాళ్ల 
మండలంలో (పకాశించినప్వడు, ఒక్క_సారి మనము వస్తువులయొక్క_ 
సత్య పకృతిలోకి (పబుద్ధులమై నప్పుడు నమ స్తనిమితాల, ధర్మాలు 
నునచుట్టూ గవాగోళోల్లాగా పరిభ్రమి స్తవి, ఆంతేశాదు, చలిదిఅన్నం 
లినడానికీ తల్లిదగ్గర చేరిన ' పసిపిల్లలాగా అవన్నీ నునదగ్గ రకు చేరు తాయి. 


యేవ een చొలా మారం వర్యుషా చే 
సాము జేడం 


క్‌? నిత్యజీఫన నియతి 


శిశువ్ర వవిధముగా నిరాడంబరంగా, నై జంగా నడవడం నేర్చు 
కోవలసి ఉందో అజేమాదిరి మానవుడు సంపూర్ణముగా మరణించడము 
చేర్చుకోవలసి ఉంది. ఈ మరణానికి అరము - ఎక్కడ సేవకుడు 
చీవకుడు కాడో, శివుడు శిష్యుడు కాడో, రాజు రాజు కాడో, 
స్నేహిత్తుడు స్నేహితుడు శాడో, విరోధి విరోధి కాదో, (పజల 
వాగ్దానాలు వాగ్దానాలు కావో, బాధలు బాధలు కావో, నంపదలు 
సంపదలు కావో, హక్కులు హక్కులు కావో సమ స్తము 
భఛగవంతుడై యున్నదో-అమ హాస్థితి అని, ఒకే పరమ సత్యమున్నది, 
ఆ పరమ నత్యముతో వృదయము  (శుతికలిపినవ్వడు ఆ హృదయ 
ముతోో సమ స్త (పపంచం [శుతి కలుపుతుంది, మనస్సు ఆ పరను 
నత్యముతో భక తప్పినప్పుడు (ఆంశే బాహ్యా దృశ్యాలమిాద ఆధార 
పడినప్పుడు) సతు_స్త (ప్రపంచము మనస్సుతో (శ్రుతి తప్పుతుంది. 
వ్యతికికి స్తుంది, ఎంతవరకు మనము జ్రేహాభిమాన (గస్తులమై అవాం 
కార (పేరితుల మై (పత్యపనా రాసికి తలపడతామో, దెబ్బకు దెబ్బ 
కొొడతామో అంతవరకు మనము మృతులమే | వ్యతి రేళములై న 
నించాప నిందలను ఆత్నర్భిగులమై నిర శీంచిపోయ్‌ ఆ దివ్య సామర్థ్యము 
శంకు గొప్పతనానికి ¥ భ|దోకర మెన పరీక్ష లేదు, 


ఒకోడు న్యాయవాది పదవిలోనుంచి న్యాయాధికారి పదవిలోకి 
వచ్చినప్పుడు సభాస్తారు లందరూ అతనిమీద ఉన్న అభి వాయాన్ని 
మార్చుకుంటారు, ఆ విధంగానే మనం ఒక పాశీ కవాడి పదవిలోనుంచి 
నిష్పావీకమైన, ని Es భగవ వబ్ఞ్యోతి అనే పదవికి అధిగమించి 
నప్పుడు ఈ సమ స్త (ప్రపంచం మన ఉన్న సంబంధాలను సంస్క_రించు 
కుంటుంది. నావ ఎటు తిరిగితే దానిలోని దికూచియంత్రము లోని 
ముల్లు అటు తిరిగినట్లు వాండ్లు ఆంతీకముందు మనతోగల వ్యవహార 
విధానాలు మార్చుకొని తీకుకారు. వాండ్లు నిన్ను మోసగిస్తారా 1 
నీలోనుంచి భ గవంతుణ్ణి మోసగించి బహీమ్మ_రించావు కనుక ్‌ నిన్ను 
జనం వంచిసారు, ప్రొఫెసర్‌ జేమ్సు నక్ర్షమంగా ఇట్లు నమిోవీస్తున్నాడు: 
అత్త మలా- కనబడే భారిక మెన ఇండియ ఏకాగాలు గు ప్రముగా 
శనప నత్యసంబంధమైన & శ్రములె న భావములంత మన కర్మ 


శ్రీరామీతీర్ణ వేదాంత భాష్యము రితి 


మిద బలముగా పనిచేయ లేవు... అనే సత్యవివయముమిాద జీవితము 
ఆధారపడి యున్నది.” జంతువులు భౌతిక మిన ఇంద్రియ వికారాల 
చేతనే నడుపబడుతున్న వి, అదృశ్యము లె న ధర్మాలు అంకుే పఫఘదళ 
లోని మానవుడికి అంధకా రావృతంగా కనబడే ఆ ధర్మము సుసిర మెన 
స త్యాతిసత్యముగా దర్శించగ లిగినప్పుడు మాత్రమే, మానవునిలోని 
దివ్యత్యేము (ప్రబుద్ధమనుతుంది, అంతేకాదు. ఈ దృశ్యమానములై న 
తరళస్యరూ పాలు, అచ్చం రొక్క-_మూ వట్టిబంగారము అని పిలువబడే 
యిీస్థూలప దార్ధాలు మొదలై నవి అజ్ఞానులకు వాండ్ల తమోజీవితా 
లకు మార్గంచూపించే తారలు, ఈ తారలు దై వసాన్నిధ్యమ నే 
పగటిలో ఉన్న మానవుడికి అదృశ్యమై కనపడవు, 

యా నిఖా సర్వభూతానాం తస్యాం జాగ ర్తి సంయమో 

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పళ్యతో మునేః, 

భగ పద్దీతే 
మహాసౌశీల్యం — పరమధర్మం 


అబ్రహాము (ప్రాణంతో తగులబెట్టబడే సమయంలో అగ్నిని 
యీ విధంగా అడిగాడు: “ఈ నమయంలోకూడా నాలో చేహాభి 
మానం లవ లేశ మైనా ఉన్నట్లయితే శ్రీ అన్నీ! దాన్ని దహించు! 
దహించు! దయయుంచి విడువక దహించు!” ఈ మాటలు విని అగ్ని 
ళా (ప్రభూ! నీవు జీవించు! నన్నే నీ పాదాలమోద పడి చావనియ్యి” 
అనే (పత్యు తృరాన్ని వ్యంగ్యంగా ధ్వనిస్తూ ఆరిపోయింది. 
డై వధర్శ మంత బలీయమైంది, భగవంతుడు 'బావ్యూగౌరవా 
లకు వశుడు కొడు, 
బుచం _బాహ్మం జనయంతః చేవా అ? తదృబువన్‌ | 
యసవం |బాహ్నణో విద్యా త్తస్వటబేవా అనన్‌ వే 
చ ఢ తా లీ 
ఎ-యజాల్వేదసంహిత 
సర్వం య ఏనం భూతా న్యభితరంతి। 
--బృ్బృనవాబారణ్యకోపనిషత్‌ 


నశ్వేపై జీవా బలి మావహంతీ॥ ree 
— రె తీ పనిష 


29 నిత్యజీవన నియతి 
అనువాదం; 


చేవతలు (వ[పథ మంలో (బ్రహ్మయొక్క వీయు కాలితో యా 
రకంగా |పసంగించారు: 


నీ (బ్రహ్మతో ఏక మై యున్న నానా! (బహ వేత్తలకు చేవతల 
మైన మేము భృ త్యాను భృత్యుల మై ఉండవలసియున్న ది, ఆతని 
సింహోననాని& నర్యులుకూడా కానుకలు చెల్రిస్తారు, నర (రా టూ 
అతని బలివీఠంమిద ఆహుతి నమర్పిసాయి, 


వేదాంతానికి ఒక పెద్దనిరోధం 


“వేదాంతం ఆర్ష) భావాలను కూర కష రసజ్ఞ జ్ఞ దృష్టీని చెడ 
నొడుతుంది, మనస్సును గట్టిపరిచి కశినంగా చే స్తుంది (పన ర్తనను 
(పకృతివంటి ఒక చలించని నగ ళ శేఖలాంటి దానినిగా చే స్తుంది. సంబం 
ధాలను ( తెంవుతుంది" అని అంటారు. 


అవును నిజమే, వేదాంతం అలాంటిదే, వేదాంతానికి నివేదితు 
మైన మానవుడికి పరమసత్యం తప్పక అలాంటి అంతస్థితిని (పసాది 
స్తుంది, సమస్త వ స్తువులు, వ్యక్తులు, నైమి స్తికొలు, అభిపాయాలు 
వేదాంతిదృష్టికి సీటిమిాది (వాతేల్లాంటి వొతివి, అయితే మానుష 
మైన లేక పశు భావాలు హృదయంలోనుంచి క్షూళలితమై వాటికి బదు 
లుగా దివ్య భా వాలు పొంగిపొరలి (ప్రవహిస్తాయి, సూర్యస్మిత కాంతి 
చేత క్ర (తిమదీపాలు వీసి వేయబకు తాయి, నిస్సంగ మైనదై నా సార 


తేజం యావత్సరిస రాలను ఆనందంతో ముంచెత్తుతున్న డి, 


ఒక గొప్ప అధ్యాత్నీ కానుభ వముగల అంగ్లేయు డొకడు ఈరక 
ముగా నిరంచింవాడు :- “నౌ కిప్పుడు పూర్ణ ముగా అధ మైంది. 
అవాంకార భావమును పూర్ణముగా నదలడమువంటి పరమసుఖము 
ఇంకొకటి లేదు, కానీ, అహంకృతి నగముపోయినా లాభము లేదు, 
చ రవం౦త అహాంక ఖ్‌ నీలో మిగిలియున్నా అది సర్వమును పొడు 
చేస్తుంది, అవాంకార నును పూర్ణముగా నదలి వెయ్యాలి, వ్యక్తి త్వ 


శ్రీఠామతీర్ప 'వేదాంత భాష్యము $0 


మును పూర్ణముగా మరువాలి. నీ చేస్నాభాంతికి ఒక అతి అపరిచ 
యుడికి ఇచ్చినంత అస్కారమన్నా యివ్యకూడదు,” 


సంవత్సరాల పొడుగునా సాగిపోతున్న మొ వాంభాజాలమును 
వదలండి ! వేరుకీ రులను, జనాభిపాయాలను, చావ్యాభావణలను 
వదలండీ. మిమ్ములను కట్టి వేసే చాహుపంజ రాలలో చిక్కు కోకండి, 
మిరు ముద్దుగా పెంచుకున్న స్వార్థాన్ని కాలరాయండి, కాలి మేజోళ్లు 
తీసివేసిన మాదిరి రోగభయ వికారాలను అవతలికి నెట్టండి, పరుల 
భూవణలను వెడలగొట్టండి, చేహభాంతి కతీతులై గమించండ, 
ఎెవొట్టు వదలండి, ఎన్నెన్నో యుగాలనుంచి అల్లుకొన్న యో 
ఎంట మును పటాపంచలు చేయండి, వ. మనే దాంరమునుంచి 
స ర్యాధిషత్యమ నే రాజ సౌాధములో- నడువండి ! జ్ఞూన ద్వారము (బహ 
ఇానము) లోనుంచి విము కి (మోక్షము) అనే మ హోస్యర్లములో 
నడువండి ! నం సంగపరిత్యాగం చెయ్యండి, సర్వమును వదలండి, 
నాది అనేది లేకుండా యీ లోకములో దరిదులు కాండి, అప్పుడు 
వండండి. మా రప్పుడు సాశత్లాల్‌ జగదీశ్వరులా తారు, సమన 
42 హ్నాండాధిపతులౌా తారు | | 


(శ్రీశ్చ శే లశ్రీ శ్చ పక్న్యా వహోరా(శేపాళ్ళే 
నక్ష(కాణి రూప నుశ్వినౌ" వ్యా త్తమ్‌ | 


ఇష్టం మనిపాణ 
బా ర్వేదం 


అము rn 
విజయ కీలు నీ సేవళ॥ నలు, అహోేరా(తాలు నీ కుడి ఎడమ 
భాగాలు, నక్షతకాంతులు నీ మూవ్రులు, _చిరునవు న వ్యేటప్పుడు 
విడివడిన నీ "పెదవులే స్వర్గమూ, భూతలమూ ! .సీ' శేమన్నా కావా 
లంకే కోరుకో 
రాముడూ 


ఓమ్‌ ! ఓక్‌! ఓక! 


నమత్వబుధ్ధి 
[1903 ఫిబ్రవరి 15న శాన్‌ ఫాన్సిస్‌కోలో చెప్పిన అధ్యయవో పన్యాసము.] 


“ఈ యుగంలో మానవుడు వేదాంతాన్ని తెలుసుకోగలడా?”_ 
అని నిన్న (పశ్నించారు. దీనికి (సత్యుత్తరంగా ఇంకెవరో ఒకరు 
శేదాంతము తెలుసుకోడానికి అది వదలాలి యిది వదలాలనీ, హీమా 
లయారణ్యాలకు పోవాలనీ, సలహా యిచ్చారు. కాని రాముడు 
“అక్కర లేదు, మిరు అరణ్యాలకు పోనక్కరలేదు” అని చెపు 
తున్నాడు, 


ఈ రోజుల్లో సామాన్నంగా జనులు మాకు కాలవ్యవధి లేదని 
సాకు చెపుతుంటారు, “మాకు తీరక లేదండీ, మాకు ఎన్నో పను 
లుంటవి, మా బంధువులతో | స్నేహితులతోశే కాలమంతా గడిచి 
వోతుంది”._అని (ప్రజలంటుంటారు, “ఓ భగవంతుడా! నా శత్రువుల 
నుంచి నన్ను కాపాడు” అని ఒక (పాఠన ఉన్నది. కాని, నేటి నాగరిక 
మానవు డిలా (పార్టి స్తే సరిగా ఉంటుంది - “ఓ భగవంతుడా! నన్ను 
నౌ స్నేహితులనుంచి కాపాడు, మాకాలమంతా స్నేహితులు దోపిడీ 
చేస్తారు, ఇంకా రకరకాలయోవలు, వివాఠాలు, కష్టనష్టాలు 
మౌ కాలాన్ని అపహగి స్తున్న వి, అంతేనా? తరాంత మా పిల్లలను, 
కుటుంబాన్ని చూచుకోవాలె. ఎవరో ఒకరు మనకోసము వస్తూ 
పోతుంటారు, వాండ్లను మర్యాదగా స్వాగ తాలిచ్చి ఏడ్కొల్పాలె' 
మనం పోవలసినవారి దగ్గ రకు మనం పొతుండాలి, వారా పథికలు 
చదువుకోవాల్నా ? ఇంక్‌ ఆధ్యాత్సిక అభ్యుదయానికి తీకికెక్క_డ? 
ఓహో! ఎన్ని విధులు! క్ర _ర్వవ్యాలు ! ఇవన్నీ మన కాలాన్ని హరించి 
వేస్తున్న వి, అసలు తిన్నగా తిండి తినడానికి మాకు తీరక ఉందా?” _ 
అని (పజ లంటుంటారు, విధులు అనేవి మీ జీవితాన్ని ఏల్పి పిప్పి 
చేసినవి, అయితే ఈ విధులు ఎక్కడనుంచి వచ్చినవో చెప్పుతారా ? 
ఈ విధులను మీమీద పెట్టిన దెవరు ! మీొశే! మోకు మాళశేకదా ! 
నిజానికి మీరే మీ వీధులను నృష్టించుకున్నది. విధులు మిమ్ముల 
బానిసలుగా చేసి పరిపాలించే మహ్మాక్రూరుడై న యజమాని కాగూడదు, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 82 


ఉద్యోగ కర్మకు తప్పక హాజరుకావడం నీవు విధిగా ఎంచుపన్నావు. 
కాని ఆ ఉదో+ోగకరు నీమీద విధించింది ఎవరు ? వీచే! నీవే! అందు 
చేత విధులయొక్క_ త త్వాన్ని మీరు సంపూర్ణముగా తెలుసు 
కున్న "క్ల తే మో విధులకు మీ శే కర్తలని “తెలుసుకుంటారు, మిమ్ము 
లను చానినల చేసి పరిపాలిసు స్తున్న యీ విధులన్నీ మావే ల్లే సృష్టింపబడిన 
వని తెలుసుకుంబారు, ఒక్క_సారి నీవీ నతాానుభూతి పొందు | ఈ 
(ప్రపంచములో నిన్ను బంధించేది వదీ ఉండదు. ప్రతిదీ నీలోనుంచే 
సృష్టీంపబడుతొన్న ది. నీవు మహోనందాన్ని పొందవచ్చు. నిన్ను నీవు. 
స్వస్థపర చుక్‌ వచ్చు, 


ఒకసారి ఒకమనివీ డాక్టర్‌ జాన్సన్‌ దగ్గరకు వచ్చి ఇట్లన్నాడు : 
Tn నా జీవితం వృధావృథా ! వపని చేయడానికీ చేను తగను, 
నే నే పనీ చేయలేను. ఈ (ప్రపంచంలో మానవు డేం చేయగలడు ?”” 
జాన్సన్‌, ఆ మనివీ మాటలు విని, “నీ విషయ మేమి?ోటని ప్రశ్నిం 
వాడు, ఆమనిషీ తన విషయ మిట్లు ౫ చెప్పసాగాడు: 


“మహా(బడికితే మానవుడు ఒక నూరునంవత్సరాలు (బతుకు 
తొడు, అయితే అనంతతంముతో, ఇాశ్వతత్యముతో పోల్చినప్పుడు 
యీ నూ శేండ్లు వ లెక్కలోకి వ సన్తి? సగముశాలం నిదలో గడది 
బోతున్న ది, మోకు తెలుసు! మనం (పతిగోజూ నిదపోతాము, ఇక 
మన బాల్యావస్థో. . అదంతా ఒక దీర్ణ నిద అని చెప్పవచ్చు. 9౪! 
మునలితన ము “విషయం చూద్దాము, నే లెను తాలు ఉడిగివోయి 
ర గడిచిపొలీ కాల మది, అప్పుడు మూడుకాళ్ళ 
ముదలం, వంశోయగ్లలం? న రే యింక (యూవనదశ విషయం చూద్దాము 
ఆ “దగలో కాలమంతా యావనో చేంగంలో, దుష్ట భావాలలో" 
రకరకాల వ్యామోహాలతో వృధా అయిపోతున్నది. " ఇంక కంల 
వ్యవధి ఆటలలో, పాటలలో గడచిపోతున్నది, ఎంతో కాల మిట్లా 
ఆటలలో గడచిపోతుస్నది, ఇది పోగా మిగిలేకాలం కాలకృ త్యాలలో 
వృథా ఆయివోతున్న ది, తిండీ తీగ్గాలకూ మరికొంతకాలం వృధా 
అయిపోతున్నది, ఇ ఏీటన్ని టికీ పోగా మిగిలసకాలం కోపంలో 
శతుత్వంలో. ఆందోళనలో, క సాల్లో, కడగండ్డల్లో, గడచిపోతున్నది. 


38 నమత్వ బుద్ధి 


ఇవ్యన్నీ నర న్య! (పకృతిసిద్ధ మేగదా! పీటన్ని టికీపోగా మిగిలిన 
కాలం ఇంట్లో పిల్ల ౬గోటో, స్నేహితులతో టో, బంధువులలో టో 
గడచిపోతున్నది. 'మానవమా।తుడు ఈ |పపంచంలో ఏమిచేయగల 
డండీ? అంతేనా?...... చచ్చేనాండ్లకోనం ఏడవాలి, కొ తేగా సళ్ల 
వాండ్రకోన ౦0 ఆనందపడాలి, ఈ రకముగా మనకాలమం ఆ న్ఫధా 
శాకతప్పదుగ దా! ఇంక యే రకముగా మాసవుడు యేదైనా నిజమైన 
పసి, ఎన పని చేయగలడు? వ రకంగా మాన నవుడు తన బ్రహ్మత్యాన్ని 
తెలుసుకోడానికి కాలం వీనియోగించగలడు? ఇది మావల శకానిపని 
అయ్యా ! ఈ చేవాలయాలు మాకు వద్దు, ఈ గురువులూ మాకు 
వద్దు, ఈ మతబోధఢలూ మాకు వద్దు ఈ | పపంచములో (బతుకవలసిన 
మనుష లు మతంకోనం కాలం వినియోగించ లేరని, యీ దె విక సాధన 
లకు వాండ్ల్డకు తీ8క ఉండదసి మూ మత (పబోధకులకు చెప్పండి. ఈ 
(పపంచం చాలు మాకు మునిగి తేలటానికి” 


జాన్సన్‌ ఈ మాటలువిని నవ(లేదు, అతని మాటలు వమ్మాతం 
ఖండించలేదు. ఆశ్నేపణ చేయలేదు. ఊంక ఏడుస్తూ, అతి గ్లిరకంగా 
ఓదార్చడం మొదలు పెట్టాడు, “అయ్యా! మనుష్యులు చేతులారా 
ఆత్నహత్న చేసుకోవలసి వచ్చింది. ఎందుకంశే దై వసాధనలకు 
వాండ్హకు తీరిళేది! తమ్ముడా! నీనంగతి యిట్లా ఉన్నది. క నానంగతి 
చెప్పమంటావా? వమని చెప్పేది? నానంగతి లీ మరీ అధాగన న్నం,” జాన్సన్‌ 
మాటలు విని ఆ మనిషీ “ఏమిటి మా విషయం అని అడిగాడు. 
జాన్సన్‌ దీనంగావీడుస్తూ ఇలా చెప్పాడు: “ఇటుచూడు! నాకు చేరెడు 
భూమికూడా లేదు, విడి కెడుమట్టిగూడా లేదు. నా ఆకలి య వీడి కెడు 
గింజలు పండేస్ట లం కనపడడం లేదు. ” ఆ మనిషీ అశ్చర్యపడి “చా బాగుంది! 
ఇది అసంభవం. మిరు బాగా భోజనం చేసేవారని నాకు తెలుసు, 
పదినుంది మనుష్యులు తిన్నంత మీరు తింటారు, అయినప్పటికీ మీ 
పొట్టకు కావలసినంతే ఆహారం నృష్టించటానికీ య కావలసి 
నంత భూమి ఉన్నది. ఎందుకు విరా రిలా వెబుతాగు? ఆమాటలువిని 
జాన్సన్‌ యీరకంగా జవాబు చెప్పాడు. ఇటు చూడు, (పపంచ 
మెంతది? ఈ భూమండలం శూన్యమని చెప్పవచ్చు. ఈ భూమి (గవా 


(5) 


శ్రీరామతీర్త వేదాంత భాష్యము లి 


గణితంలో ఒక గణితబిందువుగా ఎంచబడుతుంది. నత(తొలయొక్క, 
సూర్యులయొక్క- దూరాలను గణించేటప్పుడు భూమి లేనిడానినిగా, 
ఒక సున్నాగా ఎంచబడుతుంది. ఈ భూమండలంలో ముప్పాతిక భాగం 
జలంచేత ఆవరించబడియున్నది, ఇంక మిగిలింబేమిటి ? చూడు, వాలా 
భాగం ఎడారి కొంత పర్య లలా రాళ్ళు, కొంత నదులూ? సరస్సులు, 
కొంత భాగం లండనులాంటి "పెద్దపెద్ద నగరాలు, ఇంకా రవాదార్తు 
రైళ్ళు మౌర్దాలు, ఇక మానవుడికి యీభూమిలో సాన మేముంది ॥ 
పన్ని టి! పోగా మానవుడికి కొంత (ప బేశం వున్నదని మన మనుకుం 
టాము, శకౌని మిగిలిన యీకించిదూమిని ఉపయోగించుకోను 
ఆశించే బీవులు అనేకం వున్నాయి. కోటానుకోట్ల పక్షులు, చీమలు, 
గ్యురాలు, గుంపులుగుంపులు వనుగులు ఇవన్నీ భూమిమిద ఉండనే 
కాంశీ సాయి, ఇక మానవుడికి మిగిలింది ఏ అల్పాంశమో, ఈ (పపం 
చంలో ఎంతమంది మానవులున్నారు? లండనులోచూడు కోటానుకోట్ల 
జనం, ఈ లెక్క. పెట్టలేని జనసంఖ్య చూడ! వీరందరూ ఈ భూమండ 
లంలో మిగిలిన స్ట రవ్వంతభూమిమిద నే జీవించ కోరుతున్నారు, 
అటువంటప్పుడు సాకు తేగినంత ఆహారం యీభూమి ఎట్లా సమకూర్చ 
గలదు? నాతర్క-ం, న న్నీనిరాశాదుఃఖదశకు యీడ్బుక పోతున్న ద. 
ఈ (పపంచంలో నాకు తీగినంతి ఆహారం దొరిశే (పబేశం కనపడ 
నందున నేను చావక తప్పదు,” ఈమాటలు విని ఆమనివి. అన్నాడు : 
bua త్తమ! నీతర్కం యుక్తంగా లేదు, నీతర్కం పైకి వినడానికి 
హీతుకంగానే ఉన్నది. సీతర్శం ఇట్లా ఉన్నప్పటికీ ఈభూమి నిన్ను 
త oe ” జాన్సన్‌ పండితుడు ఈ రకంగా (పత్యు త్తర మిచ్చాడు: 
“అయ్యా ఈ నావాదన నహేతుకంగా లేకపోతే ఆధ్యాతికాహారం 
సమకూర్చడానికి తగినకాలం లేదని చెప్పే నీవాదంగూడా నహేతు 
కంగా లేదు. ఈ భాతికమయిన ఆహారం నమకూర్చడాన కీ బూాలినంతి 
భూమి నా కున్నట్లయి'తే, నీకగూడా కాలం చాలినంత ఉన్నది. నీకు 
గూడా కాలం చాలినంత ఆధ్యాక్సికా హారం సమకూర్చగ్‌ లదు,” 


వరక మైన అధ్యా తీకాహారాన్ని సమకూర్చడానికై నా నీటి 
నాగరికత అవ్‌ వాళమివ్యద ఈ (పశ్నకు ఈ నమొధానమే రాముడు 


లి5్‌ సమత్వ బుది 
(గ) 


చెబుతున్నాడు, అనేక సంవత్స రాల క్రితం జాన్సన్‌ పండితుడు 
వవిధంగా సమాధానం చెప్పాడో అచేమూదిరి రాము డీ (ప్రశ్నకు 
నమాధానం చెబుతున్నాడు, అభ్యాళ్నిక మైన అభ్యున్నతి పొందడానికి 
ఈ పరిస్థితుల్లో కూడా మోకు చాలినంత వంవధి ఉన్నది, మీరు సరిగా 
పయోగించుకో గలిగితే మోకు చాలినంతె కాలవ్యవధి ఉన్నది. 


ఒక సారి ఒశమనివి. గుజ్జంమిాద వదో యూర (పచేశానికి వెళ్లు 
తున్నాడు, అతడు దారిలో *మోటి (పక్కగా పోవలసి నచ్చింది 
పీందూచేశంలో 'చావిలోనుంచి నీరు తోడడానికీ ఒకవిధమైన పని 
ముట్టు ఉంటుంది, దాన్ని *“మోటగిలక” అంటారు, ఆ మోటగిలకతో 
పీరు తోడే టప్పుడు ఒక విధమైన శబ్దం కలుగుతుంది. ఈ మనివి. 
మోటచే తోడబడుతున్న నీటిని తాగించడానికి తను గుస్రాన్ని 
తెచ్చాడు, అ మోటగిలక చప్పుడు ఇంతకుముందు వినడానిక అలవాటు 
పడని గుర్రం బెదిరి నీరు తాగ లేదు, అశ్సికుడు మోటతోలుమిన్న 
శైతును చప్పుకు అపి వెయ్యండి” అని అడిగాడు. శబ్దం ఆగిపోయింది, 
శబ్దం ఆగటంతోశు నీరు రావడంగూడా ఆగిపోయింది, గు రానికి 
(తాగడానికి నీరు లేకపోయింది, ఆ అశ్వీకు డప్పుడు “ఓ వింత గైతు 
ల్లారా! నేను మిమ్ములను అడిగింది శబ్బమునాపి వెయ్యమని. సీటి రాకను 
ఆపి వెయ్యమని అడగ లేదు. మారు చాలా తమాషా మనుషుల్లా 
గున్నాతే! ఎవరో బాటసారి వచ్చి కాసిని గుద్దానికి నీళ్ళడిగి తే 
గహాయం చేయలేరా?” అని విసుక్కు_న్నాడు. ఆ వ్యనసాయదారు 
లన్నారు: “అయ్యా! మాకు హృదయపూర(కముగా మికు సహాయం 
చేయాలని ఉన్నది. మీకూ, మో గుజ్ఞానికీ దాహం తీర్చాలని 
ఉన్నది, కాని, మి కోరిక మాశ క్తికిమించిన పని, మోాకోరిక మేము 
తీర్చలేం, మికు నీరు గావాలంకు, మొ గుర్రాన్ని స్‌ళ్ళు (తెగించా 
లనుకుంశు శబంలో నే (తాగించాలి, ఎందుకంటారా, చప్పుడాగిపో తే 
నీళ్ళు రావు, గ్‌లక్ష తిరిగి తేచేగదా నీళ్ళువచ్చేది.” అ చేవిధంగా రాముడు 
చెబుతున్నాడు... “మీరు వేదాంతమును తెలుసుకోవాలంకే రక 
రకాల కోలావాలాలమధ్య, అన్నిర కాల అవస్థలమధ్య సై తేం తెలుసు 
కోండి. చప్పుడు లేని, బాహ్యమైన అవస్థలు లేనిపరిస్థితి ఈ ప్రపంచములో 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 86 


మి శెప్వడూ దొరకదు, దొరకదు. హిమాలయశిఖరా లెక్క 
కూర్చోండి, అక్కడా మోాచుట్టూ వవో అవసలు శ్రమ్ముకొంటాయి, 
అరణవాసులుకాండి, అక్క_జా మిచుట్టూ బాధలు తప్పవు. మో 
యిష్టము వచ్చిన చోటికి ఎక్క_డక న్నా పోండి, మిమ్ములను బాధలు 
వదలనే వదలవు, అవి మీ వెనువెంటనే వుంటవి, మిరు వేదాంతివిజ్లా 
నులు కాదల్పుకుంటా రా మోచుట్టూ (పాపంచిశనంరంభ మనే మోట 
గిలకచప్పుడు సాగిపోతున్నప్పుడే తెలుసుకోండి, చాధామయపరిసితుల 
మధ్యనే మహాఫురుషు లందరూ ఆవిర్భవించారు, నిజానికి ఈపరిస్థితులు 
ఎం లెంత విషమంగా ఉంటాయో, పరినరాలు ఎంతంత దు నేరంగా 
ఉంటాయో వాటిల్లోంచి ముందుకువచ్చే మాననులు అంతంత Te 
ఉంటారు, అందుచేగ ఈ కస్తాలను చాధలను నంతోవ౦గా రాసీయండి, 
ఈ అననుకూల పరిన రాలమధ్య నహితం వేదాంతాన్ని అనుష్టించండి. 
మీరు వేదాంతాన్ని అనుష్టించినప్పుడు ఈ పరిస్థితులూ, పరినరాయూ- 
మోకు లొంగిపోవడం జరుగుతుంది, అవి మోకు అనుకూలపడ తాయి, 
అవి మీకు సేవ చేసాయి, మారు వాటికి అధిపతులాతారు, మనలను 
(కిందికీ అణగతోక్కుతున్నది నంఘవమా + మనలను అణిదివే స్తున్నది 
(పవంచమా ? మోరీ ప్రపంచంలో జీవించడం లేదు, (పతివ్య క్తీ తాను 
స్వయముగా సృష్టించుకున్న వదో ఒక చిన్న ద్వీపంలో (బతుకు 
తున్నాడు, నిజంగా ఈ (ప్రపంచంలోనే జీవించేవాళ్లు ఎంత కొద్దిమంది ! 
ఈ విశాల (పపంచంలో జీవించే వాండ్లు పాలా కొద్దిమంది, నిజంగా 
మోకు మీరు సృష్టించుకున్న వీవో ఇరుకు లోకాల్లో మిరు జీవిస్తు 
న్నారు, మొ అహంకారాలకు చుట్టూ గిరలుగా మీరు [పపంచాలను 
సృష్టించుకున్నారు, సంకుచితే మైన 'సటుంబపరిధిసి దాటిచూడడ మెరు 
గని (ప్రజలున్నారు. తమకుల మనే ఒకచిన్న (పపంఛాన్నితప్ప ఇంకొక 
చాన్ని ఎరుగని (పజలున్నారు, తమ పెళ్ళాలూ భర్తలూ వీల్లలూ అనే 
రూపంతో ఉన్న వదో ఒక చిన్న చీకటి ప్రపంచాన్ని తప్ప రెండో విష 
య మే ఎరుగని ప్రజ లున్నారు, కనీసము ఈ విశాలపపంచములోనై నా 
జీవించండి ! మోమో సంకుచిత మోహ [పపంచాలకు అతీతులు కాండి, 
మిమ్ములను (క్రిందికి తొక్కు_తున్నది, ఈ విశాల (పపంచం కాడు, 
మారు సృష్టించుకున్న సంకుచిత |పపంచాలే మిమ్ములను అణగ డొన 


37 నమత్వ బుది 
థి 


తున్నవి, మొమో సంకుచితకూ పాలనుంచి పెకి రాండి ఈనమ న 
1పపంచమూ మోప అనుకూలపడుణుంది, 


నిజమైన కర్శ ఏదో తెలియ జేయడం దాంరా మనం సయ 

ముగా సృషించుకున్నే ఈ సంకుచిత (పపంణబాన్సి గురించి OB 
పై గ ంచి ఇప్పు 

నిర్శచిస్తాను, మేము పనిలో ముణిగి తేలుతున్నామని చెబుతారు 
మిరు, ఈ బేశంలో (ప్రజలు కాలవ్యవధి చాలడం శేదని చెప్పడం 
రాము డెక్కు_వగా విన్నాడు, కాలహారణంకోనం తమ జీవి తాలన్నీ 
ఉపయోగిస్తూ కాలవ్యవధి వాలడం లేదని చెప్పడం చూచి రాము 
డాశ్చర్యపడుతున్నాడు, తమ తలమోదా, భుజాలమోదా చాలినంత 
కొండలకొండల బరువులు మోయడానికి నేటి (పజలకు సరిపౌ య్యే 
కాలమున్న ది, అయినప్పటికీ “మాప తీరక లేదు; కాలం చాలదు” అని 
చప్రుతున్నారు. మీ కోరికలతో కాలాన్ని మీకు తరిమివేస్తున్నారు, 
కాలాన్ని మారు హరణం చేస్తున్నారు, కానీ పాపం మోకు కాలం 
వాలడం లేదు, ఇబేమిటి? నీ వాదనయొక్క_ మూలం కర్మము యొక్క_ 
తత్వాన్ని అపారం చేసుకోవడ మైయున్నది. నిజంగా పని కానటువంటి 
దాన్ని నీవు పని అని పీలుస్తున్నావు, కర్మ అనే విషయం అనేకమంది 
చేత అశేళ రకాలుగా అభిరూపత మెంది, విజ్ఞాన శాస్త్రజ్ఞులు కర్నను 
ఒక విధంగా నిర్వచిస్తారు. మన  మొశవీధంగా నిర్వచిసాము, వు 
నడచివోతున్నప్పుడు వినతా ర టైలడద్భ నన్నా అది కర్మ కాదు, ఒక 
నున్నని సమ(ప బేశంమిాద ఒక బంతి డోొల్లిపోతుంటుంది, అప్పు డది 
పని చేయనశ్లే, నీ వొక కొండపై కక్కుతుంటావు, అప్పు డెడి పని, 
కాని నీవు సమతలచలనం చేస్తున్నప్పుడు అది కర్మకాదు, కర్శతత్వ 
నిర్వచనంలో ఇది ఒక మార్గం, మానసికతత్వ శా నము కర్గను 
ఇంకొొకరకంగా నిరంచిస్తున్నది : మానసిక తత్వ శాస్మానుసారం సీ 
మనస్సు అందులో పనిచేస్తున్నప్పుడే అది పని అని, నీ వొళపని చేస్తూ 
చీ మనస్సు అందులో లగ్నం కాకుండా ఉన్నట్లయితే అది కర్చు కానే 
కాదన్న మాట. సీన్ర గాలి పీలుస్తున్నావు,. కాని మానసిక తత్యే 
శాన్త్రృము ఇది కర్శకాదంటుంది. నీ నాళాల్లో ర _క్కముప్రవహీ స్తున్నది, 
ఒక దృష్ట్యా ఇదికూడా పనే, కానీ, మానసిక తత్వ శాస్తా /నుసార మిది 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 88 


పనికాదు, నిజంగా కర) ఆంకు వమిటో మానసిక శా న్ర్రజ్ఞులు ఒక. 
చక్కని ఉదాహరణం చెబుతున్నారు, 


ఒక ఊ? J ఒకడున్నాడు. అతడు కొన్నిరోజులు సిపాయీలలో 
ఉండి విరతిపొందినవాడు. అతనికి సె పై నిక వ్యాయామ వీధాన మెంత 
బలీయంగా అలవాటయిందంశు అతడాపని మానుకున్న త రాాతకూడా 
అప్రయత్నంగా అతని _దె దె నిక చర్యల్లో ఆ వాషయామం కనపడుతుం డేది, 
ఒకనాడు చేతులో ఒక బరువై న పాలకుండ పెట్టుకొనో, తినే పదార్థం 
చెట్టుకొనో పీధిలో నడు స్తున్నా డతడు, ఆ ఏధిలోనే పోతున్న టీక 
చమత్కా6 ఆ పాలన్నీ కిందపోగొట్టాలనే ఉ ధ్రేశ్యంతో (పక్కన 
నిలిచి, ఊరకనే, “ఎశ్సైన్‌ వన్‌” అన్నాడు, ఎయెన్‌ వన్‌ అన్నప్పుడు 
చేతులు (కందికి దించవలసి ఉండడం మోకు తెలుసు, ఆ పూర్వసివాయి 
చెవిలో ఈ మాటలుపడ్డాయి. అృ్వపయత్నంగా అతినిచేతులు క్రింది! 
జారాయి, పాలకుండ (ప్రక్క. మురికికాలవలో పడిపోయింది, ఆ దారిన 
పాయ్యే వాండ్షందరూ, (ప్రక్క_దుకాణదార్గందరూ కడుపుబ్బనవ్యారు. 
ఎ క్లైన్‌ షన్‌ అనేమాట అతను విన్నప్పుడు, అతేనిచేతులు (కిందకు జార 
విడిచాడు, కానీ, మానసిక తత్వశాన్ర్రము, అతడు పనిచేయ లేదం: 
టున్నది, ఇది (పతిచలనకర్శ (Reflex action) అనబడుతుంది. 
(పతిచలనళర్మ కర కాదు, ఎందుకంశే, మన స్పందులో పని చెయ్యడం. 
లేదు కాబడి, 


ఇప్పుడు రాము డొళటి అడుగుతున్నాడు, “లగెవెనాలుగు 
గంటల్లో ఎంతపని మీరు చేసారో చెబుతారా?” మిరు “భోజనము 
చేస్తున్న ప్పుడు అది కేనా? కాదు, ఇలాంటి అనేక పనులు మోరు 
చేస్తున్నప్పుడు మానసిక స చెప్పిన కర్మత త్యానుసారం, 
మీరు పనిచేస్తున్నారా? మారు నడుస్తున్నప్పుడు పనిచేస్తున్నారా ? 
మో రచేకరకాల పనులు చేస్తున్న ప్పుడు అ పనులన్నీ రాముడు 
చెప్పనవనరములేదు _ మిరు పనిచేస్తున్నారా ? లేదు, మో మనస్సు 
ఇందులో పనిచెయ్యడంలేదు. మీరు చేసేపనుల్లో మీ మనస్సు 
మగ్నం కాకపోతే మూ రప్పుడు కర్మ చెయ్యడం లేదు, అప్పుడు మిరు 
శాలాన్ని వృథా పుచ్చుతున్నారు, ఇలాంటి కాలాన్ని మిగుల్పుకో లేరా? 


శ9 సమత్వ బుద్ది 
ఇలాంటికాలాన్ని సరీగా ఉపయోగించుకో లేరా? ఒక పనిలో మన 
మనస్సు పూర్ణంగా మగ్నమై ఉంటుంది, ఇంకొకపని చేస్తున్నప్పుడు 
మన మనస్సు అర్ధమగ్న మైఉంటుంది, సగముమనస్పుతో పనిచేసే 
టట్లయితే సగము పనేచేసినట్టు, మిగతాసగము వక్యాగత నీవు 
నశ్రమంగా ఉపయోగించుకోవాలి, నీ వకాగత పూర్ణంగా నిప్ప 
యోజన మైనట్ల్టయి తే నీ పూర్త వకాగతను సీవు (వయోజనకారిగా 
చేయాలి, ఈ రకముగా మా మానసిక ఏకాగతను నశమోప 
యోగంలో పెట్టడంవల్ల మో జీవితాలను మీరు వృద్దిచేసుకుంటా *రు, 
మనో ఏకాగతేను న క్రమవిధానంలో ఉపయోగించుకోకుండా నీవు 
చేయగలిగిన పనికంశు ఒకరోజులో నీవు ఎంతోపని చేయగలవు, 


ఈ విషయాన్ని ఒక కథతో సువ్య కృపరుస్తాను, Rs 
"బాలురు ఒకరినొకరు ఏధిలో కలుసుకున్నారు ! | వాండ్లి ద దరూ స్నేహీ 
తులు, అందులో ఒకడు రెండవవార్డా జవాలయానికీసోయి అక్కడె 
ఛభగవత్సంకీ ర రనమో, [పబోథాలో 'సంచామని (బతిమిలాడాడు, రెండవ 
వాడు ఆడుకోడానికి వోదామన్నాడు. ఎందుకిప్పుడు దేవాలయానికి 
పోయి, ఆ విసుగువుళ్తు బోధలు వినడంలో కాలం వృధా చేయడ 
మన్నాడు రెండవవాడు, ఇద్దిక (శుతి కుదరలేదు, ఒకడు గుడికి 
వెళ్లాడు, రెండవవాడు ఆటకు వెళ్లాడు, కాని చేవాలయానికి వెళ్లిన 
పిల్లవాడు. తీరా వెళ్లాడేగాని అక్కడి బోధ లతనికి అర్ధంకాలేదు, 

గుడికి వృధాగా పోయి, కాలం వ్యయం చేసుకున్నందుకు విచారపడ్డాడు, 
ఇంక్‌, మనస్సులో ఆడుకొనే స్టలంమోాద ధ్యానం పతా న 
ఆటపపోయి స్నేహితులను కలుసుకున్న తన మిత్రుని విషయమై 
అతడు చింతించ మొదలు పెట్టాడు, "రెండుగంటలు ఈ పిల్లవాడు గులో 
ఉన్నాడు, కా కాని అతనిమునస్సు క్రీడాస్థలాన్నే ఛ్యానంచేస్తున్నది. ఇ 
ఆటకుపోయిన రెండో పిల్లవానికి, అతనికి తగిన తోటి ఆటగాండెవరూ 
కనపడ లేదు, అతడు ఒక్కడే అయినాడు, అతని మనస్సులో గుడి 
గుర్తువొచ్చింది, గుడికి పోదామనుకున్నాడు. కాని (పార్గనాకాలం 
దాటిపోయింది, కీడాసలంలో నే కూర్చున్నాడు, కాసి అతేసి మనస్సు 
గుడిలో కూర్చున్నది, "రెండు గంట లయినత ర్వాత ఆ ఇద్దరుపీల్లలూ 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము 40 


తిరిగి వీధుల్లో కలుసుకున్నారు, ఒకడు గుడికి రాలేనందుకు విచార 
పడ్డాడు, రెండవవాడు ఆటకు రాలేకపోయినందుకు విచారపడ్డాడు, 
ఇచే మానవుల్లో ఎక్క_డబట్లినా జరుగుతున్న పని, మో శరీరా లక్క 
తున్న వో మనస్సు లక్క_డ కవు, ఇవ్వాళ్ళే ఉపన్యాసం ఎంతమంది 
విని ఉంటారు ? ఈ ఉపన్యాస శాలలో ఉండగలిగిన వాండ్లు వాలా 
కొద్దిమంది, మనస్సు ఎగిరివోతుంది ఉయ్యాల్లో పిల్ల వీలవాడి "దగ్గరకో, 
వీధుల్లో స్నేహితుల దగ్గరకో పోతుంది. మన నస్సు అక్క_డనుంచి 
ఇక్కడికి, ఇక్కడనుంచి అక్కడికి ఒక విషయంమోదనుంచి మరొక 
విషయంమోాదికి కోతిలాగా గంతులు వేస్తుంటుంది. మానసికతత 
వాస్త్రానునారం మనస్సు ఒక పని చేసినప్పుడే ఆపని నీవు చేసినట్లు, 
ఒకొక సారి నీ శరీరం ఒక పనిచేస్తున్నప్పుడు నీ వాపని చేయడం 
లేదు. నీశ'రం గుడిలో ఉన్నప్పుడు, నీవు (ప్రార్థనలు య. 
నీవు ఉపన్యానాలకు హాజరై నప్పుడు నీవు బోధలు వినటంలేదు, కాని 
కొన్ని సందర్భాల్లో నీ శరీరం వీధుల్లో ఉన్నప్పుడు, నీ శరీరం ఎక్కువో 
నడిచిపోతున్న ప్పుడు, నిజానికి నీవు భగవంతునితో ఐక క్యమై ఉండడం 
జరుగుతున్నది, శరీరం ఎక్కడున్నా నీమనస్సు భగవంతునితో కలిసి 
వుంటుంది, "తరచు నేరస్తులుగా పరిగణించబడి (ప్రజలు నిజానికి దివ్యు 
లుగా భక్తులుగా ఉన్నారు. వాండ్ల మనస్సులు భగవంతునితో కలిసి 
వుంటవి, కొన్ని సందర్భాల్లో భ్‌ క్రులుగా, పవి[తులుగా కనపడే మను 
ష్యులు లోపల కల్చవచి త్తి తెం కలిగి ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఘోర 
దుఃర్మాగులు బాగుపడడం మనం చూస్తాము, ఆ బౌగుపడటానికి 
వాండ్ల దుర్మార్గం కాదు కారణం-అని శేదాంతేర చెపుతున్నది, వాండ్లు 
వాండ్ల హృదయోలలో భగవంతు జీవి స్తున్నారు, అందుచేత 
మానవుల ఉపరిభాగ  కార్యరూపా లనుండి ఎలాంటి ఊహలూ అల్ల 
బోకు, ఒక మానవుడు హత్యకానీ, దొంగతనంకానీ చేసినప్పుడు 
నీ వతిల్ణి నీచుడుగా పరిగః ౨చటానికి అవకాశం లేదు, 


రాము డిప్పుడు భాంత చేశంలో ప్రసిద్ధిపొందిన ఒకానొక 
దొంగ చెప్పిన కథ ఒకటి చెప్పబోతున్నాడు. రాము డప్పుడు పసిపిల్ల 
వాడు, అతని స్నేహితునితో అఆ 'పెద్దదొంగ ఈ కథ చెబుతున్న ప్వడు 


41 నమత్వ బుద్ధి 
థ 


రాముడు విన్నాడు, అఆ రోజుల్లో రాముడు (గామనమోా Wa 
పోవడం తటస్థించింది, అప్పుడు డు చిన్నపిల్ల వాడు, పి సిపిల్ల వానికి 
వమ తెలియదని ఆదొంగ తన స్నేహితులతో ఈ రహస్యకథను 
నిర్భయంగా చెప్పుకున్నాడు. ఇప్పు డాకధ మికు ఉన్నరహన్నమంతా 
వివరిస్తుంది. అ దొంగ ఒకసారి ఒక భాగ్యవంతుసి ఇంటికి కన్నం వేసి 
ఆ యింటిలోని నగలు వ రకంగా దొంగిలించాడో ఆ విధానం ఈ 
రకంగా చెప్పాకు, ఆ భాగ్యవంతుడు వదో ఒక రకంగా [కొత్తగా 
నంపాదించిన ధనవివయం ఈ దొంగకు తెలిసిందట. ఇంటికి కన్నం 
వెయ్యడానికి వెళ్ళాడు కాని ఆ పనిచేయడానికి ఏమి నందుదొరక 
"లేదు, ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం స్ఫురించింది, ఆ ఇంటి 
గోడకు దగ్గరగా అతని కొక సెద్దచెట్టు కనపడింది. ఆచెట్టు ఆ ఇంటి 
మూడవఅంతస్థు కిటికీకి ఎదురుగ్గా ఉన్నదట, ఆ రాతి చెట్లు పెకొమ్మకు 
(తాడుగట్టి అ (తాడును ప్రాకుతూ వెకి వెళ్ళాడు, అది సనా అ! 
ఇంట్లో మనుష్యులు మూడ్‌ అంతస్థులో లేరని గాలిఫొరకు ఐదవఅంతస్సు 
పెన న నిదపోతున్నారని "తెలుసుకున్నాడు, (తాడుపట్టుళొని కిటికీదగ్గరకు 
చేరాడు, కిటికీతలువు తన్నాడు, శెండోసారి తన్నాడు. మూడ్‌ 'తన్నుకు 
తలుప్తు తెరుచుకొన్నది, ఇంతేకప్షపడి అతడు ఇంట్లో (పవేశిం'చాడు. 

అతనిదగ్గ ర కొన్ని (కాళ్గుకూడా ఉంచుకున్నాడు. ఆ (కాళ్లు (క్రిందికి 
విసరి ఇంకా ఒక రిద్దరు అనుచరులనుకూడా వై కి గుంజుకున్నాడు. పైకి 
చేరినత రాంత సాము ఏ స్థలములో చాచబడ్డగో ఆలోచింపసాగాడు, 
మనస్సు ఏకా గ పరిచాడు, రీత్రనిమనన్పం తా తే చేక్యానంలో మగ్న మై 
పోయింది, దొంగలు సామాన్యంగా ఆనుమాసించెే (ప బేశంలో (పజలు 
సొమ్ములు దాచరని అత డప్పుడు చెప్పాడు, వెతకటానికి అనుమాన 
పడని (ప బేశాల్లోనే సొమ్ముదాచుతారని అతడు తెలుసుకున్నాడు, 
ఒక -వోట (తవ్వాడు, ఆ సొమ్మక్మ డ పూడ్చబడిఉన్నది, ఆ రోజుల్లో 
(పజలు సామ్ములుదాచుపనే పద్ధతి ఇది. ఇండియాలో ఇప్పటికీ కొంద 
ర్‌లా చేస్తారు. కానీ ఇప్పుడు 'బ్యాంకీలల్లో డబ్బుదాచి పెట్టడానికి 
"మొదలు పెట్టారు, అప్పుడు (పజలు భూమిలో డబ్బు దాచి చెస్టేవారు, 
నే దొంగ్‌ చేతో డబ్బు తీసుకొన్నాడు, మేడమిద హళ కాత్తుగా 
చవ్వుడువినపడింది, "అప్ప్వుడావొంగ వర్శించిన ఆతనిమాన సి! స్థితి రాముడు 

(6) 


శ్రీరామతీర్ణ వేదాంత భావ్యము 48 
| 


మజచిపో లేదు, అతడు, అతని అనుచరులు ఆ డబ్బుతీసుకున్నారు, వెంటనే 
ఆ చప్పుడువినబడిందట, ఆ చప్పుడు చేత వాండ్లశరీరాల్లో వదోఒశ మహో 
(పకంపనం పుట్టింది. వాండ్లశరీరాలు గడగడ వణికిపోతున్న వి, ముచ్చె 
చుటపోసింది. నఖశిఖ పర్యంతమూ వణికిపోతున్నారు, అడి మరణ 
నమయ మేనని ఆ దొంగ వర్ణించాడు. వాండ్లు చచ్చిన'క్లే భావించారు, 
ఒక చిన్న యెలుకిపిల్లకూడా పినబడి చంవుతుందన్నంతభయము 
వుట్టిందట వాండ్లకు, ఆ చప్పుడు నిజానికి యెలుకలచప్పుడే, ఆ సమ 
యంలో ఆదొంగ పశ్చాత్తాపపడ్డాడట, భగవంతుణ్ణి పారించాడట,. 
ఒడలు మజుచి సర్వమూ మజచి భగవంతునికి పూర్ణంగా శెరణాగతు 
డయినాడట, ఆ త్భార్చణంచేసి పశ్చాత్తాపపడుతూ క్షమించమని 
భగ వంతుగా (ప్రార్థించాడు. అప్పుడా దొంగ ఒకరకమైన సమాధిస్థితిలో 
ఉండిపోయినాడు, అలాంటిస్థితిలో మనస్సు మనస్సు కాదు. దైహిక 
భావాలన్నీ పలాయనమైనవి, అతడూ, అతని అనుచరులూ ఒక 
మహా విచ్శితమెన, ఆగ. ద్భుతేమైన మానసికస్థి లిలో ఉన్నారు, ఆ 
సితిలో “ఓ భగవంతుడా రఖీంచు నన్ను! చేను ss 
సన్న్యాసి నై పోతాను, సాధువునై పోతాను, నాయావజ్జవితెం నీసే 
వెళ్లబుచ్చు తాను, ఓ పర మేళ రా! నన్ను కాపాడు, నన్ను కాపాడు” 
అని దొంగ (పారించాడు, ఇప్పుడు బయలువేరిన ఆ (ప్రార్ధన హృదయ 
పూర్వక మైంది. (తిక రణపూర్వ మైనది. అంత రాంత రాల్లో నుంచి 
వచ్చింది, ఈ ప్రార్థన అతని లోలోపలి లోతుల్లోనుంచి నినదించింది. 
అ సమయంలో అదొంగ భగవంతునిలో వక్యమైనాడు, దానివల్ల 
ఏమి జరిగింది ? చప్పుడంతా ఆగిపోయింది. అతడూ అతని అనుచరులూ 
తేముంగా బయటపడ్డారు. నిరపాయంగా ఇల్లు చేరారు, ఇప్పుడు 
చూడండి, భావ్యాక ర లచేత వస్తువులను విమర్శించబోక ండి, కేవలం 
ఒకని బాహ్యాకర్ళలవల్ల ఆ మానవుని నిర్ణయించ లేము. అత“ భావా 
లనుబట్టి నిర్ల యించాలీ, ఒక అపకీ క్రిపాలయిన కుటుంబంలో వుట్ణిన 
మానఫుడు బక మహాత్సుడు కావచ్చు. బుద్ధ చేవుడు ఒక వేశ్య యింటికి 
వెళ్ళిన సంగతి మనకు తేలుసు, ఐనా బుద్దుడు పవితుడే, మనకు 
తెలుసు, (క్రీస్తు భగవానుడు మేరీ మాగ్గనాల్లు గృహంలో = జనం 
బహిమ్మ్క-రించి రాళ్ళు రువ్విన ఆమె గృవాంలో - నివసించాడు, 


48 సమత్వ బుదీ 
(a 


అయినా క్రీస్తు భగవత్సరూపుడే. భారతజేకములో గైతము క్రీస్తు 
వంటి మహోత్ములున్నారు, ఆ మహాత్ములు దుష్కీ_ర్రిపాలయిన జనుల 
మధ్య నివసించారు. వాండ్లు నిజంగా భగ వత్సరూప్పులె ఉన్నారు. 
ఒకరి స్నేహితులనుబట్టి ఆ మానవుని విమర్శించబోప, ఒకరి బాహ 
విధానాల మూచి ఆ మానవుని విమర్శించబోకు, ఎవర్నీ విమర్శించ 
వద్దు ! ఒకరి భావములబ్లే ఆ మానవుని మనం నిర్హయించాలి, చెర 
సాలలో నివసించే (పజలు తరచుగా నృర్షంలో నివసిస్తారు. బనియన్‌ 
మహాశయుడు తన “పిల్‌ [గిమ్సు (పో(గెస్‌”” ఒక జయిలులో రచిం 
చాడు, మిల్లన్‌ యొక్క మపహారచన అతను జయిలులో ఉన్నప్పుడు, 
పె గా అంధుడై ఉన్నప్పుడు వెలువడింది. దానియల్‌ డే ఫోతాను 
జయిలులో ఉన్నప్పుడు “రాబిన్‌ నన్‌ కూసో అనే (గంధాన్ని 
(వా శౌడు, సర్‌ వాల్టర్‌ రావే తన “హిస్టరి ఆఫ్‌ ది వరల్డ్‌” అనేదాన్ని ఒక 
జయిలులో (వాశాడు, * మనం మనపరినరాలు యిలా ఉండాలనీ, 
అలా ఉండాలనీ కోరుకుంటాము, మనభావాలు ఎక్క డజీవి స్తున్నవో 
మన మక్కొ-డజీవి స్తున్నాము, ఇప్పుడు మనం ఆ “చావు యొక్క. 
అంశ “బతుకులో వావి యొక్క కథను వ్యాఖ్యానిద్దాం. కొంచెం 
చుడండి ఎప్పుడైనా సశే సర్వాత్మమైన భగవంతునితో ఐక్యతా 
ఫలితంగా విజయం లభి స్తుందని రాముడు నిర్వచి స్తున్నాడు, నీలోని దివ్య 
త్యముయొక్క- ఫలితమే ఎప్పుడై నా వీజయానికికారణం, భగవ దై క్య 
ఎప్పుడూ విజ మానికి కారణం, ఎప్పుడై నా ఇటే జరిగేది, ఇప్పు డా దొంగ 
విషయం చెప్పుకున్నాము. అతడు విజయం౦పొందాడు. మొ రందరూ 
విజయంపొ౧దవచ్చుః వొంగయొక్క_ విజయానికికారణం ఆ సత్య మైన 
(శ ద్ధాన్విలే మైన, వృాదయపూర్వళ మైన అతడున్న (ప్రారనామయ 
సితే, న్‌ా లే లో, దివ్యత్వంలో, మగ్నుడై ఆ దొంగ పూడ్చిన నగలను 
కేనుగొన్నాడు, అతడు విదయంపొందాడు, అనుష్టాన వేదాంత ఫలిత మే 
దొంగయొక్క_ విజయానికికూడా కారణమైయున్నది. ఇవ్వుడు ఎవ 
చైనానశి వేదాంతాన్ని అనుస్టానంలో పెట్టడము చేత ఎవ్పుడై నాసశే 
* ఈ విషయంతో ఈ విషయంకూడా క ఆపవచ్చు. లోకమాన్యరతిలక్‌ గతా 


రవాస్యమూును, పండిత జవహార్‌ లాల్‌ తనచరి తన గాంధిజీ తేన ఉక్కన్ష 
రచనలనూ జయిలణలో నే ర చించారు. — పరిపాదకడు, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 44 


విజయంపొందు తారని తెలుసుకోవచ్చు. అతడు దొంగ. దొంగతనం 
చేశాడు, అది తప్పు, ఇతరులసామ్ము అపవహారించడం పాపమే, ఇతరుల 
సొముు నపహరించినపాపానికి ఫలితంగా, తగిన కాలంవచ్చినప్పుడు 
చె వధర్శంచేత నికీతు డవుతాడు, అతడుచేసిన ఈ నేరం, ఈ ధర్మో 
ల్లంఘునం అతేనిమిాదికి దుఃఖాన్ని, తెచ్చి పెట్టవచ్చు. శాసీ ఆ దొంగ 
యొక క_ ఏిజయము-ఐక్య తానుభూతివల్ల , సరె బైక్యతవల్ల, డె నె పత్యములో 
మగ్నంకావడమువల్ల, శారీరక భావన వదలి పెట్టడం చేత, ఆ తణ 
మాత్రమైనా శరీర స్థితికి అతీతుడుకావడంచేత, “జీవా భాంతిని బలి 
చేయడం చేత_కలిగినోమాట నిజం, ఆ దొంగకు విజయం తెచ్చింది అతడు 
చేసిన శారీర కాభిమానవిజయ మే, కానీ, అతనికి శికాభయాన్ని, 
ఆందోళననూ తెచ్చింది చేసిన దొంగతనమూ, మోసమూ, అయి 
ఉన్నది. ఒక మౌనవున్త మనము పూర్మంగా చెడ్డ వాడు అని భావించి 
నప్పుడు పొరపాటుపడినశ్తే, చివరకు దొంగలోసె సె ) తము ఒక విధమయిన 
భక్తి బుద్ధి, దివ్యత్వము ఉన్నవి, క్రీస్తులో, మతబోధకుల్లో, స్యాములలో 
(పబోధకులలోకూడా ఏదో కొంత చెడ్డ ఉంటుంది. [(పతిమానవునిలో 
ఒకళ్ల విచిత్ర మైన నమ్మేళనమున్నది, 'ఒళమొనవువిలోని మంచివైవు 
మాత్ర మేదూచి చెడు వై ఫుమూడకుండా వ్యక్తి త్వాన్ని ఆ రాధించడంలో 
మనం తప్పుచే స్తున్నాము, అందుచేత ఎపఫ్పుడై నానశీ చడునుంచే 
సత్యాన్ని గాలించి వలికిలీయడానికి (పయత్నించండి, 


నేటి పరిస్థితులలో మానవుడు |బవ్నాజ్ఞాని ఏవిధంగా కాగలడు? 
దీని (పత్యు త్త తరర ఆ మానవునియొక్క_ నై జ[ప్రకృలిమిద అధారపడి 
ఉంటుంది ఈ |పపంచంలో మానవులను మూడు రశకాలుగా- 
మూడురకాల మనః (పవృత్తులు కలవారినిగా మనం విభాగించ 
వచ్చు, అసమ మైన చంచలమైన మనః (పవృ త్తిగల మానవులు 
కొంద రున్నారు, శెండవరకపు మానవులు నిరంతర సమాన 
మనః (పవృత్సి గలవారు కొందరున్నారు. మరికొందరు నిరంతర చంచ 
లత్వముగ ల- అంకే- సమత్వస్థితి లేని మనః (ప్రవృత్తిగలవా రున్నారు, 
చంచలమైన, అనమమైన మనఃప్రవృ త్తి అంకే ఏమిటి! ఇదిగో ఈ 
సెన్సిలును ఆర చేతిలో సిలువుగా నిలబెట్టండి. ఇది ఎల్లప్పుడూ ఈ 


4 'సమత్వ బుది 
౧] 


రకంగా నిలబడి ఉండదు, (ఇక్కడ స్వామివారు అవచేతులో ఒక్ష 
"పెన్సిలును నిలువుగా నిల బెట్టి చూపించారు.) ఈరకంగా మనస్సు ఒక 
"సెకండు నిలబడుతుంది. ఇలాంటి మనస్పుయొక్క_ (పతి చిన్న సంచల 
నమూ ఆ మానవుడ్ణి అనను చే స్తుంది, దీన్నే “అనమమెన చంచల 
మనః(పవృ త్తి అని అంటున్నా ము, "పెన్సిలు ఒళచివర పట్టుకోండి, 
(స్వామివారు పెన్సిలును (వేళ్ళతో ుండ్యులమువలె (వే ద పట్టు 
కున్నారు, ఇది నిశ్చలంగా ఉన్నది, కాని, పెండ్యులము గా వుండడము 
చేత కొంతసేపది అటూ ఇటూ డఊగతుంది. కాని, కొంత సేపటికి 
తిరిగీ ఆగి నిశ్చలంగా ఉంటుంది, అంశే సమస్థితి భంగమవుతుంది, కాని, 

ఆ సమతంం తిరిగీ పొందవచ్చు. పై పైన చెప్పిన "పెస్పెలు యొక్క “మొదటి 
యా సమత స్థితి తిరిగీ పౌ౦దడానికి అవకాశం శతేదని చెప్పవచ్చు. 
క్‌ మూడవరళవు సమాన మనఃపవృ తిఉన్నది. పెన్సిలును అడ్డముగా 
ఉంచండి, (ఇక్కడ స్వామివారు "పెస్పిలును బల్ల మొద సమంగా 
పండుకో? బెట్టారు) ఇది నిశ్చలంగా వున్నది, ఈరక ం౦గా దీనినుంచితే 
ఇది నిశ్చలంగా వున్నది, ఇప్పు డిది నిరంతరం సముల్విస్థితిలో నిశ్చలంగా 
ఉంటుంది, ఈస్థితిలో అ ఎక్కడన్నా ఉంచండి, నిశ్చలంగానే 
ఉంటుంది, న ఎప్పుడూ మనఃసిమితం లేని నిరంతర అశాంతి 
యుతులై న మానవులు ౯ మ. “అలాంటివారు నిరంతేరం అస్టెమి 
తంగా 'ఉంటారు. వీవో చాహ్యాపరిస్థితులు వాంధ్రకు కొంచెము స్థిమిత 
మిచ్చిన టి టి స్తవి, కాని, తిరిగి వాండ్లు అస్థిమితత్వంలో, అశాండిలో పడి 
పోతారు. మరికొందరు మానవులున్నారు, వారి మనస్సులు సహజంగా 
శాంతిగ చే ఉంటుంటవి, నైజంగా నిశ్చలంగా నే ఉంటవి. అయితే 
ఒక్కసారి వారి మనస్సు చలించించా యిక వారి మనస్సు అలాగే 
ఎంతోకాలం సంచరిస్తూ అసిమితంగా నే ఉంటుంది. సామాన్షంగా 
(పపంచలోని ఎక్కు_వ భాగం వేడానీకం ఇలాంటి ప్రవృ త్లిగలవాశే, నీవు 
బజారులో నడచిపోతుంటా వనుకో ఎవరోవచ్చి కరస్పర్నచేసి ఏదో 
పీకు వ్యతి లేశ మయిన, విషయం చెబుతారు. ఇక అప్పుడు మనస్సులో 
శలిగిన వికలత్‌ గంటలు గంటలు, ఒకొక్క_ప్పుడు రోజులకు రోజులే, 
వారాలకు వారాలే నెలలకు నెలలే, కొన్ని సందర్భాల్లో సంవత్సరా 
లకు పొడుగూతా సాగిపోతుంది, నాడు అతని మాటలవల్ల కలిగిస విక్ష 


శ్రీరామతిర్ధ వేదాంత భాష్యము 48. 


లత ఆతని మనన్సులో ఫీళం "పెట్టుకుంటుంది, ఆ మనస్సు న్వస్థతలో 
ఉండ దిక, గాలికి శెపరెపలాడే ఆకులాగా అతని మనస్సు లే 
ఇటూ ఊగురుంటుంది, ఇలాంటి చంచల మనః,పవృ త్రి నీ జీవితాన్ని 
భగ షం చేస్తుంది, నీకాలాన్ని వృధాచే స్తుంది, ఇప్పుడు చూడండి. 
చేసిన పనులకు ఎక్కువకాలము పట్టలేదు, పని (పథమసంచలనం- 
మాతమే, ఆ కర్నఫలిత మేమిటంశు సీ మానసిక చాంచల్యము, జీవితం 
పొడుగూతా సాగిపోతుంది. లోపల గలిగే ఈ నంచలనాలను మిరు 
శాసించగలిగి కే ఈ అంతరింకలతను మారు జయించగలిగితే, ఈ 
నిరంతర మానసిక అసమ'తాగన్ని మిరు నిర్ణించగలిగి తే, మీ జీవితం 
నను స్త స నాయ మారుతుంది, ష్స్‌ ముప్పయివండ్ర జీవిత 
మయినా నికే వందలకొొలద్ది సంవత్సరాల జీవితంతో నమానవాతశుంది. 

నీ మనోరోగాన్ని గుర్తించు. నిన్ను వీడి స్తున్న మానసిక జాడ్యాన్ని 
గుర్తించు. ఆ "వ్యాధిని గుర్తించి నయంచేసుకో నీ మనస్సుయొక్క_ 
రోగం చాంచి ల్య(పవృ త్తి, వై నాపని జరిగినప్పుడు మనస్సు వడువుకూ, 
నవ్వుకూ మధ్య ఊగుతుంటుంది. వీండో విక్ర లచిత్తులు, ఇళ మూడోరకం 
మానవులు- సిరులు, ముక్తాత్నులు, ఎలాంటి పరిక్షి స్థితుల చేతకూడా 
మనోవికలత పొంది మానవులు సీండ్డు, వదైనా పేరుగనీ వాండ్లు 
చలించరు, వాండ శాంతికి భంగం లేదు, ఆ ధీరులను గర్జిసు స్తూ ఉప్పొంగి 
పొయ్యే సమ్ముదమధ్యంలో వేయండి. వాండ్లు చలి. నటే 
ములో నిలుపండి. చలించరు, మిరు 'స్నహితంతో తీసుకపోయి 
వాండ్లను ఎన్నో మర్యాదలు చేయండి, వాండ్ల మనస్సు చలించదు, 

మిరు 'వెళి,న హా తకూడా వారి మనస్సు పరీశుదంగా, వినిరలంగా 

సునిశ్చలంగా ఉంటుంది, ఎవై. నాము _క్రపురువునితో కలిసి ఒక = వెయ్యి 
నంవత్పరా లుండొండి, తరువాత వెళ్ళండి, ఆ మహాత్ముల మనస్సులో 
మో శేవికలతనూ విడిచిపో లేరు, అద్దంలో చూచినప్పుడు మా ముఖం 
కనపడుతుంది, కాని, అద్దం మా ముఖాన్ని సజంగా పర్మిగహించటం 
లేదు. నీ ఎడమచెవుకు పోగుంకే అద్దంలో సవ్యమైన (కుడి) చెవుకు 
ఆ పోగున్నట్లు కనబడుతుంది, అ 'జేరళంగా కుడి ఎడమ అవుతుంది, ఎడమ 
కుడి అవుతుంది, ఒక వంద సంవత్సరాలు నీవు అద్దంముందర నిలుచో 
ఆ వందసంవత్స రాలు అద్దం నీకు ఆ రకంగానే క స జబుతేుంటుంది. 


శ్రీ సమత్వ బుది 
థ్‌ 


అద్దాన్ని వదిలి వెయ్యి, అద్దంమళ్ళీ యధా[,పకారం పరిశుద్ధంగా ఉంటుంది, 
ము క్రాత్నునియొక్క_, జ్ఞ నిరయొకే్య్య విషయంకూడా ఇంతే. ముక్త 
పురుషునిలో ఎలాంటి బాహ్యకూపాలయొక్క_ ముద్రలు పడవు, 
అతడు బేనికీ వికారం పొందడు, అతడు నముడు, అతడు నిరంతరమూ 
న్వేచ్చాస్వరూవుడై వుంటాడు, ఎంతో భూవించండి, జ్ఞాని చలించడు, 
"అతణ్ణి దూవమీంచండి. చలించడు, సముడు, మహానము డతడు, స్వస్య 
రూపమైన పరమాత్శయంచే అతడు విశ్యానముంచు'తాడు, 


ఇప్పుడు రాముడు చెప్పే చేమిటంకే-మోరు నిజంగా వేదాంత 

నమావలోకనం చేసినట్రయి తే, నిరంతరం మొ ముందు వేదాంత 
(పబోధాలను ఉంచుకున్న ట్లయితే, ఓంకారనామో పాసన చేసినట్లయితే, 
సత్పథంలో నడచినట్లయి తే మో (బహ్మత్యాన్ని మిరు గుర్తిస్తారు, 
మోకండ్రకు సత్యం నిరంతరం సావోత్క-రి స్తుంబుంది. తరళ|పవృ త్తిగల 
మా మనస్సు (శమకమంగా సరవ 'మేరువువ'లె అచంచల మవుతుంది, 
ఈ వేదాంతమును, ఈ సత్యమును నికంతగమూ మరు మరిచిపో 
కూడదు, రాము డిప్పుడు మోకు కొన్ని బాహ్యనహాయసంపత్తులను 
వైబుతున్నాడు. వీటి సహాయంతో మా మనస్సును పరిపక్యం చేసుకో 
వచ్చు. ఈ విషయం మో కిదివరలో ఎవరూ బోధించి ఉండకపోయినా 
ఇది మహాద్భుతసం దేశ మని మారే తెలుసుకోగలరు, వినండి, (పజలు 
వచ్చి ఎప్పుడయినా రామునితో (పసంగిస్తూ ఒక్కొ_క్క_ప్పుడు 
ఏ మేమిటో రకరకాల మాటలు మాట్లాడు తారు, వారి మాటలు 
వ్యతి లేక మైన విరుద్ద మెన విమర్శలే అయినా రాము డేవిధంగా వారి 
వారి రకరకాల విమయాలకు అతీతుడై అంటక ఉంటాడో మోకు 
తెలుసా? అనేక విధానాలున్న వి, ఇవొక విధానం, ఈ చిన్నపు సకం 
మోరు చూ స్తున్నారు, ఇది అసమాన (గంథం, ఒక అద్వితీయ మహో 
శునియన ఒక మహాపురుషుని చేత య్యాగంథం రచింపబడింది, ఈ 
మహాపురుషుడు సుప్రసిద్ధుడు కాడు. భారతపర్షంలో ఈయనను జను 
లంతేగా గుర్తించలేదు, *భగ వద్దీతలాంటి పైని గంథం కా దది 
ఇది కృష్ణ్టరచితం కాదు. పేరు కీర్తులులేని ఒకనిచేత ఈ (గంథం 
రచింపబడింది, కాని, ఈయన (క్రీ స్తులయొక్క_ బుద్ధులయొక్క_ సమ_స్త 

* డత్తా_రేయకృళ మైన అవభూకగీకన గూర్చి (శ్రీ స్వామివా రిక్కడ 
చూచి న్నారు. 


శ్లీరామతీర్థ వేదాంత భాష్యము 48: 


తత్వాలను మీాకీగంథములో |ప్రసాది స్తున్నాడు రాము డీగంధాన్ని 
స్వీకరించాడు, ఇది సంస్కృత గంథం, ఈ పు స్తకములోనుంచి రాము 
డొొక శ్లోకం చదునుకుంటాడు, చాలు-జన్న జన్మాల మనఃకాలుస్యాన్ని 
మూళనంచే స్తుంది. అ ఒక్క శోకం 'రాముశ్లై (బ్రహ్మానంద పార వశ్యంలో 
ముంచి వేస్తుంది. ఈ చిన్నవు_స్తకములోని ఒక్క_శ్లోకం హృదయంలోకి 
వొచ్చి రామునిలోని (బహా తాన్ని (పబుద్దంచేసీ (పదీవింప బే స్తు సుంది. 
ఆ ఒక్కోన్లోకం అధః పకృతిని వినాశినంచేసి ఒక్క_తృటిలో మాయా 
యవనికను పటాపంచలు చే స్తుంది, అందువల్ల ఇలాంటి ఫున్తకాన్ని 
వదయినా ఒకటి మోాదగ్గర ఉంచుకోండని రాముడు చెబుతున్నాడు, 
మిముులను ఉన్నతదృన్షికితి చ్చే వవైనా భకిగీతాలను మిరు దగ్గర 
ఉంచుకోవచ్చు, తేత్‌ కణం మిమ్ము పరవశులనుజేసే దెవస్యోతా 
ల్నేవైనా మీరు దగ్గర ఉంచుకోవచ్చు. బైబిలులో పర్వత (పసంగా 
లాంటి ఘట్టాలు మిరు ఉంచుకోవచ్చు. మిమ్ములను దివ్య భావంలో 
మగ్నంచేసే మా కష్టమయిన వ్‌ సద్దంథాలలోని విషయాలై నా 
మోరు దగ్గర ఉంచుకోవచ్చు. మా హృదయాలకు వికాసంకలిగించే, 
మాలో భ క్రిపొంగించే వవై నానే మహాత్నుల ఉపచేశాలను 
సమికరంచి ఒక నోటుపు స్తకంలో (వాసుకొని మిదగ్గర ఉంచుకో 
వచ్చు. ఈ ప్రు_స్త సక మే మిరు ఉంచక వచ్చు ఈ (గంధాంతేములో 
(వాయబడిన ఈన్లోకాన్ని మిరు స్వీకరించవచ్చు. ఈన్లోకంగానీ, ఇంకా 
మిమ్ములనునము త్సాహపరిచే వభగ వ్యదచన లేగానీ మాదగ్గర ఉంచుకో 
వచ్చు. ఎప్పుడూ ఇలాంటి (గంధ మొకటి మో దగ్గర 'ఉంచుకోండి, 
మితులనుగానీ, శతులను కానీ కలసివచ్చిన తర్యాతీ మీ మనస్సును 
వ్యాకుల పెట్టుకోడానికి బదులు, సివంతరం చా ల్‌ ఉంచుకోవ 
డానికి బదులు ఒక్క. సారి ఈ మనోజ్ఞమైన ఘట్టం “తెరచి చదువుకో ! 
సీ మనస్సు కుదుటబడుతుండి, ఇప్పుడు మోకు రాముడు మనో వ్యాధిని, 
దాని కారణాన్ని విశదీశరించాడు. మానవ మనః (పవృ త్తిలోని సర్వ 
సాధారణమైన రోగాన్నిగురించి రాముడు మోకు విశదీకరించాడు, ఈ 
నాధారణరోగం మన శ్చాంచల్య మే, చాంచల్య చిత్తమును వవిధంగా 
మారు సమతవహీంపచేయగలరో రాము డ్‌వ్వుడు నిర్వచించాడు, 
ఈ విషయాన్ని మిరు ఇంకొక నారి విషంగా వినవచ్చు. 
ఓమ్‌ ! సీక్‌ ఓమ్‌ + 


దుఃఖనివృ త్తి _ పరమాత్మ (పాపి 
(శాన్‌ ప్రాన్‌సిప్‌కోలో ఫిబ్రవరి 8, 1908న చెప్పిన ఉపన్యాసం] 


ఈ నాటి మధ్యాహ్నం “ పజలు ఎందుకు దుఃఖపడుతున్నారు ? 
(ప్రపంచంలోని దుఃఖానికి కారణ మేమిటి 1” అనే (పశ్నను తీసుకొని 
విచారిద్దాం, 


రాము డీ విషయాన్ని చారిత్రక దృష్టితో గానీ, బుషులయొక్క., 
బుద్ధిశాలుర యొక్క అభి పాయానుసారంగాగానీ లీసుకొనడం లేదు, ఈ 
మహారచయితలు, ఈ విచారక_ర్తలందరూ సత్యాన్ని చెప్పినమాట 
నిజమే, తమకు వీది పరిపూర్మ నత్యమని అనుభవానికి వచ్చిందో 
దాన్ని వారు నిరంచించారు. కాని సీ స్వానుభవందా రా యీ వివ 
యాలను గహించ లేకవోనే యీ యావత్పపంచరచయితల (గంథా 
లన్నికూడా నీకు తగినంతి మేలు చేయ లేవు, స్వానుభవంద్యారా 
దర్శించిన దా న్నే రాముడు (పవచిస్తున్నాడు, దీన్ని (పతిమానవుడూ 
స్యానుభవంద్యారా దర్శించవచ్చు, 


ఈ రోజుల్లో ఒక పెద్ద అలవాటున్నది. అది రం 
వదో ఒక శ్చాశ్ర్రపమాణాన్ని చూపడం. ఒక పెద్ద చేరులవానిని 
తార్కాణంగా చెప్పడం. లేదా ఒక పెద్ద చరిత్రకారుణ్ణి పమాణంగా 
చెప్పడం, లేక ఒక గొప్ప శాస్ర వేత్త తను (పమాణంగా చూపడం, 
ఈ రకంగా "పెద్దపెద్ద వేర్లు ఉపయోగించిన వక్త ఎక్కువగా గార వింప 
బడతాడు. ఇదీ అర్మిహశ్యా విధానం ! స్వానుభవంతో రాముడు 
మాకు చెఫ్రు తౌడు, అంకేకాక మా న్యానుభవంద్యా రా కూడ మోర 
తెలుసుకోగలదాన్ని రాముడు చెపుతాడు, 


“మనకు అంతర వీ లేదు. మన అభ్మిపాయాలను మనం నిరూ 
పించుకో లేము, ఎంత గ. మరీ ఎక్టు వగా మనం అంధవి శ్యాసంమిోా! 
ఆధారపడ తౌము, నసంయం పజారష న స్వ స్తీ చెప్పీ మనం చాహ్యళేక్రు రు 
మాద ఆధారపడు కౌము”- ఇ బే (పపంచదుఃఖానికీగల మహానకొారణం 


(7 


శ్రీధామతీర్ణ వేదాంత భాష్యము 50 


ఇతిర్లు వమిచెపీకే అది మనం నమ్ముతాము, లోపలికి మనము 
కొం చెంకూడా చూప్పుపోనివ్యం, నాంనుభూలీవైగాద మనం ఆధారపడం, 
మవామ్మదుపై నో బుద్ధునిపై పినో కృమ్ణునిసై నో నమ్మకంతో పాటు, మనం 
సర్వవిధ ముద విశ్వాసాలను కల్పించుకొని వాటికి మనము దాసోవా 
మంటున్నా ము, ఓక్క. ఏమి తేలేని శిశువు మన (పవ_ర్హనను విమర్శి 
స్తుందనుకోండి, ఇది చాలు మన మానసిక సమతను భంగమునేసి 
విచారంలో పడ వేయడానికి, ఇతర్ష విమర్శనలనూ, అభిపాయాలను 
ఎక్కువగా మనం పరిగణిస్తాము, ఇతరుల మన్ననకు పాతులం కావడా 
నికి మన మెంతో కాలం వినియోగిస్తాము, మన సత్యాత్మను చూచుకో 
కుండా ఇతరుల కండ్లతో మనలను చూచుకొ నే భావమే. మనలను 
మనం చూచుకోకుండా ఇతరుల కండ్రతొ చూడడమే_ దుఃఖకారణం, 
ఇతరుల కండతో మనలను చూచుకొశే అలవాటుకు డంబమని, అహం 
కార మనిపేరు ఇతరుల దృష్పికి ఎంతో మంచిగా కనపడాలని మనం 
కోరతాము ఇచే సంఘంలోని దోవం ! సమ నస్త్రమతాలలోని అనర్థం! 


పూర్వం, హిందూ బేశంలో ఒక తిక్కల మనివీ. ప. 
అమెరికాలో మిరు “వ్మపియల్‌ ఫూల్స్‌) అనే వినోదం చేసినట్లు, 
యిండియాలో (ప్రజలు మార్సి నెలలో తను స్నేహితులతో వింత వింత 
వినోదాలు చేస్తారు. ఆ (గామములో ఉండే వినోద పియు'లైకన 
యువకులు కొంతమంది, ఆ మనిషని కొంచెము తమాపాపట్టిద్దా మను 
కున్నారు కొంచెము సారాయి (తాగించారు. తిక్క. తేలకెక్కి_న తరు 
వాత, అతని దగ్గరికి అతని నన్నీ హితమి(త్రుణ్ణి అరినముకముగల స్నే హి 
తుణ్ణి పంపించారు, ఆ ముఖ్యమితుడువచ్చి భోరునవీడునూ మొసలి 
కన్నీళ్ళుకారుస్తూ “అయ్యో! ఇప్పుడే నీ యింటి దగ్గరనుంచి నేను 
వస్తున్నాను. నీ భార్య విధవఅయింది, నీ ధార్య విధవ అవడం జేనుభూాచి 
వచ్చాను” అని చెప్పాడు. ఆ మాటలు విని ఆ తిక్కల మనివీకూడా 
వడవడం మొదలు పెట్టాడు, “అయ్యో నా భార్య విధవ అయిపో 
యిందా+” అని వడవసాగాడు, చివరకు వాండ్లూ వీండ్లూ కూడారు: 
“ఎందుకు నీవు వడుస్తున్నావు!”” అని అడిగారు: “అయ్యో! నా భార్య 
విధవ అయిందని ఏడు స్తున్నానుో అని లిక్క_మనివీ. వడు స్తున్నాడు జను 


$1 దుఃఖ నివృత్తి. పరమాత్మ (పాప్తి 


లన్నారు: ఇది అనంభవం! సీ భార్య విధవఅయిందని నీవు చెవుతున్నావు 
మరి నీవు చావలేదుళదా! భర్త అయిన నీవుచనిపోంది, నీభార్య 
ఎలా విధవళొవుతుంది ? నీవు చావలేదు కానీ నీభార్య విధవ ఆయిం 
దని ఏడుస్తున్నావు, ఇది ఆత్మ విరుద్ధం కాదా + ఆ తిక్కల మనిషీ 
ోపికాకు తెలేదు, వెళ్ళండి, అయ్యో ! నాకు అతి నమ్మకంగల 
స్నేహితుడు చెప్పా డీ విషయం. అతడిప్తుడే మా యింటినుంచి 
వచ్చాడు. నా భార్య విధవ గావడం కండ్లార చూస్తేనే!” అని 
చెపుతూ తన భార్య విధవ అయినందుకు ఏడవడం మొదలుపెట్టాడు, 
కూడిన జనమంతా *వూడండి! ఎంత మూఢత్యమో 1” అను 
కున్నారు. (నభలో నవ్వు) తిన భార్య విధవ అయింది అని వడిచిన 
వాని మాథ్యానికి, తాను (బతికి ఉన్నప్పుడే, తేన భార్య విధవకావడ 
మనంభవము అనే విషయ మెరుగని ఆ తిక్క_తనానికి మీరు నవు 
తున్నారు, కాని ఈ [పపంచంలోని సర్వసంఘాల్లో సర్వమ తాల్లో 
డాంబికతతో గ ర్యముత కూడిన ఈ [పాపంచకనాగరిక [పజానీక 
ములో, యీ మౌఢ్యం జీవిస్తున్న దని మిరు మరువకండి, తమ 
స్వంతకండ్ల త" (పజలు చూడరు. తమ సరత మనస్సులతో (పజలు 
ఆలోచించరు, మీలో పరమాత్మి ఉన్నాడు! మాలో న త్యాత్మ - 
పరంజ్యోతి - ఆ అఖండ వైతిన్యము - స్వర్థాలకు స్వర్గమైన ఆ దివ్య 
వైకుంఠ - మున్నది. మో న శ్యాత్న -మో స్వాతి -అవినాశ మైనది, 
నిత్యమైనది, శాశ్వతమైనది. అయినా మిరు “అయ్యో ! ఎప్పుడు 
మాసి సుఖం?” అని గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఈ 
కష్టాల్లోనుంచి కడ లేర్చంగని ముక్కోటి చేవతలకు (మొక్కు తున్నారు, 
ఈ రకంగా మోకు మీశే వంగిపోతున్నారు. నీచమైన అలవాట్లకు 
లోనై మిమ్ముల మోాే పతినం చేసుకొంటున్నారు. అంతటి రచయితి. 
అంతటి మహాలత్సుడు, తినను తాను పాపిగా ఎంచుకున్నాడు కాబట్టి, 
అతడు మిమ్ములను ఫురుగు లని పీలుస్తున్నాడు కాబట్టి. మిోారలాేగే 
ఎంచుకోవాలనీ, మీ మోతశుం మిమ్ములను మోరు శవపాయులనుగా 
ఎంచుకోవడంలో ఉందని మో విశాంనం. (పపంచ (పజల విషయ - 
సమావలోక న మిలాో ఉంటుంది, కానీ దీనివల్ల వమి (పయోజనం 
లేదు. నీ జీవితాన్ని నీవు తెలునుకో ! నీ ఆత్మను నీవు నంభావించు ! 


శ్రీలామతీర్స వేభాంత బాన్యము ఫ్‌ 


నీ మృతినిగూర్చి నీవు వడిచేలాగుచేసే ౧౮ ఉన్న త్రస్థితికి స్వ స్తిచెప్పు, 
నీవు గొప్పచాడ.వెనా, తక్కువనాడవైనా నీ పాొదాలమోద నీవు 
నిలువబడు ! నీవు ఎక్కు వస్థితిలో ఉంచబడినా, తక్కు_వస్టితులో ఉంచ 
బడినా నీవు గడ్డిఫోచంతకూడా లెక్క చెయ్యవాకు. నీ దివ్యత్వాన్ని నీ 
(బహ శాన్ని (గ్‌ పించు! వ వీషయానై ఇనానశే ముఖాముఖిగా 
చూడు ! భయపడవాకు ! ఇతరుల కండ్లతో నిన్ను నీవు చూచుకో 
వాకు! నీ లోకి నీవు చూడు! నీ లోని ఆత్మ సర్వ, పపంచములోకల్లా 
సీవే నుహాత్మ వని నిరంతరం నీకు చెపుతున్న ది, 


వేదాంతం బౌద్ధమతం మొదలైనవి తమ నిట్లు భావించ మని, 
చెపుతున్నవని జనులంటారు, కానీ మీలోని స్వర్గం మిమ్ముల మిరు 
(భమ్టలనుగా, పలితులనుగాా పావులనుగా ఎప్పుడై నాన నే, ఎంచుకో 
వద్దని (పబోధి స్తున్న దని రాముడు చెపుతున్నాడు. మీలోని దైవ 
త్యాన్ని "తెలుసుకోండి ! 


“ఒకసారి ఒక 'పెద్దపర తంబునకు 

ఒక చిన్న ఉడుతకు తగవు ఏర్పడియె; 
ఆ “పెద్దకొండి ఆ యుడుతను చూచి 
“ఓ అల్పజంతువా” అని దెప్పీవాడిచె, 
ఉడుత ఆ మాటకు బదు లిట్లు చెప్పె: 
నిజము-నీ వెంతయో పెద్ద వస్తువు వె; 
ఒక్‌ పెద్దవత్సర మగుటకు కనుము... 
ఎన్ని దినంబులు, ఎన్ని తణాలు 
ఎన్ని మానంబులు, కలిసిన యగును 1 
శావున నా సాన మే నాకమింప 

నే లజ్జ నొంద న్లో "పెద్దపరతమ ! 

సీ వంటి పెద్దదానిని నేను గాను, 

నా వంటి చిన్న దానివి నీవుగావు; 

నా అంత ఉత్సాహ మున్నదా నీకు! 
సామర్థ ములు వేరు వేరు గావచ్చుఎ 
ఎవరి స్థానములలో వార లే గొప్ప, 


నీలి దుఃఖ నివృత్తి = పరమాత్మ (పాప్తి 


అట్టి యేశ్చాటు లీక్ళరుడు గావించె 
నలిబుద్ధిబలముతో = లోటు లేకుండ 
నా వీవుపై నేను నీమాదిరిగను 
ఆడవుల మోయగా లేకున్నయెడల 
మతి నీవు నా రీతి గట్టికాయలను, 

పట పట పండ్లతో కొబుకగా గలవె*ో 


ఈ మాదిరి మోరు ఆ చిన్న ఉడుతలాగా, స్వల్పులుగా ఉండ 
వచ్చు. నీ పక్కవాడు ఆ పెద్దపర్యతంలాగా పెద్దగా ఉండవచ్చు 
అయినా నీవు “నేను అల్పుడను' -ని అనుకోవాకు, ఆ చిన్న 
ఉడుతలాగా తెలివిశలిగి ఉండు. నీ శరీరం అత ల్పమయిందై నా, 
ఘనశరీరంచేయజాలని పని ఒళటి యీ (పపంచంలో నీను చేయవలసి 
వున్నదని మరువకు. అలాంటప్పుడు ఎందుకు నిన్ను నీవు నీచపరచు 
కోవడం? ఉత్సాహంతో ఆనందంతో జీవించు! 


ఒక సారి ఒక పెద్దమనిషివచ్చి తేన పై అధికారి తన నెప్పుడూ 
అగారవముగా చూస్తున్నాడని రామునితో చెప్పాడు. నిన్ను నీవు 
అగారవంగా భూచుళకోవడంచేతనే నీ పై అధికారి నిన్ను 
అగారనంగా మూచాడని రాము డతనితో చెప్పాడు మన ఆతృను 
మనము గొరవించినట్లయి తే. పతివ్య క్రీ మనలను గార వించితీరు తొడు 
ఈ చిన్నపు స్తశయోద ఒకరూపాయి విలువవే స్తే రెండురూపాయ 
లిచ్చి ఎవరూ కొసరు, కానీ పాలీకరూపాయ లని వెల వెయ్యండి 
ఆ వెల చెల్లి చడానికి ఎవరూ నంశయించరు 


అజేమాదిరి మికు మిరు తెక్కువ విలువి స్తే ఎవరూ మికు 
ఎక్కువ విలువీయరు, మోకు మిరు ఎక్కువ విలుపీయండి. మ్మ్‌ 
ఆత్మను మిరు గారివించండి మాలోని దివ్య త్వాన్ని సంభావించండి ' 
మీలోని (బన్మాత్వాన్ని వినరించకండి! అప్పుడు పచివ్య శ్రీ మిము 
లను అ ేవిలువతో చూస్తాడు. విశా(నము రశీస్తుందని జనవ్య్శవ 
హారం, కానీ బాహ్యాధా రాల్లోని వీశాంనం మిము)లను రవ్నీంచదు, 
మూ (బవ్మాత్వంలోని విశ్వాసమే మిమ్ము రశ్నీ స్తుంది, నీలోని అవా 


శ్రేలొమతిర్ధ వేదాంత భాష్యము ర 


రాన్ని నమ్ము | నీలోని జీవతంములో సజీవ విశొంనముంచు ! ని నిన్ను 
నీ వీ రకంగా మ. (ప్రలివ్య క్రీ క్రీ నిన్ను గౌరవిస్తాడు. 


ననే తన పై అధికారియొక్క దౌష్ట్యాన్ని చెప్పిన పెద్దమనిపి. 
రాముని సలహోవిన్నాడు, అచేసపకారం అగడు తేన (బవ్మాశ్యాన్ని 
తెలుసుకోడానికి కాలం వినియోగింపసాగాడు. (కమ[కమంగా అతిడు 
నిరంతరం [పారన చేయడం మొదలు పెట్టాడు. (ప్రార్థన ఆంకే యిక్కడ 
వవేమాటలు “కొన్ని వల్లి ంచడం కాదు. (ప్రార్థన లశు (బహ్మానుభ వం; 
దివ్య త్వాన్ని "తెలుసుకోవడం, ఈవిధంగా అతడు నిత్యపార్థన చేయ 
సాగాడు, తెన యజమాని తనను తప్పక గారవించడానికి, తనను సరిగా 
చూడడానికి, బద్దుడియున్నట్లు అతడు (గహీంచాడు, ఒకనాడు ఆ పై 
అధికారి అతనసిమోద అసహ్యంగా చిరచిరలాడ మొదలు పెట్టాడు. 
అప్పు డితడు మెల్లగా అతిమృదుమనోజ్ఞ కంఠంతో యజమానికి ' ఇలా 
(పత్యు త్తరిమిచ్చాడు. 


“అయ్యా! నాకంచు మిరు ఎక్కువజీతం గడి స్తున్నమాట 
నిజమే. నేను చేయని పని మిరు చే స్తున్నారు, మితో నాకు అవసర 
మున్నమాట నిజమే, నా స్థానంలో ఇం శెవరినై నా ఉంచుకోకుండా 
మిరు పనిచేసుకోగలరా? మిరు చెయ్యలేరు. అందుచేత మాతో 
నా కెంత అవనరమో నాతో మోకంత అవసర మై యున్నది నిజానికి 
మొదట మోశే నన్ను కోరుకున్నది, ఈ స్థానంలో ఒక ఉద్యోగి మోకు 
కావలసివచ్చి నాకోనం కబురంపారు, నేను మిమ్నులను సేవించడం 
వేదు, నా అవసరాలను నా కోరికలను నేనే 'సీవించుకొంటున్నాను, 
నేను మోకు సేవకుణ్ణిగాదు, నేను నాసేవకుణ్లే, నేను ఎవరికీ సేవకుడను 
గాదు. సేవ అనేది సరియైన అర్హంలో మంచి జే.” 


కాబట్టి ఈ (పపంచములో నీవు ఎవరిమీదా ఆధారపడియుండ 
1లేదు తనన స్వవాంఛలమిద అధారపడియున్నవ్పుడు వీ సేశకుడూ, 
'వీ యజమానిమోద ఆధారపడడం లేదు, చావ్యా ఆధారం (భ్రమ, 
నిజమైన అధాగం మనసా ర్నే. అందుచేత మిస్యాతంత్యాన్ని అనుభ 
వించండి! "తెలుసుకోండి! మారు భగవంతునిమోద, క్రీస్తు సుమిోద, 


గ్‌ దుఃఖ నివృత్తి - పరమాళ్మపాప్రి 


మహమ్మదుమిోద, బుద్దుడిమోద, ఇంకా లుతర మహాతులమోద 
ఆధారపడియున్నట్లు తలపవలసిన అవసర మేమిటి! మి రందరూ 
వీము క్తులు! ఉఊఈము కీ రక్కిభి వన మాకు (పసన్నతే చేగూారు స్తుంది, 


ఒకప్పుడు ఒక వషియాచేశవు రాజుదగ్గరకు ఒళమనివీ, 
చేరస్తుడుగా  తీసుకరాబడ్డాడు. ఎందుకంటే, ఆతడు. రాజుకు 
వినయంగా నమస్మ_రించ లేదట, (పజలు తనకు నమన్క_రించ నప్పుడు, 
ఆ వృద రాజుకు ఆగహము వస్తుంది, నేరస్థుణ్ణి మాచి రాజు “నేనెంత 
పరాశమశాలినో ఎంత పట్టుదలగల చక్రవర్శినో నీకు తెలియదా? 
నేను నిన్ను చంపుతానని తెలియడా? ఎంత సాహసమున్నది నీకు !” 
అసి గర్జించాడు, ఆ మనిషీ రాజు నము ఖాన ఉమి చేసి (పతికృద్ధు డె 
నిష్వలు స చూవుతో యిలా అన్నాడు, “నీవు పసి వల్లలు a 
కొనే బుద్దిీహీనమైన బొమ్మవు, సన్ను చంపడానికి నీకు న్‌ క్రిగానీ, 
అధికారంగానీ -తేదు. నాకు నేనే (పభువును, నీ ముఖంపై ఈ రకంగా 
ఉమ్మి వేయాలం శే, ఈ పని నాళ క్రిలో ఉన్నది. నిన్ను నిందించడం 
నా శ్‌ క్తిలోని పని, కొరతకు ఈ శరీర మర్పించడం నా శ కి భోనిపని, 
నా చేహానికి నేను (పభువును. నీ అధికారం నా అధికారము తరు 
వాతేది, నా అధికార మే (పధానమైంది,” అబే మాదిరి నిరంతరం 
నీకు నీవే (పభువు నసి సంభా వించి తెలుసుకో | సీ ఆత్న కెందము 
నుంచి వస్తువులను చూడు, వస్తువులను ఇతరుల కండ్లతో చూడ 
వాకు! నీ స్వాఠంతాన్ని సంభావించు! బేవాది ేవుడవు నీ వని, 
విశ్వనాధుడవు నీవని నంభావించు ! తత్వమసి ! 


(పజ లెందుకు దుఃఖపడుతున్నారు 1 స్వాతీ జ్ఞానము చేక పోవడం 
వేత మానవులు బాధపడుతున్నారు, తమలో ఉన్న పరమాత్నెను 
మరిపింపజేసీ అజానంచేత ఇతరుల అభి పాయానుసారం తమ్ము నంభా 
వించుకొ కేలాగు చేసే అజానంచేత మానవులు దుఃఖపడుతున్నాగు, 

ల 
ఎంతవర సై శే, ఈ అజ్ఞానం ఉంటుందో, ఎంతీవర శె శ్రే మానవుడు తన 
లోని బహ్మాతా న్ని "తెలునుకోడో అంతనరకూ అక్క-డ నిరంతరం 
చాధ శాఫప్రరం ఉజస్తుంటుంది. 


శ్రీరామతిర్ట వేదాంత భామ్యము- 56 


ఆజాన చునేది చీకటి, దట్టమైన చీకటి అలముకొన్న గదిలోకి 
సీను వెళ్ళి గోడకు తగలడమో లేకి జేనికో తల తగిలి గాయం 
కావడమో తప్పదు: హిందూ చేశంలో దీపాలు “పెట్టుకోడానికికూడా 
శ్ర క్రి లేని పేదజనులు కొందరున్నారు, వారి నివానము గుడిసెల్లో, 
రాముడు కొన్నిసాక్త చూచాడు : ఇంటి యజమాని చీకటిపడి రాతికి 
యింటికీ వస్తాడు. ఆ యజమాసికి భార్యమిాదనో, ఫొడుకులమోదనో 
ఎప్పుడు కోపము వస్తుంటుంది. ఈ బల్ల ఇక్కడి ఎందుకు పెట్టావు! నా 
మోకాలును తగిలి గాయంపడింది, ఈ కుర్చీ ఎందుకు పెట్లావిక్క_డ ? 
నా మోచేయి విరిగేటంత అయింది” అని యజమాని అరుస్తుంటాడు, 
మన అవస్థ ఈ మాదిరిగానే ఉన్నది. ఈ బాధానివృ త్తికి ఏదైనా 
మార్షంలేదా ? లేదు. ఎవరూ ఈ బాధ పోగొట్ట లేరు. ఆ బల్ల గానీ, 
కుర్చీగానీ భార్యతీసి ఇంకోమూలను సర్దుతుంది. కానీ చీకటిలో భర్త 
తిరిగీ దానికి కొట్టుకుంటాడు. చీకటి ఎంతవర కై శే ఉంటుందో, అంతే 
వరకూ మోకాలో, మో చెయ్యో, తలో, మెడో చజేనికో దానికి 
గగిలి అవస్థపడక తప్పదు. ఒక్‌ దీపం వెలిగించు; అదిచాలు, ఎక్కడ 
వస్తువులక్క- దే ఉండని యి, సీకేమి బాధ ఉండదు, యధేచ్చగా 
నిరపాయంగా నీవు నకువవచ్చు. 


ఈ (పపంచంలోకూడా అంతే, నీ బాధ నివృ త్తి కావాలంశు సీ 
పరిసరాలను సర్షడంలో నీవు ఆధారపడకూడిదు, జీవితంలోని నీ బాహ్య 
పరిస్తితి మాద ఆధారిపడకూడదు. దుఃఖనివృ త్తికావా లంశ1ు నీలో 
ఉన్న అత్మసూర్యుని [పకాశింప జేయడంమిద ఆధారపడు. నమ స్ప 
మానవులు చీకటి గదిలో వ స్తువులు సర్ది నమాదిరి, (పపంచంలోని 
వ స్తువులను అక్క_డిప ఇక్కడికి, ఇక్క_డివి అక్కడికి మార్చడంచేశ, 
లేదా ధసమార్చించో, పెద్ద పెద్ద గృహాలు కట్టుకొనో, ఎవరి పొలా 
ఇనా నంపాదించుకొనో దుఃఖ నివృ త్తి చేసుకోను (ప్రయల్ని స్తున్నారు. 
మా గదిలోకి దీపము 'లేవడంవల్ల మిలో దీప (పకాశం (పనరింప 
చేయడంచేత, మో హృదయాంతి రాల్లో Sas వెలిగించడం చేత 
మాత మే మిరు దుఃఖనివృ త్తి చేసుకోగలరు, చీకటిని పారద్రోలండి, 
మోకింక వ అపాయం తాకదు, 


ర్‌? దుఃఖ నివృత్తి - పరమాత్మ|పాక్తి 


హిమాలయారణ్యాలలో, పూర్వం ఒకబాతి ఆటవికులున్నారు. 
వారికి అగ్ని చేయడం తెలియదు. (ప్రపంచములోని అతి ప్రాచీన కాలవు 
ఆరణ్యకులు నిప్పు వెలిగించరు, నిప్వూచేసే వీధానంకూడా వాండ్ల కు తెలి 
యదు, ఎండిన చేపలు తి నేవాండ్లు, వాళ్లుతి నే ఆహారం ఎండవేడివిలో 
తప్ప, వండుకు నేవాండ్లు కారు, సూరు డు అ _స్తమించగా నే పండుకు నే 
వాండ్లు, నసూకో(దయంశకాగాచే లేచేవాండ్లు, "అందుచేత భాతిక మెన 
తమస్సుతో వారికి అవసరం లేకుండాపోయింది, వారు నివసించే వజేశా 
నికి దగ్గజగా ఒక "పెద్దగువావుంది. ఈ గుహలో అతి పూజనీయులై న 
తమ పూరకులు కొొందరున్నారని ఆ అరణ్యవాసుల నమకం, నిజానికి 
వారి ఫూ ్వకులలో కొందరు ఆ చీకటిగుహూలోకి వెళ్ళి చనిపోయారు, 
గుహలో దట్టమెనచీకటి వుండడంచేత, ఆ పోయిన వ్య కులు బురదలో 
దిగబడో గుహలోని ఎగుడుదిగుడు బండలకు తలకాయలుతగిలో చచ్చి 
పోయారు, ఆ వనకూసులకు ఈ గువా చాలా పమితమయిందనినమ్మకం. 
శానీ వారికీ చీకటితో ఎక్కువ పరిచయం లేకపోవడంచేత, ఆ గువా 
లోని చీకటిని ఒకపెద్ద భూతనాయకునిగా తలచేవారు, ఎలా నాసశే 
ఆ పెనుభూ తాన్ని అక్కడనుంచి వెడలగగట్టాలని వారి కోరక, (సభలో 

ఈ మాథ్యానికి మిరు నవ్వుతున్నారు, కాని శేటి నాగరికపు 
(పజలు యింతకంశు ఎక్కువ మాఢ్యంలో వున్నారు, సశే మంచిది. 
ఎవరో ఒకరువచ్చి, (ప్రార్థిస్తూ గుహదగ్గఅకు పోయిన క్షులే రాక్షసి 
పోతుందని చెప్పారు. అందుచేత వాండ్లందరు గుహవద్గకుపోయి RE 
సంవత్సరాల కాలము గుహముందు సాష్టాంగ దండ(పణామము చే చెస్తూ 
పండుకున్నారు. కాని ఈ వినయానికి రాశీసిపోలేదు, తరువాత కొంత 
కాలానికి ఒళరువచ్చి ఆ భూతంతో యుద్దంచే స్తే పోతుందని చెప్పారు, 
ఆమాట విని ఆ ఆటవికులందరూ రకరకాల బాణాలు తీసుకున్నారు. 
కట్టలూ, రాళ్ళూ వ వేమిటోే వాళ్ళకున్న ఆయ. ధాలన్నీ తీసుకున్నారు. 
గుహముందు నిలుచోని గుహలోకి బాణాలు విసిరారు. కజ్ఞలు 
విసిరారు, రాళ్ళు విసిరారు. ఈ రకంగా యుద్గంచేశారు, కాని 
చీకటి కదలలేదు, పోలేదు. అవ్చుడు ఇంకొకడువచ్చి ““ఇదికాదు 


(ర్స్‌ 


శ్రీరామతీర్థ వేదాంత భాష్యము. ర్‌8& 


మార్గం, ఉపవానంచేయాలి, మిరు ఉపవాసాలువేస్తే ఆ చీకటి 
పోతుంది, ఇన్నాళ్ళనుంచి, మిరు సరియైన పనిచేయలేదు, ఇప్పుడు 
చేయవలసిన పని ఉపవానం,” పాపమా విచ్చివాండ్లు ఉపవాసాలు 
చేశారు, చేశారు. కాని చీకటిపో లేదు. ఆ రాశతసి గుహాను వదలలేదు. 
తరువాత ఇంకొళడునచ్చి, దానధర్మములు చేయండన్నాడు, అజే 
(వశారం వాండ్లకున్నవన్నీ పంచిపెట్టారు, అయినా భూతం గుహను 
వదలలేదు. చిట్టచివరకు ఒళమనిషీవచ్చి తన సలహావకారించే స్తే 
భూతం గుహను వదలిపోతుందని చెప్పాకు, ఆ సలహా వమిటో 
అడిగారు, ఆ మనివీ. “మంచి లావులావుబొంగులు కొన్ని తీసుకరండి, 
కాస్త యెండుగ డి a, కొంచెము చేపనూనె రీసుకురాంో డన్నాడు, 
తరువాతే ఆ మనివీ. ఒక పొడుగాటిభాంగుకు యెండుగడ్డి మొదలయినవి 
చుట్టాడు, చెకుముకు రాళ్ళుళొట్టి మంటచేశాడు, మరటమండింది, ఆ 
ఆటవిపలప ఈ దృశ్యం అతివిచ్చితంగా ఉన్నది. నివు అనేది చూడడ 
మీటే వాండ్లకు మొదటిసారి. ఆ మనిషి, ఈ మండుతున్న యెదుజు 
ర్‌ జలు తీసుకొని గుహలోకి పరుగె త్రండి, లోపలకుపోయి ఆ చీటి 
రాక్షసుని చెవులుపట్టుకొని బయటికిగుంజి తీనుకురాండి” అని ఆవే 
శించాడు, శకౌని వాండ్లు అతనిమాటలు మొదటనము లేదు, నమ్మిక 
ఈ విధంగా అనుకున్నారు: “ఇతడు మనకు [కొ త్తవాడు, గట్టిగా 
ఇతనిమాటలు నిజంకావు, ఇతని సలహో కొంచెంకూడా సరియైనది 
కాదు. మన మా మాటలు వినకూడదు, మన తాత ముత్తాతలు 
వమని చెప్పారు! వాండ్రమాటలే నిజంకాలేదు. ఇతని మాటలు 
నిజ మేం?” అని ఆ నిప్పు ఆర్పివేశారు. కాని అంతగా అసూయలేని 
కొందరు ఆ సలహాపకారం కాగ డాలీసుళొని గువాలోనికీ వె వెళ్లారు, 
చిత్రం! రాక్షసుడు లేడు, ఆ గుహలోకి యెంతోదూరంవోయారు అది 
చాల పొడవైన గుహ. ఎంతదూరంపోయినా, రాత్ససుని పొళుకువ 
కనపడలేదు, + భయపడి ఒళ వేళ సన్నటి సారెల్లో దాక్కున్నాజేమో 
నని కన్నాలలోకి కాగ డాలుదోపారు, కాని రాక్షసుని పొళుకువ లేదు, 


ఇజేమాదిరి అజ్ఞానమనే చీకటి, పెనుభూతం మి హృదయ 
గువాలో (ప్రవేశించి, జాన్ని పాడుచేసి నరశరగా చేస్తున్నది సమస్త 


భి దుఃఖ నివృతి - పరమాత్మ పాసి 


మైన ఆందోళన, నమ_న్తమైన దుఃఖం, సమస్తమైన బాధ నీలోనే 
ఉన్నది, వెలుపలలేదు. ఒకడు మిములను దూపి.సాడనుకోండి, 
నిందిస్తాడన కోండి, అలాంటి మానవుడు నీకొక అపాయకరమైన వివ 
మిళిత  భోజనపదాశ్థాన్ని తయారుచే స్తున్నాడన్నమాట., అది ది లోప లికి 
భుజించినట్లయితే వీ కపాయంచే స్తుంది, కానీ దాన్ని స్స శించకపో తే, 
దాన్ని లో పలికితీసుకోకపో తే సీశేమా అపాయంచేయలేదు, రాముడీ 
'బావ్యావిషయాలను ఎప్పుడూ లోపలికితీసుకోడు , రాముడు వీధుల్లో 
వె లృటప్పుడు తేరచు (ప్రజలు అననుకూలవాకా లుమాట్లాడుతుంటారు, 
శానీ వాతిని నిజమని నమ్మి స్వీకరిం చనప్పుడు అలాంటివా క్యాలు 
ఏమా చేయళేవు, 


వేదాంతదృష్ట్యా (బ్రహ్మ వేత్త త అయిన మానవుడుమా్మత మే ఇట్టి 
(పాపంచిక నించాపనిందల నే వివషమిళిత భోజనపు విందులలో ఎన్న టికీ 
పాల్లోననివాడు ! అలాంటి మానవుడుఎన్నడూ బాధపడడు. అత 
డెన్నడూ చలుచడు, సత్యాత్శన స్వరూవులు కాండి! మిలోనిదివ తంలో 
ఐక్యం కాండీ! పరులను నిందించే జనులపైన దయకలిగి ఉండండి, 
అయ్యో! మేము పతితులం, (భష షులం, , పడిపోయినామని - మోారు 
విచార పడకండి! మిాలోనిదివ్య త్వాన్ని నంభావించండి! నంభావించండి! 
మోలోని దివ్యత్వంలో జీవించండి! తదితర మైనదంతా చీకటి, తదితర 
మైనదంతా అజ్ఞానం, మీలోని చీకశే మో కొళనరకగహ్యూరాన్ని 
సృష్టిస్తున్నది. ఆ చీకటినుండి విము క్రిపొందడానికి మారు ఎన్నో 
(పయక్నాలు వేయవచ్చు. కానీ వాటివల్ల ఏమో (పయోజనం లేదు, 


మూడువందల ముప్ర్రైమూడుకోట్ల శ్రీ స్తులు (ప్రపంచంలో వుట్టి 
నప్పటికీ, వమ (పయోజనముండదు, నీలోనికి చీకటిని నీవు పార్మదోల 
నికి ఉద్యు క్తి కిడివి కాకపోతే ఎవరివ ల్లా ఏమో లాభముండదు. ఇత 
రులమిద ఆధారవడవాకు. ఈ చరీ లో (గుడి) చేరడం, ఆ చర్చీలో 
చేరడం ఈ సంఘంలో చేరడం, ఆ సంఘంలో చేరడం, ఈ క్రీస్తు సును 
కొలవడం, ఆ కృష్ణో కొలవడం, ఆదనీ యిదనీ [భాంతిపడడం 
నివ్చ యోజనం, మా కేమైనా suis వమొ లాభముండదు. 
విముడక్తిపథ మొక్కకు! అది జ్ఞానజ్యోతి! సజీవజ్ఞానమే జ్యోతి! ఆ 


శ్రీరోమతీర్ధ వేదాంత భావ్యము 60 


మహాజ్యోతి మిలోఉన్న (బవ్నాత్యమే! ఇదే శోశతమోనివృ త్తి 
శరమెంది ! ఇదివినా ఇంకొకటి లేదు, 


స్రీ పురుష మహాజనరూపంతో ఉన్న ఓ దివ్యత్యమా! సర్వుల 
రూపంతో ఉన్న ఓనా సత్యాత్నా! ఈ సమస్త శరీరాల రూపాల్లో 
ఉన్న ఓ నా ప్రియమైన సత్యాత్మా! ఈ నమ_న్త చేవారూపాల్లోఉన్న 
ఓ నా దివమాతా!! ఈసమ స్త శ రరూపాల్లోఉన్న ఓనా దివ్యాఠ్యా! 
దృశ్యమానములైన ఈ నమస్త వివిధ చేహరూపాలు శూన్యసాగ 
రంలో మిళిత మైపో యేటంతగా పరమనత్యేమును సందర్శించడ మే జ్జున 
జ్యోతి 
$ తి 
జ్ఞాన తేజం, సత్యజ్ఞునం ఈ నమస్త చేవారూపాలను చంచల 
మైనవానిగా క్షణభంగురాలుగా చేస్తుంది. (బ్రవ్మావే త్తయైన వాని 
దృష్టిలో వివిధ చేవారూపాలు కనపడవు, అతడు అపహంక్ళలిన్తి ఈ 
దృశ్య దేహాన్ని ఎవనిలో చూడకు, ఎవనిలో చూచినా ఒక్క భగ 
వంతునే సందర్శి నాడు, (బవ్మావీదునిక ఈ దృశ్యమానన్వరూపా లన్నీ 
వట్టి మాయ, చీకటి, అజ్ఞానం, 


అజ్జాననివృ్తి అంకే భగవంతుని దర్శించడం, న త్యార్మను 
సందర్శించడము, పరమనత్యాన్ని మాత మే సందర్శించడము, ఏకె క 
(బా తన్నా తెలుసుకోవడం, నమస్త భ యాందోళనలకు అతీతులు 
శావనడ మైయున్నది, 


ఓ దివ్యత్యమా! (బవ్నాత్వమా! ఈ సమ స్త శరీరాల్లో వెలుగు 
తున్న ఓ నా వ్రియతమా!, వియాతివియా! పర మేశ్వరా' ఇతరుల 
దృవ్షిలో శత్రువులుగా కనబడుతున్న వారందరూ, నా నత్యిమైన పరమా 
తగృయే, చావా దేవా నికా రాలుచూడవద్దు, అహంకృలళీని చూడవద్దు, 
నము న్తచేహాల్లో న ్వేశ్వరుని దగ్శించు. నీ చేవాంలోకూడా ది 
తేజం ఉన్నది, ఆ దివ్య తేజం నిన్నూ, సమ న్తజగత్తులనుకూడా నీ 

రూపంగా మూాచేలాగు, భగవంతునిగా నూచేలాగు దివ్యదృష్టిని 
(ఎసొదిస్తుంది. భగవంతుడు అనేది నా నత్వాత్సకు నామాంతరం, ఆ 
“చేను ఆ న త్యాత్మ న ర్వాంత ్యామి, దీన్ని తెలుసుకోండి, డీన్ని 


61 దుఃఖ నివృత్తి = పరమోత్మ!పాప్తి 


నం భావించండి, దీన్ని జీవించండి. నమ స కారాగారకుడ్నాలు, నమస్త 
కస్టాలు, సమ స్త బంధాలు సమస్త అవరోధాలు తునాతునక-లె. 
వినాశమై అదృశ్యమైపోతాయి. ఎట్లె క్రై దివ్యదర్శనం ! ఎట్టి సత్నం |! ఎట్టి 
అద్భుత మైన సత్యం : ! ll! ఇది వర సాత్రీత మైనది. వాక్కు Ds సత్వం 
న కం 

దగ్గరకు చేర లేవు. దీనిని వరించే వాజ యంలేదు, ఇది నిజం, అయితే 
మికు కావాలంశు మిరు చానికోనమే మై అన్వేవీ.ంచినశ్లైలే, అది మోకు 
లభించితీరుతుంది ! 


మనం (గహశ్మా నం చదివేటప్పుడు, (గహగణితం వేస్తాము, 
నక్షు[తాలకు నశక్షతాలప మధ్యఉన్న దూరాస్ని, [గ హాలకూ 
నత్మతాలకూ మధ్యఉన్న దూరాన్ని గణించేటప్పుడు ఈ భూమి ఒక 
గణితవిందువుగా, ఒక శూన్యంగా పరిగణించబడే కొన్ని మ హానంఖ్యలు 
మనకు వసాయి, 


అచే [పకారం నీవు సత్యసందర్శనం చేయడానికి (పారంభించి 
నప్పుడు పరంచోోతివి నీ వని సూర్యులకు సూర్యుడవు సీ వని, దేవాది 
"డేవుడను నీ వని, ప్రభువులకు (ప్రభువు నీ వని ధ్యానం చేస్తున్నప్పుడు 
ఈ (గహనక్ష(తౌ లన్నీ, ఈ మహాగంభీర మైన నక్ష తిపథాలన్నీ 
అసలు లేనివానిగా అదృశ్యమనవుతాయి. ఈ మహానత్యాన్ని నీవు 
తెలుసుకొన్న ప్పుడు, ఈ మహాన త్యాన్ని అనుభ వించినప్పుకు సంభా 
వించునప్పుడు - ఓహో, ఈ (పాపంచిక మైన '“బూచులుి మనలను వ 
రకంగా భయ పెట్టగలను + 


ఆ మహానశ్షతౌాలముందు ఈ భూమండలం టి మారి 
సట్టయితే, ఇక యీ సూర్య సూర్యుని ముందు ఈ పరంజ్‌ స 
నా స త్యాత్మముందు ఈ (పాపంచక దుఃఖాలు, ఆందోళనలు ఏ రకంగా 
శనపడగలను 1 


సత్య సందర్శనం చెయ్యి. సత్యాన్ని జీవించు, పూర్ల శ్రద్ధగో 
సత్యాన్ని సంభావించు, ని న్నేదీ సంచలింపచేయ లేదు, కో చానుకోట్ల 
సూర్యగోశళాలు, ఆరి బొగ్గుల రాలిపోనీ ! అ గణిత చంద్రగోళాలు కరిగి 
శూన్యంలో కలిసిపోనీ! ట్రవ్మావే _త్త-జ్ఞానజ్యోతిర్దయ్యుడెన మానవుడు- 


శీ రామతీర్థ వేదాంత భాష్యము 62 


మేరుస్థిరుడై సంచలించడు. అతని కే అపాయం అంటుతుంది ? అతన్ని 
వ్యధ వీట్టగ లకోక మే మున్నది ? 


శీహో మహాద్భుతం ! అలాంటి గంభీరమైన, అలాంటి అనంత 
మైన, అలాంటి అఖండ మైన దివ్య(పతిభ ' |! ఆ న "క్ర సీ సత్యాత్శయె 
యున్నది, అది (పజల చేతే మజచిపోబడింది, 


ఆ సూర్యుడు ఆ అనంత సూర్యుడు ఒక చిన్న మేఘాచాదనము 
వేత మూయబడ్డాడు, అలాంటి మహత్పతిభగల అద్భుత సత్యం ఇలాంటి 
చిన్న, అత్యల్పమై మెన అజ్ఞాన మేఘము చేత కప్పబడింది, శ్రీహో! 
ఆలాంటి యీ బలహీనకర మైన అబానయవనికను పటాపంచలు 
చేయండి, “ తిలోశాధిపరినె న న వ. నేను ! అఖండమైన, 
తష న. పరంబ్యోతిని నేను !* అని తెలుసుకో, త త్వమసి ! 
తత్త్వమసి! ఆ పరబవ్మావు నీవు, ఓహో! ఆ నత్యానుభవం నీవు 
పొందినప్పుడు నర్వమూ ఎంత విస్పష్టంగా, ఎంత పరిశుద్ధంగా కనపడు 
తుంది ! 


రాముకు చరిత్రనుంచిగానీ, గొప్పవారి జీవితాలనుంచిగానీ 
మా కేమీ చెప్పడంలేదు. స్వానుభవమునుంచి (గ్రహించిన దానిని 
రాముడు మికు చెపుతున్నాడు. ఈ సత్యాన్ని మా స్వానుభవం 
ద్వారాకూడా "తెలుసుకోవచ్చు, 


రాముడు చెప్పతున్నాడు ;- మనము సత్యసందర్శసము చేసి 
నప్పుడు, మనము సత్యానుభూలి పొందినప్పుడు ఈ (ప్రపంచమంతా 
మన కొక మనోహరాపై కుంఠంగా మారుతుంది, అప్పుడు మనకు శతు 
వులు లేరు, భయాలు లేవు, బాధలులేవు, ఆందోళనలు లేవు. 
అపాయాలు లేవు, నిజం! నిజ మిది! 


మన మొక ఉన్నత ప దేశముమిోద ఉన్న ప్పుడు (కింది (ప చేశ 
ములో ఉన్న ఎత్తు పల్లముల భదాలు కనుపించకుండా పోతాయి. 
కిందఉన్న ప్పుడు ఒక యిల్లు "పెద్దదిగా, ఒక యిల్లు చిన్నదిగా, ఒ ఒక వీధి 
ఎత్తుగా, ఒక వీధి పల్లంగా కనబడుతాయి. కాని మహోన్నతమైన 


48 దుఃఖ నివృత్తి - పరమాత్మ |పాస్తి 


పర్వతశిఖర మెక్కి-చూ స్తే భేదాలు మనకు కనబడవు, అబేవూదిరి, 
దై వపతిభాశిఖరాలప మనమా అధిగమించినప్పుడు, మనము స తాత 

యొక్క. అనుభూతిపొందినప్పుడు, మనలోని పరమనత్యమును తెలుసు 
కొన్నప్పుడు, శ్యతుమిత త్వా లనే భేదాలు, లాభా లాభాలనే 
భేదాలు, సర్వ, వెరుధ్యాలు అదృశ్యమాతవి, ద్వంద్వ _భాంతివల్ల నే 
మనకు అశాంతి క్ర లుగుతున్న ది, దుఃఖం కలుగుతున్నది, ద్వంద 

(ఛాంతికి అతీతులు కాండీ! పరమనత్యం నత్వ మవుతుంది, నరంవి భేదాలు 
అదృశ్యమైపోతవి, ఈ అగేదతంమునే వేదాంతము, “ వకత్విం” అని 
చేర్కొాన్స ది, “,బహునత్వం; జగన్నిధరి, పరవమాతుృయీ, పరమ 
న రు అ? 6 


సీ సత్యాత్మను తెలుసుకో, ఈ సమ_స్నప్రపంచమూ అదృశ్యమై, 
అసత్యమై, పరమాతే యొక్క డే సత్యంగా కనబడేటంత మహో_త్తమ 
స్థితికి అధీగమించగలిగోవరకు, పరమౌాత్తను తెలుసుకో ! నీ సోదరుని, 
అతనిలోని దివ్యత్వాన్ని తెలుసుకోకుండా, మానవుడా అని సంబో 
ధించడంవల్ల ఎంత నేరము చేస్తున్నారు మీరు! ఇది అతనిలోని 
దైవత్యాన్ని హత్యచేయడమై యున్నది, 


నేరాలు అనేకమున్నాయి - నరవాత్యే అనీ, శిశువాత్య అనీ 
స్ర్రీహత్య అనీ, కానీ సర్వంలోని, నర్యులలోని బహ్మత్యాన్ని సంభా 
వించకపోవడం చేత, బహ్మహత్యా నేరం దెవహత్యా చేగం మీరు 
చేస్తున్నారు, నీ వొకమానవుని తండి అని, తల్లీ అని కుమారుడని, 
స్నేహితుడని, శతువని అతనిలోని (దైవత్వాన్ని సంఛా వంచకుండా 
పిలుస్తున్న ప్పుడు సీవ్ర ,దెవశ్యాన్ని చంపేటంతగా మాటలు ఉప 
యోగిస్తున్నా వని (గహీంచు, శరీరం - బావ్యూరూపం _ లేక 
చావ్యామాయా రూపం = లోపలఉన్న భగ వంతుడు మరువుకు వచ్చే 
టంతగా అతి (ప్రాముఖ్య మైనప్వుడు, నీవు పతనమనవుతావు, నీలో 
నున్న దైవత్వాన్ని ఎవ్పుడై తే నీవు చంపడానికి (పయర్ని సావో, 
సీవు వినాశనం పొందుతావు, ఈ |బ్రవ్యాహత్యే, భగవంతుని చంప 
డమే అజ్ఞానమైయున్నది. ఈ అజ్ఞానమే ఈ (పపంచశోకానికి 
మూలశారణం, (ప్రజలు దీన్ని సాధనలో చూడకపోతే ఈ సత్యము 


(8 


శ్రీరామతీర్ణ వేదాంత భావ్యము 64 
ళ్‌ 


వారి కొకకలగాచే ఉండిపోతుంది. ఇదినిజం, దీన్ని "తెలుసుకోండి. 
మిముల మిరు శాంతిలో ఉంచుకుంటారు, ఈ సత్యాన్ని నంభా 
వించండి. దీన్ని జీవించండి. మో రొకవిచిత మహాద్భుత (పపం 
చంలో జీవించడం చూసారు, నమ న్త శక్తులు మిమ్ముల సేవించడం 
చూస్తారు. ఈ సత్యాన్ని సంభావించండి! అనుభవించండి! సమస్త 
సూర్యులు, నథ్ష(తాలు సమ స్త చందగోళాలు మో లజ్జ లను శిరసా 
వహిస్తాయి. దీన్ని మిరు ర్రీవ్రంగా పరీశ్సీంచి చూడవచ్చు. 


నమ _స్తవిశ్యంతో తన ఏకత్వాన్ని నిరంతరం అనుభవించగల 
మానవుడే, నిరంతరం తన సత్యమైన (బ్రహ్మ త్వాన్ని ఉపాసించగల 
మానవుడే కాంతిగల ధన్యుడు, 

సంస్కృతంలో ఒక శ్లోకమున్న ది, దాని తడి “ఎన్నో 
శతా చ్టాలనుంచి గుహల్లోకూడిన చీకటి దీపం శకెచ్చినట్లయి శే తల్‌ క్ష 
ణమే “పోయినట్లు జన్నాది అంధకారం కూడుకపోయిన మానవుని 
హృదయంలోకూడ ఈ పరమనత్వ మనే ఈ (బ్రహ్మజ్ఞాన మనే దివ్య 
దీపంచేత తృటిలో నమస్త స్త తమస్సు దీలిపోతుంది, క 


రాముని కిది నిత్యమూ స్వానుభ వంలో ఉన్నది. వ మానవు 

నిలో నై నానశే, వ వస్తువులో నై నానే, అతడు భగవంతుని దర్శించి 
నప్పుడు అంశు మానవన్వరూపమును దె వస్యరూపంగా చూచినప్పుడు, 
ద్రింకొెకరకంగా చెప్పవ లెనం శే వ్య _కీతాగన్ని మూడక్‌, వ్య కిలోని 
పరమసత్యాన్ని న చినప్పుడు, అతడు 'బాధపడడు, శౌనీ, శరీరాన్ని 
మాతమే చూచినప్పుడు, వ్య_యొక్క- వ్య క్రి త్వాన్ని మాతమే 
చూచినప్పుడు రాముడు బాధపడతాడు, గతించిన యిలాంటి జయాప 
జయ సాధనాలచేత రాము డిప్పడు కలలోనై నాన కే నమ స్ప జీవులను, 
నమ _న్తపదారాలను భగవ్యదూపంగాతప్ప వేరుగా చూడడానికి లవ 
“లేశంకూడా అవకాశం లేనంత వీ వేళశిఖ రాల కధిగమిందాడు, మిమ్ము 
లను నతాత;);గా “౨?-+డడంచేత, తన స్యాలే గా మిములను సనంభా 
వించడముచేక, సరంభూ తాలను తనరూపాలుగా సంభా ఏంచడము చేత, 
సర్వ'బేహాలను తనవిగా అనుభూతి పొందడం చేత, మదాశ్శా సర్వ 


థ్‌ దుఃఖ నిన్ఫకి = పథ మాళ్మపాఫి 


ఖూ తాని అన్న ధివ్యాముభూతి పొంభకంచేత, నచుస్త భూఖాలు అఖే 
మాదిరి రాముని నంభావించవలసి వున్నవి, 


పూర్యము మజ్నూ అనే పేరగల ఒక మానవుడున్నాడు. అత 
నికి (పేమిక చక్రవర్తి అని బీకుదు. అతను ,పేమించినట్లు ఎవరూ 
(సేమించతేదు, మ అతని _పీమ వ్య క్రి ,త్వసంబంధ మైంది. తన [వీయు 
రాలైన ఒక స్రీ నంబంధ మెంది. అందుచేత అత డామెను చూడ లేక 
పోయాడు, 


మోాకు కోరికలున్న ట్రయి తే, మిరు కోరికలు ఫలించాలనుకున్న 
ట్లయి తే మీరా కోరికలను వదలాలి, మూరా వాంఛలకు అతీతులు 
టి రాముని నిర్వచనం, పాప మా పిచ్చివానికి ఈ రహన్యం 
"వెబేదు, అయినా (పపంచంలో ఆదర్శ! చేమికు డతడు, తన |వీయురాలి 
మోది (పేమచేత అతడు వికలుడ నై రాశ్యం చేత పిచ్చివాడై 
పోయాడు, పాప మా విచ్చి రాజకుమారుడు తన తండి యిల్లువదలి 
అడవికి వెళ్ళి పోయినాడు, ఒక గులాబీకనపడిల్సే అది తన వ్రియురాలని 
పరుగౌె శ్రేవాడు. 'బేవదారువృమోన్ని మాచి, తన [వీయురాలసిపోయి 
కాగిలించుకొ నేవాడు, ఒక్‌ లేడిదగ్గరకు పరుగెత్తి తన (పియురాలని 
సంభావించేవాడు, ఇదీ అతని భావన, ఈ చేహాలన్ని టినీ తన్నపియు రాలి 
చేవాంగా మార్చుకొన్నా డలిడు. తేన (పియురాలిరూపమే అతనికి 
సరం(తా గోచరించింది. వ అతని _పేమితవ స్తువు భౌతిక మైంది, 
అందుచేత అతడు బాధపడా డాడు 


రాముని సంచేశ మిది:- “అతినిలాగానే (పేమించండి, కానీ 
మీా (పేమవిధానం సత్యాత్నయె ఉండాలె. భగవంతుడై యుండాలో 
సమ_స్త పపంచం ఆనందానే ౧షణలో కాదా ఉన త్రకైంది? ఆ ఆనందం 
భగవంతుని నామాంతేరంకాదా? ఈ పి పిచ్చివాడు పరి నిజ మైన 
ఆనందం_-అంకే-భగవంతుడు - ఎక్కడ ఉంటాడో తెలుసుకో లేక 
పోయాడు. చెట్లల్లో, మృగాల్లో, పూలల్లో తన (పీయురాలిపె న 
(పేమను దర్శించిన మజ్నూలాగా ఎవడు పరమస త్యాన్ని దర్శించ 
గలడో అతడు ధన్యుడు. ఇట్లు ఉన్నత్తుడై. అడవిలో తిరిని తిరిగి పాప 


(9) 


శ్రీరామతిర్ధ వెదాంత భావ్యము' 06 


మా పిచ్చివాడు ఒకచోట న్మృతివిహీనుడై పడిపోయాడు, అతనితం డి 
అతణ్ణి వెతుక్కుంటూ చివరకు అతీకు పడీపోయినచోటికి వచ్చాడు, 
తన నిర్భాగ్యకుమారుని లేవనెత్తి, ముఖముతుడిచి, తండి కన్నీళ్లు 
కారుస్తూ యిలా అన్నాడు, “(ప్రియకుమా రా! నన్ను గుర్తించావా?ో 
మజ్నూ ఆ మాటలు విని వెట్టి వెజ్టి భూపులతో పొరభు*చాడు, 
అలాగే చూచాడు చూచాను. అతసికి (పపంచంలో ఇంకొకవ స్తువే 
లేదు. మజ్నూశరీరంలో రోమ రోముమూ “తెండి వ్‌మిటి! తండి 
వమిటి?” అని నినది స్తున్నది. తండి ఆప్పు డన్నాడు:- “నాపియ 
కుమారా! నేను నీ తిండిని. నన్ను నీవు గు ర్రించలేదా?” మజ్నూ 
అన్నాడు: “తండి అంకు వమిటి?” అంశ అంజనా (వీయు రాలు 
తప్ప (పపంచంలో ఇంకొకటి ఉన్నాదా అని, 


(బహ్మజ్ఞానమం కే - ఈ మజ్నూ తన భాతికవ స్తువుమోద రక్త 
మాంసాస్థికావిగారమైన ఒక శరీరంపైన చూడించిన ఆ (పేమనే 
పరమనతిషముమోద చూపడం, నీ వా మహాభ కి “(దివ్య పేమ)” 
శిఖరానికి అధిరోహించినప్పుడు నీ తండిలో, నీ తల్లి లో, నర్వుల్లో 
భగవంతునితప్ప వేలే నీ వితరమును మూడ లేని ఆ ము హాస్థిలిక నీవధిగ 
మించినప్పుడు, నీ భార్యలో భార్యనుగాక, చేవుని నీవు చూడగలిగి 
నప్పుడు, నీవు తప్పక దేవుడ వే అవుతున్నావు, అప్పుడు, నీవు నిజంగా 
భగవంతుని సాన్నిధ్యమం టే ఉంటున్నావు. 


మజ్నూ (బతికియున్న ంతేకాలం, తన వీయు రాలిని చూడ లేక 
వోయాడు. కవి కథాసందర్భంలో ఇట్లు చెపుతున్నాడు: మజ్నూ, పర 
లోకంలో భగవత్సన్నిధికి ేబడ్డాడు.. భగవంతు డతన్నిచూచి యిలా 
అన్నాడు. “ఓ వ. ఎందుకంత నీవు శౌతికమెన అసిరప పదార్ధాన్ని 
(పేమించావు? ఒక శ్రీం (పేమించడంలో వృధా చేసిన సీ _పేమలో 
ఒక లవలేశమయినా, నామిడ చూపి మున్న ట్లయి తే, నిన్ను స్వర్గంలో 
“ఆర్కె.న్‌ జెల్‌ గా చేసేవాడిని” భగవంతునితో మజ్నూ ల 
(పత్యు త్త తర మిచ్చాడట: “ఓ భగవంతుడా! దీవికి నిన్ను తమి స్తున్నాను, 
నిజంగా నీకు నావలన ( పేమింపబడవలెననిఉంళశు, ఎందుకు నీవు న" 
పీయురాలిగా మార లేదు? నీవు నాచేత సంభావింపబడదలి స్టే, నీవు 


67 దుఃఖ నివృత్తి - పరమాత్మ (పాప్తి 


నా (పేయసివిగాి మజ్నూ తన (పేనును తల్ల ల్ల (క్రిందుగా ఉపయో 
గించాడు. కానీ రాముని సంజేశ మిది: పరనుసత్యముమై న నీకంత 
(పేమ ఉండాలె, నీలోని పరమాత్సయందు నీకంత గాఢ (పేమకండా తె, 
అఆ పరమాత్మునే సీను పియాలిపియునిగా సంభావించాలె, మజ్నూవలె 
సత్యాన్ని (వేమించు. మజ్నావలె సత్యాన్ని సంభావీంచు. పరమ 
సత్యమే సర్వ,తా నీకు సాయోత్కరిస్తుంది. సర్వతా నీకు భగవంతుడే 
సాతోత్క_రించితీరు తాడు, టై వేతరమయినది కనబడదు, 


అయితే మో రిప్పు డడుగుతారు: “వమిటి మా కుపయోగం? 
మే మా సత్యాన్ని తెలుసుకోనవసరం లేదు. మా యీ నరకంలో 
మాకు హోయిగానే యున్నది రాముడు చెపుతున్నాడు: “మో 
కలా? హాయిగా యుండవచ్చు, కానీ మీ గమ స్థాన మది, దారిలో 
అక్క_డా, యిక్క్‌_డా కాలం వృధా చేయడంవల్ల పఫ్‌ లాభం? మోరీ 
పరముస్థితికి రావా లె. కానీ మార్లమధ్యమందు బురదలో దిగబడవాకి డి, 
రైల్లో యెక్కి పోండి, కాదా! యెలక్ట్సి క్‌ కార్తల్లలో యెక్కి_పోండి, 
కాదు, రెక్క-లుకట్లుకొని బయలు చేరండి, దారిపక్క_న కాలం వృధా 
చేయకండి.” 


నిత్యం జరిగిపోతున్న మో పరినరవీవయాలు అవలోకించండి, 
వం జరుగుతున్నది! సీ వా గమ నాన్న తప్పక చేరవలసియుండడ మే 
(పకృతియొక్క. వుభ్రేశ్య మిని నీవు చూడగలవు, ఇచే (పకృతిలో జరుగు 
తున్నది, ఇది సహజద్భృశ్యం, ఒక మానవుడు (పశాంత మైన, అవికల 
మయిన అనందస్థితిలో వున్నివ్పుడ, ఆ (పశాంతేమయిన, అవికల 
మయిన ఆనందస్థికిలో కొంతే కాలమువరకు జీవిస్తూయున్న ప్పుడు, 
యేదోఒక మంచిపౌ ర్ల, యేదోయొక మంచిపరివర్తనం, యేదోయొక 
శుభం, దాని అనునరణంగా రావడం జరుగుతున్నది. మంచిని మంచి 
తప్పక అనుసరి స్తుంది. 


అలాంటి ఐకల(శులిలో జీవించు. ఆలాంటి (పశాంత నిశ్చల 
సిలిలో జీవించు, వ స్నేహితులో రావడమో, యీ (వేమితవ స్తువో 
(వా ప్రించడమో లేశ యే అభినుతో నీకు (పా_పించడమో జరగడం 


శ్రి రామతిర్‌ 'వెజాంత భాత్యుయు' (క్ర 


నీకు చరాడగలవు, అప్పుడు సొమాన్య(ప్రజలా యదృృష్టోనికి 'ఆకశచ్చీ రపబడ్‌, 
నీకు లభఆదిన యా వ్రీయపదార్థానికి మీలిమించిన (పాముఖ్యమిస్తారు, 
వాళ్ళ వ్యామోహోలకువశుడ వై, నీ వా భాతికవ స్తువును' వృదయంలో 
నుస్థావితం చేయటానికి (పారంభిస్తావు, జాన్ని కౌగలించుకొని, చా 
గట్టిగా పట్టుకొని, దాన్ని అతిగా (పేమిస్తావా?_ తప్పక యేదో ఒక 
అనిరగచనీయ సంపుటన చేత నీ (పేమితవ స్తువు అపహృతే మాతుంది, 
వదోఒక మార్చు కలుగుతుంది లది అనుల్లంఘనీయ మైన ధర్మ 
శాసనం, 


దీన్ని గురించి (గంథాలు రచింపబడకపోవచ్చు, కానీ యీధర్భం 
అభేద్య మెంది. ఏ వ స్తువుమోదనై నానశే నీవు వ్యామోవాం పెట్టు 
పొనృుప+డు, నీ వా వ సువును ఆతివీయంగా పటుకొన పడు, హు 
ప. సల! పక గ. సిన 
విచారమగ్ను డ వా తావు, వికలుడవెతావు. అప్పుకు రెండురకాల 
దృశ్యాలు కనబడతివి, కొందరు మానవులు వికలత పొందినతేరువాత, 
యిక పరిస్థితులవిరాడ దోపాగోపణంచేత సరిసితులను విమర్శిస్తూ 
వానితో eer తలబకుశారు. అలాంటి “మానవులకు యింకా 
యింకా కస్టాలు వచ్చిపడుతవ్‌, “అయ్యా! కష్టాలు ఒంటరిగా రావు” 
అని వాండ్లు అంటుంటారు, ఒక క్రన్లం వచ్చిన 'గెరువాత తమ మనస్సమ 
తను తిరిగి పొందలేని మానవులు పక్క_వాండ్ల మోద దోపాలు వెదు 
కుతూ, ఒకదాని వెంబడి ఒకటి వచ్చిపడుతున్న కష్టాలతో సమరం 
సాగిస్తూయుంటారు, అయితే కొంతెకాల మిలా చొధపడినతేరు ౫-త 
ఆ అదృశ్య శక్తితో తిరిగే మిళితమైన ఒక మానసికస్లితి వారికి లభి 
స్తుంది. అప్పుకు మ ఒక్‌ ఐక్యస్థితి, ఒక సి నిస్పంగస్లితి, యొక్‌ వాంఛా వము ర 
స్థ, ఒక విశ ములు కంక సిర వస్తుంది, అప్పుడు గిరిని గ్రమ్మిన మలు 
విడీవడి సుఖ కాంతులు (పనరిసాయి, తిరిగి అప మార్గం తొక్కి యీ 
బాహ్యరూపాలమిాద ఆధారపడటం చేశ వారికీ మళ్ళీ కస్టాలు (పాప్త 
మారవి, ఈ అనుభవాలతో కొంత కాలానికీ మానవులు అధ్యాత్మిక 
పథంలో (పవేశిసారు, కష్టాలు అధ్యాత్మిక తకు డారితీ న్తవి అసి చెప్పడం 
దీనిశీ, 


ళ్‌ 
ఖా 1 


దుఃఖ నివృత్తి _ వరమాత్మ (పాప్తి 


నీ (ఐలడినబీవితేంలో పగలు రాఖి, 'రెండూయున్న వి, *చాధఅనే 
(పఠిపగటని సుఖ మనే ఒక రాత్రి అనుసరి స్తునేయున్నది. సుఖ మచే 
(పతిశాతిని చాథ అశే ఒక పగలు అనుసకి స్తునేయిన్నది. ఎంత కాల 
మెలే 'నీవు యీ నామరూపాలకు [వేలాడుతూ యుంటావో, యీ 
పడటం లేవటం సాగిపోతు నేవుంటుంది. ఒకదాన్ని ఒకటి జయిస్తూ ఈ 
కష్టసుఖాలు తమ సనంకులము సాగి స్తునేయుంటవి, అయి శే యిప్పుకు 
యో ఆంతరంగిక మైన పతనోన్నతులయొక్క_ ఆశయ మేమిటి? ఈ 
ఆంతరంగిక పతనోన్నతులయొక్క_ ఆశయం నీలోని దివ్యసూర్వుని నీవ 
నందగ్నిం చేలాగు చేయడ మే, భూపుమోద ర్యాతింబగ ళ్ళున్నవి, 
సూర్యునిలో యెప్పుడూ పగలే, సూర్యునిచుట్టూ పర్మిభమి స్తున్న 
భూమే రాత్రింబగళ్ళను సృష్టిస్తున్న ది, కానీ సూర్యునిలో రాతి లేదు, 
అక్క_డ నిరంతరం (బహ్మ తేజ మే, నిరంతరం పగ లే, 


కష్టాల యొక్క- అందోళనలయొక్క. చాధలయొక్క_ వు జ్రైశ్యం- 
నీలోని ఆ దివ్య వె కుంఠాన్ని నీవు తెలుసుకునేటట్లు చేయడమే, ఆ 
సూర్యాలి సూర్యుస నీతోసి పరింజ్యోతిని నీవు ద్శించితీరా లనే 
బాధల ఆశయం. నీనా ఒర మసత్వేసామ్రై త్కారం పాందినక్షైతే 
అప్పుడు నీవు యీ సర్వ పాపంచిక సుఖదుఃఖాలకు, ద్య్వంద్యాలకు 
అతీతుడ వౌతావు, సమస్తాన్ని అప్పుడు నీ వధిగమిస్తాను, 


అయిలే యీ సుఖదుఃఖాల ఆశయం - మనల నుదరించడమని 
ఎట్టు చెప్పగలం? - మనలోని దివ్వతింంలో మనం కలిసి యిన్నష్పుడు 
మాత్రమే = మనము వ్నిశ్వెకసతే పొందినప్పుడు మా(తమే _ సుఖం 
యెప్పుడుకూడా వస్తుంటుం దని - సుఖాగ మనం మనకు మాఫ్రతున్న ది. 
మనము విక్వెక్యస్థితిలో యున్న ప్పుడే, నమస్త శుభాలు మన వని _ 
యో సుఖ, పారంభం మనకు బోధిస్తున్నది, వ్నిశ్వక్యస్థితిలో నర్వ 
సుఖాలు మనవే. ఇది దై వధర్శం, ఇక భాలికవస్తువులమిోడ మాయా 
వన్సువులమిాధ వ్యామోహంచేతి ఆధారం పడినప్పుడు, బాధ వెనుతగిలి 
వస్తుందని బాధాద్భృశ్యం మనకు చెపుతున్నది. మనం భొలికవస్తు 
ప్యావెోోహితుల్నమై వాటిని నిజంగా నమ్మినప్పడు బాభాందోళనలు 
మనల వేటాడుతి వని ఈ బాధలు మనకు (సబోధిస్తున్నవి, అందు చేత 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 70 


ఈ భాతికవస్తుడాల మంతా అసత్యం, ఈ బాహ్య (పపంచవస్తువుల క్రై 
మనం శాలాన్ని, శ్చ _క్రీసామర్థ్యాలను దుర్వినియోగం వేయకూడదు _ 
అని "బాధ మనకు బోధిస్తున్నది. సమ_స్తబాధలూ మన కీ పాఠాన్ని 
బోధిస్తున్న వి, రాముడు (పపంచచర్శితనుకూడా తీసుకొని ఈ ధర 
సూతానుసారం వ్యాఖ్యానించగలడు, సేక్స్స్పియర్‌ నాటక మైన 
“మర్చెంటు ఆఫ్‌ వెన్నీన్‌ {Merchant of Venice) లో కూడ 
“భొషోనియోి (52552010), వోర్షియా (Portia) దేహానికి అంటుకొని 
యాన్నం౦తెవరకూ, అతడు బాధపడక తప్పలేదు, అతేడు సుఖము 
పొంద కేకవోయాడు, కానీ, ' పేటికలను వరుకోవడంలో అతడు ఒక 
అనిరగచనీయసితిలో _ చేవాన్మ్భతి లేని ఒక స్థితిలో - ఉన్నాడు, 
అప్పు డతను ఒక అవత 5లో ఉన్నాడు, అయిత అక్కడ మనకు 
భగవంతుని విషయంగాసి, దివ్యత్వివిమయంగానీ గోచరించదు, కానీ 
జాగ త్తగా పఠిస్తే, అత. హృదయం వక త్వంలో నున్నప్పుడు, అతడు 
దివ్యత ౦తో వీక్రీభవించియున్న ప్పుడు, అతెడు విజయం పొందినట్లు 
మిరు కనుగొనగలరు, షేక్స్పియర్‌, యీ విషయాన్ని విన్సవ్లం 
చేయకపోవచ్చు. కవు లీలాంటి విమమాన్ని విశేదీకరించరు. కానీ 
నిత్యము అనుభవంలో కనపడే నత్య మిది. సమ స్తసుఖాలు, మోకు 
వకత్యాన్ని నంభావించ మని బోధిస్తున్న వి, సర్వంతో, సమస్త 
(పకృతితో విరు (గుతిగలపాలని (పబోధిస్తున్నవి, బాధలు, ఈ 
బోధ నే తివ్పిబోధిస్తున్నవి, (పపంచవస్తువులను నిజ మని నమ్మి 
వాటికి వ్యామోహితులు కావాకండని బోధిస్తున్నవి. సర్వంలోని పర 
మాతను హత్య చేయవద్దని, బాహ్యాస రూపాలకు వ్యామోహితు లై 
భగవంతుని మరచిపోగూడ దని బాధలు మోకు (పబోధి స్తున్నవి, 
నమ స్తసుఖాలూ వేదాంతాన్నే బోధి స్తున్న వి, నమ_న్త బాధలూ, 
వేదాంతాన్సే బోధి సున్నవి ఈ నత్నాన్ని సరగమానవులు విశంసించ 
నందున Wn నత మ Me ఈ 
తెలుసుకోనందున, (పపంచం చాధపడుతున్నది. సత్యేజ్ఞానులు కాండి! 
జారు ఆనందస్యరూపులవుతారు! 

మా చేశంలోలాగా, భారతేశంలో (ప్రజలకు యాంలిక 
సాధనాలు లేవు, "లిగడిమట్టిని (తొక్కి కాళ్ళతో మట్టికండలు చేస్తారు, 


41 దుఃఖ నివృత్తి - పరమాత్మ[పొప్తి 


ఒక లోతైన పళ్ళెంలో ేగడిమట్టిని బాగా కాళ్ళతో (తొక్కు తారు 
లోపల ఒక ఆధారముపెట్టి, కుండ సై భాగంమిద ఒకపలకతో 
చరు స్తుంటారు. ఈ రకమయిన రెండుర కాలపని చేసారు, 


అచేపకారం "బాహ్య తాడనం నిన్ను అభివృద్దిపరచడం; నిన్ను 
"జీవుని చేయడం, నిన్ను భగ వత్స్యరూపునిగా చేయడం ద్వివిధకర లతో 
కూడి ఉన్నది. బాధలు పైన కొ శ్తుదెబ్బలు. సుఖాలు లోపల దెబ్బల 
(క్రింద పట్టుకొనే ఆధార సాధనం. ఈ రకంగా, సుఖదుఃఖాలచేత నీలం 
నిర్మితేమవుతుండి. కుండ చేయడానికి పె నకొ ళ్లు డెబ్బలవంటి బాధా, ఆ 
కుండకు లోపల దెబ్బ తగి లేటప్పుడు ఆధారంగా పట్టుకొ నేనాధినంలాంటి 
సుఖాలూ ఈ రెండూ నీలోనిదివ్వ త్వాన్ని, నీలోని భగవ త్తత్యాన్నీ, 
నీలోని దివ్య(ప్రకృతిని బహిరంగపరచడాని'కే. ఈ చాకుకొన పోటుతో 
వీవు నీ (బహ్మత్యానికి (పబుద్ధుడవు కావలసియున్నది. ఇచే పకృతి 
ధర్మం, ఆ రకంగా నీవు (పబుద్దుడవు కాకవోలే దెబ్బమిాద దెబ్బ, 
చాధమిద బాధ, నీవంతుకాళతప్పదు. ఈ దెబ్బలూ, ఈ చాధాందో 
భనలు తప్పించుకోవాలనుకుంశకే నీ స్వృస్యరూపమయిన పరమాత్మను 
తెలుసుకో! సత్యాత ను తెలుసుకో! ఇచే నీ పరమగమ్యం! 


పరమదివ్యానంద పరవశుం డగుచు 
శాంతుడై నిర్మల నిశ్చలుండగుచు 
రాము డున్నాడు దివ్యానందమూ ర్తి! 
ఆనంద మానంద మహాహ! 
అనుదీయానంద నముపతివాతము, 

అడ్డ మే లేదు నా గమనంబు కెఫుడు, 
నర చేవ మృగ పత్నీ నంఘంబు లెల్ల 
చే వేయు వేపాలె నిజముగా కసిన 
నా మహానందము జగమునం దాటి, 
అఖలంబు నేనె యీ సరయు నేనె! 
చే చెక్క. డున్నా ననే (పశ్న లేదు. 
ఎవుడు నే నున్నా ననే (సశ్న చేదు, 
అవా! తే _త్వమసి! చేను అనునది యేమి 


'శ్రీరామతీర్ధ వేదాంత భామ్యము. 72 


అను (పశ్నయే లేదు; బహ్మాను -నేను! 
(పశ్న కతీత మా (బ్రహ్మను నేను! 
అద్వితీయుడ చేను! ఆదిని నేను! 
అఖలంబు నేని, యీ నరంంబు నేనె! 
ఎక్కువ నేనె! ఆ తక్కువ నేనె! 

నేనె సంఖ్యానళి! నేనే శ్రమముగ 
ముందు కేగెడి సాంఖ్యపుంజంబు నాదు! 
ప్రశ్న కలీత మై భాసిల్లునట్టి 

వక సత్యంబు, (తికాలముల్‌ నేనె! 
నర్వ కాలము నేన నరం౧బు నేన్‌! 
జూతియు, చేయంబు, జూనంబు నేనె! 
మధురాతి మధురమా ఆత్సను నేన! 
జీను నీవును లేదు. వాడును లేదు- 
వీఠనత్యం బగు నేనె నర్వంబు! 

అబే సత్యాత్మ! అబే సర్వమూ! అబే వర్ణనాతీత పరటబహ్హా! 
ఆ పర్మబన్నా! ఆ పరిమాత్మివు నీవై యున్నావు! 

ఈ నత్యాన్ని తెలుసుకో. రాముని చేహోన్ని పూజించడానికి 
(పజలు వచ్చినప్పుడు రాముని కదియిష్ట ముండదు, రామునిలో కావలసి 
నంత మహోానందం, పరిమసౌఖ్యం, సతు స్త శుభాలున్న వి. ధనధాన 
సంపదచేతనో, ఇతరులు చేసే భూవణానులచేతనో కలిగే అనందంపై 
ఆధారపడి లేదు రాముని మహానందం, 


నా ఆనందము అసంతమైంది. వర్ల నాతీతమైండి, పేరు కీ రుల 
యొక్క, ధనధాన్య సంపదలయొక్క_ వాకీళ్ళవద్ద ఆనందంకోసం చేయి 
జాచే అవనరానికి రాముని అతీశునిగా చేయడానికి రామునిలో చాలి 
నంత (బహ్మానందమున్నది, నాలో అవా రానందనాగరం పొంగిపొరలు 
తున్నది. 

ఓహో! ధాన్యం చెయ్యండి! సంభావించండి! సత్యనందర్శనం 
చెయ్యండి! (పాపంచక కీర్తి వాంఛాద్యారిములకడ కుక్కను వేసే 
ఛై కుకదశనుంచి మోకు ఈ సత్యజ్ఞూనం విముక్తి కలిగి స్తుంది: 


78 దుఃఖ నివృత్తి - పరమాత్మ |పాన్షి' 


పూర్వకాలంలో భారతవర్ష ౭లో తొమిిదిమంది సంతానానికి 
తేల్లెన ఒక గృహిణి ఉన్నది. ఒకరోజు ఒక సన్న్యాసి ఆ మెయింటికి 
భిక్షకు వచ్చాడు, ఆమెభీతు, చేసింది, ఆమెభ కిక నన్నా్యాసి మహానందపడి 
ఈ రకంగా దీవించాడు : “వరమేశ(రా! ఈ ఉత్తమ (స్క్రీకి వడుగురు 
సంతానమును (పసాదించు!” బుద్లిమంతు డైన ఆ సన్నాసి ఈ రకంగా 
ఆమెకు వడుగురు కుమారులను దయచేయవలసిం దని భగవంతుని 
(ప్రార్థించినప్పుడు, ఆమెకు కోపం వచ్చింది, ఎందుకంశు ఆమెకు ఇదివరకే 
తొొనుదిమంది కుమారులున్నారు, ఈ వరంపకారం అందులో యిద్దరు 
చనిపోవా అలశదా! ఆందుచేత ఆమె ఆ సన్నా్యసిని ఇంకొక సారి దీవించ 
మని ర ంచింది, ఆ సన్నారసి తిరిగి భగవంతుని ఆమెకు వడుగురు 
కుమారులను దయచేయమని వేడుకున్నాడు, ఆమెకు కోపం వచ్చింది. 
జనంగూడి జరిగినవివ యమడిగారు, ఈ నన్నా్యాసి నాకు వరమాయ లేదు, 
వరరూపంలో శాపమే యిచ్చాడన్న ఆమె వాక్యాలు విని జను 
లాశ్చర్యపోయారు, అభబ్నేపకారం రామునిలో వర్ష నాతీతమైన 
ఆనందమహాసాగర మున్నది, ఆ (బ్రహ్మానందాన్ని సర్వులూ పంచు 
కుంటారుగాక! ఆ (బహ్మానందం మనలను సర్వపాపంచక వస్తు 
వ్యామోహబంధాలనుండి విము కలను చేస్తుంది, 


ఈ శరీరం, ఈ వ్య క్రితం పీ*మాలయశిఖరాలపెన కలువ 
పూవులాగా అజ్ఞాతంగా వికసించనీయండి, ఈ శరీరం చెరసాలలో 
కొరతలపైన (మగ్గిజే (మగ్గనీయండి, ఈ శరీరాన్ని నమ్ముదతరంగాలు 
(మింగి తే (మింగనీయండి, ఈ శరీరాన్ని (పచండ (పళయదావాగ్ని 
కీలల్లో బూది అయితే కానీయండి ! అది వమెనాస శే ఆ (బ్రహ్మానందం 
అక్రీ ఇమైంది ! ఆ (బహ్మానందానుభూలిపొందు ! ఆ ఆత్మానందాన్ని 
అనుభవించు ! సమ స్త పాపంచక దంభసలయాలను, సమ_స్సపావంచిక 
మాయావలయాలను, నమ_స్తపాపంచళ భావతేమస్సులను అలి క్రమించు! 
అతీతుడవుగా ! 


జేవాది జేవుడవై (ప్రకాశించు ! విశ్వనాథుడ్నవె వెలుగొందు ! 
తత్త్వమసి ! తత్వమసి !! తత్త్వమసి !!! 


ఓమ్‌! ఓమ్‌! ఓమ్‌! 
(10) 


వివిధ పస౦గాలు 
[1903 జనవరి 22 శాన్‌ ఫాన్సిస్‌కోలో గోలెన్‌గేట్‌ హాల్లో ఇచ్చిన ఉపన్యానం } 


(పశ్న := “మనం విము కి పొందగలం” = అనడంలో స్వామి 
వారి అభి[పాయ మేమిటి 1 


ఉత్తరం ;= మనం విము క్రి పొందగలం అనేమాట నిజానికి 
శుద్దతప్వు, దీనిఅర్ధం మనం ఎప్పుడో విముక్తి పొందగల మని శాదు, 
ఈ నిమువమంచే మనం ముక్కులమై యున్నాము, మనం అనాదినుంచి 
విముక్కులమే. మనకు ఎప్పుడూ బంధం లేదు. అనాదిసిదంగా మనం 
విము కులమే. అందు చేత-మనం వము కి పొందగలం-అనడం నిజంగా 
శుద్దతప్పు, కేవలం పొరపాళే, అయితే వ్యావహారికంగా ఇట్లు 
పలికినా దీని సత్యార్థం జూ జ్ఞానంపొందడ మని, వ బంధమునుండి, 
యీ [పపంచమాననవులు విముక్తి పొందుతున్నారో, ఆ బంధం నిజమైన 
బంధంకాదు, ఈ బంధం వశ భావన చేత, అజానంచేత, అవిద్య చేత 
కలుగుతున్నది, బంధ మనేది నిజంగా లేదు. నిజమైన జ్ఞానం, 
సత్యాత సామా తారం, తర్‌ పణ మే నిన్ను నిత్యము క్తిని చేస్తుంది. 
ఈ సాంతేంత్రం ఆవినాశనమైంది. అందుచేత నీ విముక్తి (స్నేచ్ళు 
అనేది ఎప్పుడో పొందబజేది * కాదని తెలుసుకో, ఈ స్వాతం త్యేం 'నీ 
న్వతలేస్సిద్గ మెంది, నీ జన్నహక్క-, సీ నహజలవణం, నీ నై జ(పళ్ళతి, 


ఒక మనివీ మెడలో ఒక రత్నాలహోార మున్నది. ఒకసారతడు, 
తన మెడలో ఆ హారము ఉన్నవిషయమే మరిచిపోయాడు, ఆ 
హారము కనపడక దిగులుపడి ఇల్లంతా వెతకడం మొదలు పెట్టాడు. 
ఎంత వెతికినా కనబడ లేదు, ఎవరో అప్పుడువచ్చి, “ఇదిగో హారం నీ 
మెడలోనే యున్నది -” ఆని గుర్తుచేసి చూపించారు. అప్పు డతని 
విచారము పోయింది, చూడండి - ఇప్పుడు హోరము దొరికింది 
అనడము నిజమైన అర్గంలో తప్పు, ఎందుకంశే నిజానికి ఆ హారము 
అతని మెళ్ళొనే ఎప్వమా (పకాశిస్తున్నది, అది మరి పోయిందా! 
పోలేదు. మరిచిపోబడింది, అ'ద్నేపకారము, నీ నత్యాత్మ ఆ “నన”- 
సర్వ కాలస ర్యావస్థలలో అవికల్బమై, అవినొశ మై మె 'వశాళిస్తున్నది, 


75 వివిధ (ప్రనంగాలు 


అయిలే మనస్సు,+ బుది, అజ్ఞానమును అతి క్రమించవలసియున్న ది. 
మనస్సు, ఆ అమూల్యఆత హారమును పొందినట్లు విశ్వసించినప్పుడు, 
ఈ అర్ధంలో నీవు విముక్షీని పొందావని చెప్పవచ్చు. నిజానికి నీ 
హారము (ఆళ్ళ) ఎన్నడూ. పోలేదు, దానిని నీవు మాయా భాంతి చేత 
మరిచి, తిరిగి కేనుగొన్నావు మాత్రమే, దీనినే విముక్తి అని పిలుస్తాం, 


(పశ్న :- ఆత్నకు వునరావృ త్తి ఉంటుందా ? 


ఉత్తరం:- ఈ (ప్రశ్నకు జవాబు అత్త - అన్న పదముయొక్క_ 
తకపికాద్‌ ఆధారపడి యుంటుంది, అతను పరమాత్నగా అర్థంతీను 
కుంకే, ఆత్మకు జనఎణమరణాలు లేవు. ఆత్మకు బావను ఫుట్టకలు లేవు, 
అందు చేత ఆశ వున రావృ త్ర్తిరహిత మైంది, మరి-ఆత అన్న పదాన్ని 
జీవుడుగా సూక్ష్మ చేవాంగా అర్దం చేసుకున్నప్పుడు: వునరావృ ల్సి 
వున్నది, ఆ అత్మ జననమరణపరంపరాచక్రంలో పరిభమి స్తుంది, 


యాజ్ఞ వల్క్య్య మహవ్వార్షికీ ఇద్దరు భార్యలు, పెద్ద భార్య 
మై(కేయి. చిన్న ఖొర కాక్యాయని. యాజ్ఞవల్క్యుడు మహా 
(శ్రీమంతుడు, భారతవర్షంలోని మహైశ్వర్యనిధిమెన ఒక మహారాజు 
ఆయన శిష్యుడు. ఆయన తన సంపదను భా ర్యాద్వ్యయానికి పంచి 
అరణ్యానికి సగ్గమిధ్ధామనుకున్నాడు. మైకేయి భ_ర్తయిచ్చే సంపద 
యొక్క. భాగమును తీసుకోవడానికి ఇష్టపడలేదు, నాశ తత్వమునకు 
దారితీసేయమొడల, తన ల్‌ ర ఎందు కీ సర్వనంపదను వర్ణిస్తాడు ! = అసి 
ఆమె విచారణచేసి సంపదను నిరాకరించింది. 


“నమ స్ప భారతవర్ష మ హైశ్వర్యవంతులలో ఒకడైన నా 
(వియుడు, ఈ "నమ స్త సంపదేలనూ విసర్లించి ఇంకొక నవ్య జీవితమును 
సీకరించడానికి కారణ మేమయి తు యుపి నిజానికి ఎవరుకూడా 
ఒక జీవితమును వదలి, ఇంకో జీవితమును వదో ఎక్కువ ఆనందం 
'లేఠపోతే సీీకరించరు, RS జీవితంకం కే, స్వీక్రరించబో యే 
నూతన జీవితిములో ఏదో ఉన్నత సుఖం ఉండబళ్ట్రే నా భర్త నేడీ 
నంపదను పరిత్యాగం చేస్తున్నాడు” అని ఆమె విచారీంచి భర్త రను ఈ 
రకంగా (ప్రశ్నించింది. * పాపంచకసంపదలోకంశే, అభ్యాల్నిక నంప 


శ్రీరామకీర్ణ వేదాంత భామ్యము 76 


దలో ఎక్కువ అనంద మున్నదా? లేక ఆ ఆనందము ఇంకొక 
రక్రమయిందా +” 


యాద్జ్యవల్కు్యడు ఈ రకముగా (పత్తు_త్తర మిచ్చారు- “భాగ్య 
వంతుల జీవితిము ఎంత గొప్పదై నా ఈ జీవితంలో నిజమైన ఆనందం 
లేదు, నిజమైన సౌఖ్యం లేదు. నిజమైన స్వాతంత్ర్యం లేదు”, “ఆయితే 
విము క్రి సత్యస్యారేం తం మోశ్‌ం ఎలాశలుగుతుంది ? ఈ (పాపంచక 
రాగ వ్యామా హాలనుండ్కి ఆశాపాశమునుంచి విముక్తి దేనివల్ల కలుగు 
తుంది? జీవితామృతమును నాకు విశదపరచండి, నా కది కావాలె”. 
అని మై(లేయి (ప్రార్థించింది. 

యాజ్ఞవల్కు్యూని భౌతికసంపదను కాత్యాయని స్వీశ్ర రించింది, 
శానీ మైతేయి మాము యాజ్ఞవల్క్య మవాష్టల జ్ఞానసంపద చే 
కోరుకున్నది, ఆమె పొందిన అధ్యాల్సికమైన ఆ మైశ్వర్యం వమిటి 1 

నవా అశే పత్యుః శామాయపతిః (ప్రియోభవ 

త్యాత్మన స్తు కామాయ పతిః వ్రియోభవతి 

నవా అరే జాయామై కామాయ జాయ్మాపియా 

భవ త్యాత్మన స్తు కామాయ జాయా్రియా భవతి, 

= బృహదారణ్య కోపనిషత్‌ 


దీనికి అనేక అర్థా లున్నాయి, మాక్సుముల్ల ర్‌ ఒక రకంగా 
అనువదించాడు, హిందువులు అనేకులు ఇంకోరకంగా అనువదించారు. 
శాం౦ండూ సరియైన వే, 


ఒక వ్యాఖ్యాన (ప్రకారము అర్థమిది : “భార్య భర్తను 
(సీమించడానికి కారణము, భర్తయొక్క_ విశేవగుణగణాలు లేశ వ 
(పశ్యేళ సౌందర్యవిశిస్టతా కాదు, భ_ర్త భార్యకు అద్దంవంటివాడు. 
అద్దములో (ప్రతిబింబాన్ని దర్శించినట్లు, ఆమె అతనిలో తన ఆత్మను 
దర్శి స్తుంది. ఈ కారణముచేతనే ఆమె భర్తను (పేమించండం, ఆందు 
చేతనే ఆమె కతడు (వీయుడు.” 


77 [వివిధ [ప్రసంగాలు 


రెండవ అర్థం యిది ; “భార్య, భ_ర్తకోనం భర్తను _పేమించ 
డములేదు భర్త రోలో ఆమె పరముగత్యమును, భగవంతుని నిజమైన 
దివ్యత్యమును దర్శి స్తుంది. అప్పుడే ఆమె (పేమించగలుగుతుంది” 


(వేమ పరస్పరము (పసరితము కాకపోతే, ఎవడూ (పేమించ 
డని మీకు తెలుసు, దీనివల్ల మన కేం కనబడుతున్నది? ఇతరులలో (ప్రతి 
వింబించిన మనలనే మనం | 'పేమి స్తున్నాము, మన న త్యాత్మను, పర 
మాత (ను: ఇతరులలో మనంచూచి | పేమిసాము, అంతేగాని వ స్తువును 
న స్తువుకోనము మన మెప్పుడూ (పేమించము, 


ఈ విషయం బాగా విచారించంకి, [(పేమప కారణము 
సత్యాత ॥ సత్యాత కొరశే వస్తువులు (పియంగా కనిపి స్తున్న వి, 
నీలోని నత్యాత లోనే మాధుర్యమంతా ఉన్నది, నీ _పేమభావాలను 
దుక్కిస్‌ రాగ ము చెయ్య వాకు, నీవు పెకి ఎక్క డానికై ఉ ద్రేశింపబడిన 
సిచ్చెనను క్రిందపడ డానికి దుఃఖంలో అజ్ఞానంలో అధోదృష్టిలొ పడడానికి 
దురింసియోగము చెయ్యవాకు, ఈవివేయమును గాఢంగా వీచారించు, 
నిజమయిన మాధుర్యము , నిజమయిన ఆనందము, నిజమయిన సుఖము 
ఎక్కడవుందో నీవు చూడగలవు, నిజమైన ఆనందము, సీ ఆత్మలో 
మాత్రమే, సీ న త్యాత్మలో, భగవంతునిలోమాత మే ఉన్నదని నీవు 
కనుగొంటావు. ఇది [గహించి, సర్వ_పాపంచక వాంఛాసముదాయానిక్తి 
అతీతుడవుగా! ఈ విషయవాననలకు, ఈ నీచవాంఛలకు నిన్ను నీవు 
అతీతునిగా చేసుకో, పర (బ్రహ్మలో వశ్యంగా, 


నవా అశే వుతాణాం కామాయ వ్వతాః (పియా 
భ వంత్యాత్మన స్తు కామాయ వు.తాః పీయాభవంతి, 
--బ్బహదారణ్యకోపనివత్‌ 


“అజే|వకారం పృుతులకొజశే ఫుత్రులు ప్రియంగా లేగు, అత్మ 
శొజశే ఫుతులు వీయంగా ఉన్నారు,” 


'నత్వాతకొఅకు కుమారులు [వీయంగా ఉన్నారు. చూడండి 
నీపమారులు les ఎదురుతిగుగు తారనుకో అప్పుడు నీవు కష్ట 


'శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 78 


పడుతున్నావు, వాండ్ల ను ఇంట్లోనుంచి తరిమివేస్తావు, ఓహో! చెప్పండి... 
ఎవరికోనం వుతులు [పియంగా ఉన్నారో! 

ఉదావారణకు.__నీ కుమారునికి గుడ్డలు కావాలనుకుంటావు, 
గుడ్డలమిాద నీకతి ఏతి ఉన్నది, అయితే స్‌ శేవలం ఆ గుడ్డలకొజు కే 
గుడ్డలను (వీయంగా కోరుతున్నా వా? లేక నీపమారునికొట శా? గుడ్డల 
కంక నీ కుమారునిమాద సీ శెక్కువ్య పేమ. ఇక్కడ మనకేం అరమవు 
తున్నది! - తండియొక్క_ సత్యాతృళొరశే కుమారుడు |ప్రియేంగా 
ఉన్నాడు. అత్మలో పుుతునిలోక న్నా ఎక్కువ ఆనందం ఉన్నదన్న 
మాట, 

నవా అనే విత్తన్య కామాయ విత్తం (పియం భవత్యా 

త్శనస్తు కామాయ విత్తం భవతి, 

- --బృవా దారణ్యక il అధ్యా, 4 (బావ్మా 

“అచేపకారం నంపద సంపడకోనం (పీయంగాలేదు. సంపద 
ఆత్నకొరశే వీయయోా ఉన్నది,” 


నీవు ఆ చేవతనూ, యీ దేవతనూ (పారించుతావు “* బేవుడా! 
నీవు దయాసాగరుడవు, నీవు (పేమనిధివి, సర(క_ర్లవునీవే” అని యీ 
రకంగా పార్థిస్తావు, ఎందుకు (పారి స్తున్నా తెలుసా? ఎందుకంకే 
"దేవుడు నీటోంకలు నెర వేరుసాడ్‌ కాబట్టి, సీలోని న త్యాత్మను 
'సీవిసాడు, గనుక చేవుడు "జీవ్రడుకోనం “వియంగా లేడు. సత్యాల్శి 
కారే చేవుడు (వీయంగావున్నాడు, దీన్ని బాగా (గహించండి, దీసి 
వల్ల తేలుతున్న చేమిటి? నత్యాత్మే నమ స్తసుఖమునకు మూలం. 
సత్యాలే నిజమెన ఆనందనిధి! దీన్ని తెలుసుకో! దీన్ని (గ్రహించు! 


భారత జేశంలో బొమ్మలాట వేసారు. అందులో తెర వెనుక 
జకమనివీ.వుండి, గో లుబొమ్మలయొక్క- నూలచేహాలకు కట్టిన సన్నని 
జా రాలు పట్టుకొని లాగుతూ బొమ్మలను అడిస్తుంటటాడు, బొమ్మ 
లాటను మూడడానికి వచ్చిన జసం బొమ లకుక ట్రిన ఆశాలు 
ఈ దారాలు పట్టుకొని ఆడించే మనిషీనికూడా చూడరు. టన 
మాశమే చూసారు. అచేపకోరం ఈ (ప్రపంచంలో “యీ నాం 


79 వివిధ ప్రనంగాలు 


కరీరాలన్నీ బొమృలాటలోని తోలుబొముల స్థూలశరీ రాల విధంగా 
ఛున్నవి, సామాన్యమౌానవులు ఈ సూలశరీరాలనే నిజమైన కర్తలుగా 
మూసారు, ఏటికి స్వేచ్భాక _ర్హృల్వేం ఆపాదిస్తారు. వస్తువులను ఈ 
కనబడే 'చబావ్యూస్వరూపదృష్టితో అవగాహన చేసుకుంటారు, శరీరమును 
కర్తగా తలుస్తారు, స్నేహితులుగాన్సీ బంధువులుగానీ తమకు అను 
కూలంగా సేవించినప్పుడు సంతోషపడతారు. అసూయపడతారు, 
ఆ(క్రోశంచూపు తారు, కచ్చపడతారు, నిరుత్సాహపడతారు, అప్పుడు 
ఓవ బంధుమి[తులను వవగించుకుంటావు. ఇలాంటివాండు ఒక్షరకి మైన 
మనుష్యులు, ఇంకొక రక మైన మనుష్యులున్నారు: ఈరశపు మనుష్యులు 
శొంచెం ఉన్నతిదృష్టి గలవారు, పైన పేళ్కాన్నవారికంశేు, వీరు 
కొంచెం వివేకవంతులు, ఫొంచెం ఎక్కువ తాత్విక దృష్టిలవారు, ఎక్కువ 
అధ్యాత్శికదృష్టి ఉన్న వాండ్లు. టు బొమ్మలకు ప్రధాన 
మివ్యకుండా : బొమ్నలకు కట్టిన ఆ సన్నని అందమయిన దారానిే 
(పాధాన్యతేయిస్తారు. అంటు పరలోకనంబంధమయిన సూకుశరీరాలేశే 
(ప్రాధాన్యమిస్తారు. పరలోళమందలి అత్మలకే శారణత్య మిస్తారు, 
ఇక్కడ అత్య అంశే న త్యాత్మకాదు. ఇట్టి మానవులు కొంతవరకు 
చరియెనదృష్టిగలవా శే, ఇట్టిపజలు ఒక కారణమును, కార్గమునూ 
చూ స్తున్నారు, దారమునూ, స్థూలశ రరంపై పెన దాని కార్య ఫలితమునూ 
చూ స్తున్నారు, కానీ మానవునికి నంబంధించి తెరవెనుక దివ్యశ శ్రి 
hoa (పకాశి స్తున్నది. ఆ సరగ. క తెర వెనుక ఈ దారములను, 

ఈ (కౌళ్ళిను లాగుతున్నది, సల కాల నిమిత్తాలప అతీతమయిన 
పరమాత్నచేతశే, వర్ల నాతీతమయిన ఆ దివ్యశ క్కి క్ర చేతనే చేవా మనో 
బుద్ధ్యాదిశ కులన్నీ పాలింపబడుతున్న వ, ఆ ఆలే నిజమయిన అమృత 
తత్వం, నిజమయిన అనందం, న యనే పరమసుఖం, ఆ అల్నే 
నర్వమూ, 

ఈ [పాపంచక మయిన సర్యసంబంధ బాంధవ్యాలు, మానవులకు 
చెప్పీ గుణపాశాలని, మానవులను బ్రహ్మదృప్షీ కి త్రి ప్ప ఒక శ్లీక్షణా 
విధాన మని _ ఈ అవరోధాలన్నీ మనకు తెలియచేస స్తున్నాయి, ఈ 
(ప్రాపంచకనంబంధథము లన్నీ, తెరల వెనుక ఉన్నటువంటి బొమ్మలాట 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 80 


లోని (కాళ్ళను గుంజుతున్నటువంటి ఆ నత్యాత్శ్మయొక్క_ సాకూా 
త్కారమున కే! ఈ అవరోధాలన్నీ నీకు చూవీంచేజేమిటి? నీవు నీ 
నత్యాత్త ను తెలుసుకోవాలి, నమ _న్తప శ్యాంతర్లత్నమై యున్న, శరీర 
మనో గలను నియమించి పరిపాలి స్తున్న స త్యాత్మయొక్క_ 
నత్యత్వమును నీవు అనుభవపూర్వకంగా 1గహించాలె _ ఇచే 
న ర్వావరోధాల ఆశయం, మానవశ రీరమనో బు ద్ధ్యాదులన్నీ ఈ పరమ 
చిచ్చ క్రి చేత, ఈ నత్యమయిన దివ్యపేమ చేత, ఈ పర మనత్యము చేత 
పరిపాలింపబడుతున్నవి, 


నీ వొళ స్నేహితుని చూచినప్పుడు, అతనిలోపల (పకాశి స్తున్న 
నఠత్వ(ాతును మూచినటు నీవు (గహీంచా లె, నీ వతనిమాటలు వింటు 
న్నప్పుడు అతనివెనుక నున్న నత్యాత్శచేత ఆమాటలు పరిపాలించబడి 
నట్లు నీవు తెలుసుకోవాలె, నీ వొక మిత్రుసి శ క్రిని గహించినప్పుడు, 
వనుక (పకానించే దివ్యత్వమును (గహింఛాలె, ఇట్టి జూన న్మేతం నీలో 
వికసి స్తే, నీవు మాయకు అంటవు. నీకు శోకభయా లుండవు, నీకు 
వికలత కలుగదు, తెలిసిన బుద్ధిమంతులు తెరమోది బొమ్నులను 
చూచి వాటికి ₹నుక ఉన్న మనిషిని (గ్రహించినట్లు వివేకవంతులు 
గర్భవస్తు ప్రపంచమునకు "వెనుక (పకాశిస్తున్నది సత్యాల్నే అని 
(గ్రహినారు. 


మానవుల కర్శలకు వెనుక (పకాళించే పరమశ కిని కనుక్కో 
ఆ పరమశ కిని తెలుసుకో, ఆ శిక్షని నీవే అని (గహించు, బాహ్య 
రూపనామాలను ఎంత శ్రద్ధతో చూస్తున్నావో, తటేళశ్రద్ధతో ఆ 
పరమశళ కని (గ్రహించు, 


(బవ్మాతం పరాదాద్‌, యోఒన్యతాత్మనో (బ్రహ్మ వేద | 
శ(తేం తం పరాదాద్‌, 'యాజఒన్యతాత్ననః త(త్రం వేద । 
లోకా _స్తం పరాదుర్యోఒన్య (తాత్ననో లోకాన్‌ వేద | 
జీవా స్తం ప రాదుర్యోఒన్య,తాత్త "బీవాన్‌ వేద | 
భూతాని తం ప రాదుర్యోఒన్య_లాత నో భాకాని వేద |! 
సర్వంఠం పరాదాద్‌, యోఒన్య(తాత్మనః సర్వం చేద | 


81 వివిధ [వనంగాలు 


ఇదం (బవ్మా, ఇదం త(తం, ఇమే లోశా?, ఇమే దేవాః | 
ఇమాని భూతాని, ఇదం సర్వం, యదయ మాళ్ళా! 
-- బృహదారణ్య 2౪ 4 '(బన్మా. 
“పరమాత్మలో (బాహ్నణుని చూడనివారి, (బాహ్నణుడు 
వదలి వేసాడు, పరమాత్శకు భిన్నంగా శ్ష(తియుని చూచిన వాళ్ల 
క్షత్రియడు పరిత్యజిస్తాడు. ఆత్మశంశే వేరుగా లోకాలను ((పజలను) 
చూచిన వాణ్ణి, (ప్రజలు (లోకాలు) వెళ్ళగొట్టితీర తారు, చేవతలను 
ఆత్మకం కే భిన్నంగా చూచిన వాణ్ణి, చేవతలు బహిష్క-రిసారు, 
ఆత్మలో కాక వేరుగా వస్తువులను 'చూచినవాల్ణ వస్తువులు విడిచి 
తీకుగవి, వ్‌ వస్తువునె నానశే సర్వవస్తువులను అళ్మగా (గ్రహించక 
పోతే, నర్వవస్తువులు వాణ్ణి వడిలీకీరుతవి. (బాహ్మణుడు ఆ ఆశ్నే, 
ఆ అన్నే శ[తియుడు, ఆ ఆశే నమ స్తమానవులు, ఆ ఆశే నమస్త 
జేవతలు. ఆ అన్నే సమస్త వస్తువులు, సర్వమూ, నమన్తమూ ఆ 
పరమాత నబ మః 


ఈ వాక్యాలలో, దివ్యత్వము 'లేట తెల్లంగా, సుస్పష్టంగా 
వ్యాఖ్యానింప బడింది. 


దీనిని మి హృదయాలలో గాఢంగా నాటండి, నీవు ము క్తుడ 
వని తెలునుకోగలవు. నీ జన వాక్కు నీకు వునస్పంపా_ప్త మవుతుంది. 


“(బాహ్మణజారి, వేదములూ-సర్భమూూ ఆ అన్నే 


ఒక .దైవధర్శం ఉన్నది. నీ వొక భాతికవస్తవుమోద ఆ వస్తు 
దృష్టితోశు ఆధారపడితే, నీవు భంగపడక తప్పదని ధర్ధముయొక్క_, 
వేదములయొళ్ళ_ శాసనం! ఈ వాంఛా వస్తువు SO నీవు అతీతు 
డవుగావాలె. ఇది ధర్మమైయున్నది, నీ చొక గొప్పవానిని చూచి, 
తేక ఒక చుహారాజును చూచి ఆతని శరీరంమోాద, ఆవ క్రిత్వంమోద 
అధారపవడం మొదలుపెడతావనుకో వేదము లేమివెవుతున్నవో 
వినండి :, అపమార్షగామ్నులె మిరు పతనంకావడం తథ్యమని 
చెబుతున్నవి. ,అతసి నత్యాత లేక ఆరేసి (బవ్మాత్యమునందు 


నీవు విశ్యాకముంఛక, ఏక్కువ ఆతని చేవాయీోదనే విశ్వా 
(1 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము $2 


నము చూవుతున్నందున ఒక ఘోరఫాపం చేస్తున్నా వన్న మాట, నత్య 
స్వరూపముమిోద నీవు మాయా రూపాచ్చ్భాదవం చేస్తున్నావు, అంత 
(రృహ్మత్వమును అంతర్గత సత్యమును నీవు అనత్యపరు స్తున్నావు, ఇది 
విగ్రహారాధన, కరీర స్వరూపమును నీవా రాధి స్తున్నావు, నీ అర్చన 
విగహార్చన మాత్రమే, అంతర్గత మైన భగవంతుని నీ వారాధించడము 
లేదు. దీనికి ఫలితము బాధ- అశాంతిపడక తప్పదు, ఇది ధర్మనియతి, 
న్యవ వారిక పపంచంలో నీవు నంచరిం చేటప్పుడు (వపపంచవ్యవ హారమును 
నిర్భ ర్తించేటప్పుడు అంతర్లతమయిన పరమాళత్స్నన్తే ;బవా జ్యోతి నే 
దర్శించు- అని వేదం నిర్వచి స్తున్నది. మానవునితోకూడిన (పాపంచక 
కర్శను అపధానంగా పరిగణించా లె, అంతర్గత మయిన పరమనత్యేము 
నకు |పాధాన్నసాన మివాంలి | పాపంచకవృువపహారాన్సి నంప (పా 
న. 
నం భావించాలె. మన మొక స్నేహితుని రూపచి తాన్ని (పీమి స్తున్నా 
మంళ్షే, ఆ రూపపటదృష్షితో శు (వేమించడములేదు, అది స్నేహితుని 
గురించి గౌరవింపబడు తున్నది, అంశే చిత్రపటముకంశకు స్నేహితుడే 
మనకు (చేమపాత్రుడు, వ స్తుబంధములో, మనం వ స్తువులకంశు పరమ 
సత్యమున శే (పధానత్వ మివ్వాలె, చేహదృష్రి వదలి సత్యదృష్టిని 
మనము గహించాలె,. అప్పుడు [పావంచక సంబంధాలు మనలను బాధ 
"పెట్టలేవు, అవి మన గుండెలను నలగగొట్టకుండా పూవులులాగా 
మారి, మనకు భారముగాను. ముండ్ల బాటలు పూవుల బాట లవుతవి, 
కాక నత్యదృష్టీవదలి 'బేహరూపాల కే (పాధాన్యత యిస్తావాా యిక 
చాధాశాంతులు, దుఃఖాందోళనలు వేటాడి చంవుతాయి, ఇది 
ధర మైయున్న ది 
ఒకకథ వినండి : 


ఒక పల్లెటూళ్ళో ఒక్‌ తిక్కలములసమ్మ ఉన్నది ఆ మున 
లమ్మకు ఒక కోడిపుంజు ఉన్నది. ఆ వూరిజనం ఎన్సుడూ, ఆ ముసల 
మ్మను తమాషాలు బట్టిన్తూ హాస్యం బట్టి నుంజేవారు, ఆ పోరు పడ లేశ 
పోయుంది, ఒకరోజు ఆ యూకిజనంతో యిలా అన్నది. “మి రందరూ 
నన్ను అవస్ట'పెదుతున్నారు, చూడండి మిామోద జీను క చ్చరీళ్చుకోక 


838 వివిధ (వసంగాలు 


పోలే అప్పుడు, ఛీ అనండి”, ఆ ముసలన్నుమాటలు జనం మొదట 
లెక్క బెట్ట లేదు, “జాగ త్త ఇంకచూడండి, ఓ (గ్రామస్థులారా! చేను 
రవగ౦తకూడా మో కింక నసహాయంచవేసానేమో చూడండి” అని 
ముసలమ్మ ఆక్రోశం వెళ్ళబోసింది. “వంచేస్తావు ముసలమ్మా?” అని 
బనం అడిగారు. “ఈ (గామంలో సూర్యుణ్ణి పొడవనివ్యను నరాచు 
కోండి” అన్నది ముసలమ్మ, “ఆ పని ఎలాచేయగలవు”-అని అడిగారు 
జనం, ముసలము చెప్పింది : కనాక్రోడి కూసిన నప్పుడు సూర్యుడు పొడు 
స్తున్నాడు,. మిోరుగనుక నన్ను యిలాగే బాధపెడతారా, నా కోడిని 
తీసుకొని ఇంకో[గామానికి పోతాను, ఇంక యీగామంలో సూర్యుడు 
ఉదయించడు.ో 


కోడి కూసినప్పుడు సూర్యుడు ఉదయించడం నిజమే, కానీ 
సూర్యోదయానికి కోడికూత కారణంకాదు, నసనశే - ఆ మునలమ్న ఆ 
వూరివిడిచి ఇంకొకవూారు వెళ్ళింది, పాపం చాలా అవస్థపడి వెళ్ళింది, 
ఏ వూరు వెళ్ళిందో ఆ వూళ్ళోగూడ కోడికూసింది. ఆ వూళ్లో 
సూర్యుడు ఉదయించాడు. ఆమె వదలిన (గామంలోకూడా సూర్యు డు 
ఉదయించాడు అచేపకారం నీ వాంఛలయొక్క_ త్ల పకృతి పోడి 
కూతలాంటిది, నీ వాంఛలు కోడికూతను పోలియున్న ఏ. వాంఛావస్తు 
సంపా ప్రి సూర్యోదయ మును పోలియున్నది. వస్తుతేప్ల, వస్తువాంఛ 
అఖండపకిపూర్ల్ణ మైన పరమాత్మ అనే ఆ వక్తైక సూరు నిచేత నియ 
మితెమై పరిపాలింపబడుతున్న ది, సత్యాలే అనే నూర్యభ గ వాను డే 
సంధ్యాదివా ర్యాతాలను నృజిస్తున్నాడు. నమ _స్నపపంచకర లు ఈ 
నంతాద్వితీయ స క్యార్మ చేత నే నియమిత మై, శాశ్వత మై పాలింప 
బడుతున్నాయి. ఇంద్రియాలకు అధినేత ఆలే. బొమ్మలనాడించే 
(కాళ్ళను గుంజేది ఆ సూర్య సూర్యుడే, ఆ పరంబ్యో శే! ఆ పరృబేే హే! 
ఈ విషయం గుర్తుంచుకోండీ, 


సామాన్యముగా మానవులు ఈక్రర _ర్తల్వేమం ల" ఈ వాంఛా 
చదావహాంగల స్వార్థాహంక ఎలికీ. అపాదిస్తారు, అహాంకృతికి కర _రృత్వం 
అహదించవదు. అహంకార విముక్తు కులుగాండి! వివేచన చేయండి, ఒకే 
సూర్యుడు ఉదయారుణ కాంతులను (ప్రనరి స్తున్నాడు. అతడే కోడిపుంజు 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 84 


కన్నులు విప్పార చేస్తున్నాడు, డాని గొంతుక సవరణ చేస్తున్నాడు 
దాని కంఠంలో కూతను పుట్టి స్తున్నా డు, కోడి కూతగానీ, ఉదయ 
నంధ్యాకాంలిగానీ సూర్యుని దివ్వశాంలి చేత, దివ్యళ_క్తి చేత పరిపాలిత 
నువుతున్నది, ఈ సమస్త జీవవపంచము ఈ నీ నమ న్తభావాలు 
సూర్యసూర్యుడై న, పరంజ్యోతియైన న శ్యాత్మ చేత నీలోని పరమాత 
చేత శాసింపబడుతున్న వి, పరిపాలింపబడు తున్నాయి, ఈ సత్యరవాన్య 
మును తెలుసుకో! విము క్తుడవుగా! అన త్యాపాదనలు చేయవద్దు. అప 
వ్యాఖ్యానాలు చేయకండి; వ స్తువులను వ స్తుదృవ్నీతో సత్యముల నే 
(భాంతితో చూడవద్దు, వస్తువులను వ స్తుదృష్టితో సత్యములని (భాంతి 
పడడమే, ఈ అపవిశానమే బాధానశోశాలపు కారణం, ఈ పరమ 
రహాస్యమును తెలుసుకోండి! ఈ సత్యమును సాయోత్కరించుకోండి! 
ఈ నమ న్త (ప్రపంచ వ స్తుజాలమును ఒక మహోవినోదకీడగా గారడీగా 
నాటకపదర్శనంగా చూడండి, ఒకడు “క్షి యోపాత్రా” వేమం వేయవచ్చు, 
ఇంకొకడు మేకబెత్‌ వేవంవేయవచ్చు. కానీ నిజానికి అతడు హంత 
కదూ కాడు, అతడు రాజూకాడు, రాణీకాదు, అతడు కేవలము ఒక 
నటకుడు మొశమే, వేషధారణ మేగాని, ఆ నటకుడు నిజానికి బుద్ధి 
మంతుడు. అ బేప్రశారము నీవు విహితకర్శ చెయ్యి. కానీ సీ నరాన్ని 
పర(బవ్మా అని మాము మరువకూడదు,. నీ లోని “నేన” అ 
పరవా అవిక ల్పుడు అనంద నంరూవుడు, న ర్వారీతుడు అని 
తెలుసుకో! ఇది మొతం మరువకు, దీన్ని ఆచరణాత్మకంగా నంభా 
వించు! విము కృడవుగా! 

న యథా దుందు భర్ష న్యమానస్య న బాహ్యాన్‌ 

శచ్చాన్‌ శమ్నయాద్‌ (గవాణాయ దుందుభేన్తు 

(గవాగేవ దుందుభ్యా ఘాతేన్య వా శబ్దోగృహీతః, 

బృహ చారణ్యకోపనిషత్‌ 
“ మోగింపబడ్‌న భేరీనుండి బహిర్గతనువుతున్న శబ్దం "బా 


మున, తనకు తానుగా పట్టుకోబడదు, శానీ, 'భీరీ లేక ఛేరీనికొట్టువుల్ల 
పట్లుకోబడినఫ్వుడు శబ్లం పట్లుకోబడుతుంది,” 
ల (యట లి 


శక వివిధ (పనంగాలు 


సమస్త (పాపంచకవాంఛావ స్తువులు, అవి ఎవరివల్ల వుట్టినవో, 
ఎవరిలోనుంచిపుట్టినవో అతనిని పట్టుకున్నప్పుడే పట్టుబడుతున్న వి, 
న యథా శంఖన్య థా గృయుమానస్య న చాహ్యాన్‌ 
స గి 
శాన్‌ శమ్న్‌యాద్‌ గ్రవాణాయ, 
శంఖన్యతు గహ తేన శంఖధ్నన్య వా శబోగృహీతః | 


“ఊదబడుచున్న నంఖమునుండి వెలువడే ధ్వని తనకు తానుగా 
చాహ్నామున పట్టుకోబడదు, కానీ శంఖము లేక శంఖం వూ చేవాడు 
పట్టుకొోబడినప్పుడు శబ్దం పట్టుకోబడుతుందిలో 


వమానవుడు (బహ్మైక్యం పొందుతాడో ఆ మానవునివాంఛలు 
సఫలమనుతవి, అట్టి బస్మైళ్యమానవుని ఎవరూ మోసం చేయ లేరు, 
అట్టి ము క్షవుకుషుని వ బాధలు, వ శోళభయాలు తాకనైన తాక 
లేను, 


న యథా నరాంసా మపాం నముద వకాయనమ్‌ 
వవం సశేంపాం స్పర్శానాం త్వ కాయనమ్‌ 

ఏవం సర్వేషాం గంధానాం నాసిశై కాయనమ్‌ 
వవం సశే(పాం రసానాం జిపైశాయనమ్‌ 

ఏవం నళేంపాం రూపాణాం చక్షు చేకాయనమ్‌ 
ఏవం సర్వేషాం శచ్దానాం (కోత మేకాయనమ్‌ 
ఏవం సర్వేషాం నంక ల్పానాం మన వకాయనమ్‌ 
వవం సరీంపాం విద్యానాం హృదయ మేకాయనమ్‌ 
ఏవం సర్వేషాం కర్మణాం హస్తా చేకాయనమ్‌ 

వవం నశేంపా మానందానా ముపన వకాయనమ్‌ 
వవం సశేంషాం వినర్హాణాం పాయు" శేశాయనమ్‌ 
వవం సరేంషా మధంనాం పాదా వేకొయనమ్‌ 

వవం సర్వేషాం వేదానాం వా గేకాయనమ్‌ ౧౧ 


నమ_న్తనదులకు సముదం "కేంద్రస్థానం, సమస్త స్పర్శలకు 
త్వగిం దయం (చర్మం) "ేంద్రస్థానం, సమస్త వాసనలకు నాళిక కేంద్ర 
స్థానం, సమస్త రుచులకు జిహ్వ శేంద్రస్థానం, నమస్త రూపాలకు 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 86 


చేతం కేందసానం, సమ _న్తశ భ్రాలకు కేం దసానం (శ్రవశణేరద్రియం, 
సమస్త స్త సంకల్పాలకు శేంద్రస్థానం మనస్సు, సమే చన విద్యలకు కేంద 
స్థానం హృదయం, నమస్త స్త కర్మలకు వహాన్తాలు శీ్యదసానం, సమస్త 
భోగ మునకు కేందస్థానం  జనచేందియం, స సమ_స్తవినర్లములకు పాయువు 
కేండస్థానం, నమ స్తగంచలనాలకు పాదాలు  శేంద్రస్థానం, సమస్త 
చేదాలకీ వాక్కు కెందస్థానం, లే 


అ చేపకారం సనమ న్త్మప్రపంచములకు నమస్త (పంపంచవ స్తు 
జాలమునక్రు ఆత్మ శేందసానం, సమస్త శబ్దములకు సత్యాత్శ శేంద 
ధనం నమ_స్తరూపాలకు అత్మ కేం దసానం, ఇంద్రియము లద్వారా 
పనిచేయుచున్న సమ స్తశబ్దరూపరసాదులు ఆత్మనే కెందముగా కలిగి 
యున్నవి. అద్వితీయమైన ఈ ఆత నుండే సర్వమూ బయలు దేరు చున్న ది, 


న యభా మైంధవఖల్య ఉదక ప్రాప్ర ఉదక 
యేవాను విలీయేత, నహాస్యో ద్గ)వాణా యేవ 
న్యాత్‌ యతోయత స్యా దదీతలవణ మేవ 


వవం వా అరఖదం మహర్‌ భూత మనంత మపారం వీజ్తానఘన 
షా 
వవ, స. భూ తేభ్యః సమున్రాయతా న్యేవాను విననస్యతి నపేత్య 
సంజ్ఞా న త్యరే (బ్రవీమి, ఇతిసోవాచయాజ్ఞ వల్క్య్యః ౧.౨, 


“ఉదకములో లవణం వేసినప్పుడు అది కరిగిపోతుంది, ఉదక 
ములోనుంచి తిరిగి ఉప్పును వీయడానికీ వీలులేదు, కానీ మనం వ 
బలకణం రుచినుచినా ఉదకం ఉప్పగా ఉంటుంది - అచేవిధంగా ఓ 
మై(లేయీ | | అనంత మై అహార మై శుద్ధజ్ఞా నెక స్వరూపమై ఈ మహ 

దూతం (పరమాళ్శ) టె నమ F భాతములద్యారా వ్యక్త క్రమై తిరిగి 
వానితోనే అదృశ్య నువ్రతున్నది. అద్య క్యానంతరం నామరూపాలు 
(సంజ్ఞ) నశిస్తున్నాయి” '__అని యాజ్ఞ వల్క్యూడు బోధించాడు, 


ఈ నత్యములను తెలుసుకున్న మానవుడు ఈ సళ్యములను 


సందర్శించిన మానవుడు, పరమసత్యంతో ఐక్యమైపో తాడు, ఇంక 
ఆరఠశు సామరూపహాలపోూద ఆధార పడడు, 


ప్ర వివిధ [పనంగాలు 


నహోవాచ మెలేయీ, అృజెవమా 
భగవాన్‌ మూముపత్‌ , న (వేత్యసంజ్ఞా స్త్రి, ఇతి - 
అప్పుడు మైకేయి వచించింది:- “భగవాన్‌! అద్భ శ్యానంతరం 
నామరూపాలు (సంజ్ఞ) ఉండవు - అని మీరు చెప్పారు. ఇది నాకు 
గందరగోళంగా ఉన్నది.” 


ఈ ఆత్సే నర అభావాసికి కారణము'తే, సర్వదుఃఖాలకు, 
సర్వ బాధలకు, సనరంఅవరోభధాలకు కారణమైతే, మనస్స నేది లేకుండా 
పోలే మన వ్య క్రిగెమేపోలే, ఇళ మనము సర్వళూన్యంలో కలిసి 
పోవడమేకదా . అనే సంశయము మెతేయి మనస్సులో బయలు 
చేరింది, భర్తతో ఇలా అన్నది :- “ఇట్టి శూన్యస్థిలి వాకు అవనరం 
లేదు, శూన్యస్థితికి, మృత్యువుకు, నాశనానికి కారణమైన ఈ మిరు 
చెప్పే ఈ ఆతు ఏమిటి ? ఇలాంటి అత్మ నా కళ్క్ళ_ర లేదు, సర్వమును 
వదలి శూన్యంలో కలిసిపోవలసివ స్తే ఈ అత్మ నా కవనరం లేదు,” 


నహోవాచ, నవా అశే=హం మోహం (బ్రవీమ్యలంవా, 

అశే ఇదం విజానాయ ॥ 18 ॥ 

యశ హీదై (తే మివ భవతి, తదితర ఇతరం 

జిఘతి, తదితర ఇతరం పశ్యతి, తదితర ఇతరం 

శృణోతి, తదితర ఇతర మభివదతి, 

తదితర ఇతరం మనుతే, తదితర ఇతరం 

వీజానాతిి యత్రవా అన సర్వ మాలే వాభూాలీ 

తత్‌ కేన కం జి(ఘేత్‌ , తత్‌ కేన కం పోల్‌, 

తత కేన కం శృణుయాత్‌ , తత కేన క మధి 

వ'జీత, తత “కేన క ననీంత, తత శేన కం విజా- 

సీయాల్‌ ? యే చేదం సర(ం విజానాతి తం కేన 

విజాసీయాత్‌ ? విజాతార మరే శేన 

విజాసీయాత్‌ ? 1౧౮ 

యాజ్ఞ వల్కు్యడీరకంగా ప్రత్యు త్రరమిచ్చాడు: “ఓ మె(తేయి! 
నిన్ను కలవరసెకే విషయము నే గేమో చెప్పలేదు. ఓ ప్రియా! 
జ్ఞానమునకు ఇది అవధి, 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 88 


“తనకు భిన్నంగా ఇంకొకటి ఉన్నప్పుడే ఒకడు బ్రంకొకదాన్ని 
వాననచూడగ్లలడు, ఇంకొక చానిని చూడగలడు, ఇంకొక దానిని పొంద 
గలడు. వే రొకనికి నమన్మరించగలడు,. ఇంకొకరి తెలుసుకోగలడు. 
ఈ నమ _స్తమూ అశ్నే అయినప్పుడు అత డింక “దానిని వ విధంగా 
వాననభూడగలడు? బ్‌ ఏ విధంగా ఇంకొక దానిని చూడగలడు? వవిధంగా 
ఇంకొకదానిని వినగలడు? వ విధంగా ఇంకొకదానికి నమన్కరించ 
గలడు? ఏ విధంగా ఇంకొకదానిని పొందగలడు? వ విధంగా ఇంకొక 
దానిని తెలుసుకోగలడు? ఎవనిచేత ఈ సమస్తమూ శేలియబడు 
తున్నదో, అతనిని అతడెట్లు తెలుసుకోగలడు? ఓ పియా! సర్వమును 
తెలుసుకొనే ఆ ఆత్మను మన స్పెట్టు తెలుసుకుంటుంది? 


వినకపోవడం అనేది రెండు కారణాలచేత జరుగుతుంది, ఒక 
కారణం చెవిటితనం, రెండవకారణం తన అత్మకు ఇతరంగా వెలుపల 
ప్‌ శబ్దమూ లేకుండాఉండడం, చూడకపోవడం రెండు కారణాలు, 
ఒకటి. గుడ్డితనం, శెండోకారణం- సీవ్ర చూడడానికి నీకు వేరుగా 
ఇంకొకటి లేకపోవడం, వాసన చూడకపోవడానికి రెండు కారణాలుం 
టాయి, ఒకటి ముక్కు_ లేకపోవడం, రెండోది వాననచూడడానికి నీకు 
"వేరుగా ఇంకొకటి లేకపోవడం, ఇక్కడే మై(కేయి వ్యలి చేకించింది, 
సత్యాత్సలో ఐక్యంగావడం చేత మనము వినేదిలేదు, క నేదిలేదు, వాసన 
చూచేది లేదు. రుచి చూచేది లేదుకదా! ఇక మనం నిజానికి (గుడ్డితనం, 
మూగతనం, చెవిటితనం పొందవలసించేకదా? దీనికి మవార్షి 'ప్రత్యు 
_త్తర మి (పకాగం విశదీకరించాడు, సత్యమైన ఆత్మతప్ప "ద్వితీయ 
మైంది ఏదీలేదు, అనం తాద్వితీయ మైన అత్సకు వేరుగా ఒకటి లేదు. 
గాబట్టి నీవు చూడ లేవు, చెవుడువల్ల కాదు నీవు వినలేకపోవడం, విన 
డానికీ ఆశే తరమైంది లేదు కాబట్టి “విన లేవు, ద్వైతము, పరిమితేత్యం 
అత్నకు లేదు, అందుచేత నీవు పొందదగిన వ స్తువు వేరుగాలేదు, అలో 
చనాశ కి పోవడంచేతకాదు- నీవు ఆలోచించళపోవడం ఆత్నేతర మైంది 
ఇంకొకటి లేదు కాబట్టి, ఆత అనం తాద్వితీయ మైంది, అత్సప్‌ వేరొకటి 
"లేదు, అనంతా కే శ్రవణశారణం, ఆమైణకారం. ఆత శ్రే నర్వ 
శక్తులు, ఆత [| ఫ్యోవంచేరచే నే తాలు మాడగ లుగుతున్న వి, వళ మై 


89 వివిధ (పనంగాలు 


యున్న అనంత మైయున్న అళ్మచేత నే నమ స్తే్యదియాలు కర్శచే స్తు 
మనన్సు అలాంటి అనంతేస్థితికి అలాంటి వర్ణ నాతీతస్థి లికి అధిగమించి 
నప్పుడు అది ఇళ తెలుసుకోలేదు. ఎందుకంశే అక్కడ అటి సితిలో 


నంకొల్ప సంచలనమే కలుగడాలదు. మనస్సు ఏ విధంగా తనను “పరిపా 
లిస్తున్న ఆత్నను (గహీంచగలదు 1! 


మన దగ్గర ఒక పట్టకారు ఉందనుకోండి, ఈ పట్ట కారు సీ 
చేతి (వేళ్ళ చేత 'పట్టుకోబడి యున్నది, సీ చేతులు, ఆ పట్టకారును 
గట్టిగా పట్టుకొన్న వి. ఆ పట్టకారు ఇంక వ వస్తువునైనా "పట్టుకో 
గలదు, కానీ ఆ పట్టకారు నుకకు తిరిగి తనను పట్టుకున్న (శేళ్ళనే 
పట్టుకో లేదు, 


అబే పకారంనీ బుద్ధి నీ మనస్సు ఒక పట్టకారును పోలి 
యున్నది. అయితే ఇది ఒక “చశమైన పట్టకారు, మామూలు పట్ట 
కారుకు రెండు మొనలే ఉంటాయి. శాసీ యో మనస్సనే పట్ట కారుకు 
మూడు మొనలు, ఒక మొన “ఎందుకు (అంశే నిమి త్తం, ఇంకొక 
"మొన “ఎప్పుడు” (కాలం,) మూడో మొన “ఎక్కడి (స్థలము) నిమి త్త 
సల కాలాలు అనేవి యీ మనస్సుయొక్క- మూడు మొనలు. 


ఒక విషయమునుగానీ, ఒకవస్తువునుగానీ పూర్ణంగా (గహీం 
చడమం శే అర్థ మేమిటి 1 


ఒక వస్తువును పూర్ణంగా (గహించమంచకే ఈ మనస్సనే కారు 
మొనలతో ఆ వస్తువును గట్టిగా పట్టుకోవడ మన్నమాట, ఒక వస్తువు 
యొక్క నిమి గ సలకాలాలను నీవు ) తెలుసుకున్న ట్లయి శే ఆ వస్తువును 
నష్ట గహించినట్ల. అంశకే ఆ వస్తువు సీ మనస్సు, కింద చిక్కు_తుంది, 
ఆ వస్తువులో స్‌; మనస్సు చొచ్చుతుంది, చానిలోగుండా నీ మనస్సు 
దూరుతుంది, నీ మనోపాతలో ఆ వనువు పడుతుంది. 


మనస్సు (గహాణళ కి, మూడు మొనల వింతరకవు పట్టు కారు 
లాంటిది. సమన్త విషయములను మనస్సు (గహించగలుగుతుంది. 
(12) 


(రామతీర్డ వేదాంత భాష్యము 90 


కానీ ఈ నీ మనస్సు పట్టకారు చేతులలో చిక్కియున్నమాడిరి ఆ 
చిచ్చ కి చేత పరిపాలింపబడు చున్న ది, 


మనస్సుకు బుద్ధికి స్వాతంత్ర్యం ఉన్నదా! అయితే గాఢ 
నిద్రావస్థలో మరి ఎందుకు య శకి లేదు! దానికి స్వాతంత్య మే 
ఉంపే, అది నరా వస్థలలో నేంచగా ఉండాలెగదా! దానికి 
స్వాతంత్ర్యం లేదు, మనస్సు, బుది, ఒక అతీతపరమశ క్తి చేత పరిపాబింప 
బడు చున్నది, న వెనుకకు తిరిగి తనను పట్టుకొనియున్న న త్యాత ను 
పట్టుకో లేడు. మనస్సు ఆత్మను “ఎందుకు, ఎప్పుడు, ఎక్కడొ” నీ 
వున్నావనే (పశ్న పె వేయ ₹ేదు, సత్యాలే ను (పన్నించే ఛక్సి నస్సుకు 
లేదు, బుద్ధి ఆత్మను పట్టుకో లేదు, పరమాత్మను (గ్రహించలేదు. 
ఆత్మ మనస్సుకు అఠీతమై (పకాళి స్తున్నది. 


బుద్ధి, ఆత్మను (గహి హించలేదు. కానీ ఆత్మలో నము[దమలో 
బుడగలాగా కలిసిపోగలదు, బుడగ నము[దము నుంచి విడవడ లేదు, 
కానీ పగిలి సముద్రంలో కలినిపోగలదు, అబ్మేపకారం, బుద్ది ఆత్మ 
నుంచి విడవడ లేదు, కానీ ఆత్నలో లీనం కాగలదు, ఇ బే మాయా 
త _త్హ్వం, బుడి “ఎందుకు ఎప్పుడు, ఎక్కడ, ఈ [పపంచమును 
నృష్టించావు 1 అని ఆత్మను భగవంతుని (వళ్న వేయ లేదు, మనస్పీ 
(పళ ఇను భగవంతునికి వేయ సావాసించ లేదు, 


అనంతతంంలో ఏకొంకావాలంకే, ఈ ఆశును, ఈ నిజనుయిన 
నతంసాగరమును, ఈ నగ్యంపాలకాత్త్సను తెలుసుళోవాలె _ వరత్‌ 
సాశ్రూత్కారంపాందాలె, ఈ దివ్యా త్య్మానుభవంపాందా లె, ఈ 
సత్యాత “నేను అని పేర్కొనబడుచున్నది, ఈ నత్యాత్మ, ఈ పరి 
శుద్ధమయిన “నేను” _ నిమి త్తకాల స్థలాలకు ఆతీశమయింది. ఈ పరి 
శుద్ధమయిన, ఈ పరిపూర్ణ మయిన సత్యోత్త ఫీం' కక వన 
హృతమై యున్నది. ఓం 'ఇల్వేకామరం బ్రహ్మో! ఓం.-అంకే *ఆవాంి- 
అని, ఓంకార ఉచ్చారణ చే సేటప్పుడు, అత ధ్యానం. చెయ్యి. ఓంకార 
సంస్మరణ చేసేటప్పుడు నీ స్వస్యరూపధ్యానమె చెయ్యి. ఓంకారసంకీ రృన 
వేసేటప్పుడు, సర్యాంతర్లతేమై భాసి స్తున్న ఆ సత్యమైన చేను నీను _ 


9t వివిధ [వనంగాలు 


సీవే నని హృతూ పర్వ సంభావన చెయ్యి, ఇట్టి గాఢ ధ్యానం చేత, మనస్సు 
పర మసత్యంలో ఐక్యమవుతుంది. ఇట్లి గాఢభ క్రి చేత, ఇట్టి సజీవజ్ఞానం 
చేత, మనస్సు అనే బుడగ పగిలి పరమసత్యమనే మహాసాగరంలో 
వశమవుతుంది. ఇచే సావో త్కారపథం, ఈ గాఢధ్యాననివ్య్భ, ఈ సజీవ 
జ్ఞానం, ఈ మిథ్యాహంకార న్మిగహతే పరమనత్యప్రాప్వికి మార్గం! 
విము కి పథం! 


సత్నమయిన “నేను” సరశరీ రాల్లో ప్రశాశి స్తున్నది. నత్య 
మయిన ఈ “నేను సమ స్తమునూ పరిపాలి స్తున్నది, అనంతమయిన ఈ 
సక్మాత్మ ఒక చిన్న అణువులోనూ, ఒక (బహ్మాండసాగ రంలోనూ 
వకరీలిగా చేశ శాల నిమితాలమై (పకాళి స్తున్నది. ఆ సత్యమయిన 
“నను నీవే నని సంభావించు, సందర్శించు. ఆ అనంతాఖండ పర 
మాత్నవు సీ వనే దివ్యానుభూతిపాందు. ఓహో! నీలో ఎంత దివ్య 
పరిణామం! ఎంత మహా త్రరమయిన పరివర్తన కలుగుతుందనుకున్నా ను! 
నర్వస్థలవ్యాపపడను నేను. సమ_స్తకాలగతుడను నేను. సమస్తస్థల 
జగ దాఛారమయిన పరమాత్నను నేను _ అని నంభావించు, అనంత 
(కాలను ఆనంతేశ్స క్తి అనంతబలం, అనంత పలిభ నేసే 
అని నంభావించు, ఇది వదో అజ్ఞాన వాగ ల్భ్యం కాదు, యద్భావం 
తెద్భవలి, ఈ దివ్యత్వేనం భావన చెయ్యి, సీవ్ర న. (పకాశిసావు, 
నమస్త స్నార్థవాసనాపాశ ములనుంచి నీవు విము క్రి పొందు తావు. 
ఆత్మను విశ్వసించు సమస్త చాధాందోళనలు పటాపంచలై పారి 
పోతివి, నీవు నమ _స్తమయిన అసూయా కో శాలకు, "బాధావరోభాలకు 
అరతీతుడ వౌ తావు, “అహం (బ్రహ్మ ఒస్ని" అని సంభావించు, 


తె తంమసి, 
en 


మనస్సుకు తన కార్యకారణ మునుగూర్చి (పశ్నించ నధికారం 
లేదు. తనఫలితమయిన చేహంతో వకీభవించడానికి మనస్సుకు 
అధికారం శేదు. 


ఉదాహరణకు ఈ రుమాలను లీసుకోండి, ఇది "బీనితో నైన 
వకీభావం పొంచాలంశకే ఇది అసలు దేనితో నేయబడిందో ఆ సిలుకు 


శ్రీరామ తీర్థ వేదాంత భామ్యము 92 


తోచీ వకీభావంపొందాలె, అంతేగాని ఈ రుమాల తన పొడుగుతో 
వెడల్పుతో మందముతో వకీభవించడానికి అధికారం లతేదు. 


అ బేపకారం మనస్సు జీనితో నైనా వకీ భావంపొంచాలంశేు, 
అది తన న్వవస్తు స్తువుతోశు, తన నై జ పకృతితో కు వకీభావంపొందా లె, 
మనస్సు బుడగై మహాోగంభీరసాగరమయిన ఆత్సలో, ఆ “చేనులో 
సగిలి కలిసిపోవాలె. అంతే కాని, అది చేహంతో వకీభవించడానికి 
వీలులేదు. శరీరముతో వకీభవించడానికి అధికారం లేదు, 


ఓహో! నిజమయిన (బవ్నాత(ం సక్యాత్శ, ఈ చిచ్చ కి 
(పాపంచిక సంబంధాలతో, (పాపంచిక వ్యవ హారాలతో వకీభ వింపబడటా 
నికి అధికారంలేదు, నీ వీ మవానీయ(బవ్మ hig పరమనత్యమవు! నీ 
స్వస్వరూప మైన (బ్రహ్మ తేజమును gl గ దానిని జ! 
ఈ దివ్య(బవ్మోనుభ వం పొందు ! కోక భయాకుల వ్యధలకు అతీతుడై 
(పకాశళించు ! | 


ఓమ్‌! ఓమ్‌! ఓమ్‌! 


మీ గృహాలలో శాంతి లభించే మార్గం ? 
శాన్‌ పాన్సిస్‌కో ఎకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో 1902 డిశంబరు 80 తేదీ 
ఇచ్చిన ఉపవ్యాపం | 
నా అత్మన్వరూపు లైన మహాజనులారా ! 


ఈ దినం, విచారింపవలసిన పుతములు చాలా ఉన్నవి, 
న్యాయాధికారి సభకు వస్తూ ప్యతా లన్నీ తెస్తాడు కానీ తెచ్చిన 
పత్రము లన్నీ ఆ నాడే విచారించడు, అవసరమైనవి కొన్నిమాశత్రమే 
వివారినాడు, అ దేపకారం నే డున్న ఈ షృతాలలో చాోలానరకు 
యీ నాడు విచారణకు రావు, వీటన్నిటిని ఈనాడు విచారించకపోవ 
డానికి కారణం వేరుగా ఉన్నది. కారణం వీమిటంకే-ఈ ఉన్న 
పశ్నాపత్రములన్నీ నూటికి 99 పరలోకమును గురించి, ఇతర లోకా 
లను గురించి అడిగినవి, (పస్తుతం మిరు నివసిస్తున్నది ఈ [పపంచంలో 
కదా! (ప్రస్తుతం మోకు నంబంధం లేని పరలోక విషయములకంశే మో 
(పన్తుతన్యవహార జీవితాలకు ఎక్కువ అవసర మైన విషయనునుగూర్చి 
శొంచెం పనంగించడం మంచిది, 


క్రిందటి సాయంకాలం తీసుకున్న (పసంగవిషయము నే నేడు 
తీసుకున్నాము, ఇది చాల ముఖ్యమైన విమయం, “వివాహం చేసు 
శున్న మానవుడు భగవ తృాక్షాత్కారం న్యాయరీ త్యా పొందగలడా?” 
ఇది చాలా దీర్గ మైన విషయము. దీనిని గురించి వివులీకరించడానికి ఈ 
రాశి చాలదు, అవకాశం మున్నంఠతపవరకు ఈ రాతికి (పసంగిద్దాము, 


భారత బేశంలో, ఒక వూళ్ళో కూరుడైన, చమక్కారియెన 
ఒక యజమాని ఉన్నాడు, అతేడు సేవకులను చమత్కారంగా 
చాధించేవాడు, ఒళనిడు అతని సేవకుడు మంచి విలువగల రుచా 
హోరమును వండాడు. ఈ పదారం తా నొక్క_డే తినాలననీీ సేవకుడు 
శినకుండా చేయాలనీ ఆ నిర్ణయుై న యజమాని ఉద్దేశ్యం, ఈ పదా 
ర్భము వండబడింది రాత్రిపూట, యజమాని సేవకుని పిలచి యిలా 
అన్నాడు .. “ఇప్పుడు మనము తినవద్దు, శేవు (పొద్దున లించానము- 


శ్రీ రామతీర్థ వేదాంత భాష్యము రజ 


వెళ్ళి పండుకో,” యజమానియొక క్క అనలు ఉద్దేశం (గహించారా ? 
ఈ రాత్రికి వమి తినకుండా పండుకుంకే, పొద్దున తనకు తీ వమయిన 
ఆకలి 'వేస్తుందికడా ! అప్పుకు ఆ మొ త్తం తనే తిని వేయవచ్చు. 
మిగిలితే కదా సేవకుడు లినేది. ఆ రకంగా చీవకునికి మిగులకుండా, 
తా నొక్క_డే తినవలె నని వాని అనలు ఉద్దేశ్యం, "సేవకుడు, గండో 
గటకో (తాగాలనీ, ఈ రుచ్యాహోరము తినకుండా ఉండాలనీ వాని 
లోపలి ఉద్దేశ్యం, కానీ ముఖమెదుట ఇది విప్పి చెప్పలేక ఈ పన్నాగం 
పన్నాడు. “నెళ్ళి పండుకో, ఈ రాతికి మనలో ఎవరికి మంచి కల 
వస్తుందో ! అతడు (పొద్దున ఈ ఆహారము తినాలి, మంచి కల నీకు 
వస్తే ఈ మొత్తం నీవే తిందువుగాని, నాకు వస్తుందా, ఇదంతా నేనే 
తింటాను. నీవు వదో రాగినంకటి తినవలసివస్తుంది* _ అని యజమాని 
సేవకునికి చెప్పి పంపాడు, తెలవారింది, యజమానీ, సేవకుదూ ఒకరి 
ఎదురుగా ఒకగు 5 కూర్చున్నారు. యజమాని సేవకుని, నీ శేం కల 
వచ్చిందో చె చెప్పమన్నాడు, సేవకుడన్నాడు :- “అయ్యా మిరు యజ 
మొనులు, మాలే ముందు తెమ కేం కలవచ్చిందో సెలవియ్యాలి 
తరువాత నేను విన్నవించుకుంటాను” ఈ సేవకుడు కూటికిలేని 
దర్శిదుడు. వీనికి పొట్టపొడిచినా అక్షరపు ముక్క లేదు, ఈ మొద్దుకు 
మంచి శకలలంకే ఏమిటో తెలుస్తుందా! - ఆని యజమాని అను 
కున్నాడు. తన కల చెప్పాడు =” కలలో నేను ఈ యావత్‌ భారత 
వర్ణ ముకఘూా వక. క్ర నమాట్టు నె నెనాను నాఠలలో నర రాజ్యాలు 
హీందూ దేశ చ్రవ అకిందీ! వచ్చినవి, హీందూ చేశ _పభువునై సర్వ 
[పపంచ పరిపాలనము చేశాను”, విన్నారా ఇదీ - ఈ [కూరుడయిన 
యజమాని కల, నిజమయిన భారతీయులు నీటి బుడగలవంటి ఈ 
తుచ్చమయిన మైశ్వర్య వికారాలను ఆరాధించబోకు, శిశుదశలోని 
అజా లే ఇట్టివాటికి పగితవిస్తారు: సే ఆ యజమాని కల యిది తాను 
భారతవర్రమునకు చశ్రవ శ్రి ర్తియె నమస్త (పపంచమును పరి పాలించి 
నట్లూ, నమస్త జేశారీకులు, సామంత రాజులె తనముందు కొనుశలు 
చెల్లిస్తూ వినములె నిలుచున్న ట్లుూ, నమస్త జేవతలూ నమస్త 
బుషులూ, తేన సభకువచ్చి, తన కుడి పరో ఎడమ(ప్రక్కో అసీనులై 
నట్లు "ఆ యజమాని తలపోశాడు, (కుడిపరో, యెడమ(ప్రకో[ 


ఫిగ్‌ మా గృహాలలో శాంతి లభించే మార్గం ధి 


రామునికి జ్ఞ ప్రి లేదు, తన కలంతాచెప్పి, నీ కల ఏమిటో చెప్పమని 


పాపం, ఆ Ses వమిచేశాడనుపన్నారు, గడగడ వణకుతూ 
“అయ్యా ! అయ్యాం ! నా కలాంటి కల రాలేదండీ” అని చెప్పాడు, 
యజమానికి మనస్సులో నంతోషమైంది, తన మంతం పారిందను 
కున్నాడు, ఇంకేం - ఆ కమ టిపదార్థనుంతా త నొక్క_డే తినవచ్చు 
నని శాంతిపడ్డాడు, సేవకుడు తన కలవిషయం ఈ విధంగా చెవు 
తున్నాడు, “అయ్యా ! కలలో ఒక పెనుభూతం కనబడింది. భయంకర 
మయిన ఆకారంతో ఒక తళతళలాచే క గి రుళిపిస్తూ నామోదికి ఉరికి 
వచ్చింది.” “ఆ-తరువాత ఏమి జరిగింది ఫి అని యజమాని అడి 
గాడు, సేవకుడు తన కలలో తరువాత విషయం ఈ విధంగా చెప్పాడు, 
అయ్యా ! ఆ భూతం చంపడానికి నా వెంటబడింది” ఈ మాట విని 
యజమాని కథ దారికి వస్తున్నదని లోలోపల సంతోషంతో చిరునవ్వు 
నవ్వాడు. “ఆ భూతం నన్ను చంపబోయింది. కత్తితో నలు 
బోయింది” అని చెప్పాడు సేవకుడు. “నీ వేంచేశావప్పుడు? ఎందు 
కా భూతం నిన్ను చంపబోవడం % అని (పశ్నించాడు యజమాని, 
సేవకు డన్నాడు, “అయ్యా ! చంపమంటావా లేకపోతే నీవుదాచిన ఆ 
రుచ్యాహారమును శింటావా ? అన్నది భూతం.” “తరువాత ఏమి 
చేశావు మరి?” అని అన్నాడు యజమాని, “వంచేస్తాను. వంటగది 
లోకి వెళ్ళి ఆ పదార్థమంతా రవకూడా విడువకుండా తిన్నాను” అని 
సేవకుడు (పత్యు త్తర మిచ్చాడు, ee నన్ను లేపలేదు ** అని 
యజమాని అడిగాడు, “అయ్యా! మీరు ఈ నమస్త (ప్రపంచ 
చక్రనర్తు రులుగా ఉన్నారు. మా పేరోలగంలో మహామహు లందరు 
పరి వేస్టించియున్నారు. పహరావారు విచ్చు కత్తులతో స. 
(పచేశంలో పచారుచేస్తున్నారు. చేవరవారి సన్నిధికి రావాలం 
ద్యార పాలకులు నన్ను చం వీసారు తమ సన్నిధికి వచ్చి నా అవస్థ 
విన్న వించడానికి వీలు లేకపోయింది, ఇక వంచేసాను ? బలవంతమున,, 
తప్పక అఆ రుచిగల పదారమంతా నే నొక డనే తినవలసివచ్చింది” చ 
అని సేవకుడు పసంగించోడు, 


శ్రీ రామతిర్ద వేదాంత భాష్యము 96: 


మారు ఎప్పటిన్యన్లాలకో, ఎప్పటిలో కాలకో శ్ర లలుకంటున్నారు. 
ఈ కలలు మధురమయిన వే, మంచివే, ఈ మధురన్వప్నాలలో మిరు 
అకాశ సౌధాలు కడుతూ మనం అది చెయాలె, ఇది చెయాం లని 
అనుకుంటున్నారు. పై తాను మనలను వంచేసాడో, భగవంతుడు. 
దండిసాజేమో అని భయపడక మికు తప్పడంలేదు, మన మో రకంగా 
ఉండాలె, లేకపోతే ఫలానా చేవదూత మనలను నరకవిలంలోని భగ 
భగమండే అగ్ని కుండంలోనుంచి స్వర్గమునకు పోనియ్యదు, ఇలా మిరు 
కలలుకంటున్నారు, కానీ భూతభీతుడై ఆ రుచ్యాహారమంతా డిస 
వేసిన సేవకునివలె చరించడ మే _శేయస్థర మని రాముని అభి పాయం, 
సేవకుడు తిన ముందున్న (ప్రస్తుతసితిని చక్క చేసుకున్నాడు, ఈ 
(పపంచంలో మిరు బాగుపడదగిన ఈ పస్తుతజీవితంలో మిరు: 
అనువ్యీంపదగిన విషయములనే మొదట చూచుకోవడం (శేయస్క_ 
రము, సా వ్నీకపపంచాలు, పరలో కాలు మొదలై నవాటిని గురించి 
తరువాత విచారించుకోవచ్చు. 


ధర దృష్టి మొదట గృవాంలోనే వుడుతుంది, ధర్మమును 
“మొదట గృహంలో ఉండగా నే ఆరంభించు, 


మో అందరికీ సంబంధించిన సమస్యలోకి రాముడు వస్తున్నాడు, 
“పెండ్లి చేసుకున్న దంపతులు శోకాందోళనా బాధలకు దూరులై 
శాంలిజీవితమును గడిపే మార్గం వమిటి” ? ఇదీ (ప్రశ్న, “ఓ చేవుడా! 
మా దుఃఖాలు పోగొట్టు. ఓ క్రీస్తూ మా దుఃఖాలను నివారణ చెయ్యి 
రీ కృష్ణా! ఓ బుదుడా! మా దుఃఖాలను పోగొట్టు అసి (పజలు 
ద్రార్థిన్హారు, మరణానంతేరం మో బాధలు వాండ్లు తొలిగించవచ్చు, 
"బేక్‌ పోవచ్చు, కానీ ఈ (పస్తుతి జీవితంలో మో బాధలు ఎవరు తొల 
గిస్తారు ? ఈ జీవితంలో భర్త భార్యకు (క్రీస్తు కావాలె, భార్య భర్తకు 
(క్రీస్తు కావాలె, కానీ ఇప్పుడేమి జరుగుతున్నది 1 పతిభార్య భ రకు 
(క్రీస్తు కావడానికి బదులు జూడస్‌ ఇస్కారియేటూోగా మారిపోయింది. 
"శ జూడన్‌ ఇస్కా౭రేట్‌ (క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడు, బ్లకడే 16 వెండి 
శారౌరూల కాళశించి తన గురువైన (శ్రీస్తును శ కువుఆకు కట్టించి (శ్రీస్తుయొక్క_ 
జేడనత కారణమెనాడు. 


97 మా గృహాలలో శాంతి లభించే మార్గ ? 


(పతిభ_ర్త తన భార్యకు క్రీస్తుకావఢానికి బదులు జూడన్‌ ఇస్కా_రియే 
టుగా మారిపోయింది. ఇట్లి వై పరీత్యవిష యాలను సక్రమబథంలో 
పెళ్లే మార్లంవమిటి 1 (పతి 'భరా, (పతి శా నర్వసంగ పరిత్యాగం 
చెయ్యాలె, 3 వస్త నవ (పపంచదృష్ట్యా శ్రీస్తు సు సర్యనంగ పరిళా గ 
సంరూపం, అటే (పకారం (పతి భార్య సర్వసంగ పరిత్యాగ స్వరూపంగా 
మారిన జైలే, ఆమెతన భర్తను రవ్నీంచ “గలుగుతుంది, పరిత్యాగం 
అన్నమాట ఎ త్తగానే (పతిమానవుడూ గడగడ వణకిపోతాడు, ఈ 
మాట ఎత్తితే పతివ్వ క్రీ భయపడతాడు. కానీ నంగపరిత్వాగం 
లేకుండా మి గృహోలలోకి స్యర్లకిర ణం రవ్యంతేకూడా (పవేశించ 
డానికి అవకాశం లేదు. ఈ నర సంగ పరిత్వాగ మన్న పదం విపరీత 
మయిన అపారదశ పొందింది. పూరోంపనాంసాలలో ఈ పదం పలు 
చోట్ల వాడబడింది. దీని నిజమయిన అర మాను వికదపరచడాని కిది 
తగిసనమయం,. సర్వనంగ పరిత్యాగం నిన్ను మహారణ్యాలకు పాముని 
చెప్పదు. సర్వనంగ పరిత్యాగం, నిన్ను గుడ్డ లన్నీ విడచి దిగంబరుడవై 
సంచరించాలని శాసించదు, నర సంగ పరిత్యాగము, దిసితలతో, దిసి 
కాళ్ళతో లింగాలని ఆ బేశించదు. ఇది సంగ పరిత్యాగం, ఇదే గనుక 
సంగ పరిత్యాగార్గమై తే వివాహితులైన దంపతులు నంగపరితాాగం 
వ రకంగా చేయగలరు ? మరి భార్యాభర్త రలుగా జీవించాలి. మరి 
ఇల్లున్న ది, అస్తి ఉండె, కుడు భార్యాభ ర రలు సర్యనంగ 
పరితాాగులు శావడ మే విధంగా? హాందవ చేద వపంచములో' నంగ 
పరిత్యాగ రూపచిత్రమును మన మొకటి చూస్తాం. శివ దేవుడు, 
పార(తీ"బేవి కుటుంబసహితులె కై లాన వీభతాలమోాడ కలసి అశీనులె 
ఉంటారు, నతీపత్సులెన గారీ నివు లుభయులు కుటుంబన మేతింగా తమ 
ధర్నాచరణం చేసు స్తున్నారు. వారు గృహస్థులు, వాందూ క్ర ములు 
వారిని నర్వసంగ పరిత్యాగ స్యరూవంగా అభివరి రి స్తున్నాయి, సర 
సంగ పరితాగ మంశు హిందువుల అభ్మిపాయము అరణ్యాలకు నిర్ల 
మించడమనీ, నంఘమునకుదూరము కావడమని, సర్య(పపంచమును అన 
హ్యించుకోవడ మని మోరనుకుంటున్నారు. _హెందవుల అభ్మిపాయము 
ఇది కానేకాదు. గృవాస్థ జీవితంలోకూడా,  హోందవులు సర్వసంగ 
పరిత్యాగ మును, నన్నా్వాసళే _గ్వేమును అవలంబించవలసియున్నది. 
(13) 


'శ్రీరామతీర్హ వేదాంత భామ్యము 98 


ఈ వేదాంతం, ఈ సత్యత త్వం అరణ్యాలకు నిర్గమించిన కొద్ది 
మంది కోనర మేకాదు, అట్లయితే, ఈ వేదాంతపయోజన మేమిటి ? 
మన కా వేదాంతం అనననరం, తీసి గంగలో పారెయ్యండి, నున కా 
"వేదాంతం నివ) యోజనం, హపోందవ (పబోధిత మైన ఈ నంగ 
పరిత్యాగం, సర్భ(పపంచానికి కోరదగింది, హిందువులు (పబోధించిన 
ఈ పరిత్యాగ విధానం విజయరహస్యమునకు వకైకశస్తూతం, పరిత్వాగి 
శాని మానవుడు ఏగుడు కాలేడు, పరిత్యాగి కాంది వ కవీ కవిత్వం 
-వెలువజచలేడు, అవినీతి కలవాడనే నెపంమిద ఇంగ్రాండునుంచి 
వెడలగొట్టబడిన బైరన్‌ విషయం మిరు ఎ త్తవచ్చు. బై రన్‌ ౩ సైతము, 
కవితాపకీభను పరిత్యాగం చేత నే పొందగలిగాడని 'పదాంతం వ్యాఖ్యా 
నిస్తుంది, రాముడు పరిత్యాగమును గురించి విచిత్ర మైన నిర్వచన 
మిస్తున్నాడు, వామీంగ్గన్‌ లో పరిత్యాగ తత మున్నది. అతసలో 
పరిత్యాగం లేకపో లే, అతడు య్‌ లర విజయం పొంబేవాడుకాదు, 
ఈమాట మోకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నెపోలియన్‌ బోనో పార్టీ 
గానీ, వామీంగ్‌ టన్‌ గానీ, విల్లింగ్‌ టన్‌ గానీ, అ లెగ్దాండర్‌ గానీ, సీజర్‌ 
గానీ, ఎవరై నాగానీ, (పతివీరుడై న వ్య విజయం పొందడానికి, 
జాతీయ నాయకుడు కావడానికి సమస్త సేనా నముదములను ఆజ్ఞ 
(పాజ్జలలో నడిపించడానికి (పపంచాలీతుడై, నిన్సంగుడై  చరించి 
తీరాలె, వాని మనస్సు అవికల్పమె ఉండాలె, వాని మనస్సు (పశాంతఠి 
వహించి, సంనత వహించి ఉండిలీరా లె, వాని నమస్త శకులు "శేందీ 
కృత మై పశోశించి తీరాలె. బావ్యూ పరిసితులచేత అతడు చలితుడు 
శాకూడదు. దీని అర్థ మేమిటి ? దీనిని నరో సంగపరిత్యాగమని చెప్ప 
వచ్చు. ఒకనిలో ఈ పరిత్యాగం ఎంత ఉద్దీపిస్తుందో, అంత ఎక్కు_వగా 
అతడు (పకాళీసాడు. నెపోలియన్‌ యుద్ధరంగంలో వచ్చి “ఆగండి | 
అనే ఒక మాటతో శతుసేనా నముదమును స్లంభింప జీనాడు, ఎక్కడి 
చాశక్రి! ఆ శక్షి ఎక్కడనుంచి వస్తున్నది? ఆ శకి నెపోలియను 
యొక్క_ సక్యాత్శ నిమగ్నత చేత, అంతర్భవ్నాత్య విలీనత చేత, అత్ని 
స్థితి చేతి ఉద్దత మవుతున్నది. అతని అత్మలోనుంచి ఈ శ క్రి బయలు 
రతున్నది, ఈ సంగతి అతనికి తెలియవచు తెలియకపోవచ్చు 
అతడు శరీరాలీతుడై, మనోతీతుడై, స ర్వాతీతుడైై, యుద్ధ క్నేతంలో 


99 మా గృహాలలో శాంతి లభించే మార్గం ? 


ఉన్నాడు, అతనికి ప్రపంచమే కనపడడంలేదు, ఈ విధంగానే మహో 
మేధావి అయిన నర్‌ ఐజాక్‌ న్యూటను తన విజ్ఞాన శాన్ర తా _ల్విక్‌ 
భాగ్యమును (పపంచమునకు (పసాదింపను, తన జీవితాచరణలో ఈ 
పరిత్యాగ సాథశ్రాత్కారం పొందవలసి వచింది. అతడు చేహారీతు 
డై నాడు, మనస్సుకు అతీతుడై నాడు, (ప్రపంచానికి అతీతుడై నాడు, 
అతడు ఇంట్లో కూర్చున్నా, అతనికి ఇల్లు కనపడడంలేదు. ఇల్లు 
ఇల్లుగా చేదు. మితులు మితులుగా కన పడడంలే దతనికి, ఓపనో ! 
ఎట్టి నమాధిసితి ! అతడు వమిచేయడం లేదని జనులంటారు, అతడు 
ఏమా చేయస్‌ట్లు సీకు కనపడుతున్న త బేకసమయంలో అతడు మహో 
కర్న చే స్తున్నాడు. చావ్యామున కతడు ఏమి చేయనట్లు కనబడు 
తున్నాడు. అతడు సర్వసంగ పరితా ము చేశాడు, అందుచేత నే 
షు. చేస్తున్నాడు, ఈ మహాపురుషు లందగు, ఈ పీరులందరూూ, 
ఈ (పతిభాశాలు లందరూ, వారికి తెలియకుండానే, వదో ఒకరకంగా 
పరిత్వ్యాగానుభూలి పొందినవాశే, సమ_స్స్ల మహావీరులు నమస్త 
మేభావులు అవ్య కృంగా వ్‌ సత్యమును ఆచరణలో పెట్టారో, చేనిచేత 
(పబుద్ధశ క్రి దీపితులై నారో, దానిని సక్రమంకౌ మోకు సుగతం 
చేయడమే "హైందవతి _ల్వే దర్శనాశయం, స నువిధానములో అట్టి 
ఆత్నపా పికి "తగు ఏజ్ఞానోదయమును కలిగించి, దానిని పొందడానికి 
తగిన ధర్మములను విహితపథాలనుచూపి, త దాత్ననిష్టులను చేయడ మే 
"ఫ్రైందవతి_త్వదర్శనాశయం. 


పిందువులు ఈ సర సంగ పరి త్యాగ మును జానంగా వర్ణించారు, 
అంశే పరిత్యాగమునకూ, జూనమునకూ భేదములేదు, రెండూ ఒకే, 
పరిత్యాగ ము అన్నపదము జ్ఞానము అన్నపదము ఒక టే. జానమంశే 
ఈ లౌకికజ్ఞానముగాగు, ఈ భౌలిక విజ్ఞానము కాదు. అయితే, భాలిక 
జానము నిరుపయాగమనికాదు, అది మోకు చాలా ఉపయోగకర 
మయించే. కానీ ఈ జ్ఞానము సత్యెజ్ఞునము కాదు, ఈ లౌకికజ్ఞానము 
చేతనే మికు ఎన్నటికీ శాంగిలభించదు. పరిత్యాగరూపక్‌ మయిన 
జ్ఞానమే సత్యేజ్ఞానం; సత్యాలే నం సీ స్వన్వరూపజ్ఞానం, నీ 
స్వస్వరూపజ్ఞానం మానసికంగా నీ విప్పుడు పొందగలవు. అది బాలా! 


శ్రీరోమతీర్ణి వేవాంత భాచ్యము 100 


మానసికజ్ఞానము ఫ్రార్ల ంగాబాలదు, కొంతవరకుమాతమే ఉపయోగ 
కరం." శీను జ్ఞానివిశావాలంచు. ఈ జీవితంలోనే నీను విము క్తుడవు 
శావాలంశు ఈ సమ _స్తవి శాలప్రపంచము నీకు న్యర్శంగా మారిపోవా 
లంకే, నీ వీ బహృజ్ఞానము పొందాలి. నేను పరబహ్మాను, నేనే 
దివ్యసూ(తమును, నేనే సాఖ్రీమాత్రమయిన పరమచిచ కసి, నేనే 
పరమాత్మను. సమ సనామరూపాలతో (ప్రకాశించే పరమసత్యమును 
నేనే-అన్న జ్ఞానసామోత్కారం నీవు పొందాలి. ఈ జ్ఞానం మానసి 
కంగా మామే వాలదు, ఈ జ్ఞానం అనుభవరూపకంగా |పకా 
నశించాలి. ఈ జ్ఞానం ఆచరణాత్శకం కావాలి, ఈ జ్ఞునం నీ నరనరంలో 
సీ (పతి గ కృనాళంలో, సీ హృదయంలో ,_పలతిస్పందింవాలి, ఇట్టి 
అనుభవజ్ఞానం చేత జీవన్ను కృడవైె నీవు [పకాళించగలవు, ఈ అనుభవ 
జ్ఞానమే సర్వసంగ పరిత్యాగం, ఇట్టిజ్ఞానమునుపొందు సీను నర్యనంగ 
పరిత్యాగ్యవె (పకాశించగ లవు, 


అరణ్యనిర్ణమనం సాధనమాతే మే. అరణ్యగమనం విశ్వవిద్యా 
లయానికి పోవడంలాంటిది. విశంవిదానలయంలో మనం జానమును 
అర్టిస్తాము. అయితే నున జీవిత పర్యంతం అక్క_డే ఉండిపోవాలని అర్థ 
మెక్కి_డ ఉన్నది? అచేమాడిరి జ్ఞానార్హమునకు కొంత కాలం స్వే 
వకాంతారణ్యములకు వెళ్ళి ఉండవచ్చు, అంతేకాని వేదాంతత త్తం 
అరణ్యవానం పరిత్యాగమని ఎప్పుడూ (పబోధించడం లేదు. మో నివా 
నంతో, మో సితితో, మో శరీరకర్నతో పరితాషగమునకు ఏమో 
.గంబంధం'లేదు, సరత్యాగం సిన్ను ఉ త్తమస్లితిలో మహోన్నతోచిత 
స్థానంలో నిలువుతుందిమా త మే, పరిత్యాగ ౦ నీక కుల ఉద్దీపింఫ 
జే స్తుందిమా్రి మే, పరిత్యాగం నీ బలమును ధృవీకరించి నిన్ను eK 
వంతునిగా జే స్తుందిమొత మే, పరిత్యాగ ౦ నీ దుఃఖమును పోగొడు 
తుంది, నీ భయాందోళనామేఘాలను తుత్తుమురు జేసి పార(దోలు 
తుంది, నీవు అభయమూర్తివై ఆనందస్వరూవుడవై _పకాశించగలవు, 


వివాహితుడు, ఈ పరిత్యాగ దివ్యానుభ వం పొందడ మేవిధంగా! 
భార్యాభర్త రలకు పరస్పరం నహోయం చేసుకోవాలని అభిమతంఉంశేు, 
ఈ నాటి “కీవిమయములు చక్క బడగ లవు, భార్యాభర్తలు ఒకరి 


401 మో గృహాలలో శాంతిలభించే మార్గం ? 


ఫొకరు రశ్నశులు, క్రీస్తు సులుకాకపో లే ఈ బైబిలు (గంథాలన్నీ మాకు 
ఎక్కువ మేలు చేయ లేవ, చూడండి, (ప్రజలు మతోపన్యాసాలకువచ్చి 
“నర్వమును పరిత్యజించండి, మో అస్థిపాస్టులను, మి శరీకమును 
భగవంతునిగా చూడండి, మోరు * శకీరదృప్టి వదలి (బహ దృష్టి 
పొందండి”. అచే [పబోధాలను వింటారు, ఇట్టి ధర బోధలు వింటారు, 
కెంత జ్ఞానం నునస్సులోకి ఎక్కు_తుంది, తరువాత ఇంటికి వెళ్ళు తారు, 
వమి కలుగుతుంది! భార్యవచ్చి “ఏమండీ! నాకొక సిలుకుచీరెకావా లో 
అని అంటుంది. నా దగ్గర డబ్బు లేదని భ ర్రచెబుతాడు, ఒక బిడ్డవచ్చి 
“నాన్నా! నాన్నా! శా లోపలిక అంటుంది. ఓహో! ఇం కేమున్నది, 
మా అబ్బాయి, నా భార్య, నా కుమా రె, నా చెల్లెలు అనేమోహం 
నె త్తి కెక్కి. కూర్చుంటుంది. 


చేవాలయంలో ఈ కుమా్తే, ఈ చెల్లెలే, ఈ అస్వే, ఈ 
గృవామే, ఈ కుటుంబమే, ఈ సర్వన్యం ఛగవదర్పణం వేయబడింది. 

చూడండి! ఇల్లుచే శేసరికి భగవంతుని కర్చించినవాటి నన్నిటిని, మళ్ళీ 
a గురిజుకుంటున్నాడు. భగవంతునియొక్క_ - అనేదిపోయి ‘న, 
“నాగా మారింది, ఇంట్లో అన్నీ తెనవే. చేవాలయంలో “ఓటభగ 
వంతుడా! నేను నీవాడను. నేను నీవాడను. సమ స్తమూ నీచే. నా 
సర్వస్వమును నీకు సమర్పిస్తున్నాను” - ని (ప్రార్థనలోని క్షణిక 
వై రాగ్యం, ఇంట్లో అడుగుబెట్టి భా ర్యాపుతులముఖం చూూచేసరికి 
నిముషంలో మటుమాయమయిపోతున్న ది, 


గృవాస్థాశమంలో అధ్యాత్నికాభివృద్ధి ఈ రోజున ఈ రకంగా 
ఉన్నది, 'బీవోీలయంలోని బుది ఇంట్లో నిలవడంలేదు, ఈ విషయం 
ఇెనీలోపెన్‌ (Penelopese) అనే స్రీ, విషయముమాదిరిగా ఉన్నది, 
ఆమె పగ లల్లా రెక్కలూ డేటట్లు దారప్రండ చున్లుది, రా|తెంతా 
దాన్ని విప్పదీస్తూ కూర్చుండేది, అచేపకారం జేవాలయల్లో మారు 
అధ్యాత్మిక వృద్ధి అనే ఉండను చుట్టుతారు. (ప్రార్థనల్లో పనంగాలలో 
చుట్టుతారు. ఇంట్లొ అదంతా విడ 4 దీ స్తుంటారు, పరిస్థితులు ఈ విధము 
గానే సాగిపోతుంశే, ఆక లేదు, మో మీ (పార్గనలు భగవంతుని హాస్యం 
పట్టించడంకావా! మీ (ప్రార్థనలు బూటకాలుగావా! మో (ప్రవర్తనలు 


శ్రీరామతీర్ణ చేదాంత భాష్యము 102 


సక్రమంగా ఉండాల, మో అధ్యాత్మిక అభివృదికీ అడ్డంవ స్తున్న 
కారణమును మరు నివృ త్రిచేసుకోవాలె. గృహములోనే మిరు 
విషయములను నంస్కరించుకోవాలె, (పలిభార్య తన భర్తకు క్రీస్తు 
కావాలె, (పతిభ_ర్త తన భార్యకు రకుకుడుకావాలె, “ఓహో! నేను 
నిన్ను (ేమి స్తున్నాను. చేను నిన్ను (పేమి స్తున్నాను'_అని (పజ 
లంటుంటారు, ఎంతమోసం! నిజంగా నీవు నీ భార్యను (పేమి స్టే 
నీ భర్తను (వేమి స్తే ఆమెకొఆకుగానీ, అతనికొజకుగానీ కొంతెనా 
నీవు త్యాగము చేయగలగాలె, నిజముగా నీవు నీ భార్యనుగానీ, 
భ_ర్తనుగానీ (పేమి స్తే ఆమెకొజకుగానీ అతనిళొజకుగానీ నీవు 
కొంచెమయినా త్యాగము చెయాాలె. నీవు మతజీచే స్తున్నా వా? లేదు, 
లేదు, భార్య భర్తను స్వాధీనం చేసుకో వాలనీ, భర్త భార్యను వదో 
ఒక్‌ పనిముట్టులాగనో, ఆసిలాగనో తనసాాధీనపర చుకొని అధికార 
మును చెలాయింవాలని కోరుతుంటారు. ఒకరి నొకరు పరిపాలించాలని 
వాంఛి స్తుంటారు. నిజంగా మీరు పరన్బరం (పేముంచుకొ నేటట్లయి శే, 
మిరు ఒకరి శే యోభివృద్ధికొరకు పాటుపడాలె, నిజంగా మో రీ పనిని 
చేస్తున్నారా? చేస్తున్నామని విగ రనుకుంటారుకానీ, మిరు 
పొంపాటుభావంలో ఉన్నారు. ఓయీ! భర్తయొక్కగానీ భార 

యొక్క -గానీ విమయవాంఛలు తీర్చడం భ ర్రకుగానీ, భార్యకుగా 

నిజమయిన శేయస్సు నిజమయినసుఖం కూర్చడం కానేకాదుసుమా! 
సుఖముసకు ఇటే మార్లమయినట్లయి తే సమ స్తకుటుంచాలు మరి 
సుఖంగా ఉండా లెకదా! సుఖంగా ఉన్నాయా? కుటుంబాలు సుఖపడు 
తున్నాయా? నూటికి కోటికి ఒక్క_టికూడా సుఖపడే గృవాంలేగు, 
కారణ మేమిటి? కుటుంబాలు ఎందుకు సుఖవంతంగా లేవు! ఒకరి కొకరు 
అనంద పా్పి కలిగించుకొ నే విధాన మేమిటో, ఒకరి కొకరు పరన్పర 
(శ్రేయస్సును అభివృద్దిపఅచుకొ నే విధానమేమిటో వారికి తెలేదు, 
పశువాంఛలను సంతుష్టి ప అచుకోవడ మే ఆనందమని, అభ్యుదయ మని 
వారితీలంవు. ఒకరికొకరు డాంభికతలను "పెంచుకోవడం నిజమయిన 
(శేయస్సుకాదు, “(వీమచేత వేదన తెచ్చుకుంటాము”-అని కొంద 
రంటారు, చాలమంది నవలాకారులయొక్క_, చరిత కారులయొక్క_ ఈ 
(పపంచజనులయొక్క_ అభిపాయంకూడా లచే, “సీమ దుఃఖం 


108 మో గృహాలలో శాంతి లభించే మార్గం థి 


తెస్తుంది” మరి దుఃఖం తెస్తుందనే ,పేమలో ఏమయినా చెడు 
ఉన్నదా! లేదు, (పేమచేత దుఃఖపరంపరలు రావడానికి కారణం 
(పేమను నీ వుపయోగించే విధానంలో వదో దోష మున్నది, 


హిందూమత గంథాలలో ఒకదానిలో భారతవర పు ఇప్పదెవ 
మయిన భారత బేశపు [క్రీస్తయిన (శ్రీకృష్ణ చేవుని ఒక భయంకరసర్భం 
(మింగినకథ ఉన్నది, ఆ సర్పం (శ్రీకృష్ణుని (మింగబోయింది. కృష్ణుడు 
చేతిలో ఖడ్లంధరించాడు. ఆ సర్పం నోరుతెరచి కృష్ణుని కబళించింది, 
కృష్ణుడా సర్పగర్భమును చీల్చి వెలువడ్డాడు, ఆ సర్పహృదయం పగిలి 
పోయింది. ర కంక్రక్కి_ మరణించింది. ఈ (పేమవిషయం సరిగ్గా ఇలా 
ఉన్నది. (పేమ అంశే ఏమిటి? (పేమ కృష్ణుడు, అంశ (పెమే భగ 
వంతుడన్నమాట. ప భగవంతుడు హృదయంలో 
(ప వేశిసాడు. విషయవాంభావీడితు డై న మానవునియొక్కు అంత 
రంగంలో (పవేశిసాడు. (వేమహృదయంలో (ప వేళించి సుప్రతిస్టితం 
కాగానే హృదయంలో ఒకతృన్ల్న బయలుదేరుతుంది. తత లీతం? 
హృదయం పగిలిపోతుంది, హృదయాలు సగిలిపోతాయి. ఫలితం 
ఆవేదనా, దుఃఖం, నమ _స్తమయిన (పాపం చక సంబంధ (పేమయొక్క 
ఫలితం, ఆక్రందన, పండ్లు కొజుకోో_వడం! ఇదే జరిగే విషయం, ఇది 
ధర్నం, వ (పాపంచకవ స్తువునై నా ఆశించు. మోహించు, ఏ [పపంచ 
వ స్తువునై నాసశే వ స్తుదృష్టితో _పేమించు. కృష్ణభగవానుడు నీలో 
(ప వేశించి నీగుండె పగులగొడ తాడు, హృదయం పగులుతుంది. దుఃఖ 
(గస్థుడ వొతావు “ఓయి తండీ! (పేమ మహాకూర మయింది, నన్ను 
నాశనం చేసింది” అని గొణుగుతూ మొత్తుకుంటావు, 


ఈ (పపంచంలో ఎవరై గనానక్కే ఏ వ్య శ్రిమిదనే నాసశే వ 
వ స్తువుమోదనె నాసశే వా మోవాబద్ధుడు - కానీ అతడు బాధ 
పడక తప్పడు, ఆ న్నే హితుడుగానీ, ఆ న స్తువుగానీ, అతనినుండి విడ 
దీయబడుతుంది, లేదా ఎవరో ఒకరు మరణిసారు కాదా, వా రిరువురి 
మధ్య వైరుధ్యం బయలు చేరుతుంది, ఇది "అనివార్యమైన ధర శం 
జ్యాగ త్తగా వినండి, ఈ విషయమును మో హృదయాలలో గాఢంగా 
నాటండి, వకాగచిత్తులై వినండి, ఎప్పుడై తే మానవుడు వ (పపంచ 


శ్రీరోమతీర్ణ వేదాంత భాష్యము 101 


వ స్తువుమోాదశై నా వ్యామోవాము  పెట్టుకంటాడో, ఎప్పుడైతే 
మానవుడు ఒకవ న్గువును వ స్తుదృవ్షీలో (పేమించడానికి మొదలు'పెడ 
తాడో, ఎప్పుడై తే ఈ భౌలికవ స్తువులో ఆనందమును అన్యేవీంచ 
డానికి (పారంభిస్తాడో అప్పుడతడు మోసం చేయబడతాడు, ఇంద్రియ 
వీ, భమలో బంధింపబడు తౌడు, (పపంచవ స్తు వ్యామో హాము చేత 
మోకు ఆనందము లభ్యము కాడు ఇది ధరం. ఈ మో సమస్త 
[పాపంచక వ్యామోహ నంబంధాలు "వేదనతో  అంత్నమా తాయి, ఈ 
మైశ్వర్య భోగ భాగ్యాలలో నమ్మకం ఉంచవద్దు, భగవంతునిలో 
విశాంసముంచండి. వవ స్తువుపైన వ్యామోహమువద్దు. భగవంతుని 
వమూాతిమే విశ్వసించు, ఆత్మలో, పరమాత్మలో విశ్వాసముంచు, 
(పాపంచక వ స్తునంబంధాలన్నీ మిమ్ములను కష్టపరంపరలకుగురి చేస్తాయి, 
ఎందుకంకే (పాపంచక మోహనంబంధమంతా విగ హారాధన, మన 
మనేక అంద మైన ఏిగహాలను చూస్తున్నాము, ఈ శరీరాలన్నీ 
అలాంటి విగహో లే, అందమయిన చితపటా లే, నీ వొక వ్మీగవామును 
లేక రూపపటమును, ఆ విగవాదృష్టితోశు (వ స్తుదృష్టితో శు) 
(పేమింపసాగి, ఆ రూపపటం ఎవరిచై యున్నదో, అతనిని మరిచినప్పుడు 
నీవుచేసేది విగ హారాధనకాదా? నీ దగ్గర, నీ స్నేహితుని రూపపట 
మొకటి ఉంటుందనుకో! దగ్గరఉంచుకొన, ఆ పటమును నీవు 
(పేమిసావు, దానిని భ్యదంగా ఉంచు తావు, ఎంతో (పేమతో చూచు 
కుంటావు. ఆ రూపపట మెవరిదైయున్నదో, ఆ మ్యితుడు నీ యింటికి 
వస్తాడు, అప్పుడుకూడా అతని విషయము పట్టించుకోక, ఆ పటమునే 
చూ దుకుంటావు. అతెనివై పే చూపుపెట్టవు. ఇది సమంజనంగా 
ఉన్నదా? ఇది విహితంగా ఉన్నదా! నీ స్నేహితుడు నీకు తన పటము 
నిచ్చింది చేనీకి? తనను గుర్తుంచుకోవడానికి, అతనిని మటిచిపోవడానికి, 
నీ కతడు పటమివ్య లేదు, ఆరాధనవస్తువు ఆ పటంశాదు. పటము 
ఎవరిదో అతడు ఆరాధ్యవ స్తువు. పటమును పటముకోసం (పేమించడం 
విగ పారాధన, నీవు భగవంతుని _పేమించవలసియున్నది. నీ నీ అధి 
పతిని ((వీమించవలసియున్నది, ఆ పటంయొక్క_ మూలఫురుముని 
(పేమింపవలసియున్నది, అ బేపకారం (ప్రపంచంలోని నమ _స్తవ స్తువులు 
రూపపటాలుమాతమే, భగవంతునిచిబ్నోలుమాూతమే. భార్యా 


105 మో గృహాలలో శాంతిలభించే మార్గం ‘ 


భర్తలు వపటములమోద వ్యామోహపడ తారు, విగ హారాధనలో 
బలి అవుతున్నారు. విగ హానికి చానినలనుతున్నారు, బైబిలు విగహో 
రాధన పనికి గాదని భగవంతునికి బదులు విగ్రహమును. పెట్టవాకండని 
వీ హారాధన చేయవాకండని (పబోధి స్తున్నది. ఈ “వి గహారాధన” 
ఆచేపదాసికి అర్థం నీ వీ విగ వాలను ఆరాధించకూడదసి కాదు, దాని 
లంగ సజీఫీ విగ హాోలని, విగహమూలమును మటుచి బాహ్య 
రూపాలను ఆరాధించవద్దని దీని అర్థం, 


హిందూ జేశము లో we న [వాయబడిన శిలాశాసనం 
ఈరకంగా ఉన్నది. 


“గతించిన శిశువు ఇక్కడ ఉన్నాడు, 

నా హృదయానికి విగహా మతడు, 
అందుచేత, మహామేధావియెన భగవంతుడు 
ధరమే ఆచరించాడు. 

“మేము విడిపోవడం వాంఛనీయ ము”, 


ఇది ఒక స్రీ (వాసింది, ఆమె శిశువును నిగ హద్భనీతో 
(పేమించింది. ఏమూల వ స్తువుకు వసత్యమునకు శిశువు రూపపటం 
మాతమో, ఆ శిశువును, బావ్యారూపమును మాత్రేమే ఆమె 
ఎక్కువగా పరిగణించింది, శిశువు విడదీయబడకతప్పదుకదామరి, ఇది 
ధర్మం, ఇది ఈశ్వర శాసనం, చాహ్యరూప పపటములను నక్రమపధంలో 
ఉపయోగించుకుంటాహా. ని న్నవి వీడిపోవు, అపమాగ్గంలో వాసిని 
ఉపయోగించు. అవి నిన్ను వదిలితీరుకవి, శ్రోక్రథభయాందోశసలు నిన్ను 
ఎదుర్కొ_నక తప్పదు, సక్రమంగా ఉపయోగించుకుం కే మనం విడివో 
లేము, మూలమును చదానిరూపంకంకే ఎక్కువగా (సేమించినప్పుడే 
మనం రూపపటమునుకోలుపోము, లేదా విడదీయబడక తప్పవు. ఇది 
ఎదె వధర్శం, ఇచే సర్వనంగ పరి త్యాగ ఒథం, 


(పతిగృహంలో, సర్వసంగ పరిత్యాగమును ఆచరించే మొన్ల 
మిచే. 


(14) 


శ్రీర్గామతీర్ణ చేచాంత భామ్యము 106 


ఈ విషయమును ఇంకా సంపూర్తంగా విశదీశరంచవలసి 
యున్నది, చూడండి, 


సీ వున్నావనుకో, నీవు ఒకరిని |'పేమి స్తున్నా వనుకో, తఅటుకే నిన్ను 
ఆకరి రి స్తున్నది, నిన్ను వాంధింపచే స్తున్న చేమిటి? అతనికరీకమా? అతని 
చర్శమా? అతని కండా? ముక్కా! చెనులా? అవేవీ కాను. అ వేపే కావు, 
కనులకం"కే వి వేకంగలిగి సకారణుళై యుండండి. ఈ శరీరంకాదు. 
నిన్నాకర్సి స్తున్నది. సీ పేనుకుకారణం ఈ కరీరాలే అయితే, ఈకశరీరా 
లలో నిజానికి వదె నా సౌందర్యం ఉన్నట్టయితే (పాణ౦పోయిన 
తరాంగకూడా ఈ శరీరం అకర్ళ ణీయంగా ఉండాలెకదా! మనివీ. చని 
వోయినత రాత అప్పుడుకూడా నీవా బేవామును (వేమించాలె. నీవు 
(చేమించడం లేదుకదా! అయితే మరి ఆ సౌందరంం ఎందులో ఉన్నది? 
ఆకర్ష ణకు, ఈ సౌంద ర్యానికి వది కొరణం? కారణంలోని ఆత 
లోని జీవంలోని దివ్యశక్తి క్ర అంతర్గత మయిన పరమాత్శ ఇ దేకారణం, 
ఇంకో కారణం లేదు, 'పతివానినేశాలద్యారా (పకాశి స్తున్నది భగ 
వంగుడే, ఈ శరీర వేషధారి ఈ రూపధారి ఆ పరమాళే్తే. పరమాత 
శంకే ఎక్కువగ నేవమును (పేమించవాకు, రూపమునుధగింది, ఈ 
వేషమునుధరించ్కి ఈ అలంకారములను వేసుకొనియున్న అంతేగ్గతపరమ 
నత్యముకం కే, ఎక్కువగా ఈ అలంకారవన్తృరూపాలను |పేమించ 
వాకు, విచారించండి, మాకు అవగతమవుతుంది. 


నీవు వ్రపషుడవుగా, శ్రీవిగా. చేవతన్రగా. మరి ఎవరినె నాగా 


ఇతరులకం శు కొందజు ఎక్కువ ఆకర్ష గీతంగా ఉంటారు, 
ఇతరులకం కే కొందరికి ఎక్కువ సౌందర్యముంటుంది. ఈ విషయాలను 
శాముడు చర్చించినందుకు తమించండి, అత్యవసర మయినందున, 
రాముడు ఈ విషయమునుగూర్చి మాట్లాడుతాడు, ఇతరు లీ విమయా 
లనుగూర్చి మాట్లాడరు, 


ఆ సౌందర్యం, ఆ ఆళర్ష ణం ఎక్కడనుంచి వుట్టుతున్నది? ఆ 
సౌందర్యం, ఆ లేజం, ఆ శక్తి ఎక్కడనుంచి వస్తున్నది! ఏమిటది! 
కొండ్లా, చెవ్రులా ముక్కా, ఈ సౌందర్య కారణం? కాదు. ఆ సౌందర్య 


107 మో గృహాలలో శాంతి లభించే మార్గం ? 


తేజం నేతాలద్వారా చేవాంద్యారా దర్శితమవుతున్న ది. ఈజిప్టు 
కేశవ స్రీ అయిన క్షి యోప్యాళ*ను (Cleopatra) ను గురించి 
మోరు పేనియుండవచ్చు.. ఆమె అఫికాదేశవు నీ గోజాలిది, ఆమె 
మార్కు_ ఆంటోనీ (ప్రభువును (Mark Antony ) ఆకర్షించి స ,0ఫతుని 
చేసి వశంచేసుకొన్నది. సౌందర్యం చేత అతడు ఆకరి 'శ్తుడై నాడు, ఈ 
(పతిభ నీలోని పర్య బహ్మజ్యోతినుంచి వెలువడుతున్న ది, ఇంక ఎక్కడ 
నుంచీ వెలువడడంలేదు, నీలోని చైతన్యములోనుంచి ఈ ప్రతిభ 
వెలువడుతున్న ది, ఈ చె వైతేన్య మేమిటి! ఈశ క్తి ఏమిటి? నీవు 
పర్యతాలు ఎక్కుగ లవు, ఫొండశిఖ రాలకుప్రాకగలవు. ఏీవ్రు ఒక(పచేశం 
నుంచి, ఒళవ దేశానికి నడవగలవు. సీయిష్టమువచ్చిన-వోటికి నీఫ్ర 
వోగలవు అయితే చనిపోయినతేరువాతే ఈ శరీరం ఎందుకు నపవడం 
లేదు? చనిపోయినప్పుడు ఆ వై తన్యశ క్రి నీలోని భగవంతుడు నిన్నా 
పర్యతశిఖ రాలకు ఎత్తగల ఆ దివ్యశ కి పూర్వంవల నరీరమునకు 
నపాయంచెయడంలేదు, నీ శరీరములోని కండ రాలను కదిలించే దెవరు? 
సీ కేశములను అభివృద్ధిపరు స్తున్న దెవరు? నీ రక్తనాళాలోని రక్తమును 
(పవహింప చేసే చేమిటి? ఏమిటది? శరీరావయవములన్నిటికి చై చై తన్యలేను 
చలనమును, నజీవతమును (పసాది స్తున్న చేమిటి! అది విశ్వాత్నిమెన 
దివ్యశ క్షి, వీకే చే.కసర్యవ్యా ప్త దివ్య త్వం, a న్వస్వరూపమయిన వ. 
వ్యా_ప్తకాద్వికీయ పరబ్రహ్మ, వై క విశమయశకి వృకెక 
విరాట్ఫగ వ తుడు, నీ స్వక్వరూపమయిన అత్న, ఒకమనివీ. చనివోయి 
ప్పుడు ఆ శవమును మనుష్యులు శ శానానికో, సమాధి చెంతెకో 
మోసుకవోవా లె, అతను ల అంతేబరువుగల దేహాన్ని 
కొండశిఖ రాలకు సైతిం పై కెత్రినట్టి ఆ నకి ఏమిటి? అది అదృశ్య 
మానమయినది, వర్ల నాలీతమయినది. అది అవాజ్యావనగోచర మైన దై 
యున్నది. ఆ శక్తి నిలోసి (బహ తే, ఆశక్తి Ms 6 
శిస్తున్న భగవంతేడు, నర్య(పపంచమును నడిపి స్తున్న దా వ. క 
నమ సమానవుల శేజస్సుకు ఆ అంతర్లత[ప భాసమయిన బహ కేజమే 
కారణం, ఒక మనివీ. నిదపోతుంటాడు. అప్పుడతని కండ్లు చూడ లేవు, 
ఆతని చెవులు నిన లేవు. ఒకమనిషి మరణించినప్పుడు అతెనిక ండ్లుఉన్నా3 
మాడ లేవు. చెవులున్నవి. కానీ విన లేడు, ఎందుచేత? పూర్వంమాదిరి 


శ్రీరామతీర్ణ వేదాంత భోమ్యము 108 


అంతర్గతమయిన దివ్వచిచ్చ క్రి లేక పరమాత్మ ఇంద్రియాలకు సహాయం 
చేయడంలేదు, చేతవ ములద్యారా మూాచేది భగవంతుడే, చెవ్చులద్యారా 
వినేది అంతర్భగ వానుడే, ముక్కును ఆ([ఘాణింప చే సెది అంతర్భగ 
వానుడే. కండరములకు శ కిని స్తున్నది, అంతర్భగవంతుడే. చావా 
సౌందర్య్యపతిభ లన్ని ంటికీ మూలం లోవలపకాళి స్తున్న ఆ పరమా కే, 
సమ స్త జగ వ్రైతన్యమూలం సీలో (పశాళి స్తున్న భగవంతుడే, ఈ 
విషయం మజచిపోళకండి, ఈ విషయమును గుర్తించండి, నీవైపు 
చూ స్తున్న బేమిటి? సీనొక మనిషివె ఫుచూ స్తున్నప్పుడు, నీముఖంవై వు 
సూటిగా చూ స్తున్న చేమిటి! అంతర్భగవానుడే, 'బావ్యూ న్మేతాలు, 
చర్మం, చెవులు ఇనన్నీ పై న వేయబడిన ముసుగుమా।తే మే, పైన వేయ 
బడిన ఉడుఫపుమా,త మే, 


(పసపంచమానవులు వస్తువులను _పేమిస్తారు. బాహ్నుమయిన వేషం 
(వస్త్రం) ద్వారా వదిపకాశి గన్నదో ఆ కం! 
అధికంగా సై వుడుప్రున్కే సై వేమమునే _పేమించసాగుతారు, ఈ 
విధంగా మానవులు పరమసతే, ముకం, అంతర్గతమయిన మూల 
నత్యముకం కే ఎక్కు_వగా చావ్యా'వేషమును, 'చావ్యా వస్తా) లం కార 
మును విగహమును ఆరాధిస్తున్నారు, భగవంతుని ఏ గహీకరి స్తు 
న్నారు, అందుచేతనే మహో పాప ఫలితంగా ఘోర వేదనతో, శోళాం 
దోళనలనో అవస్థపడుతు న్నారు, 'బాహ్యదృష్టికి అలీశులుకాండి, ఈ 
బాహ్న నిగ హదృష్టిని అధిగమించండి. (పతి భార్యా, (పతిభ రాఒకరిలో 
ఒకరు ర భగవంతుసి దర్నింప ప్రయల్ని సారుగాక ! ఒకరిలో ఒకరు 

అంతగ్గతుడై న భగవంతుని దర్శించి ఆ అంతే(గృహ్మలత్వమును 
అశాధిస్తారుగాక! 


(పతిపదారంలో నీవు భగ వంతునిదర్శించా లె, భార్య భయంకర 
మయిన వివృతనంక ద్వారం శావడానికిబదులు భర్త భగవంతుని 
తనలోని పరమాత్నను దమూచుకొనే అద్దంగావాలె. భార్యకు భర్త 
భయంకరమయిన వివృతేనరక ద్యారం కావ డానికి బదులు భగవంతుని 
దగ్శించుకొ నే అద్దంగావా లె, 


109 మో గృహాలలో శాంతి లభించే మార్గం 9 


భార్య తనభ ర్తను, భర్త తన భార్యను ఈ సావో తార శిఖ 
రానికి, ఈ (బవ్నాతంమునకుు, ఈ నె దాంతికమయిన సర్వశ క్షు కుల 
కేం దీకర గానికి అధిగమింప జేయడ వెలా! 


భార్య భర్తకు రషకురాలుకావాలంళు, మొదట ఆమె తన 
భర్తను నర్వ 'బాహ కశలుపూలనుంచి రశీంచాలె. అతడు వివాహితుడు 
కాకపోయినట్టయిలేే నమన్త వివయాకర్గ ణలకు బలిఅవుతాడు, 
తుపానులో "దిక్కు తెలియక క కొట్టుకపోయే' ; నావలాగా అతేడు వికొలు 
ఒవ్ర తౌడు, (బ్రహ్మజ్ఞానము లేని అవివాహీతుడు నర వ్యసనాలకు ఎజి 
అవుతాడు, అందు చేత ఇటువంటి వాటినుంచి తప్పించ మ భార్య 
ముగట చేయవలసినపని, కాని ఇప్పుడు [పపంచంలో జరుగుతున్న 
"దేమిటి? సామాన్యంగా భార్యలు తమ భర్తలను ఈ వ్యననాలనుంచి 
వక్రీంచకపోగా వాంచే భర్తలగుండెలమోద వ్య్వసనపరగతాలను 
ఉంచుతున్నారు, ప్రి _ తనదగ్గర ఉన్న చిల్లరం తా మార్చి ఒక శే పెద్ద 
నోటుతీసుకున్న విధంగా ఉన్నది, ఇంతేసపూర్వం ఉన్న ఇతరవ్యసని 
భారమంతా తొలగించుకొన్నా డ3డు, కానీ వాటన్నిటినీ మించిన 
భా ర్యా చానిసత్వము ఒక్క శు అతనికిప్పుడు వాలు, 


ఒక్‌ గుజ్రం ఒక మానవుని రక్షణకోనం ఆ;శయించిన కథలాగా 
ఉందీవిషయం,. ఒకప్పుడు మనుష్యులుకూడా _ఆటవికులుగాఉన్న 
విషయం మోకు తెలుసు, గుసలు, లేభ్ళూ, దుప్పులుకూడా అరణి 
వానం చే స్తవికదా! ఒక దప్పిక ఒక్‌ కగు మానక వోట్లాటవ? చ్చింది, గుజ్జం 
ఓడిపోయింది, దుప్పి కొమ్ములు పెటి వోని గు రునువొడిచి తరిమింది, గజం 
పారివచ్చి ఒకమనివీ.ని సహాయంకోరికు ఆయించింది. (సే మంచిది, 
సీకు చేను సహాయం చేసాను, నౌ దగ్గర వూ, బాణాలున్నాయి, ఆ 
దుప్పి ఉన్న చోటికి నీవ నన్ను మోసుకువో! సే శత్రువును నేను నంహ 
కిస్తాను..” అని ఆ మనివీ అన్నాడు, స శే, ఆ మనిషీ ఆ గుజ్టంవీ ఫు 
వైన ఎక్కి sa దుప్పినినంహారించాడు, విజయంతో తెరిగి 
ఆ ఆ గుజ్టమూ,, మనిషీ. యింటికివ చ్చారు. గుజ్జం శాంతిపడింది, తన 
సహాయశారిని డింపి తిరిగి వెళ్ళబోతూ అతనికి నమన్క-రించి యిలా 


శ్రీరామతీర్ల వేదాంత భాష్యము 110 


అన్నది:- “అయ్యా! కృతజ్ఞ తాపూర్వకంగా నీకు నమస్కంరి స్తున్నాను, 
ఇక నేను వెళ్ళుతున్నాను,” ఆమాటలునిని ఆమనివీ, ఇలా అన్నాడు:- 


కక గుళ్జామా! ఎక్కడికి నీవుపోయేది? నీవల్ల ఎంత ఉపయోగ 
మున్నదో నాకీసాడు తెలిసింది, నేను నిన్ను పోనివ్యను, నీను నా 
సేవకుడుగా ఉండు, నీవు నానానినవ్రుకావాలె.” పాపం గుజ్బం దువ్చుల 
బారినుంచి సమ _స్వవనమృగాల బారినుంచి రశ్నీంపబడింది. కానీ తీన 
స్యాతేంత్రమును కోలుపోయింది. మృగ బాధను జయించినా అది అంత 
రంళు బాధాకర మైన చానిసత్యమును కొని తెచ్చుకున్నది, 


మానవునివిషయం ఇలాగేవున్నది, వివాహానంతరం అతడు 
అ నేక న్యసనాలనుంచి రిశీతుడై నాడు, కానీ ఒక ముహాన్యననానికి- 
భా ర్యాబంధం అనే వ్యసనానికి, గుజ్జం నవని చేత బడినట్లు గుణ 
మైనాడు, 


అయితే, . ఇప్పుడు భార్యా భర్తకు రక్షకురాలుగావడం 
ఏవిధంగా? WT ns భర్త రనురథించుతుంది, ఇంతవరకు 
మంచిదే. కానీ తరువాతవిషయ మేమిబం'ే, భర్త స్వాతం[త్యమును 
ఆ మెఅపవారించకూడదు, (అమెగికనులు, ఫిలిప్పియనులు (Philipions) 
జయించామని చెపుతారు. కానీ జ్వాగ_త్తగా ఉండకపోయినట్లయిో, 
వాండ్లకు బానిసలు అయ్యేవా నే, భార్య భర్తను చానినగా చేసుకోను 
వాంఛించకూడదు. భ గ్ర భార్యను బానినగా చేసుకోను పయత్నించ 
గూడదు, ఇది తరువాత మెట్లు, ఈ మార్గమున నడి స్తేనే ఆశ, లేదా 
ఇంక ఆశలేదు. మరెప్పుడూ వినని సూత్రమిడి. కానీ ఇదినత్యసూ త్రం, 
క్రీస్తు మానవలోకరక్షకుడుగా పరిగణించబడిన విషయం మోక 
“తెలుసు, క్రీస్తు జగ (దక్షకుడు,. ఆయన సమ న్తపాపషపమోళనంచేపి. 
భూమిమిద న్వర్గ రాజ్య,ప్రతిషాపన చేస్తాడని చెప్పబడింది. కానీ మో 
భై బిళ్టు, ఖురానులు, వేదాలు ఎన్ని ఉన్నా (ప్రపంచం పూర్వం ఎంతె 
మరరహితంగా ఉన్నదో, ఇప్పుడూ ఆ రకంగా నేయున్నది, కారణ 
మేమిటి? కారణ మేమిటంశే చెకుయొక్క_ నిజమైన కారణం నిర్మూలనం 
“శ్రాలేదు, మో సంసారపలయాలలోనే నిజమైన కష్టం పాతుకొని 


411 మా గృహాలలో శాంతి లభించే మార్గం లి 


యున్నది, భార్య తన భర్తకు నిజమైన (శ్రేయస్సు చేయడానికి ప్రయ 
'త్నించినది; భర్త తన భార్యకు నిజమయిన (శేయస్సును చేహర్చపాటు 
పడింది, భార్యయొక్క మంచికొటకు పూనుకోంది, మతం ఎప్పటికీ 
వృద్ధికాదు, మతాభ్యుదయానికి ఆశ బేదు! 


ఇవి యూంతికదినాలని మోకు తెలుసు, మఠానికి ఉదాాస 
యామి అని చెప్పవలసిన పరిస్థితివచ్చింది. ఓ నై.) స్తవులారా, 
ఓ హిందువులారా! ఓ ముహమ్మీదీయులా గారా! మోరు నిజంగా 
(పపంచాన్ని మానవజాతిని దుఃఖవిము క కం చెయ్యాలనుకుం కు, మోరు 
వ పునీతం చేసి గృవాన్థాశ్ర మధర్శ(వతిస్థాపన 
eg ప్రతిన్ర్రీ తనభర్తకు [క్రీ స్తుగా, (పతిప్రుపుముకు తిన భార్యకు 
కీ స్తుగా విరూవించుకోవడం. న్యధర్శమని నమస స్రీ పురుషుల 
హృదయాలలో ఈ ధర్శపణోధమును నాటవలసియున్నది, క్రీస్తును 
నివాపించడం మో విహితధర్భం, ఈపని వవిధంగా చేయగలం? భార 
ఛ_ర్తనూ, భ_ర్త భార్యనూ పరస్పరం బానిసలుగా వేసుకో వాలనుకోక 
పోతే ఒకరి అభ్యుదయాన్నొ కరు నిగోధించుకోకపోతే ఈపని జరుగు 
తుంది, ఒకరుకొకరు బంభాలుకాకండి, ఇతరుల స్వతంత్రతను కాపాడు, 
పీన స్వతంగ్రుడ వ” తావు, ఇది ధర్మం. ' “చలనం, (పతిచలనం రెండు 
సమానిమెనపీ, వ్యణిరిక్ష క్రమయిననీ "అయి వున్నవి,” నీ భార్యను సీ 
మాద ఆధారపడే డలాగుజెయ్యి, ఆమెను నీకు బానిన చేసుకో, నీవుకూడా 
ఆమెకు బానినకావలసించే, ఓహో! ఇది ర పనంగం, సత్యం 
ఎప్పుడూ అహితమెంబే ఘోరమైంచే, కస్తు ఈ న్యా. . 
(పభోధింవాడు, అతడు బహిమ్క్యృతుడై. శిలువ వేయబడ్డాడు, సోక్రటీస్‌ 
ఘోరసత్యబో ధచేత హీంసింపబడ్డాడు. మానవులు సత్యమును 
ఆనందముతో పీీశరించరు, ఈ సిద్ధాంతం క రిన మైందిగా కొనబనులేంది, 
కానీ మరి ఉన్నఏమయ మిది వినండి, 


ఒకడు ఒక ఎద్దుకొము లకు _తాడుకట్టి ఆ పగ్నపు శెండవకొసనను 
తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు, వాడు ఈ ఎద్దు నా అధికారంలో 
ఉన్న చీవకుడనుకొంటాడు, తన బానిస తూ కానీ అతనికి 
ఎ ధెంతబానిసో, ఆ ఎద్దుకు అతడుకూడా అంత చానిసే, ఈ ఎద్దు 


'శ్రీరామతీర్డ్‌ వేదాంత భాష్యము 112 


నాది, నా బానిస అనడానికి అతనికున్న అధికార మేమిటి? కారణం 
ఎద్దు అతనిని వదలిపో లేదు కాబట్టి, క్కడ (గ హీంచండి- ఎద్దు అతిని 
వదలిపో శేకపోవడ మే శారణమైనే మరి అతనుకూడా ఎదును 2 
వోలేదుకదా! ఎద్దు అతనిని ఎందుకువదలివో శేదం శు, అతడు ఎద్దును 
వదలివో లేదుకా బట్టి, అతడు ఎద్దును వదలి పెట్టగలిగితే, సంక 
స్వతంత్రుడు కాగలిగిక్కే అతడు ఎద్దుకు బానిసకాకుండా ఉండగలిగితే 
ఎద్దు అతినికి 'బానినగా ఉండదు, 65 ధరం, 


కుటుం బాలన్నీ చాధపడుతున్నాయి. మిరు చూడడంలేదా? 

ఇది నిజమైన విషయంశకాదా? యోరప్‌లో, అమెరికాలో, భారతి 
జేశంలో, జపానులో, సమ న్త్వపపంచంలోని గృవోలు నూటికి నూరు 
బాధలలో కుమిలితున్న నంగ తి నిజంకాదా? తమలండ్లఏలాసం “అనంద 
గృహం ఆనండగ హం” అని పేర్కొంటారు, ఎంతమోసం! ఎంత 
అబదం! చేతిబీకకాయ పేర్లు! మోకు అఆనందంకా వాలా? లా 
గృహచ్చిదాలకు కారణంవమిటి? గ seer మో అందకక 
అంతరాంతరాల్లో. లేదా? మోకు ఆనందం కావాలంకు పట్టుదల 
వహించండి, శదవహీ ంచండి, హృత్పూరక (పయత్నంచేయండి, గృహ 
జీవితమును ఏన ది పాయం చేయవాళండి, (శద్దవహించంశ, పట్టుదల 
వహించండి. దుఃఖ కారణమును శోధించండి, కోకకారణాలన్ని పరిశో 
ధించండి, అ న్వేషించండి. పరీకీంచండి. గ వాచ్చిచాలకు, గృహ 
దుఃఖానికి కారణం దంపచులకు (ప్రళృతిధ ర్మాలు తెలియవు, అజ్లానా 
వృతులై యున్నారు, అజ్ఞునభూతిగన్ధులె యున్నారు, ప్రకృవి ఆశయ 
మేమిటో, పరిణామ[పవాహం ఏముఖంగా పరు గెత్తుతున్నదో (ప్రజలకు 
తెలియదు, పరిణామకమ గతియిక్క._ ఆశయం ఈ నమ న్నపక్కృతి 
యొక్క కర్శరవాస్యం = సమ సమానవులను నెమ్మది నెమ్మదిగా, 
గ్రమ్రమంగా తమలోని ప సం అంతకంతకు 
దగ్గరకావాలనే (పకృతియొక్క_ రహన మిదే, ఈ సమ స న్న ప్రపంచపు 
నడకలోని నందించేపర మాశ యమి బే, (పతివ్య ్నీ తనలోనిభగ వంతోని 
తప్పక 'తెలుసుకోవలసియున్నది. (పతివ్య క్క తినలోని పరిశుద్ధ బహ 


తేజమును గు కించి తనలోని (బహ్మత్యమును సందర్శించి పరిప్యూ 
జ 4న లై £3 


118 మ్‌ గృహాలలో శాంతి లభించే మార్గం ? 


పరమాత్శన(రూపి తప్పక కావలసియున్నది, ఈ జీవితసంగామ 
మంతటికీ కారణం అత్మసాత్రై త్కారం పొందక పోవడమే. సక్రమ 
పథంలో అభ్యుదయంక లిగోటట్లు (పకృతిధ ర్నానుగుణ్యంగా, సీవ్రు 
చరించగలిగేలాగు మో భ్‌ ర్యాభ_ర్భృత్వ సంబంధాలనుమార్సుకోండి, 
(పకృలిధర్శం, (పకృఠతిఆకయం, స్వాతంత్ర్యం, స్యాతేంత్ర్యం, స్యాతింత్యం; 
సీ భార్యను నీవు బంధించ వాకు, సీ భార్య నిన్ను బంధించదు, అంశేే 
అర్థ మేమిటి? అంశు నర్శనంబంధాలు ఒక్కసారి ( తెంవీవేసి విచ్చల 
విడిగా తిరగడమనా? ఇచేనా అరం! ఎవరికివారు తెగ తెంపులు 
కీసుకోని యభేచ్చా(ప కారం తిరగడీమనా దీని అర్థం? ఇ చేనా బంధ 
విము క్రి, ఇది వము క్రి కాదు కాదు, స్వాతంత్ర్యం, విముక్మిపొంచే 
మార్షం, ఇఏికాదు, ఇదిబంధం, ఇది బానిసత్వం, ఇది ఇం|దియలాలసతే(ం, 
సీ తోటివ శక్తికి “విము కి” కలిగించడమం శు, స్వాతంత్య్యంక లిగిం చడ 
మంకు ఆ వ్యక్తికి నీ చేవాంలో విశ్వాసం ఉంచకుండా నీలోని పర 
మాత్మయందు విశా్శనం ఉంచేలాగుచెయడమే, ఆమె నిన్ను (పేమి 
స్తున్నదంకే ఆమె నీలో భగవంతుని ,వేమిస్తున్నది. నీ వామెను 
(పేమి సున్నా వంకే, నీ వామెలో భగవంతుని (చేమి స్తున్నావు, ఇట్టి 
నిస్సంగ దృష్టి, స్వాతంత్యం "మేమందరము (కీ స్తులో నము తున్నామని 
జను లంటాగు. మో భార్యాభ ర్హలలో ఉన్న క్రీస్తును నమ్మండని 
'రామునినం జేశం, “సీ తోటివ్య క్షియొళ్క- మాంసాసిపంజరి లో 
విశ్వాసం ఉంచ వాకండి, అంతర్గత మైయున్న దై వత్వేమునందు విధాన 
ముంచండి-అని రాముడు చెపుతున్నాడు. ఈ మాంనవికార చేహోలను 
మాయ తెరలుగా చూడండి, వెనక మారక వెలుగుతున్న అంతర్లత 
వరబహ్మను సందర్భింఛండి, 


కొమ్మమిోద సేచ్చగాకూర్చున్న పవీలాగా మనముండాలె_ 
పనీ, కొమ్మమిద కూర్చుంటుంది. కొమ్మ ఊగుతుంటుంది, |కిండికివంగీ 
కొమ్మ కదులుతుంటుంది. కానీ తనకురెక్క లున్నాయని దానికి తెలుసు, 
ఆందుచేత అది భయపడదు, కొమ్మ ్రిందికీ మైకి ఊగుతుంటున్నా, 
పక్షీ భయపడదు, ఆది సె నకొమ్మమిద కూర్చున్నా, లోపల తన 
రెక్కలమిద నే ఆధారపడియున్నది. ఈ కొమ్మమీద నీను ఆధారపడి 


(15) 


'శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 114 


"లేను, నేను నా రెక్క._లమోద అధారపడియున్నానని ఆ సథీ కి తెలుగు; 
ఇదీ విధానం, పన్నీ, కొమ్మమిాద ఆధారపడి'లేదు. అది తన రెక్కల 
మిదనే ఆధారపడియున్న ది, 


అదే పకారం నీ వెక్క_డఉన్నా, నీవు ఎంత భా ర్యాపుత 
మితాదులతో కరీసియున్నా, వాండ్రమిద ఆధారపడవాకు, భగవంతుని 
మిద నీ హృదయం ఉంచు, నీలోని పర్మబహ త్వమునందు. విశ్యాస 
ముంచు, ఇదీ మార్గం, ఈ మార్గంలో నీవు నడువు, నీ భార్యాఫ్యుతు 
లను ఈ మార్గంలో నడిపించు, [ వల నీకు బంధం బేదు, నీవల్ల 
వాండ్లకు బంధంఉండదు, ఒకరిపై “ఒకరు ఆధారపడడం లేదు. 
స్వాతంత్ర్యం! స్వాతంత్ర స్వేచ్చ! ఈ కా (పతి అ మె5 కా బేశీయుడు 
స్యతంత్రుడుకాగ లడు, 


ఉపన్యానంలో అభిరుచిగలభాగం ఇప్పుడు వస్తున్నది, 


ఒకచోట ఒక అతిసుందర మైన చిత్రపటమున్నది, ఆ చితపటంలో 
ఒక అతిమనోవారమయిన రథమున్నది, ఆ రథము రత్నిస్థగిత న్తంథా 
లతో, వివిధాలంకా రాలతో మనోవారంగా ఉన్నది. ఒక చక్కని 
మహారాణి ఆ రభంమోద శయనించియున్న ది, ఆ మెపిల్ల లు ఒకపక్క 
కూర్చొనియున్నారు, ఒక [పక్క ఆనసనంపై న రాజా కూర్చొని 
యున్నారు, ఆ చితపటం అద్భుతంగా ఉన్నది, దాని సౌందర్యం చెప్ప 
డానికి వీలులేదు. ఆ పటంలో రాణి వ్యాధ్శిగస్థురాలుగాఉన్నది. ఆమె 
మరణశయ్య పై యున్నది. (పక్క నకూర్చున్న రాజు దుఃఖపడుతున్నాడు 
కొడుకూ, కుమా రై వడు స్తున్నారు, ఎంత అందమయిన పటమును 
కున్నారు, నీకా పటము కావాలనిపించదూ! ఓ! (వతివ్య క్రీ ఆ పటము 
శోరకుండాపోడు, నీవా పటం చూచావా నీవు తప్పక కొంటావు. అది 
ఆంత అందమయినచి[తపటము, ఆ బొమ్మకావాలని నీవు కోరడం బేనికి! 
నిన్ను ముగ్గ పరచే ఆకర్షణ చానిలోఉన్నది. కానీ పటములో 
చావనున్న రాణీగా మారు మారడానికి యిప్షపడ తారా! చెప్పండి! 
ఆ మరణోన్ముఖమైన రాణీగా మిరు ' కావడానికి యిన్సపడతా రా! 
ఆమె నుహారాణి 'శ్రీమంతుశాలు, కానీ చాననున్న ది కను ఆ దుఃఖ 


116 మో గృహాలలో శాంతి లభించే మార్గం? 


పడుతున్న రాజుగాగాసి ఆ యేడు స్తున్న ఆమె సంతానముగా గాని, 
మారు కావడానికియిన్ల పడతారా 1 ఇష్టపడరు, 


నీవ సంసారములో, గృహములో, కటుంబమధ్యంలో (బవ్మా 
దృష్టితో సాతీమాత్రుడనై, నిస్సంగవరమాత్శవై నిరోహి వై, నిర్లి ఫ్లు 
డవై బేనికీ అంటక సంచరించవలసినదిగా చేదాంతిము (ప్రబోధి స్తున్నది. 
నిరంతరం నీ మనస్సు నిర్మోహంగా నిశ్చలంగా ఉంచు, నీ హృదయ 
మును, నీ మనస్సును, నిరంతరము అంతగ్షత (బహ త్వమునందు 
వకాగపజచు. గృహవ్యవహారములన్నీ ఆ చిత్రపటమును చూచినట్లు 
చూడు. సాఖీ. మా(త్రుడివై నీవాపటమును చూచిసప్పుడు నీ కా పటం 
అనందము గొాలుఫుతున్నది. సీను దానిలో మగ్నుడచై నప్పుడు నీ కా 
పటము దుఃఖప్రద మవుతున్నది. ఈ (పపంచదృశ్యమునందు మనము 
మగ్నులమైనప్పుడు మనకు దుఃఖం కలుగుతున్నది, మనము నిన్సంగ 
దృష్టితో సాషీలాగా (ప్రపంచమును చూస్తే, మన కది ఆనందృపదమై 
(వీయంగాలుపుతుంది. మీలోని (బహ్మత్వమును సందర్శించండి, రాముని 
సం బే శాలన్నీ వినండి. [కమ[కమంగా సం బేవానివృ త్తి కలుగుతుంది. 
ఈ (పపంచంలో ఎవరై నానే, రాముని సరెగపనంగాలను (శ్రవణం 
చేసినవారికి నరంనంశయ నివ ల్లి కలిగి తన స్యస్యరూపబహ్మము 
నందు విశ్వాసము కలిగితీరుతుం దని రాముడు అభయమి స్తున్నాడు, 
సీ (బవ్మాత్వ్యయు నందు మొదట గాఢవిశ్వాస ముంచు. ఈ స్‌శ్యాన 
మును మొదట సంపాదించు. రాముడు చెప్పిన (పకారము ఆ బ్రహ్మి 
తమునందు మనస్సును వకాగపరుచు. త దేక ధ్యానము చెయ్యి, 
తదై క్గంపాందు. శాశ్వత మైన నర్వశ _క్రిమంత మైన పరబహ్హ్మను నేను అని 
తెలుసుకో, “త త్తగమసి తెత్తమసి' ఈ పరమసత్యెమును తెలుసుకో, 
వతత్‌ సామా త్మా-రంపొందు. నీ సాంసారికకృత్యిము లన్ని టీసీ, గృవా 
కృత్యాలన్ని టీసీ నిన్సంగ దృన్టితో ఆ పటమును చూచినట్లుచూకు, ఈ 
విషయం మోకు అనంగతంగా విరుద్ధంగా కనపడువచ్చు. ఈ (పపంచ 
కృత్యాలలో దిగకపోతే, మేము వృద్ధికా లేం శదా- అంటారు (పజలు, 
మిరు పొరపడుతున్నారు. వీ క్షణంలో మిరు ఈ విషయాల్లో 
బంధింపబడతారో, ఆ శ్షణమే మో బౌగు ఆగిపోతున్నది. నీవు (వాస్తు 


శ్రీరామతీర్త వేదాంత భామ్యము 11కి 


న్నప్పుడు చేవాభావన లేకురికగానే నీ రచన సాగిపోతున్నది, ఆ నమ 
యంలో నీ అహంకృతి నీ "బేవాదృష్టి ఉండటం లేదు, అ,వయత్న౧గ్కా 
అవ్య క్షంగా దానంతట అ'ే అ బేపని అప్పుడు సాగిపోతున్నది. ఇది 
ఒకరకమైన (పతిచలనకర (Reflex action). ఇీయిదానంతట అచే 
వాసుకొని పోతుంటుంది. ఎందు చేత? సీ అవాంకృతిని, సీ స్వార్శదృపిని 
పనిలో పొనప డం లేదు కాబట్టి, “థీ! జీను మహోదు తంగా వాస్తు 
న్నాను, నేరు మహాఘనంగా పనిచే స్తున్నాను-” అని నీలో అహం 
కృతి బయలు దేరిన తత్‌ క్షణమే నీవు జారిపోతున్నావు. నీ కలం జారిపో 
తున్నది, రచన అగిపోతున్నది, 


అవాంకృతి నళించినప్పుడే కర విజయం పొందుతున్నది. ఏ 
నిమిషంలో అవాంకారం తలయెత్తుతుందో, ఆ నిమిషంలో నీపని చెడి 
పోతున్నది. నిప్కూ_మంగా చేసిన కళే ఉ త్తమకర్శ, ఈ అహంశ్ళతిని 
ఈ మ్యుదస్వార్థదృప్టిని ఈ అనాత్మ భాంతిని, , ఈ శరీరదృ్భష్టీ ని వదలడ మే 
నరంనంగ పరాగ మంకే, సూర్యుడు (పకాశిస్తున్నాడు. తాను పని 
చేస్తున్నాననే భావమే సూర్యునికి లేదు, సూర్యుడు నిన్పంగుడు, 
చిప్కూ_మి కాబట్టి ఆ యనంతే వియల్వేం గొలుఫుతున్నాడు. సర్వమును 
అకర్షి స్తున్నాడు, నదులు (పవహి స్తున్నాయి, ఆ [పవావాంలో అహం 
కృతి లేదు, అందుచేత పనిసాగిపోతున్నది. దీపం వెలుగుతున్నది. “నేను 
గొప్పదానిని, వేను వెలుగుతున్నాను, నేను (పకాశిస్తున్నాను”-అనే 
అహంక్భతి దానికిలేదు అందుకే అది (పకాశి స్తున్నది. వువ్చములు 
వికసించి మధురసుగంధాలను విరజిమ్ముతున్నాయి. శానీ వాటి! 
“మే మిపనిచే స్తున్నాము, మేము మంచిచే స్తున్నామ”- ఆనేభావం 
లేదు, 


అ బేపకారం నిన్చంగివై పని చెయ్యి, సా అం ఎతీవిము త్తు 
డై నీవు పని చెయ్యి. సూర్య 'కారాకర్శ్మల విధంగా సీకర్సఉండా లె. 
చంద్రక గ్మవిధంగా నీక ర్శఉండా లె, అప్పుడుమాత్రమే నీశర్శ విజయం 
పొందుతుంది. అప్పుడుమాథ మే ఈ (పపంచంలో నీ వేజై న నిజమైన 
మేలుచేయగలుగుతావు, వీరుతై నవారందరూ, మహీ మేధావుై న 
వారందరు ఈ రహన్యమును పొందారు, ఈ కీలకమును పొందారు. 


117 మ్‌ గృహాలలో శాంతి లభించే మార్గం 7 


అవాం'కా రాతీతు'లై మహాఫురుషులందరూ ప్రసిద్దకర్శలు చేయ 
గలిగారు, ఇది దై వధర్శం, సంగదృష్టి లేనిది మనం పనులు చేయ లేము; 
మనం అభివృదిపాంద లేము-అన్న దురభీపాయమును వర్ణించు, 
మానవుడు ఆత్మలో నిశ్చలుడై (పశాంతుడై, నిరికల్బుడై ఉండాలె, 
శరీరం నిరంతరం కర్శనంచలనంలో ఉండాలె_ఇది ధర్శం, మనస్సు 

| GC 

స్థావరంగా, శరీరం జంగమంగాడఉండాలె. శరీరంలో పనితో అంతః 
కరణం నిశ్చలతలో ఉండాలె, ఇది ధర్మం, విము క్తుడవుగా! 
సమస్త భాపకృతి నీ న్మేతాలలో (పతిబింబి స్తున్నది. దాని నంపూర్ల 
విశాలస్వరూపంతో నీ చూపునందు పడుతున్నది, కానీ నీకండ్ల శేమైనా 
భారంకలుగుతున్న దా? సమ_స్స భూపకృ్ళతి నీ కన్నులలో (పతి 
బింబి స్తున్నా, నీ కన్నులకు చాధకలగడంచతేదు, ఎంతో మృడువుగా 
కనపడుతున్నది, నీ కన్నులు స్వేచ్చగామూ స్తున్నవి. అచే,పకారం 
గృహకృ త్యాలలో సాంసారిక జీవనంలో నీవు నిస్పంగ దృష్టి వహీంచా లె, 
సీ వీ నమ_స్తదృశ్య(పపంచమును అవలోకి స్తున్నా, నీవు నిస్సంగుడవై. 
అంటక న్యతంతుడ వై ఉండగలవు, ఈ విముక్తి, ఈ స్వాతంత్యం, 
నత్యాత్త జ్ఞూనంచేతమాత మే, పూన్న సత్యసామా త్మా_రన*మాంతేర 
మైన వేదాంతదర్శనము చేతమాత్ర మే లభిస్తుంది. నత్యబహ్మత్వమును 
తెలుసుకో, ఆత్ససామో త్కారంపొందు. సమ _స్తతారలు సమ స్మగహ 
రాసులు నీ ఆజ్ఞలు నిక సావహీసొయి, 


రిరుగండి సూర్య తారావళిలార | 

ఆ పరంజచోంతిలో మిణుగురుల్‌ మిరు! 

సూర్వ్యాధి సూర్యుడు నాలోన దిరుగు 
2 ? | 

ఓ మండలములార! ఓ గోళ రాశి! 

నా లోసీ అతివ ఛఇాలాంబుధులందు 

బుడగ ఆ తరగల] లేచుచు పడుచు 
రా రె 

పరుగుచు విరగుచు పారలుచున్నారు 

ఓ లోళవితతి! ఓ గహరాసులార! 

కదురులె మిరు పరిిభమించండి 

వై తన్య లేజంబు నందున మునిగి 

చి 


శ్రేరామతీర్ధ వేదాంత భాష్యము' 118% 


నృత్యంబు సేయుచు నభినయమందు 
మొ వఏవధాంగము లల చూపండి, 
నాస్వప్నఫున్నీడ లై నట్టి సూర 

నత్మత భూ సాగరముల తిరుగునవి? 
నంచలించుట, నేనె తిరుగుట నేనె 
వచ్చుట పోవుట నేనె, చేయునది 

కర్త కర క్రీయల్‌ మూడును నేనె 
"లేదు వీ శాంతియు, చలనంబు లేదు, 
సీఏ నా దనునది మందుకు లేదు, 
వాక్కు లకందని (బహ్మను నేను! 
మిలమిల మెరెసెడి ఓ చుక్కలార! 
మిణుకు మిణుకు మటంచు కనుగీటి నన్ను 
విలచుచున్నార లో (పీయతారలార! 
ముందొక మాటకు బదులు చెప్పండి 
ఎచటికి నను మిరు పిలుచుట చెవుడు? 
మో కండ్లలోగల మెజుఫును నేని! 
మాలోని జీవమై తన్యంబు నేనె! 


ఇది నీ నత్యాత శ ఇచే నీ స్వస్యరూపం, స్వన్వరూపసందర్శనం 
చేసి విముక్రి పొందు. సనమ న స్త విశ్వనాథిడవు నీవని తెలుసుకో, (బహ 
నామాత్కా.రంపొందు. స్‌ నమ _న్తోర్శలు నీ సమ స్తవ్యవహారాలు 
వాటంతటవే సుముఖంగా పరిణమిసాయి. విజయం నిన్ను వెతుకు 
కొంటూ వస్తుంది, విజయమును నీవు అన్నేవీ.ంప నవసరంలేదు. నీ 
అంత్మర్పహ తే ఏ శ్యానం చేత, నీ అంతర్భగవ త్సాశ్షాత్కారంచేత 
నమ స్తజనం నీకు సేవచే స్తుంది, ఈ నమ న్నపపంచం నీపాదచ్వాయలను 
అనునరి స్తుంది, విజయ్యపతిష్టులు నిన్ను 'వెతుక్కుంటూవస్తాయి, నీవు 
వాటిని వెదుక నవసరంలేదు, “పర్గతం మహమ్మదు దగ్గరకురాక 
పోతే, మసామ్మ దే పర్యతందగ్గ రకు పోతాడు”, ఈ (పపంచవ స్తు 
సుఖా న్వేషణ నీ వే నమివంలో పరిత్యజించి విము కడి, నీలోని 
(పనా గమన కనుగొంటావో, . ఆ నిముషంలో నీవ మహమ్మదు 


119 మో గృహాలలో శాంతిలభించే మార్గం రి 


చెంతకు పోనవనరం లేదు, మవహామ్మృాుదు సీచెంతకు నడిచివసాడు. ఇది 
ధర్మనియతి, ఇేరహస్యం, (పవంచమును పరిపాలిస్తున్న గు స్తరహస్య 
బుజే, నీ వీ సత్యసూత్రములై! యున్నావు, సత్యమును నందర్శించు, 
నత్యసాకా తా. రంపాందు, నీ భార్యాప్తుతులనుకూడా నత్యసామో 
'త్మా_రంపొంచేలాగేచెయ్యి. నీవు విముక్తుడవై వాండ్లనుకూడా 
విము క్రులను చెయ్యి. ఈ విధంగా భయంకరనరకమును స్వర్లంగా 
మార్చగలుగుతాను, నీ గృహములో న్యర్గమును సృష్టి స్తావు, కల్లోల 
సంకులమయిన మీ గృహాోలన్నీ ఆనందమందిరాలై (పశకాశిసాయి, 
ఇది తప్ప వేరొకమార్లం లేదు, అనివార్వమయిన,  అ(పణిహత మయిన 
దై వధర్మమిది. దీనిని అశిక్రమించడానికి ఎవరిచే తాకాదు. ఇ చేమార్షం, 
ఇదే వనై కకీలకం, ఈ ప్రపంచంలోని నమస్త భాగ్యకోశాగార 
చ్యారములను తెణిశే తాళవుచెవి యిదే, మిలోని (బహ్మాత్వమును 
"తెలుసుకో-% = 'గాగ్మాత సామా త్కారమునకు ఇతరులకు తోడు 
పడండి! 


ఓమ్‌! ఓమ్‌!! ఓమ్‌!!! 


ఆ ఆల్‌ ఆల 
గృహస్థ జీవన - భగవత్సాక్షాత్కారం 
(శాన్‌ ప్రాన్సిస్‌కోలో 1903, పిద్రివరి 1 న ఇచ్చిన ఉపన్యాసం) 
వివాహీతుడై న మానవుడు ఆత్భసామో తారం పొందగలడా? 


పూర్వము ఒకసారి ఈ (పన్ని వేయబడింది, ఆ సమయములో 
శః (పశ్నకు సమాధానముకూడా సంపూర్ణ ముగా వివరింపబడింది, 


ఈ దినము రాముడీ విషయమును లీసుకోవడము వేదు, కానీ 
యించు మించు దీసిలాంటి విషయమును (పసంగిస్తాడు. 


“వాంఛ అంకే ఏమిటి? మానవపళ్ళతిలో వాంఛలెలా 
బయలు చేరుతున్నాయి ? వాంఛాస ఫలతేవల్ల ఆనందం ఎలా కలుగు 
తున్నది? వాంఛావిఫలతవల్ల దుఃఖం ఎలా కలుగుతున్నది? మొద 
వైన విషయాలను గురించిన వాంఛా పక భ్రలీనిగూర్చి అప్పుడు (పనంగ 
వశమున చెప్పబడింది, ఈ విషయము చాల దీర మైన చిక్కైన విష 
యము, రామడీ విషయమునుగూర్చి దీర్గ పేచారణ శే చేశాడు. ఈ 
రాముని పరిశోధితవిషయములు *మానసిక' శ్ర కలు అనే పేరుతో 
ఒక [గంథరూపములో వెలువడు తాయి, 


గృహస్థుడు - భార్యాపుతాదులతో కూడియున్న సామాన్య 
మానవుడు సత్వెమును, సత్యాలను సందర్శ్గంచగ లడా! ఇదీ (పశ్న, 

ఈ (పశ్నయొక్క_ ఒక భాగమును మనము తీసుకుందాము, 
“నీ చేతిలో ఉన్న ఖడం, నీ విరోధులను చంపగలదా? అని వేదాం 
తము (పశ్నీ స్తున్నది, 


సీ చేతిలో ఖడ్గం నీ శత్రువులను సంహరించగ లిగితే నీ గ వాస 
జీవనంకూడా సీ సత్యిదర్శనానికి దోహదమవుతుంది. ఖడ్ల్డమునుగానీ, 


శత పరిఫోధన స్వామివారు మొదటిదివాలలో “నూతేరూ పాలలో చిత్తు? 
కయారు చేశారు న్యూతమే. (శ్రీ వారిది విపులీకరించి యన్నట్లయి రే ఈ మహో 
క్కష్టమెన, అతిసుందర మైన తీశిరదర్శనమును మనం చూడగ లిగేవారమూ. (శ్రీ వార 
మహానిర్యాణం, మన క భాగ్యమును కలిగించలేదు.) 


121 గృహన్ట జీవనం - భగవత్స్పాక్షాత్కారం౦ 


నంసార నంబంధాలనుగాని, మనము ఉపయోగించుకొనే విధానంలో 
ఉన్నది. ఆక ల్లితో చే మనలను మనం చంపుకోవచ్చు. లేదా శత్రువు 
లను చంపవచ్చు. అడే, పకారం కుటుంబనంబంధాలను, నంసారనంబంధా 
లను దుర్వినియోగ ముచేసి మానవుడు తనచావు తను తెచ్చుకుంటాడు. 
తన ఆధ్యార్నిక అభ్యుదయానికీ పతనం కలిగించుకుంటాడు, సంసార 
సంబంధాలను, గృహనంబంధాలను నది నియోగంచేసి మానవుడు, 
తననుతాను ఉద్దరించుకోవచ్చు, తనలోని పరబ్రహ్మను సందర్శించ 
వచ్చు, (పశ్నకు నమాధానమిది, 


మన విహారములు మనదైె నందిన కృత్యాలు మనకు సుఖ[పదం 
చేసుకోవచ్చు. నమపథంలో తీసుకుంకే మనం వాటివల్ల మంచిని 
పొందగలం,” కాక వానిని దుర్వినియోగ ంచే స్తే మన కవి వ్యాధి బాధ 
లను చేకూర్చగ లవు, 


ఇచేమాదిరి మన గృహనంబంధాలు మనలను బాగువేయ 
గలవు, పొడు చేయగలను, ఉపయోగవిధానంలో ఉన్నది, 


ఒక (గామంలో ' ఒక బుద్దిమంతు డున్నాడు. అతని సేవకుడు 
దువ్చుడూ, దుర్మార్గుడు. ఆయినా అతనినే తనవద్ద పోవ సున్నా డా 
యజమాని, ఆ సేవకుడు వపనిచేసినా నరిగాచేయడు, యజమాని 
ఆజ్ఞలు వ ఒక్కటికూడా అతడు సరిగా నిర్వహించడు, (పతిపసీ పాడే, 
ఎంత మంచివాడికై నా అతని పనిమా స్తే కోపం రాకుండాపోదు, కానీ 
అతివిశ సనీయుడై న ఈ యజమాని ఒక్కనాడూ పపడడు, 
ఎప్పుడూ సేవకుని ని (పేమతో చూ స్తుంటాడు. ఒక నాడు ఆయింటికి ఏదో 
పనిమోిదవచ్చిన ఒక అతిథి ఆ నకునిమిద కినిసి యజమాని 
కారు ఈ తటస్థించింది. ఆతిథి కోపం ఆఫుకో లేక పోయినాడు, 
ఆ సేవకుడు పెద్దమనుష్య్యేఅవద్ద ఉండతగనివాడు, అతనిని వళ్ళగొట్లం 
డని యజమానికి చెప్పాడు. ఆ అతిథమాటలు విని We యిలా 
అన్నాడు : “మో సలహా చాలామంచిజే, మిరు ముంచి అభ్నిపా 
యంతో నాకు చెప్పారు. నామంచికే మీరు చెప్పారు. నాకు తెలుసు, 
మా పని అభివృద్ధి పొందాలనే మారు వెప్పుతున్నారు. కానీ- నేనీ 


(16) 


శ్రీరామతిర్ణ వేదాంత భావ్యము 122 


సేవకుని ఉంచుకొన్న ది- వీడు అత్యంత ఆవిశాసి అన్న కారణం 
చేతనే, ఇతడు దుర్మార్గుడు, దుమ్టుడు కాబశ్షే యితినిని |పేమించవలసి 
వచ్చింది, ఇతడు పాపి, దుర్దనుడు, కృతఘ్నుడు కనుకనే నే నితనిని 
ఎక్కువగా (పేమిస్తున్నాను”' మి మాటలు వింతగా ఉన్నా 
యన్నాడు అతిథి, 


యజమాని సమాధాన మిది:- “నాదగ్గరకువచ్చిన "సీవకులలో 
ఎవడూ ఇంత అవిభేయుడు నాకు కనపడలేదు. నే నెంతోమందిని 
మాచాను, ఇతీనంత అవిధేయుడు, (పతిపనీ వ్యతి రేళంగా భంగంచేసే 
వాడు, అసంతృ _్ర్తీకలిగించేవాడు, ఈ సేవకుడుతప్ప నా కింకొకడు 
చొరుక లేదు, పూరంంవచిన సేవకులందరూ నామాట గడిదాటరు, 
నన్ను ఎంతో భయభ కులుతో చూచే వాండ్లు. ఇతేడు వాండ్ల వంటి 
వాడు కాదు, ఇతనే నాకు అవసరం, బేహవ్యాయామాని! లోడీలు 
మొదలైన బరువైన వ్యాయామసాధనాలలాగా, నా అధ్యాత్నిక 
వ్యాయామానికి ఇతడు నాకు చక్క-నిసాధనంగా ఉప యోగి స్తున్నాడు, 
లోడీలు మొదలై న బరువైన సాధనాలు *జీవాంలోని కండరాలకు 
బలమిచ్చినట్లు ఇతనితో సాధనం చేయడంచేత నాకు ఆధ్యాల్ని క బలం 
చేకూరుతున్నది, ఈ సేవకునితో నిత౦ చేను కు స్తీపట్టవలసియుండడం 
చేత నాకు బలం చేకూరుతున్నది,” 


మీ సంసారనంబంధాలన్నీ మోకు అవరోధాలని ఆటంకములి 
విసుగు చెంద నవనరం లేదు. ఈ యజమాసిలాగ మో అనరోధశిలలను 
మో సోపనాలుగా చేసుకోండి, అవి మో బలమునకూూ, శక్తికీ దోవాదం 
కాగలవు, 


సోకటీన్‌ అనేత తత్వవేత్త తకు మిక్కిలి గ ర్యాలి పెళ్లా ఫెళాముం చది, 
ఒకనా డతడు తత(విచారణలో మునిగియున్నాడు, ఆ గయ్యాలి 
తరతగరగా వచ్చి, పెద్దశేశలువేస్తూ, తన నిత్యజీవితమును విప్పి 
అతనిని రిట్టడము (పారంభీంచింది, అదికానాలె, ఇదికావాలె అని 
చేధించి ఆతని ఏశా[గత భంగం చేయడము మొదలు పెట్టింది. ఆమె 
ఎంత పశుదృష్టితో గందరగోళము చేస్తున్నా, సోశటీన్‌ నిశ్చలుడై 


128 గృహస్థ జీవన౦ - భగవత్సాక్షాత్కారం 


తత్వవీచారణలో మునిగియున్నాడు. వదైన సమస్యను అదిపరిప్కాారం 
అయించాకా అతను వదలేవాడుకాడు, 


_ అ గర్యూలి తుపానులాగా శేగి గర్జించింది. గర్జించింది, కానీ 
సోక్రటీస్‌ చెవిని బెట్టలేదు, కోపము ఆపుకోలేక అప్పు డామె జాలాది 
గుంటలోని మురికినీళ్లు పెద్దగిన్నెనిండా ముంచి అతనినె త్తినపోసింది, 
సోక్రటీసేమా[తం చలించలేదు, వికలుడుకా లేదు, పక్రపకానవ్వి “గణుచు 
ఉటుంఉజుముడంతో శు వర్చాలుకురుస్తాయి, అనేమాట నేడు నిడ 
మయిందో అన్నాడు, 


ఆమె ఎప్పుడుగర్జించినా, వర్షం కురవలేదు, ఇవా భగ రించింది, 
వైగా వర్ష ౦కళూడాకురిసింది. అని తిరిగి తన త_త్త్వవిచారణలో మగ్ను 
డైనాడు సోక్రటీస్‌, చూచారా! మన మింత దుర్నాగహమునై నా 
నిగహించవచ్చు. సోక్రటీసు ఒక మనివీ-ఆట్టిపూర్ణ నిగ వామునుకూడా 
మాపగలిగితే మనందరంకూడా ఆ విధంగా ఎందుకుచేయ లేం? మనం 
చేయగలం. చేడుమా।త మిట్టి సిగవాపరులు ఇందియనిగ హూపరులు 


శేరా?!ము మాటికి ఉన్నారు, నీవుకూడ ఈ నిగ్రహశ కిని సాధించ గలవు, 


నీవు నంకల్పి స్తే, నీ సంసారనంబంధాల ద్వా రాకూడ సత్య 
నామ త్కా_ర పథాన్ని నీ స్వస్వరూప (బహ సాసంధాన పథాన్ని, 
విసె ప్రక్యహానవ థాన్ని,సమ_స్త పపంచై క వ్ర పథాన్ని, ఆత కనలకొని, 
సుకరం చెసుకోవచ్చు. 

ఈ (ప్రపంచంలోని సమ స్త మానవ జీవితాశయము పపంచం 
లోని పరిణామాంత్యం (ప్రతివ్యక్తీ అంత 5న 51 సామాత్కారం 
పొందడ మె యున్నది, భగవదైక్య జ్ఞానము కలిగేటంతవరకు, 
(ట్రహ్మ్నానునంధానదివ్యానుభ వం కలిగేటంతవరకు మనస్సు అనుభ 
వార్టననం చేయక తప్పదు. ఆత్నానుసంధానమే పరమ గమ్యము, 
క్తికొనముందైన్కా నీ వీ వరను గమ్యమును తెలుసుకోవలసి 
యున్నది, సామాన్యనూనవుడు ఈ సాంసారిక బంధాలు (పఠిబంధభ 
కాలుగా చూస్తాడు. ధృక్చథము మార్పుకుం కే భార్యా వలలు సీ 
నాధనకు ఉపకరణాలు కాగల రని రాముని నిర్వచనము, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 124 


భూమి సూర్యునిచుట్టూ తిరుగుతున్నది. భూమి తప్పక తిర 
గాలి, చంద్రుడు భూమిని అశయించి ఉన్నాడు, భూమి ఏమిచేయాలి, 
మరి? చంద్యగవా గోళాలనుకూడా వెంటరీసికొని, వాటితో కలసి, 
భూమి సూర్యునిచుట్టూ పరిశ్రమించ గలుగుతున్నది, 


ఓ మానవుడా! ఓ మానినీ! నీవు సూర్యసూర్యుడై న పర 
(బవ్మాసన్ని ధికి చేసే యా(తా పరిభమణంలో చందగహ గోళాలతో 
కూడిన భూమిలాగా, నీతో నీ భా ర్యావు, ళాదులను కూడా తీసుకవో, 
చందునితోకూడిన భూమివలె సూర్యసూర్యుడై న్య లేడి స్తేజమైన 
పరబహ్మచుట్టూ నీ తోటివ్య క్తితోకూడి ప్రదకీణించు. ఆ సూర్యభగ 
వానుని పరమ 'చేజమును ఈ ఒక్క శరీరంతో శే అశుభవి-చడానికి 
బదులు, నీ నహధర్నచారిణిని, నీ అనూయాయులనుగూడ పంచుకో 
నివ్వు, ఒక అక్మ నే కాక (మనస్సు ఇత రాత్మలనుకూడా నీవు ఆకర్షించ 
గలుగుతావు. ఒక్క_శ రకంలో చేగాళ, అనేక శరీరాలతో నీవు పనిచేయ 
గలుగుతావు, సను స్తశరీరములు నీవే, నీ ఒక్క శరీర మేశాక, సమ స్థ 
శరీరాలు భగవంతునికి చెందగలుగుతాయి. భగవదంకితాలై (పకా 
శించ గలుగుతాయి. ఒక మానవుకు ఎక్కడికన్నా పోయేటప్పుడు 
తన శరీకమంతటితో వెళ్ళుతాడు, కానీ తల చేతులు, కంద్లూ, 
ముక్కూ, చెవులు మొదలై నవి వదలి పోతాడా ? స ర్యావయవాలు 
శలిసిపో తాయి, 

అశ్షే నీవు (బహ జ్ఞానసన్నిధికి వెళ్లేటప్పుడు, సత్యసాతూజ్రారం 
పొం చేటప్పుడు నీ అర్థశ ర భాగంతో పళ్లేబదులు మిగ తా అగ్గిశరీ రా 
లైన నీ భార్యావు, తఆాదులనుకూడా లీసుకవో! ఈ (పకారం (బహ్మాళో 
జనం పొందడానికిముందు మొదట సీ భార్యావుత్రులతో ఐక్యతిను 
పొందు, తన భార్యావుతులతో ఐక్యతను గుర్తించ లేనివాడు విశ్వ 
క్యతను ఎలా పొందగలడు ? 

మొదట నీ సంబంధీకలతో ఐక్యతనుపొందు. మొఏట నీ అపు 


లతో వకీభావంపొందడం నేర్చుకో, సీ (శేయస్సే వారి (శేయన్సుగా, 
చారి (శేయస్పే సీ (శ్రేయన్సుగా చూడు, అన్ని జీవోలు ఒ కేవోతగా 


125 గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కోరం 


పోయబడిన నీ చేహంగా చూడు, ఈ రకంగా (క మానుభ వంపొందు, 
తరువాత నీ ఐక్షోత పరకుటుంచాల పరిగకికూడా అతి కమించనియ్యి, 
(శమ(శ్రమంగా ఈ రీతి వికాసదృష్టే బూని నమ _నకుటుం బాలను నీ 
em నమ న్తశరీరాలు సీ శరీరంగా చూచుకోగలిగిన 
తర్వాత, నీ(బమైో క్యత్యమును సా క్రూత్కరించుకోగ లుగుతావు, 
అందరినీ నీతోగూడ తీసుక వోగలుగు తావు, 


బైబిలులో (క్రీస్తు పేమించిన సెయింటుజానును గురించి మనము 
చదువుతాము, క్రీస్తు సు 1 _న్నపపంచమును | పేమించాడు, “క్రీస్తు 
( చేమించిన, నన్‌ -అన్న ఈ పదాన్ని కొంచెము నవరణచే సే 
క్‌ క్రీస్తును (చేమించిన శిష్యుడు" *_ అవుతుంది, ఇది | కీస్తుద్యాకామోక్షం 
క ర అనే వై? _స్తవమతసిస్థాంతమునకు దాకితీ స్తున్నది, 


“క్రియ, పతికియలు నమానములు, పరస్పర విరుద్ధములు ష్ణ 
శ్‌స్లు, శిష్యుని_వేగుంచినప్పుడు ఆ శిష్యుడుకూడా క్రీస్తును తిప్పక్‌ 
[ద మూ ““కియ, (పతికియలు నమాగములు, పరస్పర 
వీరుదములు””-అ నే అనివార్యమైన వ కృృతిన్యాయం నిజంకాకపో శే, 
క్రీస్తు అతనిని | చేమించేవాడుకాదు. (కీ స్త్‌ సు ar ఆయన విశ 
వతతో, న ర్వేశ్వరునితో ఐక తగన్నాడు. తన వ్య క్తిత్యమును, తేన 
మనస్సును, తన బుద్ధిని తన సర్వస్వమును భగవంతునిలో విలీనంచేశాడు. 


జాన్‌ మ. పాల్‌ మొదలై న శిష్యులు అట్టివానిని (పేమిం 
చడంచేత అట్టివానితో సహచర్యజీవనం గడపడంవేత అతనితో 
వక్త $ క్యానుభూలిపొందడం చేత కీ స్తుయొక్క_ దివ్యత్వేమును వాండ్లు 
ఘూడా పం చుకున్నాగొ, 

ఇక్కడ ఒక విద్యుచృక్తిగల వ స్తువున్న దనుకోండి, విద్యా 
చృక్తిలేని మరొక వస్తువును "దీనితోకలిపిరే, ఈ విద్యుచ్భ క్తిగల 
చ స్తువునుండి ఈ శండోవ వ స్తువుకూడా విద్యుచ్చక్తి కి ని పొందుతుంది, 


అ బేపకారం డీగ్లు ను (వేమనూ 3 జ అట్టివాని సంపర్కం చేత, 
సాంగత్వంచేత ఆయనచిష్కులకూ ఆ దివ్యత్వం సంక్రమించింది, క్రీస్తు సు 
పేమచేత తనను తాను రథ్నీంచుపన్నాడు, ఆ (ప్రేమను ఆకర్షించి 


శ్రీరామతిర్హ వేదాంత భామ్యము 126: 


నిమ్యలుకూడా రవీతులైనార,ు వ మానవుడైనానశే తాను 
సంపూర్ణంగా, విథ్వ('పీమగా మారిపో కేతప్ప సమ స్తవిశ్వమును తన 
తనశరీరంగా చూడగలిగితే నేతప్ప, అన్యధా భగవ త్పామాత్కారం 
పొంద లేడని వేదాంతం ఉద్ధోవీ. స్తున్నది, తానే సమ న్నపపంచంగా 
మారిపోవడం, సత్యం లేశ ఆత సాశా త్మా_రానికి (వథమసోపానం, 
తరువాత మెట్టు దానికి అశీతుడుగావడం, 


(కిందటిడినం ఒక ఉపన్యాసంలో అంత ర్లాయ, చావ్యామాయ 
అనే ద్వివిధమాయలనుగూర్సి చెప్పిన విషయం మోకు తెలుసు, 


అంత రాయ అంచు [పపంచమును ఛదద్భృష్తీతోచూడడం.. 
ఒకరికొకరం విభిన్ను ల మనుకోవడం, ఈ అంత రాయాంధత్యం చేత 
మానవులు గమ స్తపదారములందు, నమ _స్తమానవులందు భగవంతుని 
చూడ తేరు. నమ స్తవ స స్తుజాలంతో మన ఐక్యతను గు _రింపనియ్యని 
మనోవ్యాధి! ఈ 1 అంరర్మాయే కారణం, హాహ్యమాయ అంగు. 
సామరూప[భమ, చావ్యూన్వరూపదృష్టి. 


మానవుడు ఈ రెండుమాయలను అతి[మించాలి. (పథమంలో 
సమ_న్తచేహరూపాలలోని అభిన్నతను (వకత్వమును) (గ్రహించడం 
అత్యవసరం, ఈ మాయాద్యయమును నికించనిచ్చించిన, మానవుడు. 
తాను సమ_స్తమానవులయొక్క, సమ_స్తజగత్తుయొక్క. సత్యాత నని. 
నంభావించాలి, మమాతా సర్వభూలిసి, నమ న్తమానవులయొక్క-_, 
నమ స్తవృక్ష రాశియొక్క_, సమ_న్తనదులయొక్క_, సమ_స్తకిమికీటకాదుల 
యొక్క, నమ_స్తజగముయొక్క_ ఆళ్ళ నా ఆశే అని అట్టిమానవుడు 
సాక్షా త్మా_రం పొందుతాడు, సాక్షా తఈా_రము యొక్క ఒక స్టితియిది, 
(పాథమికస్థికిలో తన శానా కాకలు ఐళ్యతనుగు ర్తి రించి, శమ 
శనుంగా ఆ ఐక్యదృప్పిని విశాలపరచడంచేత ఈ స్ధితి! నూనవుడు. 
అధిగమింపగలడు. సమ సృప్రపంచంతో ఐక్యతను సాశ్రూత్మ._రించు 
కోవడం ఇది ఒక సితి, తరువాతేస్థితి నామరూపస్యరూపా లన్నీ 
అదృశ్యమై ఈ మాయ సంపూర్షంగా అదృశ్యమై నీ ఫరకంగా మూడ 
బడుతున్న ఈ సమ స్తపపంచం ఆత్మలో లీనమై అర్భశ్యమనవుతుంది. 


127 గృహస్థ జీవనం -'భగవత్సాకాతాగ:రం 


మొదట మనము ఈ సమన్నపపంచం నా శరీరం అన్న 
సాశమాత్మా-రముపొందాలె. తదుపరి నీ శరీరంగా దర్శితమయిన 
“యావ్యత్పపంచం అదృశ్యమై పరమనత్యంలో నీ స్వస్వరూ పాత్నలో 
విలీనమవుతుంది, 


అర్భజ్ఞానియైన మానవుడు మొదట సమ _న్నపపంై వైక్యత పొందు 
తాడు, ఈ (పకౌర మతడు సమ _స్షపపంచరక్షకుడవుతున్నా డు. ఈ 
విధంగా నీకు నీవే రకుకుడవుతున్నా వని వేదాం తార్థము, 


“కీ స్తుద్యారా మనము భగవ త్సాఘాత్కారం పొందుతాము 
అన్న వాక్యానికి అర్హం-ఈ సితిదాారా, ఈ సము న్నపపంచై చై క్యస్థితి 
దా రౌ ఈ శ్రీ స్తుయొక్క. స్టితిద్యారా నీవు అఖండ మైన అనిర్యచ 
'నీయమైన ఆత్మలో దుముకు తావు, ఇట్టి సత్యసామా త్కా రానికి 
షభ ఇట్టి అఖండమైన మనో వాచామగోచర మైన - నానురూవాది 
సమస్త విశార రహితమయిన శెవలాత్స సామా త్కారస్థితికిముందు, 
ఈ (బవ్మాస్థితిని చేర డానికిముందు నీ సత్యాత్న సమ _స్తశామరూపాదు 
లందు పరివ్యా _ప్త్వమెయున్న దానినిగా సాక్షాత్కారం పొందవలసి 
యున్నది, ఈసి న్‌్‌ k కై_/స్తుస్ధితి, ఈ శ శై స్తుస్టితిద్యారా, ఈ దివ్యాను 
భూతిద్వారా, నీవు సేవతో (బ హైక్యతినుపాందగ లవు, [కమ[కమంగా 
సమ_న్తభూతజాలంతో నీ వకత్యమును పరివ్యాపనచే స్తే ఈ పరమస్థితి 
లభి స్తుంది, నీ జీవిత (పాథమికపాఠాలు అనుభవరూపంగా (ప్రబో 
ధి స్తున్న దీ విషయమునే. తల్గిదండులతో మొదట నీ ఏకత్యమును 
ఉపాసించు, తరువాత నీ భార్యా వుత్రమితాదులతో సీ వకతగమును 
సందర్శించు. నెమ్మది నెమ్మదిగా నీ దేశమంతటితో వకత్వసిద్ధిపొందు, 
తరువాత సమ_న ప్రపంచంతో అశేదత్యమును పొందుతావు. తరువాత 
కేవల బహ్మస్థితి, ఇది అత్యంత ష్ష్‌ ట కార్యంగా కనపడుతుంది, కానీ 
అంతక స్ట కార్యంకాదు, (పాఠంభంలోనే కొంచెము కస్టం, తెరువాతే 
తరువాత, నీ వికాసము లతీవగమనంతో సాగుతుంది, మానవుడు ఒక. 
సారి ఒళ మానవునితో ఐక్యతను గు ర్తించి, అతనిలో విలినుడు కాగలిగి 
నప్పుడు, (క్రమక్రమంగా సర్వులతో అతడు ఏక శ్వానుభూతి పొంద 
గలుగుతాడు, ఈ (ప్రపంచంలోని _ప్రమంతా, ఒక అనివార్యమైన 


శ్రీరామతిర్ణ వేదాంత భామ్యము 29 


(పకృతిధర్శముచేత, బహిర్ముఖత లేని, చావ్యానామరూప వికారముల. 
ఫొళకువ లేని అంతర్గర్భిత పరమనత్యంలోనికి, అంత రాత లోనికి అంత 
కొంత శెక్కువగ మనలను ముందుకు తరుముడము అనుభములో మనము 
నందర్శించగ లం, 


(పతివ్య క్తి కియొక్క. అనుభవము ఈవిషయముయొక్క. నిజమును 
కొద్దిగానో, గొప్పగానో గు ర్తింపగలదు. మన వయస్సు “పెరిగినకొద్దీ, 
మన (పేమాశి యం అంతకంతేకు సంన్క_రింపబడుతున్నది మన (పేను 
యొక్క_ మూలము అంతకంతకు మృదులమై, మంజులమై సునిశిత మవు 
క €ాి షా 
తున్నది. ఇది మనము చూస్తున్నాము, 


కొద్దిగానో గొప్పగానో, నమస్త మానవులు జీవితంలో 
చూ స్తున్న విషయమేకదా యిది! శరీరం జ రాజక రత మై ముఖం 
ముడుతేలుబడి, అందచందాలు ఆడుగంటిన ముదుసలీకేనంలో మనము 
మన ,పేమితవ్య కిలో ఈరూపవీకా రాలను చూడని ఒకదశవ స్తున్నది. 
అప్పుడు మనము లోపలి ఆత్ననే (వేమిస్తున్నాం, మనం హృదయమునే 
(పేమి స్తున్నాం. పలి పవిితతన్కే లోపలి (పేమనే మనము 
చూస్తున్నాం. ఇది మీ అందజకీ అనుభవమేకద ! ఈ విషయము 
మో రందరూ చూ స్తున్న జేకదా! మన మొక వ్య కిని _పేమించినప్పుడు 
తజచు మనమా వ్య క్రియొక్క చావ్యాదోపాలను శరీరక మైన లోపా 
లను చూడము, ఇది మోరందరూచూ స్తున్న విషయమే, మనము 
సౌందర్భమునే వూాసాం. పై చెడు మనకు కనపడ నే కనపడదు, మనం 
(పేమించినవ్య క్తి కిలో మనకు నిజమైన (పేమణిన్న ప్పుడు, మన హృదయం 
కరగి ఆ వ్యక్త కిలో కలిసి పోతుంది. ఈ దశలో మన (పేనుమూలము 
ఎక్కువ సూత్ష్మమై సూల బావ్యారూప వఏికారాలయొక్క- స్పర్శను 
వదలుతున్న ది. ఇప్పుడు కొంచెము 2 పై మెట్టు ఎక్మా మన్నమాట. 
చాహ్యావి కారాలనుంచి, స్థూలకరి రాలనుంచే సూశ్రానుభూతుల 
మోదికి నీ విప్పుడు అధిగ మిరచావు, దీనికంటే పె మెట్టు ఉన్నతి స్టిలెక 
అధిగమించాలి, ఇక్కడ మన (వేమ కేందం, G జకం కాదు. భావం 
కాదు, మానసిక పవ్నితతకాదు, వ స్తునరూపంశాదు, ఈ దశలో 
*ఉపేమశేంద అంతర్గత. (బ్రవ్మాఠత్వ మే, సత్యాత్మనే, అంత రాళ్మ'నే మన 


1290 గృహస్థ జీవన౦ = భగ వశత్సాకాతా్యారం 


మిక్క_డ చూసాము, ఈ స్టితికి ఒక సారి అధిగమించిన తరువాత ఈ 
(పపంచ వ స్తుజాలములన్నీ “కేవలం చిత్రపటములుగా ఒక విచిత్ర 
సాంకేతిక లిపిగా మారుతాయి. వస్తువులను మాడక, వ స్తువుల వెనుక 
నున్న అఖండ పర(బహ్మమును మనం చూచినప్పుడు మనం వ స్తుదృష్టి 
వదలి నానిలోని (బవ్మామును, వానిలోని న త్యాత్మను దర్శించినప్పుడు 
ఈస్థితికి చేరుకొన్నఫ్పుడు సమస్త (పపంవైక్యత్య సాకశ్రాత్కారం 
పొందడం సులభం, ఇటే చే) స్తుస్ధితి, ఈ శే.) స్తుస్థితిని కొంతకాలం 
అనుభవించినతరువాత, తరువాత మవోస్టితి పూర్ణ (బహ్మాక్య మే, ఈ 
పరవశస్లిలేే యీ అదె రతస్టితే, యీనిమగ్నసితే శేవల,బవ్మ్నా్ధితి, 
(పవృ త్తిరహితమయిన, వికబ్బవిహీన మైన ఈ మహాస్థితినే మనం 
నమాధియనసి, నిర్వాణమని "పేర్కొ-ంటాము, 


క్రమక్రమంగా ఈ మహాస్థిలికి, ఈ |వాపంచకసంబంథ బాంధ 
వ్యాలు ఎలా మనకు సహాయం చేయగలను? 


హిందూ బేశంలో భగవంతుని రోమన్‌ కాథలిక్కులవలె ఆరా 
ధించే ప్రజలు కొందరున్నారు. అట్టిపజలు భగవంతుని విగవా 
స్వరూపాలద్వా రా అరాధిసారు. భగ వద్విగ హములను, రామ 
కృష్టాదుల విగ హాలను ఆరాధిస్తారు, రామకృష్ణులు భారత దేశపు 
క్రీ స్తులన్నమాట, 


హిందూ బేశంలో ఒక ఊళ్ళో ఒక ముసలము ఒకమహాతుని 
దగ్గరకు వెళ్ళి, తాను ఇల్లూ వాకిలీ సమ న్తకుటుంబమునూ వదలి 
(శ్రీళృన్ణ జన వేేత్రమయిన బృందావనానికి వెళ్ళడానికి నలహోఅడిగింది, 
తన కుటుంబనంబంధము లన్నీ (తెంపి వేసి, నమ స్తజనులతో తిల 
సంబంధ బాంధవ్యా లన్ని తెంచుకొని భారతవర్షవు 'జెరున లేమయిన 
మనోహర బృందావన శ్నే(తానికి తాను వెళ్ళవచ్చా అని ఆ ముసలమ్మ 
అభిిపాయము! 


ఈ ముసలమ్నగో ఆమె మనుమడుకూడ ఉన్నాడు, ఆ బుప్‌. 

ఈ (ప్రత్యు గృరమిచ్చాడు: “అమా |! ఈ నీ మనుమని న్నేతాలలో 

నుంచి, సీ జేతాలలోకి తొంగిచూ స్తున్న దెవరు? ఈ బాలుని శరీరము 
(17) 


| శ్రీరామతీర్థ చేదాంత భాష్యము 


బోని అణువణువణువునుంచి వ శ క్రి, వ దివ్యత్వం న్నీవెవు అవలోకి 
స్తున్నది?” ఆ మాటలప ముసలమ్మ ఇలా అన్నది? “భగవంతుడే! 
ఈ నోనెరుగని పసికందులో వమోవామూ, వ పాపమూ లేదు, ఈ 
శిశువు అమాయకుడు. ఏ చెడూ లేని పరిశుద్దుడు. ఈ శిశువు వడు స్తు 
న్నప్పుడు ఈతని ఆక్రందనంలో భగవంతుని కంశారావమే వినది స స్తుం 
టుంది”, ఆ మహోనో సె ముసలమ్మ తో ఇలా అన్నాడు: బృందావనం 
వెళ్ళి అక్కడ నీవు వ్‌దో ఒక కవి గహమునుకదా పూజించేది, 
ఆ భగవద్వి[గవాంలో నీవు భగవంతుని ఆరాధిస్తావు. ఆం తేకదూ! 
బృందావనంలో సీ వారాధించబోయే విగహమంత ఈ హాలుని 
విగహంమా।తేం (శ్రీక స్తూ రాధనకు బాగుండదా? మునలమ 
కొంచెం అశ్చర్యప డింది, మనస్సులో ఆలోచించుకొన్నధది, అర్థ మెంది, 
ఈ "బాలుని (శ్రీకృముని అవతారంగా సంభావించి, (శ్రీకృష్లోపాసనన ఈ 
బాలుని విగవాగూపకముగా చేయవచ్చు నని (గహీంచింది. ఎందు 
కంశే శిశువు న్మేతాలద్య్వారా పీశ్నీ స్తున్నది భగవంతుడే కదా! ఈ 
బాలుని శరీరానికి చై తన్యమి స్తున్నది భగవంతుడేకదా! ఈ శిశువు 
ర్ల ములగుండా పనిచే స్తున్నది భగవంతుడేకదా! శిశువు తలమిది 
మనోజ్ఞ కేశాలను "పెరిగి స్తున్నది భగవంతుడేకదా! ఈ బాలుని 
ప్రత్యణువులో దీపిస్తున్నది భగవంతుడేక దా! పరబవ్నాకదా "బాలుని 
రూపములో (పకాళశి స్తున్నది! 


ఆ మహాత్ముడు చెప్పిన (పబోభానునారం ముసలము యిక 
నుంచి ఆ శిశువును తన మనుమడుగా, శరీరనంబంధీకుడుగా మూడ 
కూడదు, సాశ్షాత్‌ పర్యబహ గౌ పరిగణించాలి, ఈ (బ్రహ్మదృష్టి చేత 

స్త సాంసారిక మైన, (పాపంచక మయిన మాయాసనంబంధాలు తెగి 
ns అన్ని బంధాలుపోయి మిగలవలసిన వకై శసంబంధం 
(బ్రహ్మాత్వసంబంధ మే, భాగవతనంబంధమే, లచే నర్వనంగపరి 
త్యాగ మునకు మార్షం, 

నర్వసంగ పరిత్యాగ మంకు అరం అడవిలో నివసించడంగాదు, 


నర౦నంగ పరి తాాగమం శు, సన్యాసమం కే అర్థం (పతివ స్తువును పావనం 
చేయడం. శిశువును పరిత్యాగం చేయడమం కే శిశువుతోనున్న సంబంధ 


181 గృహస్థ జీవనర - భగవత్సాన్షాత్కారం 


మంతావదలి వానిని నూతిలో వేయడంళాదు. శిశువును మనుమడశే 
భావమును పరిత్యజించి భగ వంతుడ నే దృష్షితోచూడడ మే నరంనంగ 
పరిత్యాగం, సనమ నమోనవులలో, నమ స్తపదార్థములలో (బహ త్వ 
మును సందర్శించడమే వేదాంతదృక్పధానునారం పరిత్యాగ మై 
యున్నది, వేదాంతం నీ భార్యా పుత్ర మిత బాంధవ్రలను బరిత్యజింప 
మని (పబోధి స్తున్నది, వేదాంత నంచేశ మిది: “ భార్యయందలి 
భా ర్యాదృష్టిని పరిత్యజించు. ఆమెయందలి సత్యాత్శను (బవా త్వ 
మును సందర్శించు, న్రతువునందు కతుభావమును పరిత్యజించు, 
శత్రువులో భగవంతునిమా్ర మే సందర్శించు, మితునియందు మిత్ర 
దృష్టిని పరిత్యిజించు, మి[తునియందు (బవ్మాత్యమును దివ్యత్వమును 
సందర్శించు,” 


నం వై. గరొఫిండ్రో లను పరిత్యజించి, నమస్త మానవులలో 
పర బహ తెగమును సందర్శించు. సమ సవద్రా గాలరి" భగవంతుని 
సందర్శించు, హైందవ వేద శా,న్మ,ములు, భా ర్యాభ_్తలు ద్వా 
(శమాన్ని ఇట్టి ధర దృవ్టితో నడపాలని ఉపచేశి స్తున్నాయి, వేద 
శాస్ర నిర్లేశానుసారం రాముని గృహస్థాశ్రమం నిర్వహింపబడింది. 
(పతిరోజు (పాతశకాలసమయంలో రాముని సహధర్మచారిణి నిద 
లేచేది, రాముడు ధా ననిమగ్ను డై (బహ్మానుసంధానం చేస్తూ, (బహ 
భావవిలీనుడై , చేహాలీతుడై , నిత్యానంద మథిరసపాన పరవశుడై. 
యున్నప్పుడు అతని భార్యవచ్చి రోమనుకాథలిక్కు లు భగవద్విగ హా 
'రాధన చేసినట్లు ఛరీరమును విస్తరించి రాముని తచేకావలోకనం 
చేస్తూ కూర్చుంటేది. ఇక్క-డ రాముడు శరీర భావాతీతుడై , బ్రృహ్మాక్య 
భావ పరవశుడై యుండేవాడు. ఆమెకూడా శరీరమును విన్నరించి 
బ్రహ్మ భావంలో నిలచిపోయేది, రామునిశరీరానికి కొం చెముదూరంగా 
కూర్చొని, ఆమె తన దృప్టినంతా రాముని ఫాలభాగమందు నిలిపేది, 
అమె యింకా అంత ఉన్నతదృష్టి పొందక పోవడం చేత, ఈ శరీరమును 
లక్ష్యంగా "ెట్టుకొన్నది, ఓంకారో చ్చారణ చేస్తూ, రాముని స్వరూప 
మును ఆమె ధ్యానం చేసేది. ఆ ధ్యాననిష్టలో ఆమె తన చేవామునూ 
ఇతర భావాలన్నిటినీ విన్నరిం చేది. రాముని రూపంలో ఆమె 


శ్రీరాముకిర్ణ వేదాంత భాష్యము 182 


గ్‌ పంపాం చేది. తన శరీర మే రామునిశరీరంగా, రామునిఆ తే 
కన అరా ఆమె సంభావించి వత త్సాకశ్షూత్కారం పొందింది, 
ధ్యా నంచే స్తున్నది. భగ వద్ధ్యానంలో నిమగ్నుడై నది రాముడుకాడు, 
అ తద్ధ్యాననిమగ్న యెనది, రామునిధ్యానం అమె ధ్యానమే, ఇట్టి 
రామైళ్యన్యాననివత నమ ్తజగ దై క్యనంభావన చేసే దామె, ఇట్టి 
నంభావనతో సమ న్తఫ్రప ంచముయొక్క_ అత్మ తానని సాక్షాత్కారం 
పొందగలిగింది, ఈ విధానంగా రాము డామెకు ఆమెకు రాముడు 
దోవాదమయినారు, ఆమి వరకంగా సహాయం చేయగలిగింది! భార్య, 
తన పతిని భగవంతునిగా నంభావించినప్పుడు, తన దివ్య భావాలతో 
భ_ర్తయొక్క. (బహ్మాశారసాధనకు దోహదపడుతున్నప్పుడు, ఆమె 
మానసికళ క్రి, ఆ మెధ్యానశ కి, భర్తను భగవంతునిగా మౌార్చదా? 
భార్యయొక్క-_ శ ధ్యానశ క్రి భ_ర్రయొక్క. ఆత్న్మసామ్రా త్మా_ రానికి 
సహాయశారికాొదా? తప్పక సహాయకారి అవుతుంది, 


మనము ఏవిధంగా నంభావి స్తే ఇంకొక వ వ్యక్తీ కీనెనా అచే 
(పకారము నంభావింపజేయగల మని శే వస్త నవ విజ్ఞాన శాస్ర వేత్త త్ర 
లందరికీ అనుభవములో ఉన్న విషయమే, 


తనభర్త భగవంతుడు అనే దివ్య భావములను భార్య ప్రసరింప 

శేస్తున్నప్పుడు ఆ దివ్య భావము భ_ర్తయొక్క_ భగవదై దై క్యసాతూ 
త్కా రానికి సహాయపడుతున్నది. అచేపకారం భరి బహ్మాను 
సంధాన సాక్షాత్కారం పొందినప్పుడు భార్యకూడా సహాయంపొందు 
తున్నది, ఓహో! ఇది ఎట్లి టి ఆధ్యాత్నిక సంయోగం! ఎంత మహోద్భుతే 
మయిన ఐక్యత! ప పరస్పరస హాయం చేసుకొంటున్నారు. ఉభయులూ 
రశ్చీతుతాతున్నారు,. ఇట్టి అధ్యాత్మిక ఐక్యతేమిద ఆధారపడిన 
వివాహం, లేక (పేమ (పపంచంలో ము చేకూరు స్తుంది, 
బావ్యారూపలావణ్యాలకు, ముఖ సౌందర్యాలక్‌, సరీర విన్యాసాలకు, 
విమోహితులై చేసుకున్న వివాహసంబంధాలన్నీ వియోగాలతో, 
అశాంతితో 'అంతమవు తాయి. ఈ వివాహాలయొక్క_ ఫలితం హృదయ 
వేదన, బాధాందోళన, రీఠని వ్యాకులత! 


188 గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం 


చాహ్యారూపలావణ్య విశేపాలనుచూడక్‌,, అంత(ర్బవా తేజ 
స్పాందర్య్భమునుమా(త్ర మేచూచి, ఆధ్యాల్నిశ ఐక ఫ్రలీమాద ఆధార పడిన 
వివావాంమాగత మే వ్నేమ్యప్రదం, ఇట్టి వివాహంమాత్ర మే శాంత్యా 
నందనుల (పసాదించగలదు, 


ఒక నీ ఒక మహోత్ముసిదగ్గ ర కువచ్చి ఇలా (ప్రశ్నించింది: 
“అయ్యా! కొన్ని మాసాలక్రితమే నా భర్త మరణించాడు, అతనిని 
రఖీంచడానికి నే నేం చెయ్యా లె?” ఇంకొక వ్య క్తివచ్చి తన వనక 
వ్వుతుడు చనిపోయినాడని దుఃఖమును భరించలేక, తాను ఆత్నహత 
చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకున్నాడు. మరొకడువచ్చి తన 
భార్య చచ్చిపోయిందనీ, ఇంక (బదుకుపె రోత పుట్టిందని, వ్‌న్న 
వించాడు, ఆ బువి వమి (పత్యు త్తరమిచ్చాడు? 


ఆ స్రీ విచార గసురాలై యున్నది, తన భర్తను రవ్నీంచు 
కొనడానికి ఆతురతపడుతున్నది, ఆ బుషీ ఆమె కిలా (పత్యు త్తర 
మిచ్చాడు : “నీవ సీ భర్తను రథ్నీంచుకోగలవు, నీవు విచారపడ 
నవసరములేదు, అయిళలేే నీవు నా సలహాను అనుసరించాలె, పతి 
నిత్యము నీకు విచారం నచ్చినప్పుడు, భర్త జ్ఞాపకమునకు వచ్చినప్పుడు 
ఒక చోటకూర్చో. కండ్లుమూసుకో, నీ భ ర్రయొక్క_ న్వరూపమును 
ధ్యానించు, వెంటనే నీ భర్త సరూపం నీ కండ్రలో గోచరి స్తుంది, 
ఈచి[తము సి మనస్సులో గోచరించినప్పుడు న్స భ్రర్తయొక్క- సరూ 
పము నీ మనోరంగములో కనపడినప్పుడు విచారపడివాకు, దుఃఖపడ 
వాకు, వడంవాకు, వడవడము చేతి, ఆకందనము చేతే, కన్నీళ్ళు కార్చ 
డముచేత ని భర్తను పతితుణ్ణి చేసావుసుమా! అతసని తిరిగీ ప్రపంచ 
బదుని చేస్తావుసుమా! నీ పనంతా తెల క్రిందులవుతేంది. సీ వతినిని 
పతితునిచేయడానికి పయుల్నించకూడదు, అతని అభ్యుదయానికి సీవ్ర 
అడ్డుతగుల గూడదు. ని వతేనిని వ పుణ్యలోకములోనో ఉన్నట్లు 
తలుపవచ్చు, లేదా అతను మృతుడు కాకుండా నబీవుడై యున్న “క్లే 
భావించవచ్చు (ఎందుకం'కే- నీవు కండ్లుమూసికున్నప్పుడు సీ భర 
యొక్క అకృతిసీకు స్పష్టముగా కనపడుతున్నదిక దా) అతని స్వరూపము 
సీ కన్నులఎదుట నున్నప్పుడు అతడు భగవంతు డని సంభావించు, 


'శ్రీరామతిర్ధ వేదాంత భామ్యము 484 


ఛ్యానించు, (పబోధించు. “నీవు భగవంతుడవు, పర్మబవా ను నీవు 
పర మేళ్వరుడవు, నీ రూపంలో, నీ శరీరంలో, సీ ఆకృతిలో నాకు గోచ 
రిస్తున్నది భగవంతుడే” అనే భావమును నిరంతరము అతనికే 

వర్షించు. సీను "బలిఫోనువద్ద చెవిపెట్టి ఒకవాయర్త వింటాను, ఆ వా ర్త 
ఆ ”శీగలలో తయారు కావడము లేదు. వాటి వెనుకనున్న ఒక న్నహితుడే 
సీ కావార్భ పంపుతున్నాడు, అచేవిధముగా గతించిన నీ భర్తయొక్క 
స్వరూపము నీకు కనిపించినప్పుడు ఆ రూపమునకు వెనుక (ప్రకాశిస్తు 
న్నది పరబవ్మా అని తెలుసుకో, “నీవు పర్యబహ్మవు, నీవు భగవంతు 
డవ” అని నీ భర్తను సంకీ రించు. ఈవిధంగా గతించిన నీ భర్తను 
సముద్ధరించగ లవు, 


ఈ విధంగా మనము మృతినొందిన వారినే నముదరించ గలిగి 
నప్పుడు, ఇటే విధానముగా (బతికియున్న మన స్నేహితులను సముద్ధ 
రించగల మనడములో సంశయము లేదు, 


భార్యాభర్త లికువురూ ఇట్టి ధర్మపథంలో జీవించినట్లయితే 
వారి అనోంన;ం సంయోగం ఆత్మజ్ఞానాభీవృద్ధికీ, పరస్పర శాంతికి 
దోవాదంగాక మశేమవుతుంది. (పతివాడూ తిన భార్యకు ఆనందం 
వేకూర్చా లనే ఆశిస్తాడు. ఆమె శేది నంతోషపదయో ఆ వస్తువు 
నల్లా (శ్రమపడీ వదో ఒకరకంగా తెచ్చి ఇ స్తున్నాడు- అని మో 
రంటారు, అజ్ఞానవశు లై (పజలు ఇతరుల అభిరుచుల పకారం వర్తించి 
వారికి మనం ఆనందం చేకూరు స్తున్నామని | భాంతిపడుతున్నారు, ్య 
ఆనందంచేకూ రే మార్గంకాదు, ఇట్టి విపరీతదృ్రి. చేత మిమ 
మిరు పతేనం చేసుకోవడ మేగాక ఇ్రతరులనుకూడ పతితులను సా 

మొత మే, _పకృతియొక్క_ ధర్మం- నాకు వది అనంద(పదమో, నీకూ 

అది ఆనంద్శపదమె తీరాలి. గాకు వది మృంచిని చేకూరు స్తుందో 
నీకూ, అది మంచిని చేకూరు స్తుంది, నేను అభివృద్ధిని పొందితే, నీవూ 
నా అభివృద్దే సీ అభివృద్ది, నేను రోగినై శే, 

స్తపపంచమును రోగ భూయిష్టము చేస్తున్నాను, నా శరీరమును 
sa ంగా ఉంచడంచేత, ఇతిగ్ల ందఆనీ ఆరోగ సంగా ఉంచుతున్నాను, 
(కీయ (పతి(క్రియ పరస్పర విరుద్దము లై: నవ్‌, సమాన మైనవి, 


4825 గృహస్థ తీవనథ:= భగవత్సావ్షాత్కారం 


నీకు చేను నిజమైన అనందమును చేకూరు స్తున్న శ్లుతే, నాకూ 
ఆనందము కలిగితీరాశ, అట్టుకాక వారిని ఫఏీరూ, పని వారూ 
సంతోవపర చడానికి, మఖ పీకికి చేసేపనులు ఆనందము చేకూర్చగల 
వని (పజల తలంపు. వీటివల్ల కలిగే ఫలితం అసూయ, దుఃఖ తాపం, 


ఈ కృత్రిమ పేమచేత ఉభయులూ శోక్షగసులుగాక తప్పదు, 
భయాందోళనలతో వారు సంకులపడిక తప్పదు, ఒకరి నొకరు ఆనంద 
పజిచుకునే మార్గం ఏమిటో తెలియని అజ్ఞానంచేతనే ఈ బాధా 
భయాలు కలుగుతున్నాయి. ఒకరి కొకరు ఆనందము చేకూర్చుకోవ 
డానికి మో రీ న రావాంక లని త్యాగం చఎవెయాంలె నీ స్నేహితుని 
లోని sue త 'శ్వేమును మాత్రమే స్‌) గహించాలె, నీభార్యలో 
సుస్థిర మనోబలమును చేకూర్చువలసియున్నది. నీ అత్మబలము స్‌ 
భార్యలో (పతివింబించాలె. మిరు పరస్పరం జ్ఞానదాతేలు కావాలె, 
ఈవిధంగా నీవు నీ తోటివ్య కులకు ఆనందము చేకూర్చడ మేకాక, నీవు 
కూడ ని త్యానందము పొందగలవు, నిజంగా నీవు (శేయోభిలామీవయి 
నటయి తే, నిజమయిన ఆనందము కలిగించే వ స్తువులనే నీవ సీ తోటి 
వ్య క్తులకు ఇవ్యవలసీయున్నది, ఆ వస్తువులు బ్టైనము అధ్యాత్నీక 
స్వాతి్యత్య్యం, ఇవి నీ స్నేహితులకు పంచి పెట్టు భర్త భార్యకు, భార్య 
భ_రకు విద్య నేర్పడం విధియైయున్నది. ఇచే ఒకరికొకరు ఆనందము 
చేళూర్చుకునే నిజమైన మార్గం, తిన భార్యకు గురువుకా లేని భర్త, 
తన భర్తకు జ్ఞాన పదాసం చేయ లేని భార్య తమ జీవితాల్లో 
అనందాన్ని పొందలేరు, తన భర్తకు అధ్యాత్మిక స్వేచ్చను, జ్ఞా జానేమును 
ఇవ్వజాలని భార్య మహాపాపి, అ చేపకారం లన భార్యకు తన గృహ 
మును ఒక గురుకు లాశమంగా చేయలేని ఛ ర్త మహాపాపి, 


క్రీ స్తుయొక్క_ పవిత్రగర్భధాగణమునుగూర్చి రామునియొక్క_ 
వాఖ్యాన మిది : కీ స్తయొక్క తల్లి మరియ పవితురాలు, భగవద్భ క్షు 
రాలు భగవత్‌ సాయోత్మా_రమును ఒక స్థితివరకు పొందిన పవితు 
రాలు, ఆమె భగవచదై క్యహృదయ. ట్‌ దోసఫికూడా మహాపవితుడు, 
నమ _సృవిశ్వంలో భగవద్దర్శనంపొందిన జ్ఞాని, ఉభయులకూ యు క్ష 
వయస్సు వచ్చింది. చేరీ గర్భం ధరించిన సమయంలో ఆ భార్యా 


{ 
శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 186 


భర్తలు ఇద్దరు ఒక భగవదైె దై క్యపర వళ స్థితిలో ఉన్నారు, ఆ విషయం 
తరువాత ఆమె పరిపూర్ణ ంగా మర చిసోయింది, అది జరిగిన వివయమే 
ఆమెకు తెలియదు, 


చూడండి; శిశువును తలి ని దండులు అర ర్ధ రాత్రిపూట లేవి పాలో, 
చెకుకురన మో (తాగింప చేస్తారనుకోండి. మరీనాడు క్రిందటరాతి నీవు 
పాలు (తాగ శేదటరా అని "నీ వడిగితే “నే నేమి (తాగ లేదు, నాశే 
మిచ్చారమ్మా! అన్నీ అక్కయ్య కే ఇచ్చారు” అని అంటాడు. శిశువు 
పాల్యుతాగినమూటనిజ మే. కాని ఉదయాన్నే అతడు పూర్త్మముగా 
మరచిపోయినాడు, ఆ అర్థరాతిపూట ఆతేడు పాలు తాగే “సమయ 
ములో క క ఒకరకపు మైకవుస్థితిలో ఉన్నాడు మనస్సు 
యెక్కడో ఉన్నది, స్యప్నాలలో మా రెక్క. డెక్క_డికో నడుసారు, 
ఉదయమున అ స్యప్నవివయము మి కొక్కటీ గుర్తుండదు. అజే 
(పకారం రాముడు చెబుతున్నాడు. ఉభయలు ఒక దై వనిమగ్నతేణో 
ఉన్నప్పుడు, ఒకపరమస్థిషిలో ఉన్నవుడు జోసఫ్‌వలన మేరీ (క్రీస్తును 
గర్భంలో ధరించింది, ఇట్టిసిలిలో మాకీ అహంకార శరీర స్మృతి ఉండదు, 
కానీ మిరు ఛగవదూపములో నుగ్ను.లలె ఉంటారు. అట్టి స్థితిలో 
వారు కలిశారు, ఆమె గర్భం ధరించింది, శిశువు జనించిన తరువాత 
ఆమెను జనులు కారణమడిగారు. ఆ మేమో చెప్ప లేకపోయింది, ఆమె 
పవి_తాత్మచేత (భగవంతునిచేత) గర్భం ధరించిం దని శై కస్త నవులు 
చెబుతారు, అంకే అర్థ మేమిటి? పహ (పఫూర్లమె, పవి, తాత్మలో 
నిమగ్నమై, భగవ త్పారవశ్యయై గర్భం ధరించిం దన్న మాట, ఈ 
రకంగా క్రీస్తు పవి, (తాతకు లేక హోలీఘోస్షుకు జనిం'చాడు, (పకృతి 
ధర్మాలు ఇప్పు డెంతోో అప్పుడం తే, అయినా క్రీస్తు వవ్‌ కాత జనిం 
చాడని మనము చెప్పగలము, సమ స్త (పపంచము ఈ రకంగా నడుచు 
కోవాలని రాముని సంచేశము, అప్పుడు క్రీస్తు సులకు కరువుండదు, మో 
హృదయాలను పవితం చేసుకోండి, మూ సంతానము మిల్ల నులు, 
సేక్స (యర్‌ లు, శ్రీస్వ సులు లేక మహోావురుములు కావాలనుకుంటారా, 
మా సంతానము వంశోద్దార కులు జగదుదారకులు కావాలనుకుంటా రా, 
మి హృదయాలను కలువవికీర్ణ ల చేయవాకండి, ఈ కుదస్వార్థ 


137 గహన జీవనం - భగవత్సాక్షాతా్యారం 


వ్యామోహోలకు అతీతమైన ఇట్టి జీవితాన్ని భగవంతునిలో (బ్రహ్మా 

తగమునందు సర న్యరూఫునియందు సమ స్తవిశ౧ంలో ఐ'క్యానునంభానం 

కలిగించే జీవి తాన్ని మా భార్యావు(త్ర త మి కాదులతో జీవించండని 

రాముడు, ఉపచేశి స్తున్నాడు. సతీపతులు పవిత భావాలతో ఇట్టి జ్ఞాన 

బలంతో ఇట్టి మహోదా త్త ఆశయాలతో (పపూర్ణ ర వాదయులై నట్ల 

వ అట్టి లేలిదం[డుల సంతానము శ్రీ స్తులవుతారు. మిరు సంక 
ఏ స్తే నేడుకూడ ్రీస్తులను మిరు సృష్టించవచ్చు. 


నీ గృహం (పేమకు కేంద్రంకావాలేకాని, _పేమకు సరిహద్దు 
కాకూడదు. మానవులు తమ గృహాలను (పేమకు నరిహద్దువేసి, పేమ 
వెలుపలకు పోకుండా అణచివే స్తున్నారు. గృహమూ, భార్యా 
మేేరుకు కేంద్రమై (వేమకిర ణాలు అక్క_డనుంచి నమస్త విశ వ్యాప్తం 
కావాలె. నీ (పేమ గృహంలోనే పాతుకొని గిటకపారిపోకూడదు, నీ 
భార్యనీ సీ పేమను గడ్డక ట్రించకూడదు, స్వార్థ భావాలచేత సీ భార్యను 
పతనంచేేసి, సీవూ పతితుడవవుతావు ఉభయులు (భష్టు లవుతున్నారు. 
భార్య నీకు (పేమను బోధిస్తుంది. నీవా _పేమను పృనీతం చేసి నిజ 
మయిన (పమగా చేయాలె, నీవా (పేమను విశ పేమగామార్చి, ఈ 
చాహ్యానామరూపసంబంధ మైన లౌకిక పేమను అఖండ పేమగా, దైవ 
(పేమగా నీవు పరివర్తనంచెయ్యాలె, నీ పీ పరమ పేమతో సర్వులనూ, 
సమ_స్సమునూ దర్శించు. ఈ మహాపేమతో గడ్డిపోచలను చూడు, 
పుష్పాలను మూడు, ఈ నదులను మూడు, పర్వతాలను మూడు, 
లోయలను చూడు, ఇట్టి మహా(పేమ చెత నీకు నర్వవి శై (క్యానందము 
లభి స్తుంది, 


సీ భార్య నీకు విశ్వసామరస్యమార్షమును చూపించాలి, అంతే 
కాని పపంచసామరస్యదృష్టికి నికు అడ్డుగోడ కాకూడదు, రాముడు 
మీా కిప్పుడు కొన్ని అధ్యార్ని కథ రాలను త. ఈ ఆధ్యాల్నిక 
ధర్నాలు ఈ సమ న్త్మపపంచ, చీమలను పరిపాలి స్తున్నవి, రాముడు 
మోకు వానిసి గురించి చెప్పకపోయినా ఈ ధర్నా లు మొ అనుభ 
వాల్లో చూస్తున్న వే. అయితే రాముడు చెప్పుట దేనికం'కే, మిరు 
ముందుజాాగ త్త తను పూనుటకొంశే, సారధి రథమును తోలుతుంటా 

(18) 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 188 


డనుకోండి. దారిలో రథచక్రము ఒక 'పెద్దరాతికి తగిలి బోర్ల పడుతుంది. 
ముంబేమున్నదో 'తెలుసుకోక పోవడమువల్ల ఈ వుపద్రవము కలిగింది, 
మనము గనుక ముందుగానే ఫలానాచోట రాయి జన్నది, జూగదత్త 
అని ఇెప్పినట్లయి తే అత డీ చెబ్బతినకుండ జాగ _త్తపడతాడు, అటే 
(పకారము, ఈ సీ (పాపంచక వ్యవహారాలలో అడ్డు రాళ్ళువస్తాయి, 
ఒడుదుడుకులు తగులు తాయి, అపజయాలు, శో కాందోళనలు, నిరాశా 
పరిస్థితులు కలుగుతాయి, ఈ వివారాందోళనలు, ఈ అపజయాలు 
ఈ నిస్పృహలు ఎప్పుడు కలుగుతున్నాయి! ఇవి యెప్పుడు కలుగు 
తున్నాయో రాముడు మోకు విశదముచేస్తాడు. మో రివి తెలుసుకొని 
ముందుగా నే జాగ _త్తపడండి, దెబ్బతినరు. వతన్ని వారణోపాయము 
సులభమయిందే. మో రీ మార్గాననడి స్టే, సాధ్యమయినంతవరకు 
మిరు బాధలకు గురికారు. ఈ ధరగ్రిము గణితసూ(త్రన్యాయ మెంత 
ధృవమయిందో, అంతధృవమయింది. మీరు భూచే భౌతికవిషయాలు 
ఎంతసత్యింగా కనబగుతున్నవో, వాటివిధంగా నే చెప్పబోతున్న ఈ 
ధర్మము అంతే సత్యమైనదిగా నమ్మండి. ఒక పురుషుడుగాసి, (స్రీ గాని 
ఎవనై నాసశే, యేరూపమునై నా, ఏ చేహమునై నా, భాతికవ స్తువు 
నైనా _పేమింప మొదలుపెట్టినప్పుడు ఆ వస్తువు కొంతకాలమే అంళకే 
హృదయములో బాగా న కితీమగువరకు మాతమే ఉండి దానిమోది 
విశ్వాసము ముందం గానే, ఆ వస్తువు ఆకస్మికముగా విడదీయబడుతుంది, 
ఇది అనతిశ్రమ్మమైన ధర్మం. వశక్షీ ఈ ధర్మాన్ని నిరోధించ లేదు, 
అతిపురాతన కాలంనుంచి నేటివరకూ ఈ దై వధర్శం దురలిక్రమనమె 
సాగుతున్నది, 


వ భౌతికవ స్తువుమోదనై నా వ్యామోహం పెట్టుకో! ఏ నామ 
రూపాలకై నా నక్తుడవుగా! ఏ మహావ్య క్రిమిదనై నా ఆధారపడు, 
అతనిపై విశ్యానపడు, వెంటనే ఆ వస్తువు నీకు దూరంకాళతప్పదు, 
నీ వొకబల్ల సె ఆనుకుంశే ఆ బల్ల లాగివేసినప్పుడు నీవు [క్రిందపడి 
పోతావు, చెబ్బతింటున్నావు. దీని అర్ధమేమిటి? ఇది యేమి బోధి 
స్తున్నది! మన మెవ్సుకు ఈ స్థూల బావ్యావివయన స్తువుల్వపై మన 
(పేమానురాగాలను, చూపకూడదు, మన (పేమలశ్ష్యం ఈ బాహ్య 


189 గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం 


దృశ్యేవ స్తువులు, కాకూడదు, అయినా ఈ చాహ్యాస్తూలన స్తువుల 

రా కాక, మనహృదయాలలో ఏ (పేమా జనించజాలదు, ఈ 
భౌతిక న్యరూపాలద్యారా నే మనం పేమోపాననకు అక్ష రా భ్యానం 
చేస్తున్నాము, అయితే ఒక్కసారి ఈ (పేమ మనకు నేర్పబడిన తరు 
వాత ఈ (పేమ విషయవ స్తువులకు కట్టుబడజాలదని పకృతి మనకు చెబు 
తున్నది, విష నువాసనల నతిక్రమించి ముందుకుసొగాలి, ఈ (వేమ, 
వస్తువు వెనుకాల భాసి స్తున్న బ్య;హ్మత్వమును అందుకోవాలె, తన 
భా ర్యాసన్నిధిలో నేర్చుకున్న (పేమను, వెనుకనున్న పర (బహ్మత్వమునకు 
వినియో గించనిమానవుడు దౌర్భాగ్యుడు.. నీ (పేమ, లోసిబవ్మాత 
మును అందుకో లేక పోయినట్లయి తే, నీవు నికీ ంపబడకతప్పదు. బాధ 
పడకతప్పదు, భా ర్యాభ_ర్తలు ఇరువురుకలిసి జ్ఞానాభ్యున్న లిపొందా లె, 
ఆమె నీకు (పేమించడము బోధిస్తుంది. ఆ (సేమను ఈ శరీరంలో 
మౌాషతీ మే దాచిపెట్టక, సమస్త విశ్వవ్యా _ప్రంచేయా లె, 


భెతికభోగ శ్నేతంలో నాటబడిన బీజంలో ఆధ్యాతి ర్‌ అభ్యు 
న్నతి మొలకెత్తదు, అందుచేత భార్య లేక భ_ర్తయొక్క భౌతిక దేహ 
శేత్రంలో నీ (పేమబీజం నాటబడినప్పుడు, భాతిక చేహంలో నాటబడిన 
ఆ (వేమబీజం అక్కడే ఆ వెతగర్భంలో నే కప్పబడివుండా లె, ఆ అను 
రాగబీజం అచ్చటనే చిలికినా శన మై కొ _త్తమొలక దాల్చీ (పపంచో 
పరిభాగానికి వచ్చి ఫలించాలి. అప్పు డా (పేమ వునీతమాతుంది. ఈ 
(పకారం భార్యలోగానీ, భ_ర్తలోగానీ లేక యే భొతికవ స్తువులో 
గానీ నాటబడిన (పేమబిజం చచ్చి, ,కొత్తమొలకగా భూతలోపరి 
భాగానికి వచ్చి ఫలించవలసియున్నది. ఎంతివర క్రై తే విషయవస్తు 
(పేమయున్నదో అంతవరకు అక్కడ అపజయాలు తప్పవు, ఆ విషయ 
(వేమబీజం నశించి తర్వాత, (పకృతిధర్శం యేమిటంశే ఆ బీజమే 
ఒక ప్పుడు పీకు (బహ్మసనా వూ త్క్కారము కలిగి స్తుంది, (పేమ అ నేది 
ఎరుగని మానవుడు భగవంతుని ఎన్నటికీ తెలుసుకో లేడు, ఇది నిజము, 


(పపంచ్యపేమతో మఠానికి సంబంధము లేడు అని సామాన్య 
ముగా చెబుతుంటారు, కాని సంబంధము ఉన్నదని రాముడు చెబు 
తున్నాడు, విమయాభిముఖమైన (పేమను సశ్రమోపయోగములో 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 140 


"పెట్టినట్లయితే నీకు భగవల్‌ సాశ్రాత్మా.రము కలుగుతుంది, “ఇతర 
సుఖాలన్నీ దుఃఖపదా లే,” నిజముగా ఈ పవిత్ర పేమే నీకు భగవత్‌ 
సాశ్రాత్రారముకి లిగి స్తుంది. ఈ పేమే భగవంతునికి (పత్యమ్నాయపదం, 


భ_ర్తయొక్క_ ఆశయము వివావాసంబంధాలను ఉ శ్రేజితేము 
చేయడముమాత మే అయివుండాలె అంతేకాని డబ్బుకూడ బెట్టడము, 
కుటుంబ బాంధవ్యాలను దుర్వినియోగ ము చేయడము కాకూడదు, 
ఆనందానికి వ వ స్తువులు [(పథమంలో సాధనామా। తాలయినవో, అవే 
పరమావధిగా చూడడము దుఃఖహేతువు. నిమి త్తసాధనాలను పర 
మావధిగా చూడవాకండి, ధనం చేనికి? కొంచెము ఎండవానలనుంచీ, 
ఆక లిదప్పికలనుంచీ నిన్ను రశ్నీంచుకొనుటశేకదా! ఇతరుల గందర 
గోళమునుంచి తప్పించుకోను, కొంచెము తలదాచుకోను ఒకయిల్లు 
వాలుగచా! నిరాడంబరమయిన జీవనానికి, కొంచెము ఆక లిదప్పికలు 
తీర్చుకోవడానికీ, కొంచెము చేహరకత్షణకు వవో రెండువస్తా)లకు 
మనకు నిజానికి ఎంతడబ్బు కావలసివ స్తుంది? స్వల్పధనము చాలు, 


“పడి శెంపట్టింది' అని [పజలంటుంటారు. పడి శెము నిన్ను పట్టడం 
చేదు, నీవే పడి శెమును పట్టుకున్నావు, రోగం నిన్ను పట్టుకోవడము లేదు, 
నీవే రోగమువెంట వేటాడుతున్నావు. చలి మొదలె నవాటినుండి 
బాధపడకుండా ఉండడానికి నీవు గుడ్డలుకట్టుళకోవాలె, వస్ర్రుధారణో 
ద్రేశ్యం చేహరక్షుణ మాత మే, అలాంటప్పుడు చాకరకపు వ ముదుకి 
గుడ్డోచాలు. ఖరీదుకలగుడ్డలు అనవసరము, మనము నిరాడంబర మైన 
చిన్న చిన్న యిండ్లలో wal ఈ నేటికాలములో కట్టబదు 
తున్న ఈ వడంతిసుల మేడలు, పెద్ద పెద్ద డాంబికగ్భ హాలు దేనికి! 
తలదాచుకోవడమీనకు 4 మైన సీరాడేంబరము లై న [పశాంతము 
లైన వ్‌వో చిన్న కుటీరాలు చాలవా మనకు? మన న శీ అందచందాల 
సౌధాలు అనవసరం 


ఆకాశ మత్తు మేడలు గట్టడ మే, పెద్దపెద్ద విలువకల వస్తాలం 
కారాలు సంపాదించడమే, రకర కాల రుచ్యాహారములు భుజించడ మే, 
మానవకోటికి వనైక పరమాశయమై పోయిందికచా! 


141 గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం 


(పపంచచరితలో కొందరుమానవులు చిన్నచిన్న పూరిగుడిసె 
లలో చిన్న చిన్నయిండ్లలో సివసింవారు, వంటినిండ గుడ్డ, కదుపునిండ 
కమ్మని తిండి వారెరుగరు. అయినా వాే (పపంచవీరులై యున్నారు, 


పేటోనంగతి మోకు తెలుసు, పేటోయొక్కం ఏకు రాకం 
(220010) అని పారశీక భావలో పిలుసారు. దీని అరం “ఒకతొటిలో 
నివసించేవాడు అని, తొట్టి అతని నివాసగ్భవాం, | పపంచకోలాపాలం 
నుండి విడివడి అతడు వ్విశాంతితీసుకా నే గృహ మా తొట్టి, 


విచారించండి. ఇట్టి పేదరికంలో జీవించిన మానవులే (పపంచక 
మునకు అనుపమాన సేవ చేసియున్నారు. ఎంతో మేలు చేసియున్నారు, 


సేక్స్సియర్‌ గృహం అంతగొప్పదికాదు, ఆతనిజీవితంలోని 
(పథమ భాగమంతా “పేదరికంలో గడిచింది, చరమజీవితంలో కొంచెం 
భాగ్యంపాందగ లీగాడు, 


అతడు మొదట నాటక శాలకువచ్చిన జనులయొక్క_ గుజ్టాలను 
కాపలా కా స్థుండేవాడు, 


న్యూటనుకూడా పేదవాడే, బీదలకివ్యడానికి సు స్తకాలుగొన 
డానికి డబ్బు లేనప్పుడు అతడు వివారపదేచాడు, మరెప స్పుడూ అతేడు 
దారి చ్యానికి విచారపడేవాడుకౌొదడు, 


కూటికి, గుడ్డకూ కటునై నమానవులే పపంచానికి ఎంతో సేవ 
చేశారు, భారతేవర 'ంలోని హీందుపులు పూర కాలంలో అరణ్యాలలో 
కందమూలపఫలాదులు తిని జీవయాతేలు సాగించారు. ఈ నిరాడంబర 
మానవులే (ప్రపంచానికి మహోన్నత తత్త భాగ్యమును, వేదాంత 
(శ్రీని, వేమస్వాతంత్యమున్నుప సాదించారు. 


మిమ్ముల మీరు నముదరిం చుకోండి, పెద్ద అందమైన ఆకాశ 
మెత్తు మేడలు కట్టడంలో మో శక్తులను మో మనస్సును వ్యయం 
చేయవాకండి. మా గృహా లన్నీ ఆకాన మెత్తు "పెటీగిఉన్నాయి. కానీ 
అందులో నివసించే మనుషులు నేలకంటుకొని యున్నారు. భారత 
చేశంలో పెద్దపెద్ద గోరీలున్నాయి. వాటిలో ఏముంటాయి? చివికి 


శ్రీరామతీర్ధ వేదాంత భామ్యము 142 


పోయిన శవాలు, లుకలుకలాడే ఫురుగులు, క్రూరనర్పా లుంటాయి; 
అంతే, 


పెద్ద పెద్ద మేడలుకట్టి, అందమైన సామానులు సంపాదించి నీ 
భార్యా వుత “చాంధవ్యులను నంతృ ప్రి “పిపరచడానికి స్‌ న డ్తీని వృధా 
చేయవాకు. నీ వీ భావమును గరర్పించు, జీవిత వకై కపరమాశయం 
పరమగమ్యుం శక్తిని వృధాపరచి భాగ్యభోగ్యాలను సమకూర్చడం 
కాదు, అంతళ్ళ క్షు కలను (పబుద్ధపరచి ఆత స్వాతం, త్యానికి తగిన 
సంస్కృతిని పొంది బ్రవ్మాస్వరోవుడవు కావడమే నీ గమ్యం, స్స్‌ 
విషయములను తెలుసుకొని ఈ పథంలో నీ శ క్రులను వినియోగంచేసి 
నట్లయితే సంసారబంధాలు నీకు అడ్డుతగలవుసుమా ! 


కొందరు [పజలు అంటారు : “కాదు-కాదు మేము నిరాడంబర 
పద్దతిళా జీవించగలం, మరి మా అతిడ్టి అ భ్యాగతులు, బంధుకోటి 
వస్తుంటారు కాదా? వారికీ నర్యాదలు చేయకపోతే వ మన్నా 
అనుకో రా?” 


ఓ (పియతమా! నీవు నీకోనం జీవిస్తున్నావా? ఇతరుల కొజకు 
జీవి సున్నా వా ? నీ ఫొజే నీవు జీవించు. నీ జీవితంలో జోళ్యం కలి 
గించుకోవడానికి వారికి పనిలేదు, నీవు అన్నం తింటున్నప్పుడు నీవే 
తింటున్నావు, వారు తింటున్నా రా? నీ ఆహారం నీవు జీర్ణం చేసు 
కుంటున్నావా! నీఠొ అకు ఎవరై నా చేసిపెడుతున్నారా ? నీవు చూస్తు 
న్నప్పుడు నీ కొండ్లలోని కండరాలా దర్శనళ క్తి కలిగిస్తున్నది? మరి 
వాండ్ల కొండ్లలోని కండరాలా ? నీశేందంలో నీ వుండు, ఆత్నవ్‌ శ్వాసం 
శలిగివుండు, కొంచెం వెన్నెమక కలిగి వుండు, నీ బంధుమితుల నీ 
(పక (పజల, అభీ(పాయాలను పట్టించుకో వాకు, నీ ఆతిథ్య సీవా 
రహాస్యం పరమాన్నంలో, ప్లై నుంచంలో లేదు, మంచి విందు, మంచి 
శయ్య అమర్చకవోలే, అతిథ్యంకాదని జనుల తలంవు, ఇట్టి దు| ర్భాంలి 
గృవామేధిని ఆ_స్టిపా స్తులకు చాసునిచే స్తుంది, కానీ ఆస్తిపాస్తులు 
మోకుదాన్యం చేయనియ్యండి, వాటికి మిరు దాసులుకాకండి, నీ అత్మ 
శక్తిని గుర్రించు 


148 గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం 


ఒక అతిథి నీ యింటికి వచ్చినప్పుడు నీ వతనికి గంజియిచ్చినా, 
అతనిని జ్ఞానో శ్రేజితునిగా వికాసహృదయునిగా వచ్చినప్పుడుకంళే 
ఎక్కువ వి వేకదీవీతునిగా (శేమపధాన సపర్యతొ పంపించు, నీ తోడి 
(పజలకు నీవు చేయవలసిన నీ (పధాసధర్మమి దే, సీ గృహస్లజీవనం 
ఆన_దమయంగా దీవించే మార్గమి దే, గృవాస్టుడు తనగృహమును ఒక 
ఇద అడుశిలగా చేసుకోవడానికి బదులు పెకిపోయే మెట్టుగా చేసు 
కోవడానికి ఇ దేమార్దం, నీ అతిథికి నీకన్న జావయిచ్చీనా నీ వతనికి 
జ్ఞానామృతమును (తాగించు, నీ అతిథికి సీకున్న చింపిరిచాప 
శయనించడానికి యిచ్చిసా నీ వతేనిని (పేమశయ్యపై సుఖపెట్టు, 
అతనిని వచ్చినప్పుడుకం కే జ్ఞానదీపితునిగా, జ్ఞూనత్య స్రుసిగాచేసి ప౦పు, 
ఇదివాలు, తిండి, (పక్కావిషయంలో నీకున్న ది చాలు, అతనికి ఉన్నత 
జ్ఞానమును (పసాదించు, స్‌ (పేమ అతనికి పంచుకోనియ్యి, చేను మోకు 
ఒకదమ్మిజీ యిన్య లేకపోయినా, నేను మోశే దైహికసేవ చేయలేక 
పోయిన్కా నేను మాకొక _పేమదీపితిమెన, హృత్చూర్యక మైన చిరు 
నవ్వును ప్రసాదించగలను, విరు నాయీ (పేమవీక్షణచే ఉ శేజితులు 
ఉ త్పాహీరులుకౌకుండా ఉండలేరు, మూచాశరా! మహోసేవ జరిగిపో 
తున్నది, ధనంతో తృ. శ్తీపెట్టమాడడం సిష్పయోజనం, ఈపని భర్త 
తేన భార్యకు కొంతిధనమిచ్చి వెడలగొట్లడింలాగా ఉంటు౦ది, ఆమెకు 
కావలసింది పేమగాని ధనంకాదు, ఏదో ధనంతో మనివీ.నితృ_ప్టిపర బా 
లనుకోవడం ఒక చేరంచేయడమే, దీసితో అతనిని మభ్యపెట్టి తప్పించు 
$ొంటున్నావన్నమాట, నీ అతిధి అ భ్యాగ తులకు (పేమజ్ఞానపచానం 
చెయ్యి. వారిని ఉ శ్రేజితులను చెయ్యి, ఉదరించు, నీకున్న ఏ గంజో, 
గటకో పెట్టు, ఇది మహోన్నతమైన అతిథసేవ, గృవా మేధియొక్క. 
ధర్నాచరణ మిచే, నీ భా ర్యాఫుత్రులయందు సై తం నీవు చూపవలసిన 
పథధాన్నపేమ యిచే! 


ఓమ్‌! సమ్‌! ఓమ్‌! 


సీం 
మాంసాహారమునుగూర్చి వేదాంతాభి పాయము 


(పశ్న:- మాంసాహోరమును గూర్చిన వేదాంతాభీ పాయ 
మేమిటి? 


(పత్యు త్త త్రరం:-జంతువులమాద కారుణ్యదృష్టి చేత, భారతీయులు 
మాంసాహోరమును వర్జి స్తారని ప)జలతేలంఫు, కొన్ని శాఖలు ఈ దృష్ట, 
తోడనే మాంసాహారమును వర్ణించవచ్చును, కాని వేదాంతులదృష్ట 
ఇ్రదికాదు. 


వేదాంతం ఈ కారణంచేత మాంసాహారమును నిపే.ధించదు, 
"వేదాంతులు, రులు సర్వసాధారణంగా మాంసభోజనం చెయ్యరు, 
దీనికి కారణము జంతుహింనయనికాదు. ఈ వాదన నరియెనదికా దు, 


వేదాంత దృళ ఎభంలో దయ అనేదంతా బలహీనత. ఈ 
మాటలు మోకు విస్గయం కల్పించవచ్చు, కాని ఇదినిజం, ఇతరులను 
సంతోష పెట్టాలనే ఈ దయావిధానము, ఇతరులయొక్క_. వాంఛలకు, 
అభి, పాయాలకు చేసే దాన్యం, వేదాంతులు డాంబికతయుక్క_ ఒక 
రూప మని, ఇది ఒకరక్రమయిన విగ హో రాధనన్వరూపమని జౌొర్చల్య 
మని తిలుస్తారు, ఈ జాలి లేక ఈ డాంబికత, ఈ ఇతరులను నంతోవే 
పెట్టాలనే వాంఛ సంఘానికి మేలుచే స్తుందా? చెయ్యదు, ఇవన్నీ 
అజ్ఞనలకు శాలునూ లమ, 


దయ అనే పేరట యొన్నిపాపాలు, యెన్ని దోపాలుచేయ 
బడినని? సంఘాన్ని సంతోష పెట్టాలనే వాంఛ చేత ఎన్ని నేరాలు చేయ 
బడిన వి? 


ఒక మనిపీ ఉన్నా డనుకోండి, అతడు కొంతమంది తిని (తాగి 
విలాసంగా వివరించే పెద్దమనుష్యులసంఘంత్‌ స్నే హంచేయాలిసి 
వస్తుంది, ఆ యువకులలో ఒకడు ఇవా ళ్ళ మనము పాన శాలకుపోదొ 
మని నిర్ల యంచేస్తాడు, అందరూ మ అందరూ వినోదంగా 
(శాగుతున్నారు, కాని ఈ నూతినవ్య కి తనకు అంతముందు 


145 మాంసాహారమునుగూర్చి వేదాంతాభి|పాయము 


ఆలవాటు లేకపోయినను తేన మితనంఘమును నంతోవ'పెడదామనే 
బలహీనతచేత తానుకూడా (తాగుతున్నాడు, తనకు నంయంగా 
(కాగుదామనేకోరిక లేకపోయినా. తనప్రక్కవ్య కుల ముఖీతికి 
వాండ్లతో పాటు (తౌాగుడులోపడ్డాడు. ఇంకొకసారి ఇలా! ఇంకొక 
విందులో తనస్నేహితుల ముఖవీతికి ఇంక కొంచెం [తాగడం నేర్చు 
కుంటాడు. (కొమ్మక్రమంగా అతడు [తాగుడు అలవాటుకు నికృష్ట బానిస 
ఆయిపో తౌడు. 


ఇజేవకారము (న్ర్రీలుకూడా ఇతరులను నంతోప.పెడదామనే 
ఆశయం చేత నెమ్మది నెమ్మదిగా కొన్ని దురలవాటులకు లొంగిపోవడం 
జరుగుతుంది. అందుచేత ఇతరులను నంతోషపెడదామనే ఈ వాంఛ 
యొక్క. అడుగున అజ్ఞానము, బలహీనత, డాంబిశత కలసి ఉన్నాయి, 
అని వేదాంతం నిర్వచి స్తుంది. ఇతరులను సంతోపష'పెడదామనే 
ఉధ్రేశ్యంతో యేదీ చేయవాకు, ఇతరుల అభిరుచులకు మోమోట 
పడక “కాదు” అని చెప్పగలినవాడే ధీరుడు! ఈ కాదు” అని చెప్పే 
సామర్థ్యంలో నే సి సౌశీల్యబలం ఉన్నది, 


ఇక దయనుగురించి, కేవలం ఇతరుల అభ్మిపాయాలమిద ఉన్న 
'మొఖవమాటఫవు గారవంచేత ఎందరు మానవులు తమకుతామై నరక 
కూపాలలో కమిలిపోతున్నారు, రాముడు చెప్పిన ఈ ధర్మమును మోగు 
మూరధథర్శ మని పేర్కొనవచ్చు. కాని ఒకనాటికి మో ధర్మమును 
సత్యంగా తెలుసుకోగలరు, 


కేవలం దయచేత సత్యమును అనుసరించడము [కూరత్వమని 
శలవడంచేత లేశ సత్యమునకు లోబడడంవలన సత్య్యపకారం నడవడం 
వల్ల, తమబంధువులు తమస్నేహీతులు వ్యతి శేకిస్తారనో లేక ఎవరైనా 
చాధపడ తారనో అనుకోవడంచేత ఎందరు మానవులు నరక వేదన 
పడుతున్నారో కొంచెం చూడండి, వేదాంతసందేశ మిది: నీవు 
సత్యమును అనుసరించినప్పుడు ఆ కారణమున ఎవరయినా గుండె 
పగులుతారా ? నత్వమును హత్వచేయడంంశే, అ ఒక్కశరీరము 
నాశనంకావడం (శీష్టమే, “వ్యక్తుల భావాలమోిదళంకటే సత్యముపై 


(19) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 16 


ఎక్కువ గొరవముంచు” ఆని "వేదాంతం (పబోధి స్తున్నది, ఎండుకం'శు 
నీవు సత్యమును గారవించినట్లయి తే నీవు నిజముగా మిత్రుని గౌర 
వి స్తున్న శే, సీవు ఒకని అవాంక లికి ఒకరివాంఛలకు ఎంత (పాధాన్యము 
ఎంతే ఎక్కువ గౌరవం, ఇసావో అంత యెక్కు_వగా పరమనత్య మైన 
అతని సతా త్నను వాత చెయ్య (పయల్ని స్తున్నావన్నమాట. “ఒకని 
భావ్యాశరీరంమిాదకం శే సత్యమునందు ఎక్కువ గారవముంచు” 
ఇదికాక ఆత్మగారవం అనే వుటేళ్యంలో ఎంతమంది మానవులు తమకు 
తాము నరకాలను సృష్టించుకుంటున్నారు? ఈ అత్న్సగారవం అనేపదం 
అతిభయం౦ంకర మయిన అపార్థదశ పొందిన పదనులలో ఒకటి. ఆత్మ 
గౌరవం అన్నమాటకు ఈ క్షుద్రశరీర గౌరవ మని (ప్రజలు అర్థం చేసు 
కుంటున్నారు, అత్మగారవమం బే ఈ ముదవ్య క్తి క్రిత మని (పజలు 
పొరపాటు పడుతున్నారు, 


ఓ (బవ్మాత్వమా! మాతావిళ్ళ సోదరసోదరీ వ్యుత మిత్ర 
రూపంలో ప్రకాశిస్తున్న ఓ పరమాత్మా! అఆత్మగౌరవమంశే, ఈ 
ముద్రశరీరాలను, ఈ వ్య క్తి త్యాలను గారవించడంకాదు, ఆత్మగారవ 
మంశ్కుు పరమసత్వమును గౌరవించడం. నత్నొాత్నను గౌరవించడం, 
ఆత్నగారవ మనే పేకతో నతా తను మిరు అగారవి స్తున్నారు, 
స్కీ బవ ్జాన (పపూర్షుడవై యున్న ప్పుడు సీ ఆర్నను గారవిస్తు 
న్నావు, నీలోని పరబహ్మనుగూర్చిన ధ్యానముతో నీ హృదయము 
నిండిపోయినప్పుడు, నీవు ఆత్మగారవనంపూర్లుడ వౌతున్నావు, చీహా 
రాధన చేత, అహాంకృలి చేత, నీన్ర ఆత్మవాత్య చేసుకుంటున్నా వు. సీ 
గోతిని నీవే (తవ్వుకుంటున్నావు, 

మాంసాహారమునుగూర్చి "వేదాంత మిలా చెబుతున్నది : “మి 
చేహాలపై వా మోవాంవద్దు, నీ చేహం ఉన్నా, పోయినా లశ 
పెట్టవద్దు, . నీజేహంపై పూలుచల్లినా, రాళ్టుకువ్వినా లెక్క_ చెయ్య 
వోకు, "కహారీతుడవుగా, ల 


ఒకడు నిన్ను భూమించనీ, మరొకడు నిన్ను దూమీంచనీ లెక్క 
చెయ్యనాకు, 


147 మాంసాహారమునుగూర్చి వేదాంతాభిపాయము 


గూవీంచేవాడు, భూషింపబజేవాడు, దూవీ౦చేవాడు, 
దూవీంపబజేవాడు ఒక్క ళు. అయినప్పుడు, భూవణాలేదు, ఇంకో 
దూవణా లేదు.” 


అందుచేత, నీ సత్యాత్మను నీవు తెలుసుకన్నట్లయితే, సీ పీ 
అల్ప చేవాభావమును అసత్యంగా “తెలుసుకున్నట్లయి తే, నీ చేవాం 
మోదవల్క ఇతరుల బావ్యార చ్‌ నా. పంజరాలమోది అభిమానం 
కూడ అదృశ్యమవుతుంది, 


రాము డీనాడు మో కిట్టి పియమయిన అంధ భాంతులను 
(బ్రద్దలు చేయనున్నాడు, 


వేదాంత మో రకంగా నిర్వచి స్తున్నది, “ది దై వధర్శం; సీ 
"బేహూ మెంత నిజమయిందిగా తలుసావో, ఇతర బేహాలుగూడా అంత 
నిజమెనవిగా తలువులో ఇదీ ధర్మం, నీ వ్య కితగమును, నీ దేహమును 
ఎంత నిజముగాపరిగణిస్తావో, ఇతరుల శరీరాలను వ్య క్రి త్వాలను 
సీవంత నిజముగా పరిగణించగలవు-ఇదీ ధర 9: 


నీవు శరీర భావనకు, వ్యకి త్వమునకు అతీతుడ.వై నప్పుడు ఇతరుల 
యొక్క శరీరవ్య క్షి తాలు నీకు అదృశ్య మవుళాయి, అప్పు డవీ 
అధ్యాళ్షి క లేజోవిలీనము లవుతవి, వాటి పూరసాల రూక మెంక 
ఉండదు, అందు చేత కోటానుకోట్ల సూర్య కా రాగ హగోళాలు గిరగిర 
తి8గి రాలి శూన్యతలో కలిసిపోయినా, ఉన్నా సత్యజ్ఞ్వనానికి ఒక శు, 
"మేకలు చచ్చినా, గొ, రెలుచచ్చినా, ఎద్దులుచచ్చినా, అతనికి లెక్క. 
లేదు. ఈ మాయాదృశ్యాల కతేడు అతీతుడు, 


(పచండమై చెలశేగుతున్న భారత మహానంగామరంగంలో 
(శ్రీశృన్ణుడు అర్జునునికి రథసారధ్యంచే స్తున్నాడు. అ సమయంలో 
అడ్జునుడు ధైగ్యమును కోలుపోయినాడు. జాలి, దయ అతనిని 
ఆవేశించింది. వీరుడైన అతడు గడగడ వణళసాగినాడు, దయ అతనిని 
వశంచేసుక్రున్న ది, భగవదవతారమూ ర్తిమెన _ (శ్రీగృవ్ల దేవుడు, 
లోకో తృరప్రురుషుడైన (శ్రీకృష్ణుడు సమస్తజగత్తుకు (క్రీ స్తయిన 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 148 


(శ్రీకృస్తుడు అస్టనునిచాచి ఈ రకంగా బోధించాడు : “నీ వీ 
శరీశాసీవికాదు, నీవే వ్య క్షీ త్యానివి కాదు, సీ శరీరంద్యా రా పని 
చే స్తున్నది పరబహ్మమే” అని (శ్రీకృష్ణుడు అతని దేహం తారా 
పనిచేస్తున్నది పర్యబహ్మమే నని ఉద్చోధించాడు, ఆ యుద్ధ వేత్రంలో 
(శ్రీకృళ్ణ పరమాళ్న అర్జునునకు క్ఞాన బోధచేని అతనిలో నిచాణమై 
యున్న (బహ న! క్‌ి (ప్రబుద్ధంచేసి సి అతని నత్వన వ. విశ దీక 
రించి అర్గునుని భయవిచార'ము నుండి విము కీ సిచే శొడు (శ్రీకృష్ణుడు 
శక అస్టునా! సీ నత్యాత అవినాశన మనదీ. అది సర్వ కాలస రా వస్థల 
యందు 'అవికల్పమయినదీ, వాన తమయిన ది, అఖండమయినది. అపరి 

చ్చిన్న మయినది, సనాతేనమయినది. ఓ అర్జునా! నీవ అమృతుడను, ఈ 
శరీరములు ఎన్నినశించినా వాటిలో (పకాశి స్తున్న సత్యాత్శ నిత్య 
మయింది, అది మరణించదు, అందుచే నీ వమృతుడవు, నీ జేవారూపం 
వారి చేహరూపాలు సత్యం కాదు. నిత్యసత్యమయిన మరణరహిత మైన 
పర(బహ్నమైన సీ స త్యాత్మను తెలుసుకో, ఎందుకు నీవు విషాద 
వశుడవై కంపించడం! నీ (ప్ర స్తుతక_ర్తృవ్య మేమిటో చూడు. నీ (ప స్తుత 
(పాపంచళధర్మం ఈ వ్యక్తు కల నందజనీ నంవారించడ నుయినట్టయితే 
సంవారించు” అని [పబోధించాడు, ఇంకా కృమ్ము డీవిధంగా ఉప బేశి 
స్తున్నాడు: “నేనే బీవాది దేవుడను, పరంజ్యోతిని, చేను అనుతణం 
కోటానుకోట్ల పశుపశ్నీ |కిమికీటక మనువ్య'బేహోలను లయంచేయడం 
లేదా? నేను లేక (పకృతి లేక భగవంతుడు నిరంతర మో మహోకర 
చే స్తున్నాడు, అయినా, నేను నిరంతరం పరిశఘుదుడ నె న నిష్క_ళంకుడనె 
నిస్పంగుడనై యున్నాను, భగవంతుడు సరవశరశేళి చే స్తున్నాడు 
అయినా భగవంతుడు నిండార్షుడా! లేదు. భగవంతుడు నిత్య 
పవి తుడుగా ఉన్నాడు.” ఇంకా స్‌ ళృన్లు డీవిధంగా (పబోధి స్తున్నాడు 
తపప నత్వమును సందర్శించిన ట్రయి దే, సవ్ర (బ ,హా క్యానునంధానం 
పొందినట్లయితే, నీ స త్యాత్మను నీవ తెలుసుకున్న ట్లయిే, నీ శరీర 
మప్పుడు భగ వంతుని సాధనామా(తమే అవుతుంది, ధర (వలిష్టాపనకి 
నత్వ|పలిస్థాపననై నీ శరీరం కోటానుకోట్లమందిని సంవారించినప్పటికీ 
నీకు పాపమంటదు, నీవు పరిశుద్ధడ వే, నీవు నిమ్మళంకుడ వే.” 


149 మాంసాహారమును గూర్చి వేదాంతాభిపాయము 


ఇట్టినత్యమును (పజలు 'తెలుసుకోవలసియున్నది, మారు 
“తెలుసుకున్నా, తెలుసుకో లేకపోయినా రాముడు సత్యమును 
తెలుపడం మానడు, 


వై కే అర్జునునిచేత మానవసంహారమునకు అతని రక్ష 
చాంధవులను, సన్నిహితులను, గురువులను, మేనమామలను, సోదరు 
లను మొదలయిన వారినిసై తం నంహరింప'జేయుటకు వెనుకంజ వేయింప 
లేదో, అబే వేదాంతము, సంహారకర్మ వేత అస్టనుడు కళంకితుడు 
కాలేదని వేదాంతము నిర్వచి స్తున్నది, అలాంటప్పుడు మేశలనూ, 
గొజ్హాలనూ, ఎద్దులనూ, జంతువులనూ చంపడానికి వేదాంతము ఎలా 
నంశయించగలదు ? అయినా, ఇతరకారణాలచేత వేదాంతము నూంన 
భోజనమును సంపూర్ణ ౧గా నిషేధి స్తున్నది, 


మాంసాహారము చేత మనస్సు శులభంగా పరిశుద్ధము కా లేదు, 
చకాగతపొంద లేదు, ధ్యానశేద్ధి కలుగదు, మనస్సు నిగ హింపబడదు, 
సీవు మాంసాహోరమును వదలళలేశపో లే, ఈ అలవాటు మాన లేకపో శే, 
వేదాంతము “ననే తిను, మాన నవసరం లేదూ”అని చెపుతున్నది, వివిధ 
రకాల ఆహారాలు, వివిధఫలితాలు కలిగిస్తాయి. సారా (తాగితే, 
మత్తు కలుగుతున్నది. నల్ల మందువల్ల ఇంకోరక మైన గుణం కనిపిస్తు 
న్నది, విషపాపాణం తిన్నట్లయితే తత్ఫలితం ఇంకొకటి కలుగుతున్నది. 
ఇచే|పకారం ఒక్కొక్క ఆహారము ఒక్కొక్క ఫలితము కలిగి స్తు 
న్నాయి, మాంసాహారముకూడా అంతే, మాంసాహారము, భగవ 
తృ త్వ న్యేహపలకు, జ్ఞాన సాధకులకు, (బ్రహ్మ విద్యార్థులకు పనికి రాదు, 
రారి శరీరాల కది తగదు, 


నీవు శ్షత్రిచుకర్న లేక యోధకర్శ చేస్తున్నట్లయితే, నీ కది 
అవసర మైనందున మాంసభోజనము చేయవలె; నీవు కేవలము శాకా 
హారము తీసుకోరాదని వేదాంతము చెబుతున్నది, ఇతరవృత్తులలో 
యూ మాంసాహారము తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే విషయ 
మునుగూర్చి రాముడు మీ మో స్వకీయ పరిస్థితులనుబట్టి నిర్ణయించు 
కోండని చెబుతున్నాడు, కొందరు మాంనము మానడం చేత మంచిపని 


శ్రీరామతీర్ణ వేదాంత భావ 150 


చేయగలరు. కొందరిది తేకపోవడంచేత మంచిపని చేయ లేరు, బలము 
వేత బలహీనత జయింపబడుతుంది”- ఇది (పక ఎలి నిధానం, పెద్ద పెద్ద 
తిమింగిలాలు జీవించవలసి యున ది అవి చిన్న చిన్న వచేపలమిద 
జీవించాలె, ఈ "పెద్ద పెద్ద తిమింగలాలు (బతకటంకొఅకు "వేనకు వేలు 
చిన్నచిన్న చేపలు వినాశన మవుతున్నాయి. ఇది (పళృతివిధానం, ఖనిజ 
రాజ్యంలో భూమి లేక మట్టి నశించి శాక రాజ్యం (బతుక్రవలసి 
యున్నది, శాకములు భూమిమోిద (బతుకుతున్నాయి, ఇళ జంతువులు 
టబ్రతుకడానిశై శాకజూతి నశించాలి. జంతువులు శాకములమోద జీవిం 
వాలె, ఇది (పకృతి విధానం, మానవుడు జంతువులను ఉపయోగించు 
ఫోవాలె. అం'కే జంతువులను తినుమని రాముని అశయనుకాదు. 
వానిని ఉపయోగించడమని రాముని ఆశయం, జంతువులు మానవుని 
సేవించా లె, సామాన్య (పపంచమానవులలో బలవంతుడే వృద్ధిపొందు 
తున్నాడు, యుద్ధములు శ్రమ్మినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు దుర్చల 
(పక్చతులు సనబలపక్ళలి నిమి త్తం నశి స్తున్నాయి, ఇచే (ప్రకృతి. 
విధానం. ఈ సూత్రం జగత్తును పరిపాలి స్తున్నది, 


సీవు మాంసము తిన్నందువల్ల (ప్రపంచమున కెక్కువ మేలు చేయ 
గలిగినట్టయి లే మాంసముతిను, కాళ మాంసమును తినడం, వినర్జించ 
డంచేత పరమసత్యమును చేవించడానికి ఎక్కువ అవకాశం గలిగినట్ల 
యితే మాంసమును వర్ణించు 


(ప్రతివాడు తన శరీరమును భగవచ్చరీరంగా వూడవలసి 
యున్నది, వేదాంత ప్రకారం నర్శమానవులు నిరహం కారంగా, నిస్వా 
san తమళ ర్నలను నిర్వ 8 0వాలి, వ పనిచేసినా, నీవు నేను చూస్తు 
న్నాన నే అహంకృతి లేకుండా చెయ్యాలి, నిప్కా_మంగా కర చెయ్యాలి. 
అహంకారదృష్టి, కామ్యదృష్టిని, పరిత్యజించాలి, లోకనంగ వరం 
నిష్కామంగా, నిరహంశకారంగా కర్శచెయ్యాలి, నమస్త (ప్రపంచ 
హితారం యంతాగారంలోని కొన్నిచకాలకు ఒకరకమైన నూనె 
వేయవలీసివచ్చినట్లు నీ శరీరయం[ లౌనికీ మాంసభోజనం అవసరమై 
నట్లయి శే. నీవు మాంసంతినడానికి సంశయపడ నవనరంలేదు, కానీ 


151 మాంసాహారమునుగూర్చి వేదాంతాభిిప్రాయము 


కుచిని ఆనందించడానికి మాంసమును భుజించినట్లయి తే నువోపాపం॥ 
వాంఛావశుడ వై నీవు మాంసమును తినడం పాపం, 


హిందూ బేశంలో కొందరు డారినపోతూ విక్రయశాలలో 
(వేళ్ళాడగ ట్రబడిన జంతువుల మృతక శేబరాలనుమాచి విచారపడ 
తారు ఆ దృశ్యంచూడ లేరు కాని యింట్లో ఒంటరిగా మాత్రం 
మాంసం తింటారు, 


నీ సా శ్ఞాభిరుచిని తీర్చుకోవాలనే అభిలావతో సీను మాంసం 
లింకు అది పాపం, కానీ ఒక ఉత్త మకర చేయడానిశై, జగది(హీతి 
కరాను చేసీనిమి తం శీవల నీ శరీరధారణానికై జెపధ |పాయంగా 
నీవు అవసరమైతే మాంసం తినవచ్చు. ఇది పాపంకాదు, 


రుచిని వాంధింపకూడదు, భోజనపచార్థం సత్యసాధనకొజుకై 
ఉపయోగిస్తున్న దా లేదా అనే విషయమే (ప్రధానం, కొన్ని పదార్థా 
లలో రుచీ, సాత్వికత శెందూ ఉండవచ్చు. అన్నిటిలో అట్లా ఉండదు, 


'వేదశాస్తా?ది ఉద్గంథాలు తరచు ఎన్ని పర్యాయాలు అపార్థ 
వశాలై నవి? ఎన్ని సార్లు అపవ్యాఖ్యానింపబడినవి ? వేద శాస్తాది 
భగ వద్దంథాలను పమ్మిత'దై వ్యగంథాలను అపార్థవశం వేయడమే, 
వాటికి దుక గ్రాలు తీయడమే సంఘము యొక. ముహోన లని కారణం, 


మిల్ల ఆ మహాశయుని అర్థం చేసుకొవాలం కే మునే కావాలని 
ఒక సామెత ఉన్నది. అజేవిధంగా ఒక (పవ కృను అర్థం చేసుకోవడానికి 
ఒక (పవ_క్టి శి కావాలె, (క్రీస్తు సును అరం చేసుకోవడాసీకి నీవు శ్రీస్తువే 
కావాలి వేదములను అరం చేసుకోవడానికి మీరు వేదబుషులు 
శావాలి, ఈ భావమును * వేదాంతర చయితలు ఎంతో సుందరంగా 
వ్య క్రీళరించారు, వారి రచనలలో వారు తమపేర్షను ఉపయోగించ 
చేదు. పాఠకుని శరీరమూ, తమ శరీరమూ ఒకు అన్నంత వారు 
జ్ఞాన సాతూత్కారళిఖ రాలకు అధిగమించారు. వేదములలో మన 
మెలాంటి భావాలను అవలోకిస్తాము : “ఓ మానవులారా! వేచాతీ 
తులుగాండి, (పబోధములను ఉపయూగించుకొని వానివల్ల వచ్చే లాభ 
మును పొందండి, జేవతలకు అతీతులుగాండి, మో స్వన్యరూపమును 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 152 


అవలోకించండి, సర్వమూ నీవే,” క్రీ స్తుకూడా ఇట్టిబో ధేచేశాడు, ఈ 
అర్ధమువచ్చే విషయములను బైబిలులో మనం “వీరుకోవచ్చు.“గ్యర్ల 
రాజ్యం నీలో నేయున్నది* (పజలు నంపూర్ల ౦గా దీనిని దుర్వినియోగం 
చేస్తున్నారు. ఈ ప్రబోధాలకు అపవ్యాఖ్యానం చేస్తున్నారు, రాము 
నికి ఒక కథ గుర్తుకువచ్చింది, 


పూరం ఒకవూళ ఒకగురువున్నాడు, అతడు ఒకనాడు అలసి 
వోయి శరీరంలో సరిగాళేక ఒక సోఫామిోద పండుకొని శిష్యుని పిలిచి 
కాళ్ళు తీఫ్రులుగా ఉన్నవి, కొంచెము. ఎక్కి తొక్క_మని అడిగాడు, 
భారత బేశములో మామూలుగా ఇది ఒక అలవాటు, ఆ మాటలు 
విని ఆ పిల్లవాడు “గురూ! నే నా పనిచెయ్యను. నీబేహం పవిత్రై 
మయింది, నేను నాకాళ్ళు పెట్టి పెటి తొక్క మో చేవామును అగారవించ 
లేను, [పాణంపోయినా చెయ్యను” -అన్నాడు. గురువు నాయనా 
కాలా అలసివున్నాను, త్వర గావచ్చి ఒడలుపట్టు” మన్నాడు, వీల్ల వాడు 
వడవడం మొదలు పెట్టాడు. అప్పుడు గురువు కోపించి యీవీధంగా 
అన్నాడు: “ఓ మూఢ బాలుడా! నా చేవామును అవమానించడాసికి 
యిప్టపడనుగాని, నాపెదవులను అవమానిసావు. నా పాదములు 
(తొక్క-వుకాని, నాముఖమును [తొక్కు- తావు చేహమునుతొక్క_డం 
కన్నా గురువుమాటను తొక్కడం తప్పుకాదా?” 


క్రీ స్తుయొక్క-, మహమ్మదుయొక్క_, వేదాలయొక్క_ పవి[త 
(పబోధాలను మానవులు కాళ్ళ క్రింద (తొక్కడంలో వెనుకంజ 
'వెయ్యరు, కానీ వారి రక్షమాంసాలను, చేహాలను పవిత్రమని, పరమ 
పావనములని గౌరవిస్తారు, ఈ తన ర కృమాంసాలణే క్రీస్తు (పజలను 
తినండని అడిగాడు, ఆఖరివిందులో (క్రీస్తు తన మాంసము తినండని, తేన 
ర_క్రము (తాగండని చెప్పలేదా? రొ'స్రెవిరిగినప్పుడు “ఇది నామాంసం 
ఇదినా రకం” అని క్రీస్తు స్తువచించాడు. నమ_న్మపవక్తలు నందర్శిం 
చించే నమ స్థన్య కి కి త్యాలలో, నమ నదేహాలలో వారు (బహ త్వ 
మును సందర్శిస్తారు, జహాలను మహాత్ములు శాలికింద (తొక్కి 
"వేస్తారు. వారు తమ శరీరాలకు అతీతులుకండని కోరుతారు, శానీ 


158 మాంసాహారమును గూర్చి వేదాంతా భి పాయము 


నూూనవులు మహాత్ములయొక్క_ తత్వాలను శాళ్ళ క్రింద తొక్కి వారి 
"బీహోలను పూజిస్తారు, 


శరీరానికి అతీతులుకండి, లోపల ప్రకాశి స్తున్న భగవంతుని 
అన్వేషించండి, క్రీస్తు ఈ |పపంచంలో సరదా ఉన్నట్టయితే, ఆయన 
మో శరీరాలలో వసి స్తున్నాడు, శ్రీస్తు మిమతము యొక్క (వారంభ 
న నంకానచ్ను. మో వికాస [పారంభసానం కావచ్చు, ఆయన మోకు 
సరిహద్దు రేఖకావచ్చు. కానీ మీ చుట్టూ ఒక ముండ్లకంచెగా క్రీ స్తును 
చేసుకోవాళండి. క్రీస్తును మారు మీ మతమూలంగా చేసుకుంటారు 
గాక! మీ వికాస (పారంభస్థానంగా చేసికొంటారుగాక! నీవే శ్రీస్తువె 
శ్రీ స్తుయొక్క- హృదయాన్ని అర్థం చేసుకో! 


అయితే ఇఫ్పుడు (పపంచంలో జరుగుతున్న బేమిటి ? ఈ 
క్షుచాహంశకార స్వరూపుడై న స తానును వదలజాలని (పజలు 
క్రీస్తును భౌతికం చేయాలనుకుంటారు, భగవంతునికూడ ఒక "తెర క్రింద 
దాచాలనుకుంటారు. భగవంతుని ఒక భౌతి కాకారబద్దని చేయాలను 
కుంటారు, భగవత్పదమునకు తా మధిగమించడానికి బదులు తమ 
సానంలోనికి భగవంతుని పతితునిచేయా లనుకుంటారు, ఈవివయమును 
గూర్చి బై బిలులో రెండు చమత్కార మైన మాటలున్నాయి. “ది 
స్పిరిట్‌ ఆఫ్‌ గాడ్‌ (బూడెడ్‌ ఓవర్‌ ది వాటర్సు,” (116 spirit of 
God brooded over the waters). 


హిందూ చేశంలో ఒక వూళ్లో ఒక సారావర్తకునికి ఒక కొడు 
కొన్నాడు, ఆ పిల్ల వాని బళ్ళో వేశారు, అతడు ఇంగ్లీషు చదవడానికీ 
(వారంభించాడు, 


పిందూ బేశంలో ముఖ్యంగా వై స్తవ పాఠ శాలల్లో, (పథ 
మంలో బైబిలు (గంథం చెప్పబడుతుంది. ఆ పిల్లవాడు బై బిలులోని, 
“ది స్పిరిట్‌ అఫ్‌ గాడ్‌ (బూడెడ్‌ ఓవర్‌ ది వాటర్సు” అన్న వాక్య 
మును చదివి ఆందోళన పడ్డాడు. ఆతనికి స్పిరిట్‌ అన్నపదానికి అర్థం 
తెలుసు, (బూడెడ్‌ అన్నపదానికి వాటర్‌ అన్న పదానికి అర్థం 
తెలిసింది, కాని గాడ్‌ అన్న పదానికి ఆర్థం కాలేదు, అతడు ఈవిధంగా 
(20) 


శ్రఠోమతిర్చ వేడోంత భామ్యము 164 


అనుకున్నాడు. “గాడ్‌ 'అం'ు కౌర్లీయా, తేశ (దాశపండ్లా! స్పిరిట్‌, 
చార్లీ (దాతపండ్లు మొదలై న వాటినుంచి రావడం సాకు'తెలుసు'అని 
ఆలోచించి, ఆ చాలుడు ఇది ఒక విచిత్రమైన నీటిలో కలుపబడిన 
సారా అనుకున్నాడు. ఆతని తండి స్పిరిట్‌ను నీటిలో కలిపేవాడు, 
అతనికి తనతండ్రి చేసే స్పిరట్‌ల విషయం తెలుసు, ఇది ఒక విచ్శితమైన 
స్పిరిట్‌ అనుకున్నాడు, 


ఓహో! ఈ విధంగానే మానవులు పవిత్ర గంథాలకు తవుడు 
వ్యాఖ్యానం చేస్తుంటారు, ఎందుకం కే, వాండ్లు ఎక్కువగా నివసించేది 
సారాషాఫులలో, వాండ డ నిరంతరవ్యవహారం భాతికత్వంలో, అందు వేత 
గంభీర మైన, పవితములై న చదైవగంథాలను (వేదశాస్త్రాలను) స్థ స్తూల 
దృష్టితో, భౌతికదృష్టీతో అం చేసుకుంటున్నారు, 


ఒక సైనికుడు ఉన్నాడు, అతడు ఒక సీని _పేమించాడు, ఆ 
సైనికుని పె అధికారికూడా ఆ న్తీనే (పేమించాడు. ఆ నీ ఈ 
తక్కువ ఉద్యోగి నే (పేమించింది. ఈ ఉద్యోగి సెలవు తీసికొని ఇంటికి 
పోయినాడు, ఆ శ్రీ కూడా అక్కడికి వెళ్ళింది, వా రిద్దరికి పెండ్లి 
చేసుకోవడానికి లగ ఎం కుదిరింది, అందుచేత ఆ వుద్యోగి ఇంక కొన్ని 
రోజులు సెలవు తీసుకోవలసివచ్చింది. అతడు పై అధికారికి తంతి 
నిచ్చాడు, పై అధికారి ఈ విషయం తెలిసి అసూయ చేత సెలవును 
(ప్రసాదించక, తిరిగి తంతినిచ్చాడు. ఆ తంతి, “వెంట నేచేరుము,” పెండ్లి 
చేసుకోదలచుళొన్న మనివీ ఈ తంతివార విని చాల నిరాశ పడ్డాడు, 
వెంటనే వచ్చి ఉద్యోగములో చేరుము 6 అని తంతియొక్క- అర్థము, 
వివాహానికి ఇంక్‌ కొన్నాళ్ళు సెలవు పొడిగించుకోవాలని ఆ ఉద్యోగి 
ఉద్దేశ్యము, కానీ వంచేస్తాడు? ఎంతో ఆకులత పడ్డాడు, అతనికి వెనుకా, 
ముందు తోచలేదు, ఆ "సమయంలో అతని 'సియురాలు వచ్చింది, 
అతని చిన్నబుచ్చుకున్న ముఖమును చూచింది. విచారకారణ 
మడిగింది, అతడు బులిిగాము చూపించాడు. సమయోచితయు కి చేత 
ఆ స్రీ ఆ తంగివార్తక్కు తనకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. 
వ్యతి రేక మయిన ఆ తంఠివా ర్లక్కు అతి విహిఠక రమయిన అర్థం తీసు 
కున్నది, ఆనందముతో ఆమె నాట్యముచేయడం మొదలు పెట్టింది. 


155 నూంసాహారమునుగూర్చి వేదాంతాభిప్రాయము 


ఈ  అనందసమయములో విచారపడడం బేసికని, ఆమె సంతో 
వంతో త్వరత్వరగా గదినుండి 'నెళ్ళబోతున్నది, ఎందుకంత 
తరగా వెళ్ళడముని అతడు (పళ్ని ౦చాడు, “కీ ఘంగా పెండి కి నర 
వస్తువులూ అయ లత్రంచేయడాసిక అని ఆమె జవాబిచ్చింది, తంతి 
వార్త “వెంటనే చేరుముూ” అన్నదానికి ఉద్యోగములో చేరమని 
కాదు, “వెంటనే నీ వియురాలితోవేరమూో అని ఆన్మీ, వా ఖ్యా 
నించింది. ఈ విధంగానే మానవులు పవిత్ర భగ వత్సంబంధ శాస్తా)లకు, 
తమ సంత అరాలు అంటగడళతారు, అట్లా న ంతే అరములను అంట 
గట్టడం వీవాహాన చ్‌ మైన ఆ నీకి సహాయం చేసియుండవచ్చు, 
శాస్త్రాలకు అపవ్యాఖ్యానా లివ్వడం తప్పు, 

“దేహం చేవాలయ”మని శాస్తాలు చెపుతున్నవి, ఈ వాళ్లం 
ఎంతో అగారవింపబడింది. నిజమే-దేహం చేవాలయమే, కానీ, 
-బీవాలయాని శే ప్రాధాన్యత నిచ్చి లోనగల భగవంతుని మజచి 
పోవాలనా దీని అర్థం! దేవాలయములయొక్క_ ఉద్దేశ్యం నేటి రోమన్‌ 
కాథలిక్కు- చేవాలయములవంటిదికాదు. లోపలఉిన్న భగవంతుని 
నుజీచి (ప్రజలు బావ్యా ఆలభయానిశే అర్చన చే స్తున్నారు, 


“చేవాం ేవాలయం” అన్న దానికీ అరం ఈ ఆలయందాారా 
లోవలఉన్న భ గవంతుని ఆరాధించవలె నని గాని ఆలయమును 
ఆరాధించవలె నని కాదు, 


మానవులు ఆలయమువరకు _ వెళ్ళుతున్నారు. లోనగల 
భగవంతుని మరిచిపోతారు, “చేహం చేవాలయంి” అన్న వాక్యానికి 
జనులు అపారంలీసి ఈ వాక్యమును దురి నియోగంచేసి శరీరదృష్టిని 
పెంచుకుంటున్నారు. మానవులు దె హిశ భాంతిహతు లై చీవావాంఛ 
లనుతీర్చుకుంటూ వారిపనులు ధర మే అని మోనగించడానికి చేవాం 
చేవాలయంక దా అని చెవుతారు, 'బీహం చేవాలయం అన్న వాక్యం 
మానవులు డంబమును, అహంక్ళలిని, చార  ల్యమును, అజ్ఞానమును 
కాపాడే కోటగోడ అయిపోయింది, 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 156 


ఇది శాన్త్రనింద, ఇంకానయం-ఈ ఆలయ మన్న పదాన్ని 
ఇంకా ఎక్కువ స్థూలవికారం చేయ లేదు. బేవాం ేవాలయంనుంచి 
అని చదివే విద్యార్థి “చేవుని చెవులెక్క_డ ఉన్నాయని” అడగ లేదు, 
ఇదివరకు అసలువిషయంమోాద పడిన అపార భాం తే చాలు, 


చేవాం చేవాలయమయిే, నీవు దానిని మరిచిపోవాలె, నీవు 
గు ర్తుంచుకోవలసింది దేవాలయమును కాదు, నీవు భూమింపవలసినది 
చేవాలయాన్ని కాదు. లోపలఉన్న భగవంతుని సందర్శించు. 
"దేవాలయం గాని భ (దత అది చబూచుసంటుంది, 


భగవంతుడు సర్వవ్యాపి కాదా? దేవుని ఆలయం (పతిచోట 
లేదా? సూర్యుడు భగవంతుని ఆలయం, సమస్త తారలు భగవం 
తుని ఆలయాలే, నమ స్మపదాశాలు భగవంతుని ఆలయాలే, నమస్త 
పదారాలు భగవంతుని ఆలయాలే అని రాముడు చెపుతున్నాడు, మరి 
చేవామీ భగవంతుని ఆలయం అనడమునకు కారణం దేహం నీకు 
అన్ని టికంకే నమీపంగా ఉన్నది, (ప్రతిపదార్థం నీకు (బహ్మత్వమునే 
(పబోధి స్తున్నది, ప్రతిపదార్థ ముయొక్క- మూలత శృం భగవంతుడే, 
ఈ వీషయమునుగూర్చి ముడు మొ కొకనంగతి చెపుతాడు. 
హృదయ వేదనా భారవశమయిన అంత ర్చాధావహాతమయిన మానవ 
లోకానికి రాము డొక స్యర్గనం'టేశిము ని స్తున్నాడు, 


సమ సృజగ త్తుయొక్క_ గత చరిత్రద్యారా భగవంతు. డీనం చేశ 
మును పంఫుచున్నాడు. భగవంతు డీసంచేశమును (పతిగృుహంలో, 
(పతిసంసారంలో (పబోధి స్తున్నాడు. భగవంతు డీసంచేశమును మో 
ర క్రనాళాలలోకి, మీ సరనరాలలోనికి మీ మనస్సులోనికి పంపు 
తున్నాడు. ఈ సంబేశమును వినండి, ఈ నంచేశమును [గహించండి, 
మిమ్ములను మిరు రథ్నీంచుకోండి ! ఈ సం'దీశమును అగారవిసారా! 
ఈ సం దేశమును తృణీకరిసారా ? మో కంఠాలకు మోరు ఉరి వేసుకో 
గలరు, మో చావును మిరు కొని తెచ్చుకోగలరు, 


మానవుడు రోజుకు ఎన్ని సాగు మరణి స్తున్నాడు, నీలో భయం 
ఫుట్టినప్పుడల్లా, నీలో దుఃఖం తలయె త్‌ నప్పుడల్లా నీవ భయవశుడ వవు 


157 మాంసాహారమునుగూర్చి వేదాంతాభి|పాయము 


తున్నావు, నీ వప్పూడు మరణి స్తున్నావు. నీలో ఉన్న భగవంతుని 
మతిచిపోతున్నా వు, ఈ సం చేశము వినండి, మిమ్ములను మిరు రఖీంచు 
కుంటారు, కాక ఈ సంచేశమునకు పెడచెవి పడతారా, ఉత రక్షణ 
మంచే మిరు వినాశమును చేతులార కొని తెచ్చుకుంటున్నారు, 


ఇది కఠినకర్క-శ మైన, అనుల్లంఘనీయమయిన మహోధర్శం, 
వమి టా నం బేశం ? వినండి, “ఎవరై తే పూజితులు కాదలచుకుంటారో 
వారు మొదట పరిత్యాగ వేదన అనుభవించవలసి యున్నది. (క్రీస్తు 
మొదట పరిత్యాగ వేడన అనుభవించాడు. తిరువాత పూజింపబడ్డాడు. 
బుద్దుడు మొదట పరిత్యాగ వేదన అనుభఏించాకు, తరువాత పూజింప 
బడ్డాడు, సోక్రటీస్‌ మొదట పరిత్యాగ వేదన అనుభవించాడు, తరు 
వాత అతసి చేహం నేడు పూజింపబడుతున్నది. (బునో మొదట మర 
ణించాడు, తగువాత గారవింపబడ్డాడు. హిందూ దేశంలో సహ సాధిక 
(పవ కృలు పరిత్యాగ వేదన అనుభవించారు, తిరువాత పూజింపబడ్డారు, 
ఈ మహాతుులందరూూ మొదట విలువ చెల్లించి తరువాత బహూకృతి 
పొందారు, 


ఈ (పవ క్రలందరూ మొదట విలువ చెల్లించి, తరువాత బహు 
మానం పొందినమాట నిజం, కానీ ఇతిర (పపంచ మానవుల సంగ 
"కేమిటి ? ఈ [పపంచంలోని జనుల నంగ తేమటి ? ఈ (పపంచ మాన 
వులు మొదట న స్తువును పొందాలనుకుంటారు, తరువాత విలువ 
చెల్లించకుండా తప్పించుకో వా లనుకుంటా రు, కానీ విలువ చెల్లించక 
తప్పదు, (పతివ్య_క్తి పూజింపబడవ లె ననే కోరుతాడు. పూజ అంశే 
(పేమ, గౌరవం, మర్యాద. (పతిమానవుడు | పేమింపబడవలె ననే, 
గౌరవింపబడవ లెన నే నమ న్నపపంచం తనను ఆరాధించాలనే వాంఛి 
సాడు, (ప్రపంచమంతా తనను కీర్తించా లనే వాంఛిస్తాడు. ఈ (ప్రపం 
చంలోని (పతిమానవుడు ఈ [పాపంచిక వాననారోగంచేత ఈ డాంబిక 
వ్యాధి చేత, ఈ స్వశరీ రాభిమానరోగ ౦ చేతి, పరశరీరాభిమానరోగం 
చేతి ఈ గాఢంగా నాటుకొనివోయిన అజ్ఞానం చేత, ఈ దేహాత 
(భాంతి అనే జాడ్యంచేత, నీలో (పకాశించే పరమసత్యమును విడిచి 
'చావ్యూశరీర భాంతి! వశంచేసే ఈ అజ్ఞానంచేత, జనభూవణాభిలాపా 


'శీరామతీర్ణ వేదాంత భామ్యము 158 


రూపక మైన ఈ అజ్ఞానమ హావ్యాధి చేత పీడింపబడుతున్నా డు, ఈ 'రోగ 
తపన, (పపంచం తనను పూజించా లనే ఈ అభిలావ, తగిన విలువ 
చెల్లి ంచనిది తీరదు. భగవంతునియొక్క_ ఈ దిన్వధర్శం ఎవరినీ వదలి 
పెట్టదు, శ్రీస్తునె నా, కృష్ణురైనా వదలిపెట్టదు, (క్రీస్తు పరిత్యాగ వేదన 


అనే విలువ మొదట చెల్లి ంపవలసివచ్చినది, తరువాత పూజితుడై 
నాడు, ఈ మహాధర్మానుసారం సోశటీస్‌ మొదట (క్రయం చెల్లించి 
తరునాత జగ దచారాధ్యుడై నాడు, 


నమ న్నపవ కలు మొదట విలువ చెల్లించి తరువాత జగదడారా 
ధితులైనాప, మో నెపోలియన్‌ , వావీంగుటన్‌ మొదలై నవారుకూడా 
మొదట విలువను చెల్లి ంచి తదుపరి పూజితులై నారు, న్యూటను 
మొదలై నవారు సమాధులలో జీవి స్తున్నారు, అంతకుముందు పరిత్యేజిం 
చిన జీవితమును సమాధులలో వారిప్పుడు జీవి స్తున్నారు. వారు చేహో 
తీతులై నారు, ఆకలి దప్పికల గుప్పిటలకు వారు అతీతుళై జీవించారు, 


నూూటను జీవితం చదవండి, అత డెన్ని సారులు భోజనం వేయటం 
మరిచిపోయినాడో మిరు కనుగొంటారు. ఇట్టి లోకోత్తర మానవు 
లందరు మొదట వలువ చెల్లి ంచి తరువాత జగ దారాధ్యులై నారు, 


ఈ మహాధర్మం ఎవరినీ వదలదు, ఈ ధర్మం మానవులను గౌర 
వించేది కాదు. ఈ మహోధర శం మో పాఫులనుగానీ, వూ మవోతు 
లనుగానీ, మీ (ప్రవకృలనుగానీ, మో తత్తవే త్తలనుగానీ మరి 
ఎవరై నాగానీ గారవించదు, ఇది కఠిన కర్క_శమైన, అనుల్ల ంఘనీయ 
మైన దై వధర శం మిరు పూజింపబడన లె నని వాంఛిసారా, (పపంచం 
మిమ్ములను (వీమించా లని గొరవింభాలని కోరుకుంటా రా, మీరు 
విలువ చెల్లించక తవ్పదు, 


“ది జూ్యూయస్‌ * (The Jeweas) అనే నాటకంలో జ్య్యూయన్‌ 
జోసెఫ్‌ చేత పూజింపబడడానికి వాంఛించింది, మొదట ఆమె పూజింప 
బడింది కానీ ఆమె విలువ చెల్లించవలసియున్న ది, ఒక వేళ (పకృతి 
"లేక భగవంతుడు సీమిద (వల్యేక గారవముండి పీకు ముందుగా చే 
పూజ్యతనిచ్చినా తరువాతనై నా ఆయన నీదగ్గర విలువ నసూలుచేసి 


159 మాంసాహారమునుగూర్చి వేదాంతాభిిపాయను 


శీర తాడు, మనము ముంధుగా నే విలువ చెలి ంచామా-సశే మంచి బే. 
శాక మొదట నే పూజ్యతనిచ్చాడా, నే తర్వాత ఆయన "బాకీఫు స్త సకం 


వ: చెల్లించవలసినదానిని ఆయన కడుజాగ తగా వసూలు 


జ్యూయన్‌ జోసెఫ్‌ చేత పూజింపబడింది. కానీ ఆమి విలువ 
చెల్లి ంచవలసియున్నది. ఐదునంవత్సరా లామె _పేమోన్నాదినియె, 
ఉక, ర్తి 
విశలచి త్రయె జీవించింది. అజ్ఞానం "పెచ్చు అపరాధమును, అసలు 
విలువను చల్లి ంచుకోకతప్పదు, 


ఏ నవలలోగానీ, నాటకములోగానీ అందులోని ఏరునికి వమి 
జరుగుతున్నది? యావ్యత్పపంచ చర్శితలో వమిజరుగుతున్నది? ఈ 
అహంకారమును, ఈ శరీరదృష్టిని నివృత్తి చేయడమే దై వధర్శం, 
అప్పుడు మాత్రమే మిరు (పపంచంచేత సక్రమంగా (పేమింపబడ తారు, 
వేరొకమార్లంలేదు. 


యా ఈ మార్గం ఈ వాంఛలను పరిత్యజించడి మే, 
పర్షియన్‌ భామలో 'ముత్‌లబ్‌ "అనే మనోవారమయిన ఒక పద 
మున్నది. ఈ పదానికి ఒక అర్థం “కోరు” అని, రెండవఅర్థం 'కోరవద్దు” 
అని, ఇది విచితమయిన పదం, వాంఛాన ౦పూర్ణ్మ తెకు మార్గం హాం 
లను పరిత్యజిం చడ మే, వాంభాతీతుడవుగా, వ్య క్తి త్యమునకు అతీతు 
డవుగా, తు దాహంకృలిని అధిగమించు, శరీర [(భాంతిని పరిత్యజించు, 


ఒక దీపం ఉన్నది. మిడుతేలకు దీపమంకే యిష్టం, దీప పేమ 
వేత ఆ దీపనిఖలో అవి తమ చేహమును కాల్చి వేస్తాయి. ఆయా 
ఖండంలో కాలడం (వేమయొక్క చిహ్నం, "“'వురుగులు దీపమును 
వాటి నవి దహీంచుకో నేటంతగా (పేమి స్తున్నపో జనులంటారు, 


“అదికాదు, దీపంముందు తననుతాను దపీంచుకుంటున్న ది, 
తరువాత (పీమింపబడుతున్న ది”-అని వేదాంతం నిర్వచి స్తున్నది, 


అచేవిధంగా శరీరానికి అలీతుడవుగా నరీర(ఖాంతిని దగర 
చెయ్యి, దహనం చెయ్యి. కాల్చి వెయ్యి, అప్పుడుమూతే మే, అప్పుడు 


'శ్రీరామశీర్థ వేదాంత భామ్యము 160 


మా(తమే నీ వాంఛలు సఫలమవుతాయి, అప్పుడుమాతమే నీవు 
బగ దారాధ్యుడ వౌ తావు, అప్పుడుమా(త్రమే నీ వాంఛావ స్తువులు 
నీ పాదాలు ఆరాధిస్తాయి. “నిన్ను నీవు పరిత్యజించు”-అని చెప్పడం 
సులభ మే, దాన్నీ ఆచరణలో పెట్టాలె, 


చర్చీలకు వెళ్ళడంమా(త్రం చేత నే మా భగవాదారాధన 
ముగియలేదు, ఆలయాలకు వెళ్ళడం కొర్చకలాపాలు వేయడంతోటి 
మాత మే, నోటిమాటల పార్గనలు ఛచెల్లించినమా(తంచేత నే మీకు 
భగవద్దర్శనం కలుగదు; మోకు విము క్రికలుగదు, నీ నత్యజీవితంలో 
నిన్ను నీవు పరిత్యాగంచేసికొనితీరాలె, నీ న్నేహితులతోకూడిన 
సామాన్య వ్యవహారాలలో వ స్తువ్మికేత శాలల్లో నీ బంధుజనమధ్యంలో 
నీ వీ పరిత్యాగతత్యమును అనుష్టించా లె, 


ఎక్కాలు నేర్చుకొనే బాలునికి గుణనసూూ తాలు చెప్పుతారు, 
అతడా సూత్రమును మనస్సుతో తెలుసుళొన్నంతమా తాన సంపూర్ణ 
సిద్ది లభించదు, ఆ సూత్రమును అతడు మనస్సుతో నేర్చుకొన్నాడు 
మా(తిమే. ఆ సూత్రము నతేడు బుజువు చెయా గ్య లె, ఆ సూతం 
అతనిలో జీర్ణి ంచిపోయేటంతవరకు అతడు దానిని సాధనలో పెట్టాలె, 
అంశు ఆ సూతం నిరంతరం అతిని కొనగోళ్ళమిాద ఉండాలన్న 
మాట, నీవొక సూ(తాన్ని బట్టీ పెడ తావనుకో అంకే సూతం శేవలం 
స్ప మనస్పులోమాత్రీమే ఉన్నదన్న మాట. అందుచేత తప్పులు లేకుండా 
గణితం చేయ లేవు, తప్పులు పడుతునేజీంటాయి, ఆ సూ. తాన్ని 
ఆచరణలో బెటి వందలువందలు లెక్కలు వేసి బూది సాధనచేసిన 
టయితే, ఆ సూ(శాలు నీకు కరతెలామలకంగా మూరిపోతాయి. 
అప్పుడుమా|త మే (పతి లక్కాా అవలీలగా, తప్పు లేకుండా "వేయ 
గలుగుకావు, సూ. తాలను సాధనలో పెట్టి చూడాలన్న మాట, 


అ చ్మేపకారం బై బిల్లో “నిన్ను నీవు పరి త్యాగం చెయ్యి” అనే 
వాక్యం నీవు చదువుతావు. పిల్ల వాడు గణితసూతమును నేర్చుకున్నట్లు 
నేర్ప్చుకుంటావు, కేవలం మనస్సుతో అతెలుసుకొన్నందున (ప యోజనం 
లేదు, నిత్యజీవితాచరణలో నీ వీ సూత్రిమును పిలీనం చెయ్యాలి. నీ 


161 మాంసాహారమునుగూర్చి వేదాంతాభిపాయము 


మనస్సును ఈ సూతమునందు మగ్నం చెయ్యాలి, సాధనలో పెటాలి, 
నిత్యానుష్థానంలో ఈ సూత్రమును మధించాలి, మళ్ళీమళ్ళీ పరిశ్ర 
మించాలి. అప్పూడు విజయం లభి స్తుంది, 


శిశువులతోటి (ప్రసంగాలలోగా తం ఈ సూత్రమును నమాచ 
రించు. వీధులలో నడి చేటప్పుడుసైతం నిన్ను నీవు పరిత్యాగ ంచెయ్యి, 
వినోదములందుసై తం ఈ సూతము నుపయోగించు. నీ వీ 
సూత్రమును సమాచరించాలి. ఈ సూత్రమును నీవు పరిశోధించాలి 
చేదాంతమును నేర్చుకోవడం, (టహ్మవిద ను సాధించడం సులభం 
కాదు, వేదాంతమును నోటితో చెప్పడం సులభ మే, కానీ వేదాంత 
మును నీకు నీవే చేర్చుకోవలసియున్నది, 


నిత్న్వసాధన చేత, వివేకంచేత అంశు వేదాంతమును జీర్లి ంచు 
కోవడం చేత మన కార్యం విజయమనవుతుంది. 


రాముడు గణిత శాన ఉపన్యానకుడుగా ఉన్నప్పుడు గణిత 
సమస్యలను చెరచెర (వా స్తున్నాడా అన్నంత తొందరగా వెనుక 
ముందు తడవుకోకుండా పరిష్క_రిం చేవాడు, ఎందుచేత? రాముడు 
వివిధసూ(తౌలను తన కొనగోటిలో ఉంచుకొ చేటంత గాఢంగా నేర్చు 
కొన్నాడు, రామునికి గణితంలో ఎంత అనుభవం ఉందంశు-18 
అంకెలను గుణ్యంగాతీసికొని 17 అంశెలను గుణకంగా తీసుకున్నట్రయితే 
ఎంత గుణన ఫలితం వ స్తుందో ఒక్క. &ణంలో చె'ప్పేసేవాడు, ఎట్లా శ 
సాధనచేత, ఈ (పకారం నీయొక్క చేవాలయం నీ హృదయంలో 
ఉండవలసి యున్నది. వేదాంతముయొక్క_. ఆలయం వ స్తువ్యాపార 
శాలలోకూడ ఉన్నది. పీధిలోవున్నది. నీ శయ్యయందున్నది, నీ 
పఠనామందిరంలో వున్నది, నీ భోజనశాలలో వున్నది, నీ చిత లేఖనా 
మందిరంలో ఉన్నది. నీ సల్గ్లాపగృహంలో ఉన్నది. పరమసత్యమును 
సందర్శించి సీ వాచరణలో "పెట్టుకోవలసిన చేవాలయము లివే, నీ 
సూత్రమును పరిష్క_రించుళోవలసిన దిక్క-డే, సమ_స్తకార్యములందు 
సీన్ర వేదాంతసాధన చేయవలసి యన్నది, 


(21) 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 162 


రాముడు బాలుడుగా ఉన్నప్పుడు పుస్తకం చదువుకుంటూనే 
వీధిలో నడుస్తున్నాడు, ఒక పెద్దమనివీ దగ్గరకువచ్చి “ఏమిటి నీవు 
చే స్తున్నది? ఇది Shae కాదచ్చాయి ! ఇక్కడా చదువేనా ? 
వు స్తకం పారెయ్యి” అని చమత్కారంగా ఎగ తాళి చేశాడు. “ఈ 
(పపంచమంతా నాపాఠతా లో అని రాముడతనికి జవాబిచ్చాడు, మన 
పాఠశాల యీదిగా ఉండాలనో రాము డిఫ్పుడు తెలుసుకున్నాడు, 


మన దైనందిన నిత్వజీవితంలో వేదాంతమును మనం జీవించక్ర 
(ఆచరింపక) హోయినట్టయి శే, వేదాంతం వల్ల ఇక | పయోజన మేమిటి? 
పు స్తకాలలోసి వేదాంతం, వీరువాలలోని “వేదాంతం పురుగులు తినడా 
నికే, అది నిరర్థకం, మరు వేదాంతమును నిత్యజీవితంలో ఆచరించ 
వలసియున్నది, 


వేదాంత మగ్నీయని (పతీటీ, వేదాంతం మన బాణ? శోకార 
శాంలను భ సీపటలం చేయ లేక పోయినట్లయి తే, ఈ దివ్యాగ్ని మన 
(పొయ్యిలో వంటకు ఉవ యోగించే మన ఆకలిదీశ్వే, మనచలివపోగాక్లే 
భాతికాగ్నికంశే తక్కు_వే, ఈవేదాంత దివా న్ని మోచలిని వోగొట్ల 
లేకపో తే, మోకు ఆనందమును చేసారా లేకవో తే, మో శిరో భావమును 
పవృ త్రి తిచేయ లేకవో లే, ఈ సిర్వీర్య వేదాంతమును కాలిశో తన్ని 
చేయండి. ఆచరణలో పెట్టినప్పుడు మాత మ స్‌వ్ర వేదాంత సామో 
త్కారమును చేర్చుకోగలుగు తావు. ఆచరణలో పెట్టినప్పుడుమాశతి మే 
నీవు వేదాంత |పయోజనమును పొందగలు”ప తావు, 


ఫూర్వం యుధిష్టరుడ నే ఓక మానవుడున్నాడు, ఆతెడు భారత 
వర్ష సింహాసనమునకు యువరాజు, ఆతిని చాల మునుగూర్చి న ఒక 
కథ ఉన్నది, అతడు తన తమ్ములతో పాఠ శాలలో విద్యా ధ్యానం 
చే స్తున్న రోజు లవి, అతినిక చాలామంది సోదరులున్నారు. అందరూ 
కలిసి ఒక గురుకులంలో చదువుకుంటున్నారు, ఒక రోజున పాఠశాల 
ప్రధానాచార్యులు (పరీష్షకుడు) పల్ల లను పరీషవీంచటానసికివచ్చి అందరినీ 
ఎన్ని యెన్ని పాఠాలు వచ్చినయో అడిగాడు, యుధివ్ఫీరుని తమ్ము 
లందరూ తమకు వచ్చిన పాఠాలన్నీ గడగడా వప్పచెప్పారు. పెద్దవా 


168 మాంసాహారమును గూర్చి వేదాంతాభిిపాయము 


డైన యుధిస్టిరునికూడా సీ శెంతవరకు వచ్చినవి అని సామానంంగా 
అడిగాడు. ఆ పీల్లవాడు తేన (పాథమిక్‌ వాచకమును తెటీచి 
సంతోషంతో రవ్యంతకూడా సిగ్గు లేపండగా “అయ్యా! మొదటి 
వాక్యం “నేర్చుకున్నాను” అసి (పత్వ్త్యుత్తం మిచ్చాడు, గురువు 
ఆ వాక్యంచూచి “బీనా నీవు నేర్చుకున్నది, ఇంకేమి 
రావా? అని గద్దించాడు, నంశయంతో బాలుడు ““రెండోవాక్యం 
కూడా వచ్చింది అన్నాడు ఆ రాజకుమారుడు ఆ ముదుకజుకు 
చిరునగవుతో, ఆనందంతో ఈ రకంగా (పత్యు త్తం మిచ్చాడు. కానీ 
గురువు కోపం ఆవుకో లేకపోయినాడు, ఎందుకంశే ఇతడు యునరాజు; 
బాగా అందరికం“కు మిన్న గాచదువు నేర్చి మెప్పించాలని అనుకున్నాడు, 
కన్నుల వెంట నిప్పులుకక్కు_తూ పిల్లవానిని ముందు నిలబడమన్నాడు, 
ఆ [కూరుడు బె త్తమును ఉపయోగించకపోతే ఏడు చెడిపోతా” డను 
కున్నాడు, పిల్లల వీఫ్రలపె న బె త్తములను విరుగ గొటడం పిల్ల లను 
బాగుచే స్తుందని పంతుళ్ళు తిలుసారసి మోకు తేలుసు, ఎన్ని బెత్తాలు 
విరుగ గొడితే, అంత పిల్లలు. 'చాగుపడతారని మన పంతుళ్ళ 
అభిిపాయము, ఊ భావంతో అతేడు మహాకూరుడై బాలుని, చేతిలోని 
బెత్తం తునాతునక లయ్యేలాగు కొట్టాడు, యుధిష్టరుడు చలించ 
లేదు. శాంతుడై నిలబడ్డాడు. పూర్గంవలె అతడు సంణోషంగా 
ఉన్నాడు, చేయి ర కృమండలవుయినా అతని ముఖారవిందంలో 
విచాంసూచనే లేదు, బెత్తం విరిగిందాక కొట్టి కూర్చున్నాడు గురువు, 
పిల్లావానిముఖం చూచాడు; అతిని ముఖ పద్ద ంవ్‌కాడ రవ్యంతికోపం 
గానీ చీమంతవిచారంగానీ, అణుమాతేం భయంకాని లేదు, ఆ గాజ 
కుమారుని ముఖంచూ స్తే రాళ్గుకూడా క రుగుతాయన్నిట్లు అ గురువు 
పాపాణహృదయంకూడా కరిగింది, ఆ ఆచార్యునికి పశ్చాత్తాపం 
కలిగింది. “చే చెంతపనిచేశాన! మాటమ్మాతాన నన్ను ఉద్యోగ 
చ్యుతుణ్ణిగా చేయడానికి అధికారం ఉన్న ఈ భౌావిచక్రవ రి ఇంత 
(పశాంతంగా ఉన్నాడే! ఇతర విల్లలను కొట్టినప్పుడు వారీరకంగా లేరు, 
నేను కొట్టానో, కొట్టలేదో వారిలో ఒకడు బెత్తం లాక్కుని 
నన్ను తిరిగి కొట్టాడు, కానీ ఈ బాలుడు గంభీరు డై. యన్నాడు, 


శ్రీధామతీర్థ వేదాంత భామ్యము 164 


పశాంతుడై యున్నాడు-” అని అతడు తనలోతాను చింతించాడు, 
అత నిదృషీ ఆ బాలుడు నేర్చుకున్న 'ముదటివాక్ళంమిాదపడింది, 


హిందూ దేశంలో బోధనావు స్తకాలు కుక్కలతో పీలులతో 
మొదలు పెట్టరని మోకు తెలుసు, భారత జేశంలో "వాచకాలు 
భగవంతునితో ధర్మవాక్యాలతో (పారంభమవుతాయి, ఆ సంస్కృతే 
వాచకంలోని మొదటిమాట “కోపంవద్దు, శెండోవాక్యం ' సర్వదా 
సత్యమే పలుకుము బాలుడు మొదటవాక్యమును నేర్చుకొన్నానని 
చెప్పాడు, రెండో వాక్యమును నేర్చుళొన్నానని కొంచెము నక్కు_తూ 
చెప్పాడు. ఆ అధ్యాపకునిదృష్టి, “కరోపంవలదు” అన్న ఈ (పథ మవాక్యం 
మోదపడింది, ఆ వాక్యం నూచి పిల్లవాని ముఖంవె ఫు చూ. 
అతని ఒక కన్ను (పథ మవాళ్యంమిదా, చెండోకన్ను పిల్ల వానిముఖం 
మోాదా ఉన్నది. అప్పుడు ఆ ట్ట అతని మనస్సులో 'మెజఫు 
లాగా మెటీసింది. 


ఆ రాజకుమారుని ముఖారవిందం ఆ వాళ్యముయొక్క_ అర్థ 
మును విశదీకరించింది, “కోపము వద్దు” అన్న వాక ఫ్రముయొక స 
అవతారమువలె ఆ రాజపనూరుని వప ఉన్నది. (పశాంత మైన, 
వికాసవంతమైన, పరమ సౌమ్యుమైన అఆనందచందిళలు విరజిమ్నే అ 
రాజకుమారుస సుందరముఖార విందం గురువుయొక్క. వాదయంలో 
“కోపం వద్దు” అన్న వాశ్యార్థమును విశదీకరించింది. 


ఇంతకు ముందు గురువు ఆ వాక్య తాత్సర్యమును శేీవలం 
నాలుకతో శు నేర్చుకున్నాడు, ఇప్పు డతడు, ఈ చిలుక పలుకుల విద్య 
విద్యకాదు, ఇది చదువుకాదు. ఆచరణలో వ పెట్టడం, వాక్య తాత్పర్య 
మును జీవించడం, నిజమైన చేర్చుకోవడం అని తెలుసుకున్నాడు, తేన 
జానం ఎంతే అల్పమైందో అతడు తెలుసుకున్నాడు, ఒక్‌ వీల్ల వాడు, 
నిజంగా నేర్చుకున్నాడు, చేసీ మొదట వాక మైనా నేర్చుకో లేక 
పోయినానని అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు. నోటితో వాక్యమును 


వల్లె వేయడం నేర్చుకోవడం కాదు, ఆ వాక్య తాత్పిర్యమును ఆచరణలో 


165 మాంసాహారమును గూర్చి వేదాంతాభి[పాయము 


"పెట్టడం, సాధించడం, తదనుభూతి పొందడం తద్భావై క్షత పొందడం 
Guo విద్య నేర్చుకో వడ మని రాజకుమారుని ఆశయం, 


విద్య నేర్చుకోవడం అన్నదాని కా (గహీంచాడు గురువు, 
అతేని చేతిలోనుంచి బెత్తం (కిందపడిపోయింది. ఆతని హృదయంలో 
పశ్చాత్తాపానికి అంతులేదు. బౌాలునియె త్తి కౌగలించుకున్నాడు, 
నొనలు ముద్దు పెట్టుకున్నాడు, తన అదానమును తన అనుభ వజ్ఞాన 
విపీనతను (గహించి లజ్జపడ్డాడు, బాలునివీవుపై నిమిరి గురు వీ 
రకంగా అన్నాడు: “కుమారా! (వీయమైన రాజకుమారా! నీవు ఒక్క 
వాక్యమెైనా తెలుసుకో గలిగినందుకు నీకు నేను అభివందనము లర్సి 
స్తున్నాను. శ్నాొన్ర్రములలోని ఒకవాక్యమునై న సరిగా నీవు తెలుసుకో 
గలిగినందుకు నీకు నేను అభివందనము లర్సి స్తున్నాను, ఆహా! నేను 
ఒక్క వాకంకూడా తెలుసుకో లేదు, ఒక్కా వాక్య మైనా నేర్చుకో 
చేదు. అందుక నే నాలో కోపం వావలేదు, వ విషయమయినాన శే 
నాకు కోపం కలిగిస్తుంది. ఓ కుమారా! నామోద దయవుంచు, 
నాకన్నా నీవే జ్ఞానివి.” ఈ రకంగా గురు వా బాలుని కీ ర్లించాడు, 
పిల్లవా డామాటలు విని ఇలా అన్నాడు : “తం డీ! తండ్రీ! మొదటి 
వాకంముయినా నా కింకా సరిగారా లేదు. ఎందుకంటారా, నా కింకా 
అంతే రాంత రాబ్లో కోపవికారచిహ్నాలు పోనట్టు కనపడుతున్నయి, 
మారు అయిదునిమిషములు కొట్టినందుకు నా హృదయాంత రాల్లో 
కోపచ్బాయ ఎక (డో దాగియున్నట్లు నాకు కనబడుతున్నది” ఈ 
రకంగా రాజకుమారుడు రెండవ వాకా, మును ఆచరణలో నీరూ 
వీంచాడు, ఈ రకంగా అతడు సత్యమును వచి స్తున్నాడు, తనలో 
లోపల దాగియున్న బలహీనతను రై ర్యంగా చాచక చెప్పడంలో ఆ 
బాలుడు “సత్యము పలుకుము” అన్న రెండవ నాకం మును ఆచర 
ణాత్మక ంగా తెలుసుకున్నాడు, 


విషయములను "తెలుసుకు నేమార్ల మిచే, వేదాంతమును 
తెలుసుకోవడానికి, వేదాంతమును జీవించడానికి,  వేదాంతమును 
ఆచరించడానికి ఇచే మార్గం, 


'శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 166 


మిమ్ములను ఇతరు లెవ్యరూ రథఖ్నీంచ లేరు, మిములను మిాశే 
రశ్నీంచుకోవాలని రాముడు చెపుతున్నాడు, (పాతఃకాలమందు నీవు 
ఓంకారజపం చేసుకొనేటప్పుడు వేదాంతమును జీవించడానికి ఆచర 
ణాత్శక్రం చేయడానికి సుస్థిర ప్రతిజ్ఞ బూను, నీవు చేయబోయే (పతి 
పనిలో ముందుగా జ్యాగతివహించు, నదికి స్నానానికి పోయేముందు 
ఈతకు తగిన విధానంలో సంసిద్దుడనె న మాదిరి ఒకపని చేయబోయే 
ముందు, ఎవరినె నా కలువబో యేముందు వేదాంతదృష్టి లోనుంచి 
తెప్పిపోకిండా నీ మాగ్షని ర్మాణమును నీవు చూసుకో నదిలో 
స్నానానికి దిగేముందు నీకై నయున్న వస్తాచ్చాదనాలన్నీ విడిచిన 
మాదికి నీ పీ మిథ్యావాంకృతిని, ఈ చదేహవాననను, ఈ బాహ్య 
చేవాలయమోహమును విడిచి పెట్టాలె. ఈ అహం భావమంతా పర 
జించి భగవంతుని నంభావించు, "సత్యాల ను సందర్శించు. నమస్త 
భూతాలలో భగవంతుని సందర్శించడానికి పట్టుదలపూను, నీ వొక 
స్నేహితుని దగ్గరకు నెళ్ళేటప్పుడు లేక ఎక్కడికైనా. వెళ్ళేటప్పుకు 
ముందుగా చిత్తమును వేదాంతెదీపితంచేసుకో, వినిర్శలంచేసుకో, నీ 
జీవితే నిత్యకార్యాలలొ నీవు చేదాంతపథమును తవ్పిపోకూడదు, 
మనస్సును సమస్థితిలో ఉంచుకోవాలె. నీకే నష్టము లుగదు, ఒక్‌ పని 
చేసినవీదప లేక నీ మిత్రుని గృహమునుండి పని అయి తిరిగివచ్చిన 
తరువాతి లేక ఎవరితో నై నానే వ్యవహరిం చివచ్చిన పిదప, తిరిగి 
మనస్సును పరిశుద్ధం చేసుకో, సమదృష్టని భ|దపటుచుకో, నిరంతరం 
ఎక్కు పెట్టిన ధనుస్సువ ల 'వేదాంతజ్ఞానముత్‌ భ|దపడు. 


నీ చేతులకు మట్లి అయినప్పుడు, నీవు వాటిని కడిగి పరిశుభం 
చేసుకుంటావు. ఎవరై నాన శే తాముధరించిన పన్తృంమూద ముటికి 
మజుక తేగిలినప్పుడు, వెంటనే పరిశుభంచేసుకుంటారు. అచే,పకారం 
(పాపంచక్‌ జనసంపర్క._౦ చేతకలిగిన అహంకారవీకా రాన్ని వెంటనే 
నీ గృహానికివచ్చి శ్రాళనంచేసుకో, తిరిగి నీ బ్రహ్మత్యమునందు ఉప 
విష్ణుడవుగా, 


167 మాంసాహారమునుగూర్చి వేదాంతాభి పాయము 


సీవు శోకాకులుడి వె నప్పుడు నీ వ. భంగ మనసుకు 
సాధన నే అనుసరించు, 


వై ద్యునియొక్క- (తాసుసిబ్బులు గాలికి కిందికి, పెకి కదలు 
తుంటాయి. ఆ చలనమును ఆసడానికి అతడేమి చేసాడు? ఆ ఆ (తాసును 
ఒక్‌ గాలి తగులసి గదిలో ఉంచుతారు, కొంత సీపటికి ఆ (కను నమత 
వహి స్తుంది, అ "బేపకారం స్స్‌ మనస్సు _పాపంచక వాననాచలితమయి 
నప్పుడు నీ మిత్రేజననంపర్క_మును వదలి వఏకాంతమునకు నిర్గమించు, 
కాలము, ఏకాంతము, నీకు బలమునుచేకూరుసాయి, ఓంకారమును 
జపించు. నంస్సరించు. వేదాంతిమును విచాకించు. నీ (బహతీ్యమును 
నంభావించు. నీ దివ్యత్వమును "తెలుసుకో త్యరలో తిరిని సిరోళ క్రి 
(పదీపి స్తుంది, తిరిగి సీన్స సమత్వమును వాందగలుగుతావు, శాంతి 
లభి స్తుంది 


సీ మనస్సు విక లతెపొందినప్పుడు కోధథాందోళనా భయాదులు 
నీ మనస్సులో (కమ్మినప్పును నీ వేమి చేయాలి? నీ ముఖమును ఎవరికీ 
చూవించడాసికి నీ కొథికారం లేదు, స్ఫోటకంపోసిన ముఖమును ఎవరికీ 
మూపించకూడదు, సంసర్లర హితి స్థలంలో నీవ ఉండాలి. ఒక మనివీకి 
కలరా తగులుతుంది, ప్రేగు తిగులుతుంది, ఆప్పుడతేనికి సంఘంలో 
తిరగ డాసికి అధికారం శీదు. ముందరి నీ రోగమును నయంచేసుకో 
తరువాత బె టికిరా, 


చూడండి, ,స్మ్రీగానీ, పురుషుడుగానీ తన ముఖాసికిగానీ 
పస్తానికిగానీ మసి అయినప్పుడు, ఆ మసి కడిగి పరిశుభ్రం చేసుకోనిది 
సంఘంలో తిరుగరు. అచేప కారం నీ మనస్సు కలుషితె మైనప్పుడు, నీకు 
(పాపంచక వాసన అనే అంటురోగం తెగిలినప్పు కు, నీ సత్యే పకృతి 
అజ్ఞాన మనే కల రాజాడ్యం తట్లంచాఖ్రు కు నంఘంలోకి రావాకు. 
రావాకు. ఏకాంతంగా కూర్చో. స సింకార సంస్మరణం చయ్యి, భగవ 
వనం చయ! భగ వత్సేం భావన చెయ్యి. తల నునంథాంరి చెయ్యి 
పునః పా _ప్రజ్ఞానారోగ్యంతో బై 'బ ట అడుగు పెట్టు, 


శ్రీరామతీర్హ వేదాంత భామ్యము 168 


మోరీ దివ్యశ _క్తిని ఉపాసించ మొదలుపెట్టండి, మూ జీవితంలో 
ఒక ఉన్నత పరిన_ర్తనం కలగటం మిరే చూడగలరు. 


మానవులందరికీ పండు తినాలని కోరిక ఉన్నది. కానీ పండ్లను 
ఫలించే చెట్టును నజికి వేయాలని (పయత్ని స్తున్నారు, (పతి మానవుడు 
ఆనందము అనుభవించాలని, సుఖపడాలని వాంభిస్తున్నాడు. కానీ 
నత్నృమునందు జీవించడానికి యిన్టపడరు. తన (బహ్మాత్యమునందు, 
బై వత్యమునందు వమానవుకు జీవిస్తాడో, వ మానవుడు అంతర్ముఖుడై 
జీవించగలడో అతడు మా(తేమే ఆనందపడగలడు, సుఖపడగలడు. 
భాంతిని పొందగలడు, 


మానవులందరికీ తమ బేహాలు పూజింపబడవలెనని యున్నది, 
మానవు లీ శుద దేహానికి నమ _స్తసుఖాలు రావాలని ఆశి స్తున్నారు. 
కానీ విలువచెల్లించరు, దీనివల్ల (పయోజనంలేదు. మిరు పట్టణాల్లో 
ఉండండి, ఎక్కడైనా ఉండండి. భగీరథులవలె, మిలో మిరీ (పబల 
సాధన చేయవచ్చు ఇది మోకు అసాధ్యంకాదు. ఇది మా స్వశక్తి 
మిద ఆధారపడి యున్నది. 


రాముడు నిజంగా భయాతీతుడు, శోకాందోళనాతీతుడు, రాము 
డానందస్వరూపుడు, అయితే ఇట్టి సితికి అధిగమించడానికి కారణం 
నిరంతర సాధనే. చార్చల్వ్యముయొక్క_, అజ్ఞానముయొక్క_ పాతాళవు 
టడుగులనుంచి రాముడీ అతీతసిలికి అధిగమించాడు. ఒకప్పుడు రాముడు 
అతి ఏభమవశుడు. ఉఫ్‌ అరీశు అతని మనన్పమత వికలతపాం టేది. 
ఒక మానవు డీ దివ్యస్థితికి చేరగలిగినప్పుడు మిరుకూడా చేరగలరు, 


ఓమ్‌ ! ఓమ్‌ ! ఓమ్‌ ! 


నేను పరిపూర్ణ జ్ఞానజ్యోతిని 
(1804 జనవరి 18న డెన్వర్‌లో యిచ్చిన ఉపన్యాసము 


వది సత్యాత % శరీరం సత్యాత కాదు, మనస్సు సత్యాత 
కాదు. (పాణం సత్యమైన ఆత్మకాదు, (పపంచం ఉన్నదని నీ వెలా 
తెలుసుకుంటున్నావు? నీ అంతఃకరణ చేత ( తెలివి) 'తెలుసుకుంటున్నా వు 
తెలివికూడ  |త్రివిధపరిణామాలకు లోనవుతున్న ది, జ్యాగ దవస్థలోని 
తెలివి _ స్వప్నా వస్థలోని తెలివి _ గాఢనిదావస్థలోని తెలివి, ఈ 
"తెలివి, ధళ్ళామిాటీర్‌ (తాపమాపకయంతము) లాగా లేక బరా 


మోటర్‌ (వాయుభారమాపకము) లాగా (ప్రపంచపు కీతో న్లస్థితిని తేక 
ఒ త్రిడిని కొలు స్తుంటుంది, 


జా(గత్‌ సితిలోని “తెలివి ప్రపంచం —— యథో 
చిత నియమపరిపాలిత మై యున్నట్లు సూచిస్తుంది, స్వషప్నావస్థలోని 
తెలివి చెపే తీర్చు దీనికి పూర్హవ్యలి రేకం, కానీ సా(వ్నీ శావస్థలోని 
పరిసితులు, “జా గ్రదేవసలోని పరిస్థితులంత బలియ మైన వే, అదిగాక 
జాగదనుభవ కాలం ఎంతో, నిచానుభవ కాలంకూడా అంతే, నీ 
జీపితంలో ఎంతకాలం జ్యాగదనుభ వనంలో ఉంటావో, అంతకాలం 
నిదానుభవనంలో నీ వుంటున్నావు. శిశువు నిరంతరనిదానస్థ్టలో 
ఉంటుంన్నదని చెప్పవచ్చు, సమ స్త్వపపంచమానవులు ఈ అనుభవ 
మును పొందుతున్నారు. జాగ్రత్‌ స్థి సితిలోని తెలివియొక్క-_ అనుభవం 
గాఢనిచావనలోని తెలివియొక్క. అనుభ వానికీ స్వప్నావస్థలోని అను 
భవానికీ పూర్షవ్యతి శేకం, 


సరంకొల నరాంవసలయందు అవికల్పమె, అవినాశనమై వది 
ఉంటుందో అబే సత్యమైనది, సర్వులు అమోదించిన సత్యలక్షణ మిది 
వది అచంచలమై, నిత్యమై యున్నదో అచే సత్యము, ఈ తెలివి ద్రష్ట 
సానమున మూడు భిన్నరూపాలను ధరి స్తున్న ది, జాగ్రదవస్థలో ఈ 
వి శరీరంతో వీశనువుతున్నది, నీవు “నేను అని అన్నకు 
శరీరమే నీ వనితలుస్తున్నావు, కానీ స్వప్నావస్థలో ఇది వేరొక భిన్న 
రూపం ధరి స్తున్నది, నీవు మారిపోతున్నావు, స్వావ్నిక దప్ప జాగ్రదవస్థ 
(2) 


శ్రేరామతీర్ణ వేదాంత భాష్యము 170 


లోని దప్టకు భిన్నంగా ఉన్నది, స్వప్నావస్థ సలో నీవు భాగ్యవంతుడ 
చైనా కటిక నిరు పేదృవై నట్లు నీవు చూసు స్తున్నావు, నీ ఇల్లు తేగులబడి 
నట్టు, సీన్ర పాణాలతో పారిపోయినట్లు కంటున్నావు, స్వప్నంలో నీవ 
నీరు తాగ వచ్చు. కానీ జా(గ త్‌ స్పితికి వచ్చిచూ స్తే, నీవ దావావీడితువై 
యుంటాను. కాబట్టి న్వవ్న(దహ్టకూ, జ్యాగదవస్థలోని (దష్టకు తేడా 
ఉన్నది, స్వప్నా నస్థలో నీ తెలివి ఒక రకంగా ఉంటున్నది, జ్యాగద 
య ఇంటొకరూపం ధరి స్తున్నది, గాఢ నదానస్థలో మరొకరూపం 
ధరిస్తున్నది. గాఢనిదావస్థలోని నీ బుది శూన్యతలో మిళితమవు 
తున్నది, “ఒక్క-కలకూడ నాకు రాలేదు, నేనుహాయిగా  గాఢనిద 
పోయాను”. అని నీవు చెప్పుతాను. కానీ చూచావా - గాఢనిదా 
వస్థలో నిరంతర (ప్రబుద్ధమైన నిద ఎరుగనిదొకటి నీలో ఉన్నది, అబే 
సీ సత్యాత , ఈ సత్యాత దృశ్య మైన తెలివికి వేరుగా ఉన్నది, ఇది 
పరిశుద్ధ జ్ఞునస్వరూవమై యున్నది. ఇచే సీ ఆర్ష, 


“కిందటిరాతి 12 గంటల సమయంలో నేను సెద్దబజారులో 
చూచాను, ఎవ్వరూ లేరు, ఒక్క_మనిపీ. పొళకువకూడా లేదు” _అని 
ఒకడు చెబుతాడు, మన మది ఒక కాగితంమోద [వాయమని అడుగు 
తాము, ఆ మనిషి తాను కండ్లారా మాచినవిషయ మిది, అని చెబు 
తాడు, “అయితే నీవు మనివి.వేళదా ? నీ వొక్కడనైనా ఉన్నళ్లు 
కదా ?” అని మనం (పళ్నిస్తాము. “నీ మాటల్లోనే తప్పుఉన్నది, 
ఎవరూ లేరంటావు, నీ వు న్నావుకదా” అని మనం అతని స్వవచనా 
ఘాతమును సిరూపించగలం, 


ఒకడు గాఢనిదనుండి లేచి నా కొక్క కలకూడా రాలేదు, 
అని చెపుతాడు, మన మంటాము = తమ్ముడా ? గాఢనిదావులో 
ఏమిలేదు. నిరామయత అని నీవు చెబుతున్నావు. కానీ నీ వా 
నిరామయస్థి రికి సాఖీ "వె యుండాలెకదా ! నీవు లేకపోతె మరి ఎవరు 
దీనికి సాక్ష్యం | సీలో గాఢని దావస సలోసె సెతం నిరంతరం ప్రబుద్ధ 
మైనది, నిరంత రా (పమ త్రమెనది ఒకటి ఉన్న ది అదినీ నత్యాత్శ, 
ఇ జే శుద్ధ జ్ఞానశక్తి 


171 నేను పరిపూర్ణ జ్ఞానజ్యోతిని 


దానిలోనుంచి సమ స్తప్రపంచం ఏరకంగా ఉదయిస్తున్నదో 
చూడండి, నదులను చూడండి. వాటికి మూడు అవస్థలున్నవి. మొదటి 
అవస్థ పిమఖండస్థితి, రెండవస్థితి పర్వత సానువులలోని సెల యేటిస్థితి, 
గడ్డకట్టిన మంచుకరిగి సెలయేరు రూపంధరించింది, ఆ సెలయేరు మైదా 
నాలలోకి దిగి కల్మువజల యుక్ష మె విశాలరూపం ధరించింది, ఇది నది 
యొక్క. మూడవ అవస్థ, ఇది నదియొక్క అవస్థాత్రయం, 


పర Pe మంచుగడ్డలమిద సూరంబింబం ద్యోతకం 
కాలేదు. రెండవ సెలయేటిస్టికిలో మూడవ నదీస్థితిలో అందులో 
చంద్రబింబం పలిబింబిత మైంది, రెండవ అవస్లయెన సెలయేటిన్లితి 
సూలంగా అనుభయోగ్యం శాక పోయినా, మనోజ్ఞంగానే ఉన్నది, 
మూడవస్థితిలో నదీదలం ఉపయోగకర మెంది, నావాయా నం, వ్యవ 
సాయకర్శ చేయదగిన రూపంధరించింది. ఇప్పుడు మనకు రెండునస్తు 
వులు కనబడు తున్నాయి. ఒకటి సూర్యుడు, శిండోది నది, 


ఒకటి నీటిలోని సూర్యసూర్యుడు, నీలోని భగవంతుడు; పర 
మాళ్ళ, గాభ స ్రావసలో ఆ పరమాల్మే (పకాశిస్తున్నాడు, జడీభూత 
హీమళశ్ళంగాలమిోది సూర్యునివ లె గాఢని,దావసలో పరమా శే సాశ్నీ 
మాుడై (పకాశీస్తున్నాడు. అళ్ళసూర్యుడు కొంతకాల మొ విధంగా 
గాఢన్మిదావస్థ అనే హిమఖండాలపై (ప్రకాశిస్తాడు, తత్పకాశోప్లత 
చేత కారణశరీరం (ద్రవించి అ గాఢసుషు లా నుంచి, ఆ 
ళూనా వస్గభోనుంచి స్వప్నాపస్థ "వెలువడుతుంది, ఈ విషయమునే 
బైబిలు “కీరాన్యతలోనుం౦చి భగవంతుడు [పపంచమును సృజించాడు” 
— అని వర్షి స్తున్నది, శూన్యము అని పేర్కొనబడిన ఆ స్థితిలో భగ 
వంతుడు ఉన్నాడు, మంచునుంచి సూర్యుడు నదులను నృజించిన 
విధంగా నీలోని సూర్యసూర్యుడై న భగ వంతుడు శూన్యతమిాద (దీనినే 
హిందువులు మాయా అని వర్ణించారు) (పకాశి న్తున్నాడు,ఆ రం 
తలోనుంచి ద్రష్ట దృశ ములు రెండూ అవిర్భవి స్తున్నాయి, (ద్రష్ట్రఅం 
మాచెేది, దృశ్యమం జే చూడబడేడది, 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 172 


స్యష్నావస్థానుభవం జ్యాగదనుభవంగా, సెలమేకునదిగా మారి 
నట్లు పరిణితి పొందు తున్నది. మానవుడు భగవంతుని |పతిబింబ మని 
జన(పలీతి, గోఢని,దావస్లలో నీలో అహంకృతి లేదు, స్వామ్నిళజూగ్ర దవ 
స్థలలో నీలో అహంకృతీ ఉన్నది, న్యష్న జాగ చవ లలో నీలో భగవం 
తుని (ప్రతిబింబం కనబడుతున్నది. సత్యాత భగవంతుడు, సత్యాత 
సూర్యుడు, అంతేగాని ఈ (పతిబింబంకాదు, స ప్నాలలో మోకు అనేక 
రకాల వ స్తువులు కనబడుతున్నవి, వకాంతిచేత మిరు వ స్తువులను 
చూడగ లుగుతున్నారు ? చంద కాంతిచేతనా ? లేక తారా సూర 
శకేజంచేతనా? కాదు, అయిలే న న్నాలలో వ శేజస్సుచేత మిరు 
వస్తువులను చూడగలుగుతున్నారు ? మీలోని పరంజ్యోతి చేత మాడ 
గలుగుతున్నారు! సమ_న్స వస్తువులను చూపించేది ఆ పరంజ్యో తే, 
స్వప్నాలలోని వ స్తుపపంచమును చూపీ వీస్తున్న ఈ పరమ చేజం గాఢ 
ని దావన్గలో వకమాత్రమై (పకాశి స్తున్నది, న ఈ పరం 
జ్యోతే "వ స్తుదర్శనం చేయి స్తున్నది, కాబట్టి, సుమ ప్రి వలో జూగత్‌ 
స్థితిలోకూడ నిరంతరం ఈ పరమ ేజం “మారక వెలుగుచున్నది, 
స్నంలో నీవు చంద్రుని చూస్తున్నావు. ఆ చందుడూ, ఆ చంద్ర 
య నీలోని పరమ లేజముచేత పకాశించిన వే, 


ఈ రోజు నీవు పరిపూర్జజ్ఞునజ్యాతి వని బుజువు చేయబడింది 
పరమ'వచేజము నీవే, హిమశిఖరాలమోద కొండవాగులో మైదాన నదీ 
గ ర్భంమిాద (పశాశించేది ఒకే సూర్యుడు, అ దేవకారంగా సీ గాఢ 
నిద్రావస్థలో స్వప్నావస్థలో, జాగ దవస్థలో ఒకే సత్యాత (పకాళిస్తు 

న్నది, ఆ న త్యాత్మవు నివు_ తే త్వమసి. నీలోని ఆ పరమసత్యముతో 
వకీభవించు. అఖండబలశ క్కి పపూస్తడ వౌతావు, చంచలమైన ఈ 
అస్థిరవ స్తువులతో వకీభవిస్తావా, సీజవితం వృథా! సూర్యుడు నదీ 
(పోరంభంలో, మధ్యలో, చివరలో ఒకడే (పకాశి స స్తున్నాడు, ఈ ఒక్క. 
నదియొక్క మూడు తవసలయం ది కాన, సమ_న్తనదులయొక్క_ అవ 
స్థాత్రయంలో ఒకేనూర్యుడు (ప్రశాశీ స్తున్నాడు, అన్నినదులలో ఒకే 
సూర్యుడు (పకాశి స్తున్నాడు, 


178 నేను పరి పూర్ణజ్ఞాన జ్యోతిని 


నీలో (ప్రకాశి స్తున్న ఆ పరమ తేజమే ఈ (పపంచంలోని సమ స్త 
మానవులయొక్క_ గాఢ ని(దాస్యప్న జాగ దవసలతందు (ప్రకాశిస్తున్న 
ఆకయె యున్నది, ఆ పరంజ్యోతి తాను వేనిమాద (పకాళి స్తున్నదో 
ఆవ స్తుజాలమునకు "వేరుగా లేదు, ఆ పరమ తేజముయొక్క_ (పతిబింబమే 
నమ "స్తజగము, నీవు పరంజ్యోతివి, సీవ్ల పరంజ్యోతి వని గాథ నంభా 
వన చెయ్యి. అహాంబహ్మా౭స్సి; నేను పరంజ్యోతిని, పరంజబో్యంతిలో 
ఐక్యంగా! ఇచే నీ జీవితసారాంశం! ఇక బాధలు లేవు, భయాలు లేవు, 
శృ తువులు లేరు, దుఃఖం వేదు, సమ_స్తం (బ్రహ్మమయం! నిత్యమైన, 
అవిశల్చమైన నసరంకాలసరా వస్థలయందు మారక వెలుగుతున్న పరం 
జ్యోతిని నేను, నేను తేజ స్తేడమును, ఈ సమస్త (పపంచం నేననే 
మహాోసాగరంలో తరంగాలవలఠి బుడగలవలె, నురుగువలె కనబడు 
తున్నది, 


అహంకారవనికను తొలగించడానికి ఈ [కింద విధానం మహో 
పకృతి చేస్తుంది, కూ 

“ఎక్కడికన్నా పోయేటప్పుడు ఒంటరిగా పోవాకు” అని జను 
లొకసామెత చెబుతుంటారు, ఈ [కిందకారణాలచేత ఇది శేవలం 
(భాంతి అని కేలుతుంది :- 


మొదటిది : మనం ఒంటరిగా నడిచేటప్పుడు మన ఉచ్చ్వాస 
నెశ్వాసాలు క నుబద్ధంగా, ఆనోగ గ్టవ్‌హితంగా నియమానుసారంగా 
ఉంటాయి, అందుకనే కాంటు తన తుదిజీవితంలో [పాణనియమ విధా 
నానికి ఏకాకిగా నడిచేవాడు, అందుక నే పూర్గాయువుగా జీవించాడు, 
మనం ఒంటరిగా, నడిస్తే గాలి ముక్కులగుండా పీలువగలం, కాక 
మాట్లాడుతూ నడిస్తే నోటిగుండా పీలుసాము, ముక్కు_లగుండా గాలి 
పేల్యడం వాతమందికి దానినల్ల శ్యాసకోశాలకు దార్జ్యము కలుగు 
తుంది, భగ వన్ని యామకం ముక్కు_లగుండా గాలి పీల్చమని; నోటి 
గుండా. వీల్పమనికాదు, నోటిగుండా మనం గాలి వదలవచ్చు, కానీ 
పీల్చడంమా త్రం ఎప్పుడూ నాశికారంధాల ద్వారానే చెయ్యా లె, 
శాంసకో శాలలో (పవేశించేగాలి నాశికా రంధాలలోని వెండ్రుకల 
చేత పరిశు భపడుతుంది, 


త్రీరామతీర్థ వేదాంత భాష్యము 174 


రెండవది. మనం ఒంటరిగా నడిచేటప్పుడు మన మనస్సు వకా 
(తగా ఉంటుంది, మంచిభావాలు వస్తాయి. లార్డు శ్లైవు ఎలాగో ఈ 
రహాస్యం పట్టుకున్నాడు, భారత రాజ్యాంగ విషయ మైన వ్‌నో తీవ 
సమస్యలు వచ్చినప్పుడు వకాకిగా వకాంతంలో అటూయిటూ తిరిగే 
వాడట. మానసిక నంన్కృృతిలో ఒంటరిగా నడవడం అత ౦త(శేయో 
దాయకం. మనం వకాంతంగా కాకుండా ఎవరితోనైనా కలసిపోతు 
న్నప్పుడు వకాగత లభించదు, (పక్కవారి భావాలు మన మనస్సులో 


ఆక్రమిసాయి, మన స్వంత ఉత్కృువలు, భావాలు అణగిపో తాయి, 


మూడవది; ఆధ్యాత్నిక దృష్ట్యా ఏకాకిగా నడు స్తునప్పుడు మనస్సు 
విభిన్న శకులను విషయవాసననలను నిర్షించి వకాగత వహిస్తుంది. 
మన శ్మాంతికర మైన ఉన్నత భావం దానంతట బే వెలువడుతుంది, అప్పుడు 
నీ శరీరమంతా దివ్యశ కి తో పదీవిస్తుంది. 


“నేను అనందస్వరూవుడను అని నీకు నీవు బోధించుకో, “చేసే 
పరంజ్యోతిని 1” అనే భావమును సుస్థిరంగా నీలో నాటుకోవడ మే 
మహో త్తరశ కులు దీపించాలంకే చేయదగినపని, వెన్నెలలో ఏకాంత 
నంచారంగానీ, ఉపఃకాల వకాంతనంభబారంగానీ వర్లనకు మించిన 
(శేయస్సును కలుగ జేస్తాయి. ఉదయ సూర్యాభిముఖంగాగానీ, అస్త 
మయ సూర్యాభి ముఖంగాగానీ సంచారంచెయిి, నదీకూల రమణీయ 
గైలాలల్లో సంచారంచయ్యి. వులయానిల (పసారంజరిే (ప చేశాలలో 
సేంచరించు, (పకృతితన్నయత నీకు లభిస్తుంది, జగత్తుతో శుతిగలు 
స్తుంది, (బ హ్నాక్యత కలుగుతుంది. 


కీమ్‌! ఓమ్‌! ఓమ్‌! 


ఓం 


అ౦తర్ము ఖతవదలకు 
(కొజిల్‌ స్ప్రంగ్సులో 1903 జూన్‌ $వ తేదీ ఇచ్చిన ఉపన్యాసం) 


ఇక్కడి (పజలకు భోజననమయంలో మాట్లాడుకోవడం 
అలవాటు, భారతవర్ష౦లో ఈ వీధానం వేరు, భారతవర ౦లో భోజన 
సమయంలో మాట్లాడకూడదు. భోజనంకూడా భారతీయులకు మత 
కే, భోజనకర్శనుకూడా భారత పజలు పవ్నితేకర్మగా పరిగణి నారు, 
నీవు తినే ప్రతి అన్నకబళమూ ఈ చాహ్యప్రపంచమునకు ప్రత్యా 
మ్నాయంగా పరిగణించి, ఈ నమస్త జగన్మండలమును నాలో లీనం 
చేసుకుంటున్నాను, అని నీవు నంభావించాలె, ఇది హైందవుల పథం, 
వారు భోజననమయంలో ఈ భావమును సుస్థిరంగా మనస్సులో 
భావిస్తూ, ఈ సమ సృప్రపంచం నాలో లయమవుతున్న దస్‌ మానసిశంగా 
దివ్యానుభూతి పొందుతూ ఓం కారమం|తో చారణ చేస్తారు, ఓం | 
ఓం!! సమస్తజగం నాలో ఉన్నది, ఈ నమ సపపంచం * నా శరీరం, 
ఇట్టి సంభావనతో కూడిన (పతికబళభతణతో భారతీయులు అధ్యా 
లి క బలో పేతులాతారు, అధ్యాత్మిక బలమూ, వారీరకబలమూ ఈ 
విధంగా రెండూ వశమవుతున్నాయి. ఈ నమ స్నపపంచం నా రక్త 
వమాంసమే, నా శరీరమే, అన్నం సమస్త (పపంచంయొక్క_ (పత్యా 
మ్నాయం, నా స్వశరీరం, ఇట్టి దృష్టి హై “హెందవ మానసములకు మొదటి 
నుంచి సుపరిచితం, అందుచేత ఇట్టి ఉన్నత భావాలు సహజంగా వారి 
హృదయాలలో చేగుతుంటాయి, ఇట్టి అనుభూతులు ఇట్టి పరవశ 
ఉపళ్ళతి, ఇట్టి నంకల్పశ క్తి సము జు వారికీ సామౌత్కార 
పాష్పి వి కలిగి స్తుంది, పశుకర్మగా పరిగణించబడే భోజన కార్యం సొశ్రా 
త్కార సాధనగా చేసికోబడింది, 


స్నానసమయంలో, భారతీయులు ఉదక సంబంధ మైన మంతం 
పఠిస్తారు. జలం ఘనావస్లలో నున్న భూమియొక్క సాగరరూపమే, 
వివ ' స్త్రలమై మనం నీటిలో మునిగినప్పుడు, శరీరం జె చై కమౌతున్నది. 
శరీరములోని (పలి రోముకూపములో జలం మిళిత మాతున్నది, మనం 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 176. 


(పళ్ళతితో ఐక్యత పొందుతున్నాము, జలచరాలతో అనుసంధానం 
పొందుతున్నాము, సర జగజ్జలంతో నునకు గల సహోదర చాంధవ 
మును పొందుతున్నా ము, ఇట్టి భావంతో వేసే స్నానంచేత- శరీరపు, 
పె మురికి పోవడమేకాక, హృదయ కాలుహప్యంకూడా వమౌళిత మవు 
తున్నది. నమ_న్తజగత్తు నా ఆహారం, నమ స్తవాయువును నేను ఆసా 
ది స్తున్నాను, నాకూ, ఈ సమస్త జగత్తుకు భేదం లేదు. ఈ (పకారం 
(పతికర్శ నీ జీవితంలోని అడుగడుగూ వేదాంత దృష్టితో, భగవత్క_ 
రగా. మతాచరణగా పరివర్తనం చేయవచ్చు, వ్యాధులనుకూడా 
మనం దై వీశరించవచ్చు, 


భారత దేశంలో స్ఫోటకంపోసినప్పుడు, అమ వారుపోసిందంటారు. 
ఈ వ్యాధి వచ్చినప్పుడు (పజలు ఆందోళనపడరు, గందరగోళపడరు, 
పైగా సంతోవంగానే ఉంటారు! ఇది ఆశ్చర్యకరంగా లేదా? రకరకాల 
వాడ విశేపాలతో మహోత్సవంచేస్తారు, ఆ యింటిలోని వాండ్లం 
దరూ చైనశ క్తిని ఆరాధిస్తారు, విచారపడరు, ఆందోళన పడరు, రోగి 
నయమయిన తరువాత భగవచ్చ_క్తిని కొలుస్తారు. దాన ధర్నాలతో 
మేళతాళాలతో రకరకాల వాద్యాలతో 'పెద్దనంబరం చేసారు 
(పకృతిగతి మైన భగవచ్చ క్తి కీకి తమ కృతజ్హ తా,_పేమలను వేయివిధాల 
వెల్లడిస్తారు. , .నేడు సామాన్య (పజానీకం, ఈ కర్శలాపాల ఆంతర్య 
మును "కోలుపోయినారు, (ప్రజలు ఏటిని అర్థం చేసుకున్నా, చేసుకోక 
పోయినా రాముడు వీటి అర్థమును (గహించి, ఏ్‌టి ఆంతర్యమును అవ 
గాహనచేసికిొని స క్రమోప'యోగ ౧లో పెట్టుకుంటాడు, 


రాముడు మో అందరికీ ఒకనలహో శతకన (పతిదినం 
"తెల్లవారుజామున లే, పచారుచేస్తున్నా, లేక ఏ పనిచేస్తున్నా, మన 
స్సును ఆత్మయందు నిలుపు. అంతర్నుఖతను వదలకు, నిరంతరం బహి 
ర్నుఖత వదలి మనస్సును అ ంతేర్భుఖం చెయ్యి, మనస్సును బహిర్ముఖం 
చేయ్ను వాకు, చేపలు, నముదజలంలో జీవించినట్లు, పక్షులు వాయు 
మండలంలో చరించినట్లు నీవు జాన శేశోమండలంలో జీవించు. 
జ్ఞానంలో జీవించు, జానంలో నంచరించు, జానస్యరూపుడ వై జీవించు. 
విజ్ఞాన శా న్ర్రరీత్యా, చీక్షటిగా ఉన్నప్పుడు సైతం వెలుతుకఉన్న ది, 


177 అంతర్ము ఖత వదలకు 


ఆంతర్జ్యోతి నిరంతరం (ప్రశాశి స్తున్నది, గాఢనిదావస్థలోకూడ ఆత 
జ్యోతి (పశాశి స్తున్నది, ఛ్యాననిష్థ కుదరడానికి మహోన్నతిదైవ 
సామాత్కాార శిఖరాలకు అధిగమించడానికి (పారంభకులు తేజస్సుతో 
వకీ భావం పొందడం అత్యవసరం, 


రోమన్‌ కాథలిక్కులు వెలుగులు ఒక భాతిక పదార్థంగా 
ఆరాధించినట్లు మే మారాధించము, హైందవజ్ఞూననిధులై న * వేద 
శఇాన్తములు అఆత్మసాక్షూత్కా-రమునకు నీవు పరంజ్యోతిని నిరంతరం 
థ్యానం చేయడం అత్యవనరమని ఉద్ధోవి. స్తున్నాయి, ఓంకారోచ్చారణ 
చేస్తూ చేను పరంజ్యోతిని, సత్యప కాళ మును - అని os 
సీన్ర ్ర పరంజ్యోలివి, "హైందవ వేదవాజ యంలో అత్యంతన శా స్రీయంగా 
నిరూపితమైన కః భావమును సమ _స్పపవరక్ర కలు ఎప్పుడో ఓక్‌ ప్పుడై నా 
వ్యక్త 3 కరించారు, క్రీస్తు సునన్‌ ప్రపంచజ్యోతిని” అని నిర్వచించాడు. 
మవామ్మదు సమ నృమవోత్నులూ ఇలాగే నిర్వచించారు. వెలుగువలె 
సీను సమ _స్తవిథ్వంలో పరివ్యా ప్ప ప్తమె యున్నావు, మానవు డికి టి దివ్య 
భావాలను హృదయంలో సుస్థిరం చేసుకోవా లె, ఇటి ట్రై దివ్య భావధ్యానం 
చేత సీపు నిరంతరం భగవచె జ మాధుర్యమును “అనుభవించగ లవు, 
ఈ విధంగా హైందవుని జీవితంలోని అడుగడుగూ ఫునీతమై దైవ 
పథంలో దై వశృతిలో అనుగమి స్తుంది, 


మనకు మ. శాఠపోనీ (పకృతిశ క్షులన్నీ మానవునికి 
అత్మ సాలా త్మా_ర(పా ప్రి వి కలిగించడాని శే బద్దమైయున్నాయి, అను 
కూలపరిస్థితులుగానీ, అననుకూలపరిస్థితులుగాని "రెండూ ఒక శు, మనం 
నడు స్తున్న ప్పుడు ఒక అడుగుపె పెకి వేసి, ఒక అడుగు[కిండికి వే స్తున్నట్టు 
ఈ కష్టసుఖాలు ఒక దాన్ని 'మరొకటి అనుగమి స్నున్నె, ఈ జగతి 
నడతలో మనకు (పదర్శితమవుతున్న సత్యవిషయమిది. (పాపంచక 
సుఖదుఃఖాలకు అలీతులై న మానవులే నిజమయిన అనందంకలవారు, 
సుఖదుఃఖములను రెండిటినీ అతిక్రమించాలె, అప్పుడు నిజమయిన 
ఆనందంక లుగుతుంది. సుఖానికి సాగ తమివ్వడమం కే దుఃఖమును 
ఆహాోంనించడమే, సుఖదుఃఖారీతుడై న మాననునికి సుఖదుఃఖాలు 
రెండూ సమానమే, అతడు శెండిటినీనమదృప్టీ తో అవలోకిస్తాడు, (ప్రతి 

(23) 


శ్రీరామతీర్ణ 'వేదాంత 'భామ్యము 178 


సుఖంలో ఒక దుఃఖంగర్భిత మైయున్న ది, (పతిదుఃఖంలో ఒక సుఖంగర్భి 
తమైయున్నది. ఎవడై లే ఈ సుఖములను ఆశిసాడో అతడు దుఃఖముల 
కూడా సీకరించా లె ఈసుఖదుఃఖాలు విడీదీయరానివి సుఖదుఃఖాలకు 
అతీతుడుగావడ మే న త్యానందమునకు మార్గం, నిరంతరం ఆత్మానంద 
మగ్నుడనుగా. సుఖదుఃఖ సమదృష్టిగల మానవుడే స్వతంత్రుడు, 
నిరంతరం నత్నాత్నలో జీవించు, ఇంక ఏదీ నీ ఆనందమును భంగం 
చేయలేదు. ముకవురుషునకు సమ_స్త్మపకృతి అతిథ్యమి స్తుంది. అట్టి 
(బహ్మవే _త్తకు నమ న్తజగను మోకరిల్లుతుంది. అహంబహ్మా౭ సి 
సోవాం!-ఇట్టి అనుభూతిపొందు, నీవు విము క్తుడవుకాగలవు, ఈనాడు 
ఈ వివయం అభిసందింపబడినా, పడకపోయినా ఇది అచంచలనత్య మై 
నిలువగలదు. నేడు కాకపోతే శేపైనాసశే సమ స్తమాననులు ఈ 
సత్యమును గుర్తింవక తప్పదు, ““స+హంి-మం[తనంస్తరణ, ఓంకా 
రోచ్చారణ మిరు నత్యనిష్టులు కావడానికే, కారణత్విరంగంలోనికి 
దిగజారడ మే మహాపతనానికి దారితీస్తుంది. _పపంచదృశ్య కారణాలకు 
చలితుడై న తల్‌ తణమందే పతనం సంపా ప్తి స్తుంది. శిశువు కారణత 
మునకు అతీతుడుగా ఉంటాడు, అతనికి సమస్తమూ అఆనందమయమే, 
అతనికి కారణం అక్కరలేదు, అతడు విశ్యానపూర్ణుడు. అందుకనే 
శిశువంత మహోత్సానందాలలో 'తేలిపోతుంటాడు, శిశువు కార్య 
కారణతేంములకు అతీతుడు, కార్యకారణరంగంలోకి దిగక (బహ 
త్యాకాశంలొ'కి సీ నధిగమించవలసియున్నది. ఈ దృశ్వజగత్తుకు నేను 
సాశీమాత్రుడను, నాకు దీనితో నంబంధం లేనేలేదు, నిరంతరం చేను 
ఈ దృశ్యజగ త్తుకు అకీతుడనె యున్నాను, ఈ జగ ద్భృశ్యాలన్నీ 
శివలం ఒక్‌ సంగీతంలోని (పకంపనాలుమాగత్ర మే, చ క్రముయొక్క__ 
పరి భమణ(క్రమంమా(త మే, అడుగు (కింద బెట్టి పై కితిరిగి ఎత్తుచు 
గమించడంలాంటిదిమాత మే, నిన్ను కార్య కారణత్వముల నధిగమింప 
జేయడమే జీవితాశయం, దీనికి నిరంతర సాధన అవసరం, నీలోని (బ్రహ 
"కేజంలో జీవించు, నీవు విముక్తుడవె, సయం వభ వై నమస్త 
విశ్వంభ రుడవై (పకాశిస్తావు, 


కీమ్‌! ఓమ్‌!! ఓమ్‌!!! 


ఓం 
నాక్షాత్మారసాధనాలు . [1పాణాయామం 


(1800 మార్చి 8న ఇచ్చిన ఉపన్యాసం) 


నేడు రాముడు కొన్ని విషయములను గురించి |ప్రనంగిసాడు, 
రాముని పూర్యోపన్యానములను వినినవారి కీ విషయాలు మహోప 
కారం చేస్తాయి, మనం మొదట (వాగాయామమును రీసికందాము, 
(పాణాయామ మంకే శ శ్ర్‌్థం “పాణన్మిగహతి అని, హైందవ యోగ 
గంథాలు (పాణనియమమునకు ఎనిమిది (పధానవిధానాలు చమూకిం 
చాయి. కాని రాముడు మోకు (పాణనియమమునకు ఒక అలిముఖ 
విధానమైన (పాణయామ మనే సాధననుగూర్చి (పసంగిస్తాడు, ప్రాణ 
మును నియమించడంచేత ఏమి (ప్రయోజన మని మిరడగవచ్చు. 
రాముడు ఈ సమాధానం మాతమే చెపుతున్నాడు, “ఈ ప్రాణా 
యామసాధన నేర్చుకోండి అనుభవంలో పెట్టండి, మ్‌ స్వానుభ వమే 
దీని మహోప యోగమును నిరూవి స్తుంది.” మాకు నిరుత్సాహం వుట్టి 
నప్పుడు, మాంద్యంగా ఉన్నప్పుడు నీవారంగా నున్నప్పుడు, మనస్సు 
విశలతగా ఉన్నప్పుడు రాముడు చెప్ప నున్న ఈ (పాణయామం 
చెయ్యండి, తల్‌ క్షణమే మీరు న స్థులౌతారు, ఈ రకమైన శ్యాసా 
నియమ సాధనయొక్క_ సద్యశ౭కాలపయోజనమును మిరు కనుగొన 
గలరు, ఏదైనా విమయమునుగూర్చి మారు (వాద్దా మనుకుంటా 'ఈ, 
కానీ వక్నాగత కుదరదు, రచన సాగదు. అప్పుడు ఈ (పాణాయామ 
సాధన చేయండి. వెంటనే శ క్రి నీలో ఉద్దీవీస్తుంది. నరం౦ కుదుట పడు 
తుంది, ఇవీ (పాణాయామ (ప్రయోజనాలు, ఈ (పాణాయ+మము చేత 
అ నేక శారీరక వ్యాధులు నివారణ మవుతాయి. కడుపునొప్పి, హృద 
య బాధ, తలనొప్పి ఈ (పాణాయామంచేత నయమవుతాయి. అయి 
ఆ (పాణాయామంచేయట మెలా ? ఈ చేశంలో (పాణనియ మానికి 
వీ వేవో పంథా లున్నాయి, కానీ రాయుడు మోకు కొలప రీక్ష నెగ్గిన 
ఒక సాధనా[కమమును విథదీకరించనున్నాడు, భారతవర్థంలో అతి 
(పాచీన కాలమునుండి నేటివరకు ఈ సాధన అచరణలో ఉన్నది, అతి 


శ్రీరామతీర్‌ వేదాంత భాష్యము 180 


(వాచీనకాలమునుంచి జేటివరకు ఈ సాధనచేసే వ్య కులు మహో త్తమ 
(ప యోజనమును పొందిన విషయం నిర్వివాదసత్యం, 


ఈ |పాణాయామసాధనకు నీవు సుఖాననా సీనుడవ్రుకావాలి, 
దీనికి పద్మాసనం మంచిది, పాశ్చాత్య భారతీయుల కీ ఆసనం (పాణాం 
తకం, మిరు వృదెనా ఈజీవైయిర్‌ లో కూర్చోవచ్చు. నీ శరీరమును 
నిటనిలువుగా ఉంచు, వెన్నెముకను నిలువుగ సరిగ నిలబెట్టు, తలను 
పైకి న్నెత్సి నిలువు, వక్షస్టలమును ముందుకు విరిచి నిలువు, చూపు 
లను అభిముఖంగా నిలువుము, కుడిచేతి బొటనవేలిని కుడినాశికపెన 
ఉంచి, ఎడమ నాశికతో నెమ్మదిగా గాలి లోనికి పీల్చు, నెమ్మదిగా 
అలాగే పీల్చు, నీవు ఎంతవరకు వీల్చగలవో ఎంతదనుక నీకు కష్టంగా 
ఉండదో అంతిదనుక నెమ్మదిగ గాలి పీల్చు గాలి వీల్చేటప్పుము మన 
స్సును ఖాళీగా ఉంచవాకు, గాలిని వీల్చేటప్తుడు నర్వశ _క్రిమంత మైన, 
సర్వజ్ఞ త్యమైన సర్వవా_ప్షమెన పరబహవ్మాత్వమును లోనికి పీలుస్తు 
న్నాను, నేను దివ్యత్యిమును ఆస్వాదిస్తున్నాను, (బహ త్వ్యమును పానం 
చేస్తున్నాను, సమ_స్తజగత్తును నాలో లీనంచేసుకొంటున్నాను - అనే 
భావనమిద మనస్సును వకాగపబుచు. నీ శ_క్టికొలది బాగా లోనికి 
గాలి పీల్చినత రా త దేనితో గాలి వీలు స్తున్నావో, ఆ యెడము నాళికను 
(వేలితో మూసి వెయ్యి. రెండు నాశికలను మూసినత రాంత, గాలి నోటి 
గుండా బె టికిపోకుండ చూడు, పీల్సినగాలిని సీల్రో సీశ్వాసకో శాలలో, 
నీ గర్భకోశంలో, పొ క్తికడుపులో బాగా నింపి నెయ్యి, సీవు పేల్చిన గాలి 
చేత సమ_స్తకోశములూ నింపబడినతే ర్యాతే మనస్సును ఖాళీగా ఉంచ 
వద్దు, నేను పరబ్రహ్మను, సమ_స్తపదార్థములయందు నము _న్లజగత్తులో 
అణువణువునా నిండి పరివ్యా_ప్తమైయున్న సర్వశ కి [పతి భావంతుడై న 
భగవంతుడను నేను అనే సత్య భావమునందు మనస్సును వకా( 
పరచు. బహ్మైళ్య సంభావన చెయ్యి. ఈ భావానుభాతికై నీ సర్వ 
శక్తులను వినియోగించు. నీ బహ్నత్వదివ్యానుభవమునకై నీ సర్వ 
బలమును వినియోగించు, నీ శరీరంలో వాయువు నిండిన విధంగా, 
సమ_సన్స జగత్పూర్లమైన దివ్యశ కిని నీ వని, పరమసత్యమవు నీవని 
నంభావించు, తెలుసుకో. ఈ దివ్యానుభూతి పొందు, ఆ పరమసత్య 


181 సాక్రాక్కారసాధనాలు - పాణాయామ6 


మును నీవు ధ్యానము చేయా లనుకుంటావు, కానీ నీ విశ ఎక్కువ 
చీష్ర్ర ఊపిరి బిగబట్ట లేవనుకో అప్పుడు ఎడమముక్కు_ మూసి, కుడి 
ముక్కు. లేరచి ఈ కుడిముక్కుగుండా నెమ్మదిగా (కమ్మక్ర మంగా 
ఊపవీరివదలి "ఇ పెట్టు, ఊపిరి విడిచేనమయంలో మనస్సును ఖాళిగాఉంచ 
వాకు, గాలి క బై టకుపోతున్న మాదిరి నీ లోపలడఉన్న సమ _స్తకల్భమం, 
నమస్త అజ్ఞానం " .లికి తరుమగొట్ల్టబగుతున్న దని నీలోనుంచిబహిహ్క 
రింపబడుతున్న ది. పరిత్యజింపబడుతున్న దని మనస్సును సంభావించ 
చనియి(, సమ_స్తదుర్భలతే నశించింది. లంక నాలో అజ్ఞానం లేదు, 
భయంలేదు. ఆందోళనలేదు, దుఃఖంలేదు, విచారంలేదు. బాధలు 
"లేవు, నమ _స్తమైన అజ్ఞానం నాలోనుంచి పారిపోయింది అసి నంభిె 
వించు. ఇట్టభావనతో నీకు చేతా నంతవరకు, నీకు అనుకూలమయి 
నంతవరకు గాలిని విడిచి పెట్టు, తరువాత "రెండుముక్కులూ* తెరచియే 
లుపలిగాలినసి లోపలికి కయుపటరడా ఆపి ఇయ్యి. ముక్కునుండి చేతిని 
తీసి వెయ్యి. కొంతసేఫు ఆవిధంగా గాలిని లోనికిరానియ్యనాకు, ని నీ 
చేతనై నంతవరకు ఆ విధంగాఉండు, నీ వీరకంగా నాశక లద్వారా గాలి 
శాంనకోశాలలోనికి పి వేశింపకుండా నిలివినప్పుడు మనస్సును దాని 
పరిపూర్ణ శ క్రితో “నేను అనంతపరబవ్మాను” - అనే భావనలో 
వక్యాగపరచు, ఇట్టి సత్యనామోత్కారమునకు మనస్సును కికొలది 
సంపూర్ణంగా మగ్నంచెయ్యి, wo న నావేత 
నంభావితం, నా సత్యాత సల కాల నిమితాలితిముయినది, నా 

నంనంరూపమయిన పరబహ త్తే చేశ కాల నిమిత్తాదులకు, సర 
(పపంచానికి అతీతమయినది, అవాజా ననగో చరమయినది, సమసాళశీత 
మయినది, నా ఆత "దేనివల్ల పరిమితి మై లేదు, నమ _స్తము చానిచేత 
ఆవృతమయియున్నది, చేను సర్భవ్యాపక పరబ్రహ్మను అని గాఢ 
సంభావన చెయ్యి. వతద్దివ్యానుభూతివాందు, 


ఇప్పుడు మోకు చెప్పినంత వరకు ఈ (పాణాయామంలో శారీరక 
మయిన మానసికమయిన నాలుగు సాధనాలున్నాయి, మొదటిపని 
గాలిని పీల్చడం, గాలివీల్చడం శారీరకసాధన, దీనితోగూడిన ధ్యానం 
నేను పరబ్రహ్మను, నేను (బహ్మత్వమును అని వకాగధ్యానంచేయడం 


శ్రీరామతీర్ణ వేదాంత భాష్యము 182 


మానసికసాధన, తరువాత శ్యాసకోశములలో గాలిని _స్తంభనచేసి 
నప్పుడు దీనితో యింకొకసాధనకూడ కలిసియున్నది. నేను నమస్త 
జగమునందు నిండియున్నాను _ అనే ధ్యానం మానసికకర ఇక 
మూడవసాధనలో నీ కుడిముక్క_దాంరా గాలి వదలుతూ, మానసిక 
ధ్యానంతో సమ_స్తకల్శషమును వెలిక్షిదోలుతున్నావు. ఇక నాలగవ 
సాధన వెలుపలిగాలిని లోనికి రాపండానిలుపడం, దీనితోపాటు సమ స్త 
బలహీనతలను, నమ _నవ్యామోవోలను సమ_స్తవిషయవాసనలను పార 
(దోలి వాటి కతీతుడ వై (బహ్మాత్వమునందు సుస్థిరుడవుగానిలవడము, 
ఈ నాల్లవసాధనలో ఈ (పకారం (పాణాయామంయొక్క_ (పథమ భాగం 
బాలనరకు పూ రి అయింది. ఒక భాగం పూర్తి అయింది, ఈనాల్లవ 
సాధన చేసిన తరువాత నీవు కొంచెం విశాంతి తీసుకోవచ్చు. తరువాత 
మామూాలు(పకారం గాలిని సీ రెండునాగికలగుండా స్వేచ్చగా పీల్చు. 
దూరం నడిచినప్పుడు నీ వెలా ఉచ్చాన నిశ్వ్యాసలుచేస్తావో 
ఆ (పకారం శీఘంగాగాలిపీల్చు. వదలు, అతి వేగంగాచేసే ఈ సహజో 
బ్బాాననిశ్స్యాసా క్రమం (పాణాయామమే, ఇది సహజ పాణాయామం. 
ఈ |పకారం వి; శాంతి తీసుకున్న తరువాత ఈ [పకారం శ్య్వానకోశము 
లను ఉచ్చానని శ్య్యానములను చేయనిచ్చినతరువాత, తిరిగి (పాణా 
యామం (పారంభించు. ఇప్పుడు ఎడమముక్కుతోగాదు; కుడి 
ముక్కుతో చేయాలి. మానసికసాధన 'వెనుకటిలాగే, ముక్కురం(ధమే 
మార్చవలసింది, కుడినాశిక నుంచి గాలిపీల్చవలసినది, గాలిపీ ల్చేటప్పుడు 
“నేను [బహ్మత్యమును పీలుస్తున్నాను” అని నంభావించు, నీ శక్తి 
కొలది నీచేతనై నంతవరకు గాలివీల్సిన తరువాత, గాలిని నీలో 
కుంభకము చేయి, గాలిని నీలోకుంభించి నేనే సమ స్తజగత్తుయొుక్క._ 
ప్రాణమును, నేనే జగజ్టవమును, నే నీ నమ_స్తజగత్తును నిండి 
యున్నాను, ఈ విశాలప్రపంచము నాచేతనే నజీవమైయున్నది అని 
ధ్యానం చెయ్యి. తరువాత ఎడమముక్కు_ద్యారా గాలిని ఇచెలికివదలు, 
(పాణాయాము (ప్రథమ భాగంలో ఏ ముక్కు_గుండా నీవు గాలిపీల్చావో 
ఆ ముక్కు_గుండా గాలి నలికీవదలు, గాలివదలుతూ, సూర్యుడు 
చీక్షటినీ, మంచు తెరలనూ, చలినీ పారదోలినమాదిరి నీవు సమన్న 
'డార్భల్యమును, అజ్ఞానమును సీ మనస్సునుండీ పారదోలినట్లు 


188 సాక్షాత్కారసాధనాలు ప పాణాయామం 


నంభావించు, అజానమనే చీకటి మంచు (వీలిపోయింది, తదుపరిగాలిని 
చుక్కులోనికి రానివ్వకుండా వెలుపలనే నిలుపు. ఈ రకంగా [శమ 
'(శముంగా ఈ [పతిసాధనాంగ మునకు కాలవ్యవధిని శ క్రి కొలదిపెంచు, 
ఈ [పాశాయామంలో ఎనిమిది సాధనాంగాలు మన మిప్పుడు తెలుసు 
కున్నాము, మొదటి నాలుగు సాధనాంగములు (పాశాయామ(పధమ 
భాగం. చివరి నాలుగు సాధనాంగములు (పాణాయామ ది తీయ 
భాగం, ఈ [పతి సాధనాంగమును నీకెంత దీర సకలం చేతనై కే అంత 
కాలం, నీ కెంతవరకు చేతనవుతుందో అంతవరకు క్రమక్రమంగా దీరం 
చెయ్యడానికి యత్నించు, ఈ సాధనలో పరన్పరానుగుణమయిన 
సంచలనం ఉన్నది, 'పెండ్యులం సంచలనదంయంతో కూడియున 
మాదిరి, సీ శాంనను Ge టి చేయాలె. సమశ్శతితోకూడిన 
నంచలనంతో నీ శాస నడవాలె, ఈ (పాణాయామసాధనవేత అపార 
శక్తి కలుగుతుందని నీ అనుభవంచ్యారా నీవు తెలుసుకోగలవు, ఈ 
1పాణాయామంచేత అనేకరోగాలు నివారణకాగలవు, తయ, గర్భ 
రోగాలు, ర_క్తవ్యాధులు దీనిచేత నివృ్సి కాగలవు, ఈ రోగాలే 
కాదు, భాలావరకు సమ_స్తవ్యాధులు నివారణశకాగల వని చెప్పవచ్చు, 
సాధన చేసి చూడండి, 


(పాణాయామం వేయడం చేత అనేకమంది రోగ(గస్థులు కావడం 
రాముడు మూచాడు, కారణం నహూజమయిన సొధన చేయకపోవడ మే, 
జబ్బుపదేటంత దీర్గ కాలం ఈ ఉవా(ననిశాంస వ్యాయామం 
(పారంభంలో నే చేస్తారు, నహజపద్ధతిలో ఈ వ్యాయామం చెయ్యి, 
శ్‌ శ్ర_క్రికొలది ఈ సాధనను దీగంచేయడానికి (క్రమంగా (ప్రయర్నించు, 
కానీ మితిమించి అలనట పడవాకు, బలవంతమున పగిశమించవాకుం 
మొదటి సాధనలైన గాలి పీల్చడం, ఆ గాలిని శాంసకోశములలో 
నిలవడం అనే ఈ కెండుపనులు చేసినత రాంత అలనటగాఉంశ1ు వాలు, 
ఆపి'వే సెయ్యి, బలవంతం వద్దు, అపివేసెయ్యి, మరునాడు ఎక్కువ సావ 
ఛానత వహించు, మొదటిసాధనగానీ, రెండవసాధనగానీ చేసేటప్పుడు 
మిగ తా సాధనలు చెయ్యడానికి నీవు తగియుండేలాగు నీక నామా 
అనుకూడ తీసుకో, వివేకము కలిగియుండు, 


శ్రీరానతీర్జ వేదాంత భాష్యము 184 


ప్రాణమును నియమించడానికి ఆనుకూలమార్ల్ష మిచే, ఇది ఒక 
రకమయిన శారీరక వ్యాయామం, కానీ (పాణాయామంలో ఇంకేదో 
నిగూఢత ఉన్నది, దానిలో వదో బై వికమయిన అర్థంఉన్నది అని 
తలపడం (భమ, ఈ (పాణాయామంలో మహోన్నత సాక్షా త్మా_రం 
కలుగుతుంది అనీ, ఇంతకంటె గొప్పది లేదని తలవడం కేవలం 
పొరపాటు, (పాణాయామ సాధనలో ఏ లోకాలీతవిషయమూ లేదు. 
పాణాయామం ఒక సామాన వ్యాయామంమాశ మే, నీవు బహిరంగ 
స్థలమునకు వెళ్ళి శరీరవ్యా యామం చేసినట్లు ఇదికూడా ఒక విధమమైన 
al ఇందులో వెద ద్ద పారమార్థికరహన్య మేమో 

దు, 


ఈ (పాణాయామమునకు సంబంధించి మరొక్క_విషయం చెప్ప, 
పలసియున్నది, నీవు గాలి లోపలికి పీ ల్పేటవ్పుడుగానీ, వెలుపలికి వది లే 
టప్పుడుగానీ నీ పొత్తికడువును, నీ శరరముయొక్క_ అధో భాగమును 
లోనికి వీగ బట్టు, దీనివల్ల నీకు మంచి ఉప యోగంకలుగుతుంది. నీవు గాలి 
పీల్చేటప్పుడు, , వద లేటప్పూడు గాలి నీగర్భకోశంలో నిండిపోనిన్రగ, గాలి. 
వృాదయమునర శేపోయి ఆగకూడదు. ఇంకా లోగతుకువవేశించాలె, 
ఇంకా వ నీ శరీరంలోని పితికోశమూ నీ శరీరం. 
లోని పె భాగమంతా వాయువుతో పూరితంకావాలె. ఇది ప్రాణా 
యామా-నికి దోహదమనవుతుంది. వై గాంతికవిధానాలలో మనస్సులను 
ధ్యానాయ త్త తంచేయతలచినవారికి ఈ పాణాయామం అద్భుత మైన 
నహాయం చే స్తుంది, ఓంకారోచ్చారణ చేయడానికిముందు, . లేక 
వేదాంతవాజ యంలో చదువబడిన ఏ విధానంలోనై నా నే 
మనస్సును ఏకాగపరుపబోయేముందు, ఈ (ప్రాణాయామసాధన. 
మహోపకారంచే స్తుంది, 


ఇప్పుడు రాముడు మనస్సును నిగహీంచే ఒక విధానమును 
మోకు చెప్పుతున్నాడు, ఈ ప్యతమును మరిప్పుడు చదువ నవసరం: 
లేదు. దానిని ఎలా పఠించాలనో రాముడు మోకు విశదీకరిస్తాడు, 
రాముని ఉపన్యాసాలను నిత్య(శ్రవణం చేసేవారికే ఈ విషయం అర్థ 
మవుతుంది, రాముని ఉపన్యాసాలకు రానివారి కీ విషయాలు అంత 


185 సాకాత్కారసొధనాలు = పాణాయామరి 


ఆప్యాయంగా ఉండవు. ఇందులోని మంచిని వారు (గ్రహించలేరు. 
అయినా పఠించడంచేత కొంతమంచి కలుగ వచ్చు. అలాంటివారు 
తమ స్వంత్మపార్థనలందు ఈ విధానమును అన్యయించుకోగలరు, వారి 
క్ట ప(తాలు అవేనరం లేదు. విధానమును తెలుసుకొని తమ స్వ ప్రార్థన 
లందు ఈ పథమును ఉపయోగించవచ్చు. ఈ శైఫు గొట్టబడిన పత 
ములు మోకు ఏ విధముగానెనా ఉపయోగ కరములని తోచినక్తైతే, 
మా స్యోపయోగానికి ఏీటిని ముదణ చేయించుకోవచు\. ఇది బక 
([పారనావిధానం. భగవంతుని వదో యాచించే, భిఖీంచే SR SAR 
(ప్రార్థన. సి (బహ్మత్వమును నీవు తెలుసుకో గలిగేటట్లు వేసీ (ప్రార్థన, 

యీ (ప్రార్థన, మోాలో చాలామంది రాముని “నాకూ కారం” ల 
ఎజ్జటి (గ ₹ంథ మును చూచియుంటారను కుంటాను, ఆ (గంధము 
లాంటిజే ఈ కరపత్రెంకూడా, ఈ పష్మృతముయొక్క_ చివర సోహమును 
గూర్చిన విషయ మున్నది. ఈ ప్యతమును నిరంతరం మో "జేబులలో 
ఉంచుకొండి. మీ జీవిత పరిసితులు ఎప్పుడై తే భావవంతంగా 
కనువిసాయో, బాధ్య తా భారాలు, ఆందోళనలు క ప్పనిషా రాలు సీ 
మనస్సులో ఎప్పుడైతే క్రమ్ముకుంటాయో ఈ కాగితం తీసుకొని వ్‌ 
కాంతంలో కూర్చో. ఈరా(తి రాముడు (వబోధించే విధానంగా ఈ 
షృత్రమును పఠించు. 


సుఖాననమున కూర్చో. (పాణాయామం చేసేటప్పుడు కూర్చో 
మనిన విధంగానే కూర్చో, కనులు మూసికోవచ్చు, (పార్థనావిధానమున 
(ప్రారంభించవచ్చు. చేదా అర్థనిమాలిత నేతుడవుగా! సీ అనుకూల 
విధానంలో కూర్చో, 


“ఏక మేవ్కాదింతీయం బ్రహ్మ, ఒకే పరమనత్యం ఉన్నది, రీం! 
boll ఓం!!! ఈ వాక్యం పఠించి కాగితం అవతల'పెట్టు. “ఒకే పరమ 
సత్యం ఉన్నది.” ఈ విషయం మోకు తెలుసు, కనీసం రాముని 
(పసంగాలయందు (శద్ధగ లవారికై నా, ఇ 'చేసత్యమని తెలుసు, ఇ బేనత్య 
మని మీరు (గహించినప్పుడు ఈ సత్యమును ధ్యానము చేయండి, 
వశై క పరమనత్యంమాత్రమే ఉన్నది. అనుభూతి అచేభావణో 
వృాదయపూర్వకంగా వతద్భావై క్యంపొంది 'వకైక పర మసత్యం 

(24) 


శ్రీరామతీర్ణ వేదాంత భావ్యము 186 


మాత్రమే యున్నది, ఓం! ఓం!! ఓం!!! అని ఉచ్చరించు. ఇక్కడ 
వూడండి-'వకై క పరమనత్యంమాత్రమే ఉన్నది” అనే వాక్యానికి 
ఎదురుగా ఓం! ఓం!! ఓం!!! అని (వాయబడియున్నది. దీని అర్థ మేమిటి! 
వశై క పరమసత్యం హారి అనే భావంతో నీ హృదయం 
నిండిపోయినప్పుడు, సీ మనస్సీ భావంతో లీనమయినప్పూడ: ఈ ఒకటి 

శెండూూ మూడూ నాలుగూ, ఐదునూటలు పఠించేబదులు, ఈ 
వాకా వ నివీ_ప్త్రమయియున్న ఈ ఒక్క ఓం కారమును 
ఉచ్చరిస్తే సబాల్కు ఈ జా క, వంకా ఈ ఓంకృతిలో ఉన్నది, ఆ 
హాక్యమునకు ఈ ఓంకారం (ప్రత్యామ్నాయం, ఆల్‌ జ్మీబాలో పెద్ద 
"పెద్ద సంఖ్యలను “ఎక్కు” “వె” “ఎ అని అక్షరరూపకంగా ప్ప క్ర 
రిస్తాము, అచేపకారం 'వీకై క పరమసత్యంమాపత్రమే యున్నది అనే 
ఈ వాక్యమును పఠించేటప్పుడు, పరమవావనమయిన ఈ ఓంకారమును 
మహాద్భుత దై వశ క్రి పపూర్తమయిన ఈ ఓంకారమును ఉచ్చ 
రించాలె, ఈ టఓంకారోచ్చారణ చేసేటప్పుడు వనై నైక పరమనత్యం 

మాత్రమే యున్నది అనే భావమును ధ్యానించు. సంభావించు, 
నోటితో ఓంకారోచ్చారణ చేస్తున్నప్పుడు ఏకే వ్రైకపరమనత్యంమా(త మే 
యున్నది అనే భావమును నీ యావద్ద్ఫదయంతో నం భావించవలసి 
యున్నది, ఈ “ఏకైక ల షం ఉన్నది _ అనేమాటలు 
(ప స్తుతం మోకు అర్థరహి హితంగా కనుపించవచ్చు. రాముని ఉపన్యాస 

ములు మిరు వినియుస్నట్లయి తే, ఏనై శపరమసత్యంమా[త మేయున్నది 
అని మోరు "తెలుసుకోగలరు, ఈ వాక్యం సుసిర మయిన అరం కలదని 
మారు (గహీంచగలరు, ఈ వాక్యము యొక్క. అం ఇది; మన ఉత్సా 
పామును అణగ దొక్కు చున్న, మన ఆనందమును వినాశనంచే స్తున్న, 
ఈ, ,వివిధవై చైరుధ్యపూరితమయిన దృశ్యజగ త్త తంతా అసత్యం, పరబ్రహ్మ 
ఒక్కీ-టిమా(త మె సత్యం, ఈ పరిస్థి స్థితులన్నీ అసత్యం. ఇదీ అర్థం, 
పరమనత్యం ఒక్క-_టిమా త్ర మేయున్నది. మనకు అవోథములుగా 
కనపడుతున్న ఈ పరిస్థితులన్నీ అనళ్యం, పరిశోధన వేసిచూడనివారు 
మాత్రమే తమ శక్తులను వృధాపఫుచ్చినవారుమా మే ఈ be 
యొక్క- వక్రైకత్వమును వ్యతిరేకిస్తారు, విజ్ఞాన శ్వాన్స ధన 
శాలలో ప్రయోగరూపకముగ 'కేల్చబడిన ఒళపరిళ్‌ ధనవలె ఇది 


187 సాక్షాత్కారసాధనాలు - ప్రాణాయామం 


ఆనుభ వై క చేద్యమయిన వీషయం, ఇది సుస్థిర మయిననత్యం, భగవంతు 
నిళో నీ మనస్సును లయంచెయ్యి, బహ్మత 0లో సీ అవాంక తిని 
లయం చెయ్యి. దీనివల్ల ఫలితం వమిటి? ఫలిత మిది (నజరత్‌ లోని 
t స్తుయొక్క_ ఈ వచనాలు (గహీంచండి). ఆవగింజంత విశ్యానం నీలో 
ఉన్నటయితే, పర్వతమును రమ్మని ఆజ్ఞాపించు. అది నీచెంతికు నడిచి 
వ స్తుంది. ఆ పరమనత్యమును జీవించు. ఆ పరమసత్యమును నంభా 
వించు. ఆ సత్యా త్నానుభూలిపొందు, సీ నమ _న్తపరిస్టితులు నమ_స్తమైన 
మహో త్పాతెములు సమ స్తశోకాందోళనలు ని న్నెదుర్కొనే సమ స్త 

చాధాపిశాచాలు క్షణంలో అదృశ్యమైతీరా ల. భగ వంతునిలోకం శు 
బావ్యాదృశ్య(పపంచంలో మిరు ఎక్కువ విశ్యాసనంఉంచుతున్నారు, 
పర మనత్యమయిన భగవంతునికంకు [పపంచమే మికు ఎక్కు-వనత్య 
మయినదిగా _ కనువీ వీస్తున్నది, మికు మిరు బాహ్య ప్రాపంచక 
వ్యామోహబద్దులె నమస్త శోక వ్యాధిచాధాచక్రంలో తగుల్కొలని 
బంగి రాలు తిరుగుచున్నారు, వీవారగ స్తులెనప్పుడు, నిరాశాపూస్ట 
లైనప్పుడు ఈ పత్రము తీసుకోండి, వై కపరమసత్యంమా(త మే ఉన్న 
దని సంభావించండి, (గంథములద్వారా నీ వనే సత్యాలు తెలుసు 
కొొనియుండవచ్చు, శానీ వాటన్ని టిక ౦కే ఈ Ws ఈ మహావాక్యం 
మహోత్కృష్టమయింది, నిజమని నీవు నమ్మే సమ_స్తవిషయాలూ 
శేవలం మాయ. వట్టి (భమ, ఇం[దియాల(భమమా(త మే, ఇంద్రియ 
వంచితులు కాకండి, 'ఒకడువచ్చి నీలో తప్పుపడతాడు, ఇంకొశడువచ్చి 
నిన్ను విమర్శిస్తాడు, మరొకడువచ్చి నిన్ను నిందిస్తాడు. 'వేరొకడువచ్చి 
నిన్ను పొగడుతాడు, ఇవన్నీ నిజంకాదు. ఇవన్నీ సత్యంకాదు.. సుస్థిర 
సత్యమును మాత్రమే నీవుసంభావించాలె, ఈ దివ్యమం, తోచ్చారణ 
చేస్తూ, చావ్యాదృశ్వజగత్తుమిాద నీవు నృష్టించుకొన్న విశ్వాసమును 
చెలికిపారదోలు, నీ శక్తి సామర్ధ ములన్నీ వినియోగించి, ఈసత్య 
మును నీలో బలపరచు, “వశే నైక నల్యంమ్మాత మే యున్నది” అని 
నంభావించు. ధ్యానించు, “*వకైళ పరమనత్యంమాత మే యున్నది”, 
ఓం! ఓం!! boll ఈ భావమును ఒక్క_సారి పఠించినమాశ్రం చేత, తరచు 
సీను సమ స్తశో కాశాంతులప ఆతీతుడవై , ఆనందో త్సాహయుతుడవు 
కాగలవు, ఈ వాక్యం తఠకువాతగల వాశ్యాలుకూడా చదువాలని 


శ్రీరామతీర్ణ వేదాంత భామ్యము 188 


నముత్సాహముం శే, తరువాతవా క్యాలుకూడా చదువవచ్చు. కాదా, 
నీ జేబులోదాచుకొన్న పత్రములోని ఒక్క_వాక్యం ఆచరణలో పెడితే 
బాలు, ఇతోధికశ కిదీవితుడవు కావాలంగే, తరువాత వాక్యంకూడా 
పఠించు. “ఆ పరమనత్న్సం నేనే అనే తరువాత వాక్శమునుపఠించు, ఈ 
వాళ్ళం నీ గమ్వుమును సమిోపతరంచేసింది. ఓహో! నా తోటి 
మానవుడూ, నేనూ వేరుగాదు. నేనే నా తోటిమానవునిలోకూడ 
(పకాశి స్తున్నాను. ఆ పరమనత్వం జేజే, ఓం! ఓం!! ఓం!!! చూడండి- 
కొందరు, ఓంకారో చ్చారణ చేసేటప్పుడు, చేతులు ముడుచుకోవాలని 
ఈ రకంగా ఉండాలని, ఆ రకంగా ఉండాలని చెపుతారు, అలాంటి 
నిబంధనలు వమిోా లేవు భావానుభూతిమూతంపాందు. ధ్యాన 
నమయంలో ఏ (ప ల్యేకనిబంధన లకు (శమపడవలసిన అవసరంలేదు, ఏ 
నిబంధనలూ అవనరంలేదు, ఆ సత్య భావమును సీను నంభావించే 
టప్పుడు ఆ భావమును నీలోకి అస్వాదించేటప్పుడు, శరీరమునుగురించి 
నీవు పట్టించుకోనవసరం లేదు, (పజాభి,పాయాలకు నీవు లొంగనవసరం 
లేదు, గానం చేసుకోవాలని బుద్ధివుడి లే, హాయిగా కంఠమెత్తి గానం 
చెయ్యి, పండుకోనడం అనువుగాతో సే, హాయిగా నేలమిదపండుకో 
పండుకొ నే ధ్యానంచెయ్యి, చేతులు చప్పటలుచరు చుకో వాలనితో స్తే 
అలాగే చెయ్యి, ఫరీరనిబంధనలతో సీక్రండగా పని లేదు, భావధ్యానం 
చెయ్యి, న్‌ సర్వశ క్రిమయ భావనను ధ్యానంచెయ్యన లె. ఉపన్యాస 
శ్రవణంచే స్తున్న వారికే యీ కరప తాలు పంచబడుత యి. ఉపన్యా 
సాలకు రానివారికి బహుశ యీ కరపుతం రుచించక పోవచ్చు, ఎవ 
రై తే రాముని ప్రసంగ శ్రవణం చేస్తున్నారో, వారికి సత్యాత్మ సమస్త 
శ క్రిమయం, పరమాత్మ సరగశ కిమయం అని తెలుసు, సూర్యుని చేత 
యావత్సపంచ కర్ళజరుగుతున్న మాదిరి ఆత్మచేతనే య+వజ్జ్ఞగత్కర 

జరుగుతున్నది, సూర్యునిచేతనే గాలివీ స్తున్నది, సూర్యుని చేత 

నస్వ్నములు ఫలి స్తున్నాయి. సూర్యునిచే నే నదులు._పవహి స్తున్నాయి 
సూర్యుని చేత నే మానవులు నిచా(ప్రబుద్ధు లవుతున్నారు. సూర్యుని 
వేత నే వువృృములు విక్షసి స్తున్నాయి, అ బేపకారం అత్మచేతనే నర్య 
శ క్రి వంతమయిన పరమాత్శచేత నే జగత్తులోని నర్శదృశ్య (పపంచం 
ఆవిర్భూతమవుతున్నది, సర్వశ కిమయుడదు నేను, “ోసర్వశ కిమయు 


189 సాక్షాతాారసాధనాలు - [పాణాయామం 


డను నేనో ఓం! ఓం!! ఓం!!! అని సంభావించు, ఇట్టిధ్యానంచేత నిన్ను 
బలహీనపరచి వీడించే సర్వనంశయాలు నిన్ను పిరికిపందనువేసే గర్వ 
అజ్ఞత్వం నీ పవిత్రెసాన్నిధ్గంలో నిలువడానికి తేమ అధికారమును 
కోలుపోతాయి, నీవు సర్భశ క్రిమయుడ వని దివ్యానుభూతిపాందు, 
ధ్యానించు, మతి ఎంతో గతి అంత, నేను పాపిని అనుకో, సీవు తప్పక 
పాపీవౌ తావు, నేను బుద్దిహీనుడను అనుకో, తప్పక బుద్దిహీనుడవు 
అయితీరు కావు, "నేను కు అనుకో, సీకు బలము చేకూ శ్పే 
శక్తి యీ (ప్రపంచంలో ఫుట్టనే పుట్టదు, నర్భగె క్యిమయ పరబ్రహ్మను 
ధ్యానించు, నీవు సర్యశ క్రిమయ పరబహావై (సకాశిస్తావు, 


తరువాత విషయం “సర్వజ్ఞ త్యం”, ఈ భావమును తీసుకో, దీని 
'మూద మనస్సును ఏక్నాగపరచు, ఓంకారగానం చెయ్యి, ట్ర 
నకు (పత్యామ్నాయం ఓంకారం, ఇ్లి భావనతో ఓంకారమును 
స్పరించు, నేను “సర్వజ్ఞ త్వమును” శ్రీం! ఓం! ఇట్టి దివ్య భావములతో 
ధ్యానపథమున గమించు, మిమ్ములను వా మోహబద్దులనుచేసి 
మూఢత్య్వకూపములందు(త్రో సే అసత్య భావాలను పరితృజించండి, 
పరమగ మ్య మైన (బహ్మత్వమునకు ఇచే రాజమార్గం, 


“సర్య వ్యాపక త” భావనమును స్వేకరించండి, నేను పరిచ్చేద 
మయిన ఈ శుద చేహామునుగాను, నేను జీవుడనుగాను, నే నీ అహం 
కృలినిగాను., పీవిలీక [బహ పర్యంతేం పరివ్యా_స్తమై (పకాళి స్తున్నది 
నా ఆశే, నా స్వన్వరూపం సర్యవ్యాపక మయిన పరమాత _ అని 
నంభావించు, ధ్యాసించు. దృథవి శ్వాస సంపన్నుడవుగా, మనస్సులో 
కించిత్‌ సంశయంకూడావలదు, నేను నసర్వవ్యాపిని, సర్వవ్యాపిని, సర్వ 
వ్యావీని, నర్వశి రీర ములునా వే, ఓమ్‌! ఓమ్‌!! ఓమ్‌!!! అని ధ్యానం చెయ్యి. 


మిగ తా వాక్యము లనుగూర్చి రాముడు విశదీక్షరించనవనరం 
లేదు. ఊరక ఒకసారిచదివి వినిపిస్తాను. ఈ మార్గమున సానన 
చెయ్యండి, ఒక వారంలో మిరు (బహ జ్ఞానంపాందకపో లె, సత్య 
చును నందర్శించ లేకపో లే రాముని ఉపచేశాలు అనత్యములని 
చూరు తృణక రించవచ్చు, 


శ్రీరామతీర్స వేదాంత భాష్యము 190 


“నేను సంపూర్ణ ఆరోగ ప్రమును,” నాది అని పిలిచే యీ 
చేవాం రోగ గస మయినట్టయి తే, చాని విషయం మధనపడవాకు, 
దానిని గురించి విచారించవాకు. నేనే ఆరోగ్నమును, పూర్ణ మైన 
అరోగంం నాచే అని నంభావించు. శరీరం దానంతట అబే వెంటనే 
ఆరోగ(ం పొందుతుంది, ఇదీ రవాన్యం, (పయత్నించిచూకు, నిజమో, 
అబద్ధమో నే తెలుస్తుంది, నిన్ను నీవు మరువు, శరీరం న సదుం 
తుంది, ఈ శరీరమును నీవు లక్ష్య పెట్టకూడదు. “ఓ భగవంతుడా ! 
నా రోగం నయం చెయ్యి అనే ఈ చేబరింపు వద్దు. వేదాలలో ఒక 
మనోజ మైన మంత్రం ఉన్నది. “నాయమాత్నా బలహీ నేన లభ్యఃో 
ఈ సత్వం దుగ్నలులచేత పొందబడేదికాదు, ఒక మహారాజు దగ్గరకు 
పోయేటప్పుడు బిచ్చగాని వేషంతో పోతే మిరు తృణీకరింపబడరా ! 
రాజనన్నిధిలో (పవేశానికి అవ కాశముంటుందా ? అబే (పకారం 
వాంఛా భై ముక స్థితిలో నీవు భగవంతుని ఆశియించినట్లయి తే, సీవ్ర 
బహీవ్మ్క_రింపబడుతావు, నేను ఆరోగ్యమును అని నంభావించు, ఏదీ 
వాంధించవద్దు, నిప్కామహృదయుడవుగా ! నేనే ఆరోగ్యమును అని 
సంభావించు. నీవు ఆరోగ్య శాలివి కాగలవు, 


తరువాత భావం “నేనే సర్వశ కిని” ఈ భావమును మన 
స్సులో పెట్టుకొని ఓంకార నంనృగరణం వెయ్యి. ఓమ్‌! ఓమ్‌! ఓమ్‌! 
అని ఉచ్చరిస్తూ “నర్వశ న స్వరూపుడను చేను” అని నంభావించు, 


తరువాత భావం - “నమ స్తజగత్తూ నా భావం మూత మే 
ఈ మహావాళమును విశ(సించు. ఈ వాక్యమును పఠించేటప్పుడ 
ఈ విషయమును నిరూపించే వేదాంతవాదములను న లికి దెచ్చుకో 
ఈ విషయమును నిరూపించడానికి నీకు దెలిసినదంతా స పలికి తెచ్చుకో 
“ఆ సమ స్త ప్రపంచం నా భావనామాత్రమేి అనే విషయమును 
నిరూపించే 'వేదాంలసిద్ధాం తాలు నీకు తెలియకపోతే పోసీ. విశంసించు 
బాలు ఈ (ప్రపంచమంతా నీ భావనామాత్రమే అని నీవు తెలుసుకో 
గలవు, ఈ (పపంచం నా భావన అని నంభావిస్తూ ఓంకార నంన్నరణ 
చెయ్యి. వతద్దివ్యానుభూలి పొందు, మిగ తావాక్యా లన్నీ ఈ పకా 
రమే సంభావించు, 


a91 సాక్షాత్కారసాధనాలు = పొణాయామం 


నేను సంపూర్ణానంద న్వరూపుడను, ఓం! ఓం!! boll! 
నేను పరిపూర్ల జ్ఞానస్వరూపుడను, ఓం! bol! ఓం!!! 
చేను పరిపూర్ల సత్యస్వరూపుడను, ఓం! ఓం!! ఓం!!! 
చేను పరిపూర్త తేజన్యరూపుడను, ఓం! boll ఓం!!! 
"నేను నిర్భయుడను | అభయుడను ! ఓం! boll ఓం!!! 
నాకు రాగము శేదు _ విరోధము శేదు, 

నేను సమ స్త వాంఛా సఫలత్యమును ! ఓం! సం! ఓం!!! 
చేను పరమాత్శను, సీం! boll ఓం!!! 
నేను సమస్త కర్షములద్వారా 
వినుచున్నాను, ఓం! boll ఓం!!! 
నను నమస్త స్త నేత్రములద్యా రా 

కనుచున్నాను_ ఓం! ఓం!! ఓం!!! 
సమస్త మనస్సులద్వారా నేను 

shin ఓం! boll ఓం!!! 


యన రాన మైన్‌ సన 
నందర్శించుట కే నమస్త 


మహర్షులు ఆశించుచున్నా రు... ఓం! bol! ఓం!!! 
సూర; చంద "తొ రాదులలోసే 
ఛపానే. ములు నేనే నేనే! ఓం! ఓం !1ఓం![!! 


దీనితో ఈ కరపత్రం సంపూ క్రి, 


ఈ విషయమునుగూర్చి ఇంక్‌ కొన్ని మాటలు చెప్పవలసి 
యున్నది, హైందవ జానపద సాహిత్యంలో ఒక చక్కని కథ ఉన్నది, 
పూర్వ కాలంలో ఒక (గామంలో ఒక పండితుడున్నాడు, అతడు 
నిత్యము కొంతమంది జనమునుగూర్చి మ రులు చదివి 
బోధి స్తు సుండేవాడు. అతడు పురాణం చెప్పేచోటికి ఒకనాడు కొందరు 
గొల పడుచులు రావడం తీటసించింది. పండితుడు పురాణం (పబో 
ధిస్తున్నాడు, “ప నుపావన మైన భగవన్నామం మనలను సముద్రమును 
దాటించే మహానావ, భగవన్నా మంచేతే, నముద్రమును మనం వీల్ల 
శకాలువలాగా దాటగలం” అని చెప్పుతున్న పండితుని వాక్యాలు ఒక 


శ్రీరామతీర్థ వేదాంత భామ్యము 192 


గొల్ల పడుచు విన్నది. ఇలాంటి విషయం వాండ్లెప్పుడూ వినలేదు, 
పండితుడు చెప్పిన ఈ విషయమును ఉన్నదున్నట్లు (గహించారు. 
పండితుని వాక స్రమునందు సంపూర్ల విశ్యాన ముంచారు, (పతినిత్యం, 
ఈ గొల్ల పడుచులు ఆ (గ్రామములోని ఒక నదిదాటి అవతల తీరమున 
గల (గామంలో పాలూ, "పెరుగూ అముకుంటుంటారు. కలాశపట 
మెరుగని గొల్ల పడు చులకు పండితుని వాక్యాలు బాగా మనస్సుకు 
పట్టినవి, చదువుతున్న (గంథం సామాన్య మైనదికాదు, చాల పవిత్ర 
మైంది. ఈ విషయం ఎప్పుడూ! అబద్ధంకాదు అని వాండ్లు తలచారు, 
వాండ్ల వాండ్లు అనుపన్నారు. *పతిదినం, పడవకు ఎందుకు మనం 
నాలుగ ణాలు ఖర్చు పెట్టడం + పరమపావనమైన భగవన్నామమును 
సీకరించి, ఓంకార సంక్‌ ర్రనంచేసుకొంటూ మనం నదిని హోయిగా 
దమ్మిడీ ఖర్చులేకుండా దాటిపోగూడదా ? ఎందుకు మన కీ అనవసర 
వ్యయం % వజమువలె వాండ్ల విశాానం (ప్రబలమైంది, మరునాడు 
ఆ గొల్ల పడుచులు పడవ ఎక్కలేదు. పండితుడు చెప్పినపకారం 
ఓంకార సంన్మరణం చేస్తూ నది దాటడం మొదలు పెట్టారు, నిరపా 
యంగా అవల్‌ తీరం చేరారు, (పతినిత్యం ఇంతే, భగవన్నామం చేసు 
కుంటూ నదిని నిరవాయంగా దాటి వచ్చేవాండ్లు, పడవతో పనే 
"లేకుండపోయింది, ఒక మూనం గడిచింది. ఆ గొలపడుచులు ఇలా 
అనుకున్నారు : ఆ మహానుభావుడు దయనవల్లకదా మన కీ రహస్యం 
తెలిసింది, లేకపోతే అట్లి ట్టి వుణ్య గ్రంథాలలోని విషయం మన కెలా 
తెలుస్తుంది, ఆయన దయవలే మనకు నెలకింత డబ్బు ఖర్చుతగ్గింది. 
పది డబ్బులు కూడ బెట్టగ లిగాము, ఆయన బుణం మనం తీర్చుకో 
వాలీ” అని అనుఖొని వాండ్లందజు కలిసి తమ గృహానికి విందుకు 
వీలిచాగు, ఫలానా దినం పండి ండితుని రావలసినదిగా ప్రార్థించారు, నే 
ఆనాడు పండితునికొరకు ఒక అమ్మాయి వచ్చింది, ఆ'మివెంట పండి 
తుడు బయలుదేరాడు, నదిదగ్గరకు వచ్చారు. మామూలు ప్రకారం 
భగవన్నామనంస్మరణతో ఆ గొల్లపడుచు నదిని పది నిముషములలో 
దాటి అవతలి ఒడ్డుకు చేరింది, “పండితుడు యింకా అవతలి ఒడ్డునే 
యున్నాడు, త; మళ్ళీ నీళ్ళ చెల్లాటంగా పండితునికొరకు ఈవలి 
యొడ్డుకు అవలీలగా రెండు నిమిమములలో వచ్చింది, “ఏమండి రాకే 


198 సాక్షాత్కారసాధనాలు = పాణాయామం 


మిటని అడిగింది, *పడవవానికోనం చూస్తున్నా నమ్మాయి” అన్నాడు 
పండితుడు, ఆ పండితునికి పడవ కావలసివచ్చింది. ఆ అమ్మాయి 
అన్నది: “అయ్యా ! మేము మోకు కృతేజ్ఞులం, మ్‌ా దయవల్ల యా 
నెలకు మాకు మనిషీకి పదిహేను రూపాయలు మిగిలినవి, ఈ నెలశే 
కాదు; మా జీవితపర్యంతం పడవమనివీకి మేము డబ్బు చెల్లించ 
నవనరము లేదు. అయ్యా ! మోకు మాతం ఎందుకు వృథాఖర్చు 1 
మాతోపాటు రాండి, నిమిషంలో అవతల యెడ్డుకు పోదాము, మో 
ఉపచేశంచేతచే మేము హాయిగా సహిత నో సితృం అవతలి 
యొడ్డుకు పడవతో పనిలేకుండా పోతున్నాము, మీరుకూడా మాలాేగే 
రాగలణగచదా - రాండి పోదాము” ఆ పండితుడు ఆశ్చర పడ్డాడు, 
“ను చెప్పిన ప్‌ బోధవల్ల మీరు ఈరకంగా చేయగలిగారు ?ొ అని 
అడిగాడు, అతను ఆనాడు చదివిచెప్పినమాట ఆ అమ్మాయి పండితు 
నకు గుర్తు దెచ్చింది ఈ (పపంచ సముద్రమును దాటడానికి భగవ 
న్నామం నావు” అలాగా - మంచిది, మంచిది నేనుకూడా చూస్తాను _ 
అన్నాడు పండితుడు, ఆయనవెంట అనుచరు లున్నారు కదా! ఒక 
పెద్ద (తాడు వం ఆ (తౌడు తన నడుముకు గట్టిగా కట్టు 
కున్నాడు, శెండోకొనను అనుచరులను పట్టు కోమని ఈరకంగా 
చెప్పాడు, “చేను నదిలో దిగుతున్నాను. భగవన్నా మమును ఉచ్చ 
రిస్తూ నదిదాటడానికీ సాహాసిస్తాను. భగవన్నామం రఫీంచవచ్చు 
కాక నేను నీళ్ళలో మునుగుతున్నట్లు కనపడుతుందా ఆలన్యంచేయ 
కుండా ఒడ్డుకు గుంజూలిమిోరు” అని చెప్పి పండితుడు నదిలో దిగాడు, 
నాలుగడుగులు వేశాడో, లేదో కాళ్ళు అనక |పవాహాంలో మునిగి 
పోతున్నాడు. ఉడ్దు గుడిచి నీళ్ళుదాగి కేకలు వేయడం మొదలు 
పెట్టాడు. అనుచరులు (తాడుబట్టి గుంజి అతనిని ఒడ్డున చేర్చారు, 
అందుచేత గుర్తించండి - ఈ పండీతుని విశా సంవంటి విశాంనం 
మిమ్ములను రథీంచ లేదు. ఇట్టి విశ్వాసం మ్‌ హృదయంలోని కుటి 
లత్వమే. నీవు ఓంకారోచ్చారణ వేస్తూ భగవన్నామసంన్నరణం చేస్తూ 
“చేను సంపూర్ణారోగ గ్టమును నేనే సంపూ ర్జారోగ మును” అని అను 
కుంటావు. శాసీ సీ అంత రాంతరంలో అపవిశాంనం ఉన్నది. సంశయం 
మిణుకు మిణుకు మంటునే యున్నది, నేను మునిగిపోయిన శై లే నన్ను 


(25) 


శ్రీ రామతీర్ణ వేదాంత భామ్యము 194 


వెలికిలాగండి, “ఆయి తే” అచేజే నీలో దోవమును కల్పిస్తున్నది; నీ మన 
స్సులో విశ్వాసం లేదు, ఆవిశాంసం తేశంకూడా పనికిరాదు. ఈ [పపంచం 
లోని సమ న్తవై వై రధ్యములు, సమ _న్తపరిస్థితులు నా న్వ్యయంసృ్తే పే, ఆది 
నిజం, నీవు పర(బహ్మావు, విశ్వనాథుడవు, రాజాధి రాజవు! ఇట్టి దివ్య భావ 
సట ఈ తణమం బే ఈ సత్యమును, సందర్శించు, అచంచల 

విశ్వాస సపూర్ణుడవుకా! అనుభ వజ్ఞాన సాక్షాత్కారం పొందు, ఈ రాత్రి 
చెప్పిన విధానంలో మో రీష్యతమును నిత్యము పఠించండి, మిమ్ములను 
బంధించే యీ శు[దసనంశయాలు పలాయనమవుతవి, నిరంతరం నీ 
(బవ్మాత్వమునందు శృతిగలిపి జీవించు, నీ సర్యనంథయములు నివృ్తి 
కాగలవు, (పతిదినం కనీసం శెండునారు లీ పృత్రమునుపఠించు, లేడా 
అయిదునాస్త పఠించు, మొ సర్వ అవవిళ్యాగాలు పటాపంచలై పొరి 
పోగలవు, 


'రాముడింక (ప్రసంగమును ఆపనున్నాడు, ఎపరై నా రామునితో 
హొలదిగా యిష్టాగోవ్యీగా మాట్లాడదలచిన వారు  ఉపన్వాన వేదికను 
వదలినపీముట మాట్లాడవచ్చు ఓంకారోచ్చారణ చేసి రాముడు నేటి 
క్రీ (పనంగమును అవుతున్నాడు, ఓం! toll ఓం!!! 


ఇంకొక్క_మాట, ఈ ఉపన్నానములను విననివారు, రాముని 
ఉపన్యాసమును అవగాహన చేసుకో లేరు. ఈ సమ స్తవేదా న్లదర్శన 
మును, మహోన్నతమయిన తా _త్తిక పథంలో గంథధరూపేణ మారు 
చూడగలరు, సమ స్తమయిన వేదాంతత_త్సము ఆ (గంధరూ పే వణ 
మోర చూడగలరు. ఇంకొక్క మాట _ వేదాంతత _త్త(మునందు 
మోకున్న సర నంఛశయములు నర అం లాలు, ఒకప్పుడు రాముడు 
కూడ కలిగియున్నాడు, మీ అనుభవములన్నీ, మో సంశయములన్నీ 
ఒకప్పుడు రాముడుకూడ రుచిచూచియున్నాడు, రాము డీ సంగయా 
లను అతిక్రమించి, తనపథ మును తెలుసుకొన్నాడు, మున సంశయము 
లన్నీ అజ్ఞాన ముయొక్క- ఇంకొొకరూపాలే, ఈ సంశయాలన్నీ మంచు 
తెరల్లాంటివి, తుణికాలు, ఒక్క_తణంలో అవి అదృశ్యం కాగలవు, 
వచుయినా సనంశయాలుండి, రామునితో (ప్రత్యేకంగా మాట్లాడ దలచిన 


195 సాశ్రాత్కారసాధనాలు జ పాణాయామం౦ 


వారు వచ్చి మాట్లాడవచ్చు. అంత తొందరలో రాము డీ (పజేశ 
మును విడిచిపోడు' 


తిరిగి ఇంకొకసారి వినండి: మోరు దుఃఖరాహీ తృంపొందాలంశ1ు 
పరిపూర్ణ మైన ఆనందం పొందాలనుకుంకే, మోయ్ష[పా ప్రి కావాలంశే, 
భగవత్పామైత్కారం పొందాలంశే, వికారు వేగాంతమును తెలుసు 
కోవలసియున్నది. చేశే ఇంకొక మార్గం లేదు. మీ నర్యమతములు, మీ 
సనరంవిశాంనములు మో మతదర్శనాలన్నీ వేదాంతమునకు చారి 
తీ స్తున్న విమాత మే, పరిపూర్ణ సత్యమునకివన్నీ దారితీ స్తున్న విమాత్ర మే, 
కొన్ని ఆశాసూచనలు, శుభసూచనలు కనపడుతున్న వి, అ మెరికాలో 
వ ఉదయమయిన కొన్ని మరగంగలు వేదాంతదృప్రి.ని అందు 
కొంబున్న వి. -వేడాంతమును జీరి రీంచుకొరటున్న వి పుల వేదాంత 
మున కవి కృతజ్ఞత :మాపనవనరం లేదు, నై.) న్త్వవ విజ్ఞానం, [Christian 
Science] నవ్యేదృష్టి [New Thought] ఆధ్యాతి కత, లేక దివ 
విజానము [Spiritualism or Divine Science] మొదలైన వాటికి 
చెందిన (పజలు మమ్ములను (గహి స్తున్నారు, ఈ జనులు దై వజ్ఞాన 
యుక్తులు. అమెరికా బేశమున కిది మహాశాతార! కానీ సత్యమును 
కీంపూర్ణ స్వరూపంతో, నమగ ప్రభా సౌందర్యములతో తెలుసుకోవా 
లనుకుం శే మార్గం వేదాంతేమని రామునినంచేశం,. ఈ వేగాంతము 
నకు మో "చే శరై నావ పెట్టండి, కాని హైాం౦గవజ్ఞాన నిధులై న వేదము 
లందు సత్యము మహాోగంభీర మయిన అత్యంత పరిసుటమయిన భాషలో 
నిర్వచితమై యున్నది, నీవు పర్యబహ్మావు. రాజ రా జేశ్వరుడవు, ఇచే 
మహోన్నత సత్యం, దీన్ని ధ్యానించు, ఈ సత్యమును సందర్శించు, 
నిన్ను వ అపాయం అంటలేదు, నీవు జగన్నాథుడవు, (పపంచం నా 
భావనమా(త మే, నేను జగన్నాథుడను ఎ ఈ సం'భొవన సత్యం. ఇట్టి 
(ప్రబోధం నీ వెప్పుడూ వినియుండ లేదా? భయపడవాకు, ఈ సత 
మును నీ తలిదండ్రులు నమ్మకపోతే నీశేం? నీ తలిదండులు వారిశ క్రి 
కొలది వారు మంచిచేశారు, నీ శక్తికొలది నీవు మంచిచెయ్యి. నీ 
మోవ్షం నీకు సంబంధించింది, నీ తలిదండులపని కాదది. నీ మోశం 
నీ విముక్తి, నీవుచేయవలసినపని వేదాంతమును వ బేశందో అని 


శ్రీరామతీర్డ వేదాంత భామ్యము 196 


పరాయిగా మూడవాకు, వేదాంతం నీ సవాజతతగం, సీ ఆత్స నీకు 
పరాయిదా! వేదాంతం నీ ఆత్ననుగురించి నీలోని పర మాత్శ్నను/పరించి 
మాతమే చెపుతున్నది, అంతేకదా! నీ ఆత్స నీకు పరాయి అయితే, 
చేదాంతంకూడా నీకు పరాయివే, వేదాంతదర్శనంచేత, వేదాంత 
సామోత్కారంచేత శారీరకమయిన, మానసికమయిన, నై లికమయిన, 
ఆధ్యారి కమయిన నమ స్త బాధలూ, తత్‌ క్షణమే క కావికలై, పటా 
పంచలై అదృశ్యం కాగలవు! ఆత్మసా కా త్మా-రం, దుర్‌ నుని 
ఛయమా? వమంత కప్టమయినది! నీవు చేయగల పనే! ఓమ్‌! ఓమ్‌!! 
ఓమ్‌!!! 


ఓం, 
సో హం 
(1908 జనవరి 10వ తేదీ ఇచ్చిన ఉపన్యాసము) 


(పతిమానవుడూ అనువ్షీంపదగిన ఒక మహోపయోగకరమెన 
మహామంతమున్నది. ఆ మహామంత్రం సోహం, ఇంగ్లీ షులో 50 (సో) 
అన్న పదానికీ అర్థం “అట్టి అని, కానీ సంస్కృత భావలో సః అంశే 
“ఆయని అని, ఆయన అంశు భగవంతుడు అసి నిత్యార్గం, “సఖి అంశే 
పర(బహ్మ అని అర్థం, భారత దేశంలో భార్య ఎప్వుడై నాసశే భర్తను 
పేరున పీలువదు, భారతవర్ష నతీమణికి యావత్పపంచమునందు ఆమె 
దృష్టిలో వక్రైకపురుషుకుగా కనపడేది తిన భ్ర్తమ్మాతమే, ఆమె 
సర్యస్యము పతే. ఆమె వకై కలమ్య మతడే, భర్త నామె “అయన” 
అని సంబోధి స్తుంది, ఆ సంబోధనలో ఇంకెవరూ నమ న్నపపంచంలో 
అమెకు కనబడనట్లు ద్యోతక మవుతుంది, అందుచేత ఆమెకు పతి నర 
కాల సశాంవనలలో భగవంతుడే, ఈరకంగా సతీమణి తనపతిని 
సిరంతరం (బహ భావనతో ఉపాసి స్తుంది, అ'జేమాదిరి వేదాంతికి ఈ 
“స” అనేపదం నిరంతరం మ. అనే అరం, ఏకైక సత్యం నా 
అల్నే, ఈ ఫావన నిరంతరం మనస్సులో సంగా (పకాశించాలి, 
సోహం అంశ, అది నేను; అహం Cee, పర(బహ్మను నేను అని 
అరం. ఈ సోహంలో ఓంకారనిపీ_ప్తమై యున్నది, సకారమునూ, 
వోకారమును రీసివెయ్యి. ఓం అని మిగులుతుంది, మన ఉచ్భ్యాన 
ని శ్వాసాల్లో ధ్వనించే సహజశ బ్దం సోహం, మనస్సులో నిరంతెరం 
సోహంశ బ్దంయొక భూ సంభావించా లె, ఉచ్శా నస్‌శ్యా 
సములను సోహం” మంతోచ్చారణతో నియతమయిన సమశ్శతిలో 
నడువు, ఈ సాధన మానసికమయిన, దై హికమయిన, ఆధ్యాలి ర్‌ 
మయిన సాధనాత్రయముతో మిళితమై యున్నది. (పాణసనంచారక 
(క్రియలో రెండుపనులు మిళత మై యున్నవి, ఉచ్చ్యానని శ్యాసవాయువు 
ఫీల్చేటప్పుడు “సో” అని ధ్వని స్తుంది. గాలి వదిలేటప్పుడు “హం” 
అని ధ్వని స్తుంది, (పారంభ సాధకునికి ఒక్కొక్కప్పుడు ఓంకారంకం కు 


శ్రీరామతీర్ద వేదాంత భాష్యము 198 


సోహం ఉచ్చారణే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. సోహం 
మంత్రంలో ఓంకృతికూడా ఉన్నది. పైకి మంత్రమును ఉచ్చరించ 
నప్పుడు తం ఈగ ధ్యానము నాయ. చెను. దిగా సహాజంగా ఉచ్చాాన 
నిశ్వాస క్రియల చేస్తూ హృద్దతంగా, మానసికంగా సోహంధ్యానం 
చెయ్యి. లా దూరము చేసి బ్రహ్నాత్య(పాి వీని 
కలిగించడానికి నిజమయిన స౧యంసాధనామార్ల మిచే, సోహం ఆ 
ఫరగ్ట వ్యాను చేను, నిరంతరం ఒక సమశృ్ళతిలోకూడిన గతితో జగత్తు 
నడుస్తూ వున్నది. “సక అనేపదానికి సంస్కృతంలో సూర్యుడనికూడా 
అర్థమున్నది, సోహం _ సూర్యుడను నేను, నేను లేజపదాతను, 
నీను సర్వపరిత్యాగిని. నాశే వాంఛలు లేవు, చేను త్యాగిని, రాగిని 
కాదు, మనలను ల్రతరులు అసూయాపరులై నిందించవచ్చు. విమర్శించ 
వచ్చు. అప్పుడు మనం వికలతేపొంది, విచారపడకూడదు, సీబహ 

రు నిర్విక ల్ప(పశాంలతి వహించు, నీ కపాయము కలిగిద్దామసి 

(పయల్ని స్తున్న వారిని దయ్మాపేమలత్‌ో సంభావించు. ఆ శత్రువులు 
నీ Ns సీ కక్సునుగురిరది పీకు చెడుతీలంపులు ఉంటాయా? 
సీ ఆ ట్‌ అయిన శత్రువులను (పేమించు, నేను సూర్యసూర్యుడను, 
నేను పరంజ్యోతిని, నరక క్మిస్యరూవుడను, నా కపకొరం చేయ 
గలిగింబెవరు? నా ఆత్న నా ఆత్నకు అపాయంచేయలేదు. ఇది 
అసాధ్యం. ఇట్టి సం భావనతో పరులత్షుద మిధ్యాఖ్మవాయాలకు అతీతు 
డవుగా, నీలో అహంకృతికి వోటివంవాకు, నీద్యారా భగవంతుని 
మాట్లాడనివ్యు, నీద్యారా భగవంతుని ఆలోచించనివ్వు, నిరంతరం నీ 
ద్వారా భగవంతుని పని చెయ్యనివ్వు, నీ (బహ్మాత్వంలో  పశాంతి 
వహించు. నేను సూర్యుడను, సర్వపపంచ తేజోదాతిను అని 
సంభావించు, 


పరిఫూర్ల శక్తిని నే నని దివ్యానుభూలిపొందు, పరిమితి (స్థ ల) 
బద మెన అహంకృతి చేత నే నమ _స్సదుఃఖాలు కలుగుతున్నాయి. £7 
చేహభావచే మానవులను బలహీనపరచి హింసించి చంపుతున్నది, ఈ 
రోగనివారణ చేసికోవడానికి (పలివ్య క కీ ఒక వశాంతమయినగదిలో 
కూర్చుండి, “ఓ అహంకారభూతమా! | చెళ్లు! నాలోనుంచి వెళ్లు!”_ 


అని పరితవీంచవలసియున్నది. నీకు శరీరమ నేది ఫుట్టనే వుట్టియుండలే 
దనిన్నీ, నీవు పర(బహ్మవనీ ఈ చేహానివి కావనీ గాఢవిశో! స్థితిలో 
ఉండు, స్థలకాలబద్ధమయిన దేహమును నేను అనేదృష్టి సీకున్న'వ్వడు 
ఇతర (పజలయొక్క_ భావాలు, అభి పాయాలు నిన్ను హీంసించగ లవు, 
ఈ శరీరం కేవలం (భాంతిమా;తమే. నేను పర్యబహ్నాను అనే ఈ 
సత్యమును గ్రహించు, అన త్యాభి పాయములలోకం శే సత్యములో నే 
విశ్వసించు, పర(బహ్మవు నీవ, దుష్ట భావాలకు, వీషయవ్యామో హాలకు 
సీ పవిత్రసాన్నిధ్య్వమందు అడుగుపెట్టడానికి అవకాశంలేదు, నీ 
సన్నిధిలో ముఖంచూపడాసికి వ్యామో హాలకు ఏం అధికార మున్నది? 
నీవు పరమ పావనుడవుసుమా! ఇట్టి సం భావన చెయ్యి, ఇంక రోగం 
ఎక్కడ ఉంటుంది? "దేన్నీ అశీంచవాకు. చేనికీ భయపడవాకు, 
బాధ్యతా భారములను సృష్టించుకొని నీ గుండెమోద మోయవాకు, 
విధిబదుడను, .. ,.. అనే దృష్టితో కర్మ చెయ్యవాకు, విధి అంశే 
వమిటి ? విధి నీ స్యయంనృష్షి, ఒక రాజకుమారునివలె వినోదలీలగా 
నీపని చెయ్యి. (పతిపనీ నీ కొక వినోద క్రీడగా మారిపోతుంది, ఆనందో 
'త్పాహాోలతో స్వేఛ్బాలిల నీకర్మ చెయ్యి, 


వ్యాధులు శెండువిధాలు, భారతపరి భౌవషలో అధ్యాత్నిక వ్యాధి 
(కం అధిభౌతిక మైన వ్యా (బాహ్య మైన) అస ఈ 
వ్యాధుల వేస, వ్‌ని స పురుష పిశాచవ్యాధి, శ్ర పిశాచవ్యాధి 
అని, అంకే ఏమిటి? సృ వీశాచవ్యాథి అంశు మానవుసిలోనుంచే 
సళ్లు వ్యాధి. మన లోపలివాంఛలు మన కామవాననలు, మన వ్యా 
మోహాలు, మన ఆ శాతృప్ట్యృలు ఇవన్నీ (స్రీ, పీశాచవ్యాధులు, పురుష 
విశాచవ్యాధు లం పరుల నంపర్క_ంచేత మనకు సంక్రమించే వ్యా 
ధులు, అంకే ఇతరులవలన కలిగే వికారలన్నమాట. వురుషపిశాచ 
వ్యాధినిగూర్చి అంశే ఆది భౌతిక Be చావ్యా వ్యాధిని 
గూర్చి నీవు చఛాధపడ నవనరంలేదు, నిన్ను బలహీన పరిచే నీ ఆంత 
రంగిక వాంభాగోగమును (స్రీ విశాచవ్యాధిని) మొదట నయం 
చేసుకో, తత్‌ క్షణమంచే చావ్యోకోగాలు వాంటంత టవే నివృత్తి 
కాగలవు, కొనీ యీ (పొపంచక మానవులు వం చేస్తున్నారు ? తల 


శ్రీరామతీర్గ వేదాంత భాష్యము 200 


క్రిందులు పనిచేస్తున్నారు. సంంతపని భూచుకోరు, తమ వాంఛలచే 
సృజిత మైన 'బాధాభాగమును నివృత్తి తి చేసుకోను (పయత్నించరు, 
మొదట బాహ్య బాధానివృ త్తికే దిగుతారు. మొదటనే బావా 

రిస్థితులతో సమరం సాగిస్తారు. అపమార్గం (పారంభంచేస్తారు. పరుల 
అం కలిగే ఈ పురువవీశాచవ్యాధిని 'నివృ త్రి త్రి చేనుకోవాలనుకుం 
టారు, నీ వాంఛలన్నీ, స్స్‌ కామవాననలన్నీ క్స్‌ చార్భల స అన్నిటికీ 
నీవే కారణ మని వేదాంతం ఉద్ధోషి. స్తున్నది. నలో పొంత స్త్ర (పకృతి 
భాగం ఉన్నది, ఇ బే బాహ్యశక్తు కులను అక రి స్తున్నది. చూడండి. 
ఒక కుక్కు ఒక మాంనఫవు ముక్కను నోటగజచుొనియుంళే, యస్‌ 
కుక్క_లు దానికోనం కాట్లాటకు వసాయి, ఎప్పుడై డె లే నీలోని నీ 
పిశాచరోగాన్ని, నీలోని డార్భ్బల్యము.ను నివృత్తి త్తి చేసుకుంటావో 
Fok ప్రురువపిశాచరోగం దానంతట అబే నివృత్తి అవుతుంది, ఈ 
న్నీ పిశాచరోగపకృతినిగూర్చి ఇంకా విశదీకరిస్తాను. ఒక మానవు 
డున్నాడనుకోండి. అతడు ఎప్పుడ తే పరిన్రూర్ల పరిశుద్గు డాశాడో 
ఎప్పుడతేడు సమ_స్తవ్యా మోలకు అతీతుడై తనలోని|బహ లమ 
తెలుసుకోగలుగు తాడో ఎప్పుడతిడు “ఓ సై తానా (కలి) నీ ముఖం 
నాకు చూపవద్దు, ఫో! వెనుకకు పో! నీముఖం మూడను” అని గర్టించ 
గలుగుతాడో! అప్పుడితినికి ఈ [పపంచములోని ఎవరి వాంఛలై. నా, 
ఎవరిదుష్ట భావాలై నా ఎవరి వ్యామోహాలై నా సే అపాయంచేయ 
లేవు, వళ క్రి అట్టి మానవుని జయించ లేదు, కారణం? అతడు తనలోని 
బలహీన పకృతిని నిర్ణించాడు గనుక, మనలో బలహీనతకు తావిచ్చి విష 
యభోగాలకు ఆశష డిన సిమిమమందు వమి జరుగుతుంది ? నమస్త 
దుష్ట భావ విరోధులు ఈ వ్యామోావా రూపం ధరించి మనలను చీల్చి 
వేస్తాయి, శాంతి పరమానందము నీకు కావాలనుకుంళు, నీ (బవ్మాత్వే 
మును తెలుసుకోవాలనుకుంశే నీలోని నీచపక్ళతి మరణించాలె, ఈ 
మరణంలో జీవం ఉన్నది. ఈ చావులో నిజమైన (బతుకున్నది, ఇప్పుడే, 
ఇక్కడే నీ (బబ (మును సంభావించు. నీవు భగవంతుడని (గ 
హించు, నిన్ను నీవు విము_క్టి చేసుకో, ప్రశాంత చిత్తంతో, స్వస్థ 
బుద్ధితో, నిళ్చలవిశ్వాసంతో - ఈ సాధన చెయ్యి, 


201 సోఒహం౦ 


నా శే వాంఛలేదు. నా శే కోరికాలేదు, నా శే భయమూ 
లేదు, నా కే ఆశాలేదు, నా శే బాధ్యతాభారంలేదు, నా శేకరృ 
త్వం లేదు. 


త్రీ 10 


ఈ 'వి అనే వృత్తం ఒక కప్సీ (02110). ఈ కప్పీపెన ఒక 
సన్నని పట్టుదారం (వేళ్లాడుతున్నది, ఈ దారవు రెండు కొనలకు రెండు 
బరువులు ఒకటి 10 బె, కండు 6 జి, కట్టబడియున్న వి, ఈ రెండుబరు 
వులలో 6 బె, చిన్నది. ఈ 6 అనే చిన్న బరువును ఇంకొక 4 జె 
బరువు చేరద్దాము, 6-1-4 పది అవుతుంది. ఇప్పుడు ఒక వెపు 10 
యింకొకవై పుకూడా 10 అవుతున్నది. 'రెండువై వులతూకం సరిగా 
వున్నది. ఇంక ఈ చారం ఎటూ చలింపదు, అయితే ఒళవై ఫునగల 
4 బరువును తీసి వేస్తామనుకోండి, అప్పుడు ఒకవైవు 10, రెండో వైపున 
6 మిగులుతున్న వి. బరువులు సమస్థితిలో లేవు, అప్పుడేమి జరుగుతుంది ? 
10 |కిండికిపోయి, 6 సె కీలేస్తుంది, ఒక సెకండయిన తర్వాత, 6 బరు 
వుకు ఈ 4 కలువుతాము. ఇప్పుడు తిరిగి రెండువై పుల బరువులు సమాన 
పరిచాము, అప్పుడు ఏమి జరుగుతుంది ? అప్పుడు రెండుబరువులు 
సమానసితిలో నిశ్చలంగా ఉంటాయని మో రందరూ అంటారు, 
"కానీ నిశ్చంచలంగా ఉండదు, (తాడు అటూ, యిటూ కదులుటుం 
టుంది. మొదట వభూడగానే బరువులు సమానపరిచిన ఒక "సెకండు 
పిదప చలనంకూడా నమత స్థితిలో నిలిచిపోతుందని మనము తలుసాము 
రాముడు విశ్వవిద్యాలయంలో ఈ వీషయమునుగూర్చి ఉపన్యసించి 
నప్పుడు విద్యారులందరూ చలనం ఆగుతుందని చెప్పారు, (ప్రయోగము 
వేసి చూవినత రాంత వాండపు తెలిసింది, బరువులు నమానపరిచి నష్ట 

(26) 


శ్రీరామతీర్ద వేదాంత భాష్యము 208 


టెకీ, (తాడు చలించడం మొదలు పెట్టిందిగాని అగ లేదు, [వథమంలో 
బరువులు నమపరిచినట్లయి తే చారం  నిలుకడ వహీస్తుంది. అది సహజ 
నిశ్చలతలో ఉంటుందీ, చలనం ఒకసారి (పారంభమైన తరువాత రెండు 
వైపుల బరువుగా మనం సమాన పరచినప్పటిక్కీ వెంటనే చలనం 
ఆగదు. రెండువైవుల గల 6, 10 బరువులను రెండు సెకండ్ల కాలం కదల 
నిచ్చి ఆ రెండు"శెకండ్లు అయిన తరువాత 6 బరువుకు 4 కలిపితే, 
రెంకువె ఫ వైపుల బరువా సమతవహీసాయి, కానీ చలనం నిలకడ వహిం 
చదు, “అదేపశారం మూడు శెకండ్ల ' తరువాత బరువులు నమానపరు 
సాము, అప్పటికీ చలనం నిలుకడ వహించదు, రెండవ సెంకండులో 
మన మొకభేదమును గుర్తించగలం, బరువులయొక్క_ చలన వేగం 
చెక్షండుకు 4 అడుగులు ఉంటుంది, ఆ నమభారములు ఒక సెకండు 
చలించినప్పుడు ఫలిత వేగం 4 అడుగులుంటుంది, ఆ అనమత్వం రెండు 
'శెకండ్లుడం కే, ఫలిత వేగం 8 అడుగు లనుతుంది, ఈ అనమభారము 
స "ప సెకండ్లు చలింపనిచ్చినట్లయి లే, ఫలిత వేగం 12 అవుతుంది. 
"సెక్‌ంన న్లయిక్తే, ఫలిత వేగం 16 అవుతుంది, ఇదీ (క్రమం. మనం కను 
గొన్న “జేమిటి 1 ఉభయ భారములను, అనమంగా ఉంచితే, (పతి 
శేకండుకు వేగం భేదిస్తుంటుంది. అంతకు ముందున్న వేగమూ 44గా 
(శ్రమగతి సాగుతుంటుంది. అంతకుముంగున్న వేగం మారదు, (పపథ 
మంలో చలనం పుట్టకముందు బరువులు సమానపరి స్టే బరువులు 
నమత వహీంచి నిలకడ వహిస్తున్న విషయం మనం కనుగొన్నాము, 
వేగము *ను పొందినత ర్వాత, బరువులను సమానపరి స్తే భారముల 
సమత్వము ఇంక తరువాత ఏమాత్రము వేగాభివృద్దిని పొందనివ్వదు, 
రెండవ శెశ౦డు యొక్క. అంత్యంలో భారములను నమానపరి స్టే అప్పుడు 
పొందబడిన వేగం 8 అవుతుంది, కానీ యీ వేగము మశేమాతేము 
అభివృద్ధి పొందదు, మూడవ అెళండుయొక్క_ అంత్యంలో పొందబడిన 
వేగం 12 అవుతుంది. ఈ వేగమునకు యింక ఎక్కువ. అభివృద్ది 
ఉండదు. (పధమశక్ష ణాంత్యంలోని వేగాభివృద్ధిని చేగరతీ వత (ACCeler_ 
260%) అంటారు, ఇక్క_డ మనం ఇంకొక విషయం చూస్తాము, రెండు 
వైపులశున్న బరువులను సమానం చేసినప్పుడు బరువులను ఏ చలింపచేసే 
శక్తి ఉదయించలేదు, బరువులను చలింప చే సేశ _క్తి లేనప్పుడు నిశ్చల 


208 సోహం 


స్థితిలోగానీ, చలన స్టితిలోగానీ ఎట్టి నటి మార్పు కలుగదు,నవాజ నిశ్చల 
ఫేతిలో రెండువైపుల 10 శ క్తులను ఉంచినప్పుడూ, చలన [పారంభి 
వముయిన ఒక సెకండు తర్వాత బకుపతసు నమపరిచినప్ప్తువూ ఈ సిద్దాం 
తానుసారం మొదట పొందబడిన చలనం పోదు, అది నవాజ నిశ్చలతేన్‌ 
గానీ మొదట పొందబడిన వేగమునుగానీ భంగపరచదు, కానీ భార 
ములలోని సమత వేగములో తరువాత వచ్చే మార్చును ఆటంకపర 
చదు, అచేపకారం రెండవ శెకండుయొక్క_ అంతంలో మనం బరు 
వులను నమపరఠిచినట్టయి తే మొదట పొందబడిన వేగం ఉంటుంది, అటే 
పకా. .___కవ సెకండుయొక్క_ అంతంలో మొనట పొందబడిన 
వేగం 12 అవుతుంది, భారముల నమత ఇక తరువాతవచ్చే వేగాథి 
చృద్ధిని అటంక పరుస్తుంది, 


అలాగే మన మొక (బ్రహ్మావే త్తే విషయం తీసుకుందాము, 
(బహ్మసా మా త్కారమం కే ఉభయపార్శ్య భారాలను సమాన పరచ 
డమే. (బహ్మజ్ఞాననుం కు భారములను సమపరచడం, నీలోని అసమ 
తము తీసివేయడం, 7 "బాహ్య పరిస్థితులనుంచి నిన్ను విము కిపొందించు 
కోవడం, ఈ (పాపంచళ బాధాదార్యమునుండి నిన్ను ర కీ ంచుకోవ 
ఉం, ఆత్నాసామో త్కారము నిన్ను బా ప టట వాశాలనుంచి 
విము కుని చేస్తుంది, నీ మోద నీవు ఆధార పడేటట్లు చేస్తుంది, సీక్రు 
నీవుగా నిలబడ జేస్తుంది. ఇట్టి సా త్కారాసంతరం, ఇక ముందు 
రాగల వేగాభివృది అనేదంతా ఆగిపోతుంది, మొదట పొందబడిన వేగం 
మాత్రం ఉంటుంది, మొదట పొందబడిన వేం అంశ, పూర్వ 
అధ్యాస అన్నమాట, ఈ పూర్వ అధ్యాస మాతం ఉంటుంది, దాని 
పని అది చేసుకుంటుంది, అత నాయ తారం పొందిన కొందరుముహూనీయు 
లున్నారు, మొదట పొందబడిన వేగం (పూర్వా అధ్యాన) వారికి 
వాలా తక్కు_వ, అందుచేత వారి చేహాలద్యారో మహ త్కా ర్యాలు. 
జరుగ లేదు. కొందరున్నారు. వారూ ఆత్మసామా త్కా_రం పొందిన 
వాశే, వారి మొదట పొందబడిన వేగం (పూర్వ అధ్యాస) మహో 
ద్భుత మైంది, అసమాన మైంది, వారు ము క్రపురుషులే, అయినా వారి 
దేహాలు నిరంతర కరో + జ్యేగంతో (నంచలనంలో) (పకాశిసాయ్యి 


శ్రీరామతీర్ధ వేదాంత భాష్యము 204 
i 


ఇట్టి ముక్త పురుషుల శరీరాలు మహోద్భుత కార్యాలు చేస్తాయి, అట్టి" 
నుహాకర్శ (బ్రహ్మ సాశూ ఈ్మా-రమునకు ఇంకొక పేరు, 

“ఆనందం విహితక ర్మాచరణ మనే "వేషం వేసుకొన్నది- అని 
డాక్టర్‌ ఆంథానీ వచనం, 

సీ (బవ్మాత(మును సందర్శించు, సమ స్తం సఫల మవుతుంది, 


ఓమ్‌ ! ఓమ్‌ ! ఓమ్‌ ! 


చీకీ పం శ్రీ 
7 19 
10 16 
13 24 
21 12 
80 ర్‌ 
88 19 
39 28 
40 20 
శక 95 
42 17 
43 క్ష 
46 7 
ఫ్‌క్ష 14 
59 9 
60 9 
64 16 
73 80 
76 కై? 
78 24 
80 14 
102 7 
19 9 
105 6 
109 30 
in న. 
99 18 
174 6 
11 త్రి 
19 gl 


తప్పాపుల పట్టిక 


(పథమ సంపుటం _ “ఆత్మజ్యోతి” 


తప్పు 
వలే 
ఆర్ల్హప మై 
ఈ మనథ కులంలో 
ఆక్క_డికూ జా 
ఏమి టీ? 
కులమును 
ఆవి కానదళ, 
సంస్కృతి 
రాజూళ్చర పడి 
శేసారుతున్నా 
ఆత్మానందం 
స్వతంఠ 
శః సత్యమున 
మనిషి 
అది ఉన్నది. 
కాబడినవని 
విషయలను 
మాత 
ధరినున్న వి: 
స్వప్నా వస్థలో 
ఆభిన్నర్వమును 
దీవిస్తుంది. 
నిందగా 
అళ్వమాని 
నఖిశిఖా 
మరణించేలా గా, 
చెవ్టతుంటారు, 
స్వాతం 
వేళా 


ఒప్పు 
వలి 
అగ్గ పమె 
కనున శళ్ళకులు 39 
అక్క_డికికా డా 
ఏమిటి? 
సంకులమును 
అవికాసద€ 
సంస్మృతి 
రా జూళ్చర స్థపడి 
జేసారుతున్న 
ఆత్మవిశాసం 
స్యఠం త 
ఈ సత్యమెన 
మునిషివి 
ఆయి ఉన్నది, 
కాబడీనపని, 
విషయములను 
మూత మే 
ధరిస్తున్న ని. 
స్వప్నా నస్థ 
అభిన్నర్వేమును 
దీపిస్తుంది. 
నిండగా 
అళ మాను 
నఖిళిఖ 
మరణించనిలా గా, 
చైప్రుగుంటారు. 
స్వాతం(త్య 
చేశానని 


119 


99 
120 
180 


99 


46 
49 
ర్‌ కే 
56 
79 
85 
92 
93 
97 
110 
194 
128 
133 
140 


99 


12 
25 
£9 
99 
105 


23 


99 


8 
22 
27 





మోతు 
ఏరాజ్యలు 
విక సాయి 
— 0 
ఆకాస 


x 


మన్నీంచాలె, భారతి 
వర్షానికి పోగున్నారు. 


భారత వర్షానికి పోతున్నారు 


మోర మన్నించాలె, 
ఏ రాజ్యాలు 
వికఠకనీ సాయి 
నా! 
ఆశకాళ 


ద్వితీయ సంపుటం --- “శ క్రిసవంతి” 


1l 
26 
19 
15 
15 
17 
17 
11 
శీ 
20 
17 
10 
30 
24 
3 


తృతీయ నంపుటం -_- 


10 
14 
22 

7 
21 
17 
i6 


సమున్నతిక 
ఆతని 
దహీ వే, 

అవీ 
ఈ|(పపంచ మెంత 
మాటలువిని 
నీకా 
పరచ్చిన్నుని 
చావహ్యాం 
శవర్‌ిరాదు, 
అనూ నాధ రాలు 
నేయి వే 
జానం 
(క 
పరిళుద 
దై వమ చేత 
ఇ వమేకల 
a ౧౧ 


శుక్ర 


పాళ్చాత్యతా_్గిక 


గగువులము 
ఆనామ 
కారు 
సక్రమం కా 
ని హొ 


సమున్నతికి 

ఆతరిని 

వహి స్టే, 
ఈ(పపంచమం జంత 
చింకమాటలువిని 
నీవొక 

పంల నన్‌ 

చావ్యూ 

శవంలో జీవం రాదు, 
ఆమొ నాధ రాల 
నట్లయితే 

జాతం 

పరికువ 

దై న్యముచేత 
దైన్యమావల్ల 


“ఆత్మానుభవము” 


శుక్ల 
తారక 
ఉరువులను 
ఆ నామ 
పటకారు 
ల 
సక్రమంగా 


నిగ హొ 


106 
112 
114 
119 
120 
126 


99 
128 
99 
138 
99 
99 
133 
149 
159 


160 
174 
177 
179 
120 
185 


విం 
1l 


8,4 
20 


830 

14 

14 

20 

25 
6,7 
21,22 
24 


(2) 


26 
29 
15 


షు 


కండగా 
నినందించే 
స్యాతంత సే చ్చ 
సత్యసూ(తమా_లై 
గృహస్థజీవన- 
తనతనళరీరంశా 
మమాత్మా 
అనుభ ములాోో 
(పేమశేంద 
ధృవ 

ధృవ 
ముందర శా నే 
నళించి 
సోదళకలను 
ఆయా ఖండంలో 
జనులంటారు. 
దాన్నీ 
ఉత్కపలు, 
వెలుగులు 
కాలపరీ క్ష 
దివ్యశక్తిని 
ఛావవంతంగా 


కండా 

నినడించే 
స్వాతం త్యం! స్వేళ్ళ!! 
సత్యసూ(తము_వె 
గృహాస్థజీవనం-_ 
తనళ రీరంగా 
మదాత్మా 
అనుభవములో 
_సీనుకేందం 
(నున 

(ధ్రువ 
ముదరశ్శశాే 
నళించిన 
సోదరులం 

ఆ అఖండంలో 
అని జనులంటూారు, 
చాన్ని 
ఉత్కృష్ట 
వెలుగును 
కాలపరీక్షకు 
దివ్యళ కిని 
భారవంతంగా 





శ్రీరామతీర్థ సేవా|శమం 
పిడుగురాల (P.0.) . గుంటూరు జిల్లొ 


(ప్రస్తుతము లభించు శ్రీరామతీర్ణ సేవాగమ పుచురణలు 


1. (శ్రీరామతీర్థ వేదాంత భాష్యము ((శ్రీరామతీ్సీ సంపూర్ణ సారస్వతీము) 

9 సంపుటములు : సంహీతులుగా - (శీ స్వామివారి పదిరక ముల 

ఛాయా చి కమలతో. ఫుల్‌ కాపాయాంబరపు 'బెండుతో -ర మ్య మెన 

ము| వణ రూ 31-0౧0 
2. (శ్రీరామతీగ్గి జీవితో పచేశముణం ("శీ కేశనణీగ్గప్యామి వారి గిచన 

500 పేజీఅ ఫుల్‌ క్యాలికో బెండు) 5.00 
8, జేదాంఠతదర్శనము ((డీగామతీర్ణ సామి వాగు ఆమి కా జేశయున 

(పసాదించిన మహోపన్యాసమాలు ) 90) 
4. మఠము ((శీరామతీగ్గస్వామి నారు (పాద్గపాళ్నాల్వే ఖండములం 

రిచ్చిన మహో పన్వాసమూులం) 2.00 
గ్‌, భ్ర క్రియోగము ((శ్రీగామతీగ స్వామికృతము) 1.50 
6. తులకీదాసక్ళత [శీగామ చరతినూనసము (బాలకాండ -గిపద కావ్యము) 5-00 
7, భ క్ష నగరకింహ మెహతా జీవితకథ 1-50 
గ, భ కృపోతనామాత్య (హ౭థ) 0.50 
9. భక్త కన్నప్ప (వారికథ) 0.50 
10. భక (పహ్లాదవిజయము (బుజ్జకథ) 0౧.5) 
11. హరిజవచ్యోతీ భక నందనార్‌ (బుజ్జకథ) 0.50 
12, (ధువవిజయమాూ (బుజ్జికథ) 0.50 
1. (8 ఏిష్ణుసహప్రశామస్ఫా తము (శీ శంకర భాషాను వాద సమేతే ను ) 2.00 
14. నారదళ కీ సూ తేములు (-పీవుగర్శనమూ) (శ్రీహనుమాన్‌ (ప్రసాద్‌ 

పోద్దార్‌ గారి పిందీ వా్యాఖ్యాశమునకో చక్క_ని ఆంధా9ను వాదం 2.50 
15. భనవచ్నామ సంకీ గృనము 1.00 
16. [4 శంక రాచార్య సదుపదేళాలు (పాశెట్‌ మనెడు) 0.50 
17. (శీమ[దామాయణోప టేశా ౧౦ | 0.25 
18. గానుగీత (గామతీర్థ పరవళగితాలు) 33 1-25 
19. (శీ నృనీంహోపాసనస్తో, తీం ళా 0.25 


ti 


20. భోళాలింగ శతకం (పాకెట్‌ సెకా) 0.25 


41, రామానుజ దర్శనం 49 0.75 
492, మహాగ్ము నిమాటలం 99 0.75 
23, Thus Spake Rama Tirtha + 0.27 
24, (శీ హానుము _స్పవమండలఅమ్‌ 4; 0.20 
25. (శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామస్తో కిమ్‌ ,, 0-15 
26. మవస్సును జయించు మాసములు 0-5! 
27. గోమాహాత్శక్లయు 0-25 
28. | శీకష్లశానీ కగు 1.50 
29 (శీరావు చరతమానసము ((శ్రీమదాం(థ తీలనీ గామాయణము 7 కా డలం 
మంజరీ ద్విపద కాన్యము) 20.00 
30. ట్రీ లకీ నృనీంవా సహసనామ కవచానులు 1.00 
కున్‌ (శీ రావుతీర్ణ స్వామి వారి ఆంగ, హీందీగ 9 ంథములుకాడ ఆ(శ్రనమమున అభించును. 
చిిత్రపట ములు 
1. &9 రాముతీర్గ సామి వారి చిన్న శైజు సాదా ఫొటోలు (8 రశాఅగశొట్టు) 1-00 
2. శీం రామతీగ్గష్యామి వారి" తివర్లచిిత్రము (చిన్నది) 0.25 
త. శీ) శామతీర్ణ స్వామి వారి (త్రివర్లచితమా 706310 (పెద్టది) 0-50 
4. క్రీ) మట్టపల్లి నరనీంహస్యామి సాచా ఫొటో 0-06 
ర్‌, శ్రీ) శీళవతీగ్గస్వామి వారి ఫొటో 0౧.13 


“రామదర్శనంి” అధ్యాత్మిక మాసపతతిక 

ఇది (శీ రామతీగ్గ సేవా[శమాధిపగులగు వూజ్య శ్రీ) శేళపతీగ్గ స్వామి వారి సంపా 
దకత్వమున 1947వ సంవత్సరమునుండి, అనుష్టాన జేదాంతసందేళ (ప్రపారార్థము నడం 
పబడుచున్న ఆధ్యాత్మిక మాసపత్రిక. సంవతృరవందా రూ, 8-00 మార మే. (పతి 
సం॥రమా జనవరి నెల తిక [పారంభము. సంవత్సరములో ఎప్పుడు చందాదారులు గా 
చేరినా ఆ సంవత్సరము జనవరినుంచి సంచికలు పంపబడును. తేరుగాన సంచిక లకు 
సంచిక 1కి 0-25 పెసలు తగ్గింపబడును. అట్లు కోరనివారికీ చందాదారులుగా చేరిన 
చెలనుండియే పత్రిక పంపబడును. యం, ఓ. ఫారములో వ్యతిక ఎప్పటినుండి పంప 
వలెనో తెలుపుచ్కు తేమ అ(డసు నివరముశా తెలుపవలెను. (ప్రతినెల ఓవ రేడి 
ఈప(తిక వెలువడును. చందా ముందుగా పంపవలెను. విడిసంచికకు 0-95. పెసల 
చీట్లు పంపవలెను, 
కార్యదర్శి [శ్రీ రామతీర్థ వే వాాళమం, పీడుగురాల (పోష్టు), గుంటూరుజిల్లా, (ఆంధ) 

జూపిటర్‌, గుంటూరు=£ 


“శేరామతిర్ణస్వామివారి వృబోదాలను పరివ్యాపింప 
ఇయోాణె, భారతదేశ? మహాయ్బులలోనేగాళ  యావత్న, 
వంచమవహాత్ములలో _ పరమోన్నతశ్వణిక పందిన మహా 
తుడు శ్రీరామశీర్ణస్వామివారు. నేను వారి ఆశయాలను 

వ 


* 
ఆరాది" 


జల్‌ 


—-నుహాత్నా గాంధి. 


